మలయాళ సదురు గ్రంధావళి-17(బ్రహ్మచర్య,గృహస్తాశ్రమ,సన్యాస, శ్రీనిర్యాణ క 
౧ @ 


www .freegurukul.org 


ఇత్స్మాహో 


గురు నారద మహర్షి గురు వాల్మీకి మహర్షి 
గురు శుక మహర్షి గురు శ్రీకృష్ణ 


గురు దక్షిణామూర్తి 


గురు రామానుజాచార్యులు 


గురు ఆదిశంకరాచార్య 


యోగి వేమన 


గురు రాఘవేంద్ర స్వామి 


మపాశయ గురు రామకృష్ణ పరమహంస అమ్మ శారదా దేవి గురు వివేకానంద 


గురు విద్యాప్రకాశానందగిరి 


గురు భక్తివేదాంత ప్రభుపాద గురు మళయాళ స్వామి 


గురు లాహిరి 


గురు యోగానంద 


గురు చంద్రశేఖర పరమాచార్య 
గురు రమణ మహర్షి 


J ల నం. 


ళీ (జ్ర 


ICr 
A> 


Free Gurukul 


“ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌” ద్వారా విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా i 
నాణ్యతతో కూడి అందించే సేవా కార్యక్రమంలో బాగంగా ఈ పుస్తకాన్ని భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌( డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ 
ఇండియా) నుంచి సేకరించి అందిస్తున్నాము. ఇందుకు మేము వారికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము. 


సాయి రామ్‌ వారి సేవల విస్తరణలో బాగంగా ఈ ఫౌండేషన్‌ స్థాపించబడినది. ఈ స్వచ్చంద సంస్థ ద్వారానే అన్ని సేవలు 
అందించబడును. ఇటువంటి పుస్తకాలు మీరు వ్రాసినట్లయితే (లేక) సేకరిస్తే మాకు తెలియచేయండి. మేము ప్రతి విద్యార్థికి 
ఉచితంగా అందేలా చేస్తాము, తద్వారా ఉన్నత విలువలు, నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను మన దేశానికి అందించవచ్చు. మాతో 
కలిసి నవ భారత నిర్మాణ కార్యక్రమంలో పనిచేయుటకు, భాగస్వామ్యం అగుటకు ఆసక్తి ఉంటే సంప్రదించగలరు. 


ఈ గ్రంధాలను ఉచితంగా ఆన్‌ లైన్‌ లో చదువుటకు, దిగుమతి(డౌన్లోడ్‌) చేసుకొనుటకు గల మార్గాలు: 
1 భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌: http//www.new.dii.emet.in 
2) ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ వెబ్‌ సైట్‌ : MYw.freegurukul.org 
3) సాయి రామ్‌ వెబ్‌ సైట్‌ : Nttps://sites.google.com/site/sairealattitudemanagement 
4) మొబైల్‌ ఆప్‌: ౫౪౪ GUrUkUl 


గమనిక: _ భక్తి,జ్ఞాన,ధర్మ ప్రచారార్థం ఉచితంగా 68001. రూపంలో భారత ప్రభుత్వపు డిజిటల్‌ లైబ్రరీ సహాయంతో ఇవ్వడం 
జరిగింది. ఇది లాభార్జన దృష్టిలేని ఉచిత సేవ. ఈ సేవలో అంతర్జాలంలోని(ఇంటర్నెట్‌) లైసెన్సు / కాపీరైటు అభ్యంతరాలు లేనివి 
అనుకొన్న పుస్తకాలను గ్రహించటం జరిగినది. అనుకోకుండా ఏవైనా అభ్యంతరకరమైనవి ఉన్నచో మాకు తెలుప మనవి, వాటిని 
తొలగించగలము అని మనవి చేసుకొంటున్నాము. 


Website: www.freegurukul.org Mobile App: Free Gurukul email: support@freegurukul.org 


Facebook: www.facebook.com/freegurukul Help Line / WhatsApp: 904 202 0123 


“మన లక్ష్యం: విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అనేది ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందించబడాలి “ 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ - ౧/9౪ GUrUkUl Education Foundation 


సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు 


భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌ - డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ ఇండియా 


http:/ /www.new.dli.ernet.in 


౨) Digital Library of India: In 


Digital Library of India 
Hosted by: Indian Institute of Science. Bangalore m co-operation with 
CMU, IIT-H, NSF, ERNET and MCIT for the Govt. of India and 21 major participating centres 


Vision Mission Goals Benefits Content Selection Current Status People Funding Copyright Policy EAQ REP 


tf morn 


Author 
Year| ito 
Subject Any Subject 7 


కహా 


Scanning Afiy Centre For the first time in history, the Digital Library of India is digitizing all the significant works of Mankind. 
es Ment 
Clear | Click Here to know More about DLI 
Books Journals Newspapers Manuscripts 
* Rashtrapati Bhavan ౨ INSA * Times ofIndia * Tamil Heritage 
క * CMU-Books * Indian Express Foundation 
Presentations and Report Dea * The Hindu * AnnaUniversity NeW! 
Statistics Report ఆ మ | * Deccan Herald 
Status Report * TTD.Tirupathi * Eenadu 
Feedback | Suggestions | * Kerala Sahitya ౨ Vaartha 
Problems | Missing links or Akademi 


Books 


Title పడ with. 
౩ 98 ౪ ఈ ౫: 17 


బందివదాంణంలామలంమణలణమణణలదమదణాదాది 


Year 
1850-1900 1901-1910 | 1911-1920 | 1921-1930 1931-1940 1941-1950 |  1951- | 


Click here for PDF collection 
DLLMIRROR at IUCAA Data Center PUNE 


Astrophysics| Biology | ey |_కకేంలాటంణ |. 28. |గంకుంగావటల స్తన 


Language 
[Sanskrit [ English | Bengal [ Hind | Kannada [ Marathi [ Tami | Telugu | Urdu | 


"కమ ఏంతటినీ ఆవరించాలి! ఇలా ల్‌ ీకవ్యాప్తమైన 


rr 


క సల దాక పోలదని ఇ... 


చెవులకు వినిపించకుండా కురుస్తూ, రోజూ పువ్వుల రాసుల్ని వికసింపజేసే 
మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, 
లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన దానమిదే! 

మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను వినండి. 
భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను 
బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారు చేయడానికై 
భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు మనకు కావలసింది 
బలిష్టులు, జవసంపన్నులు, బుజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన 
యువకులు. అలాంటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా 
పరివర్తన చెందగలుగుతుంది!! 

ఇచ్చాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ 
భగవంతుని దగ్గరి నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్క్మినదంతా 
లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన “ఇచ్చ (సంకల్పం) 
సర్వశక్తిమంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని 
మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. 
ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు 
క్షుద్రసిద్దాంతాలు నేర్చడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు 
జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయట్రాంతులై, 
పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా 
వారెన్నడూ నోచుకోలేదు. “నీచాతినీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, 
పరమ. పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనది” అని వారికి ఆత్మను 
గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. శ 


మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ - ఫిబ్రవరి 2014 


శ్రీ మలయాళ సద్గురు గ్రంథావఆ 


పదునేడవ సంపుటము 


బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమ ధర్మము, సన్సాసయోనము, 
శ్రీనిర్వాణనిలయము 


ప్రకాశకులు 
శ్రీల్యాసాశ్రను వజోత్సవ సంఘము 


చుత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 
2001 


నివేదన 


శ్రీవ్యాసాశ్రమం (ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక గ్రంథాలు పాఠకలోకానికి 
సుపరిచితాలే. ఈ (గ్రంథాలను భక్తులు మిక్కిలి (శ్రద్దతో పఠిస్తున్నారు. 
ఆధ్యాత్మిక సారస్వత (ప్రచారం ద్వారా సాటి లేని సేవ చేసే సంష్టగా ఆశ్రమం 
(ప్రసిద్ది వహించింది. 


మహర్షి - సద్గురు శ్రీ మలయాళస్వాములవారు స్వయంగా రచించిన 
[గ్రంథాలు ఆ(శ్రమ(ప్రచురణలలో అత్యంత విశిష్టమైనవి. అవి పలు సార్టు 
ము(ద్రణ పాంది అనన్య సామాన్యమైన (ప్రచారం పొందాయి. జిజ్ఞాసు 
జనానీకంలో జడత్వాన్ని తొలగించి చైతన్యం కల్షించడంలో విజయం 


సాధించాయి. 


శ్రీవారి రచనలు (ప్రస్తుతం వివిధ పరిమాణాలలో నానా గ్రంథాలుగా 
ము(ద్రింపబడివున్నాయి. వీటినన్నింటిని ఒకే పరిమాణం కల గ్రంథ రాశిగా 
““శ్రీమలయాళసద్లురు గ్రంథావళి”? అన్న పేరుతో ముద్రించడం మంచిదని 
అభిజ్ఞులు సూచించారు. ఈ సూచనను పూజ్యశ్రీ విద్యానందగిరి 
స్వాములవారు ఆమోదించారు. 


శ్రీవారు గోగర్భములో తపస్సు చేసే సమయం 1919లో రచించిన 
శుష్కవేదాంత తమోభాస్కరం ఇందులో మొదటి సంపుటమవుతుంది. 
ఇంచుమించు ఆగ్రంథాన్ని పోలిన పరిమాణంలోనే తక్కిన సంపుటా 


౨ 


లుంటాయి. ఇలా (ప్రచురిస్తే ఒక్కొక్కటీ సుమారు నాలుగువందల పుటలు 
గల సంపుటాలు ఇరువదికి పైగా సిద్రమవుతాయి. 


2001వ సంవత్సరంలో జరుగనున్న శ్రీవ్యాసాశమవ(జోత్సవ 
శుభసందర్భంలో పై సంపుటాలను విడుదల చేయాలని శ్రీస్వాములవారి 
సమ్మతితో వ(జోత్సవ నిర్వాహక సంఘం వారు నిర్ణయించారు. ఈ 
సంపుటాల కోడీకరణ, ము(ద౯ణ శ్ర సము(ద్రాల లక్ష్ముణయ్యా గారి 
సంపాదకత్వం (క్రింద జరుగుతున్నది. 


భగవదను[గ్రహంతో, శ్రీసద్గురుదేవుల ఆశీర్వాదంతో, భక్తుల 
ప్రోత్సాహంతో ఈ గ్రంథ (ప్రచురణ ప్రణాళిక విజయవంతం కాగలదని 
ఆశిస్తున్నాము. 


శ్రీ వ్యాసా(శ్రమం 
ప్రకాశకులు 


శ్రీమలయాళ సద్గురు గ్రంధావళిలో ఇది పదునేడవ సంపుటం ఇందులో 
ఈ (క్రింద పేర్కొన్న (గ్రంధాలు |క్రోడీకరించడమైంది 

1 (బ్రహ్మచర్యము, 2 గృహస్థాశ్రమ ధర్మము, 3 సన్న్యాసయోగము 
మరియు 4 నిర్వాణనిలయము 

శ్రీసద్గురు స్వాములవారు (బ్రహ్మచర్యాన్ని గురించి పలు గ్రంధాలలో 
సందర్భానుసారంగా (ప్రస్తావించి వున్నారు అయినా బ్రహ్మచర్యానికి గల 
ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాధకుల కోరిక మేరకు “బ్రహ్మచర్యం' అన్న 
పేరుతో (ప్రత్యేకంగా ఒక (గ్రంధమే (వ్రాశారు ఇందులో (బ్రహ్మచర్యానుష్టానానికి 
సంబంధించిన అంశాలనన్నింటినీ సమ(గ్రంగా నిరూపించారు 

విసృత వ్యాప్తి పొందిన శ్రీవారి రచనలలో “గృహస్టాశ్రమధర్మము” ఒకటి 
ఇందులో గృహస్మ్థాశ్రమానికి గల (ప్రాశస్త్యం అనేక విధాల నిరూపించడమైనది 
సీత, సావిత్రి, దమయంతి మున్నగు పతివ్రతల పవిత్ర చరిత్రలను రామాయణాది 
(గ్రంధాలనుండి ఉదాహరిస్తూ గృహస్టజీవనంలో నారీమణులకు గల (ప్రాముఖ్యాన్ని 
ఈ గ్రంధంలో చక్కగా ఉగ్గడించారు పంచాగ్నివిద్య మొదలైన అతి ముఖ్యాంశా 
లను గూడ విశదీకరించారు గృహస్టులందరూ మిక్కిలి (శ్రద్దతో పరించదగిన 
(గంధమిది 

నాలుగాశ్రమాలలో మూడవదైన వానప్రస్థాశ్రమాన్ని గురించి విడిగా గ్రంధం 
బ్రాయకున్నా ఈ (గ్రంధంలోనే వానప్రస్థుల లక్షణాలను గూడ సందర్భానుసారంగా 
నిరూపించారు 

ఈ (గ్రంధం పీరికలో శ్రీసద్గురు దేవులు గోగర్భంలో తాము తపస్సుచేసే 
కాలంలో తమకు గలిగిన సమాజ సంస్కరణాభిలాషనూ, అందుకై ప్రయత్నించిన 
విధానాన్నీ కూడా పేర్కొని వుండడం గమనార్హం. 

'సన్న్యాసయోగం' లో స్రీలకు కూడ సన్బ్యాసాధికారం కలదని శ్రీవారు 
అనేక (ప్రమాణాలతో నిరూపించారు ఇందలి “సులభాజనక నంవాదంి, 


'చూడాలోపాఖ్యానం” చాలా ముఖ్యమైన ఘట్టాలు సన్యాస విషయంలో జిజ్ఞాస 
గల పురుషులుగూడా (గ్రహించవలసిన ధర్మాలు ఈ పుస్తకంలో వున్నాయి 

చివరిదైన 'నిర్వాణనిలయము'లో నిర్వాణస్ట్రితిని పొందిన మహాత్ముల 
స్వరూపస్వభావాలను అనేక ప్రమాణాలతో శ్రీస్వాములవారు చాలా చక్కగా 
విశదీకరించారు సన్యాసులు ఏ విధంగా వుంటే లోకపూజ్యతను పొందుతారో 
ఆ విషయాలన్నీ సప్రమాణంగా ఇందులో నిర్దేశించడం జరిగింది 

బ్రహ్మచర్యం మొదలైన ఆశ్రమాల (క్రమాన్నీ, చివరి లక్ష్యమైన నిర్వాణస్థితినీ 
దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగు (గ్రంధాలనూ నిర్దిష్ట క్రమములో (క్రోడీకరించడం 
జరిగింది 

భారతీయ జీవన విధానంలో బ్రహ్మచర్యాదులైన నాలుగా(శ్రమాలు ఎంతో 
(ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నాయి శా[స్తోక్షవిధి ననుసరించి ఆ(శ్రమ+ధర్మాలను 
(శ్రద్దతో పరిపాలించేవారు మానవ జీవితలక్ష్యమైన నిర్వాణస్థితిని పొందగలరనడంలో 
ఏ మాత్రం సందేహం లేదు. 

అందుకే శ్రీమలయాళ సద్గురుస్వాములవారు చతురాశ్రమాల స్వరూపాలను 
విపులంగా వివరిస్తూ పై గ్రంథాలను రచించారు లోకానుగ్రహకాంక్షతో శ్రీవారు 
రచించిన ఈ (గ్రంధాలు ప్రజలలో బహుళ వ్యాప్తిని పొందివుండడం 
ఆనందదాయకం 

శ్రీవ్యాసాశ్రమ వజ్రోత్సవాల సందర్భంలో శ్రీమలయాళ సద్గురు 
స్వాములవారి రచనల నన్నింటినీ క్రోడీకరించి “శ్రీమలయాళ సద్గురు గ్రంథావళి” 
అన్న పేరుతో ఇరువది సంపుటాలుగా (ప్రచురించే సదవకాశం లభించడం 
శుభావహం. ఆత్మోన్నతిని ప్రసాదించే ఈ (గ్రంధావళిని భక్తులు ఆదరంతో పరించి 
కృతకృత్యులై శ్రీసద్గురు దేవుని అనుగ్రహానికి పాత్రులగుదురుగాక! 


శ్రీన్యాపాశ్రమము సముద్రాల లక్ష్మణయ్య 
14-11-2000. 


విషయసూచిక 


౧. నివేదన ౧ 
౨ తొలిపలుకులు 3 
3 విషయసూచిక ౫ 


ఇ (బ్రహచర్యము - భూమిక ౭ 


1. బ్రహ్మచర్యం (1-100 పుట 
1 | పతివతోపాఖ్యానము 
మార్కండేయుడు చెప్పిన పతివ్రతా 


(బ్రహ్మచర్యం 

(బ్రహ్మచర్య వ్రతలక్షణము 8 
వైప్టిక బ్రహ్మచర్యము 14 
ఛాందోగ్యోపనిషత్తు 41 
గృహస్థ బ్రహ్మచర్యము 52 
బుతుకాల నిర్లయము 61 
విధుర (బ్రహ్మచర్యము 62 


(బ్రహ్మచర్యములో గల భేదము 67 

(బ్రహ్మచర్యముచే గలిగెడు గొప్ప 
ప్రయోజనము 73 

(బ్రహ్మచర్యమును గురించిన 


మజియొక పరమ రహస్యము 76 
ఆహార భేదము 85 
ఆత శ్ర శుద్ది 90 

2. గృహస్థాశ్రమ ధర్మము 
(101-312) 
పీరిక 103 
గృహస్థాశ్రమ శుద్ది 110 
గృహస్టాశ్రమోత్కృష్టత 112 


గృహస్థాశ్రమ (ప్రశంస 128 
పతి(వ్రతాలక్షణము 130 


పతివ్రతామాహాత్మ్యము 


మాహాత్మ్యము 
సీతాదేవి జీవితము 
నలో పాఖ్యానము 
సావిత్ర్యుపాఖ్యానము 
అష్టవిధవివాహములు 
పునర్వివాహము 
బుతుకాల నిర్ణయము 


సంపూర్ణ బుతుకాల నిర్ణయము 


గర్భాధాన కాలము 
పంచాగ్గ్ని విద్య 
బృహదారణ్యకోపనిషత్‌ 
యయాతి చరిత్రము 
వాన(ప్రస్థము 


శ్రీకృష్ణుండుద్దవునకు 

బరమార్జోపదేశము చేయుట 

ఓంకార ధ్యానముచే బ్రహ్మము 
నొందుట 


131 
142 


147 
151 
158 
180 
195 
202 
210 
212 
221 
231 
238 
245 
257 
263 
268 
276 


290 


295 


శిష్టాచారలక్షణము (బ్రహ్మాండ 


3. సన్న్యాస యోగము 


(313-424) పురాణము నుండి) 421 
కీ రిక్త 315 4. శ్రీనిర్వాణ నిలయము 
సన్బ్యాసయోగము 320 (425-580) 
బృహదారణ్యక పంచమాధ్యాయమున పరిక 425 
అష్టమ బ్రాహ్మణము 321 ప్రధమ పటలము 

నిర్వాణశబ్ద నిర్వచనము 433 


బృహదారణ్యకమున చతుర్ధ 


బ్రాహ్మణము 329 | నిటుకల్ప సమాధి స్వరూపము 453 


జీవన్ముక్తి ప్రకాశిక 341) ఆత్మ దేహత్రయ సాక్షి 468 
సులభా జనక సంవాదము 342 | నిర్పికల్ప సమాధి - 
బహ్మసా రము 478 

శ్రీ భగవద్గీత 365 (& శ్ర క్షాత్కా 
నిర్వాణ ప్రకరణము (చూడాలా నిర్వాణప్రాప్తి కాలము 498 
శిథిధ్వ జోపాభఖ్యానము - యోగవాసిష్టము )370 నిర్వాణ సుఖము 509 
ఆచారము 398| నింప మార్గము 524 
ఆత్మపురాణము 405 ఆహార నియమము 535 
అనుభూతి ప్రకాశము 407 తృతీయ పటలము 
(బ్రహ్మ నిలయము 408 | నిర్వాణ సాధన 542 
పుణ్యము 413 శివజీవైక్యము 554 
బుషిత్వము (బ్రహ్మాండ సర్వసార సంగ్రహము 563 

పురాణము నుండి) 417 భిక్షువర్గము 572 


ఆశయము (శ్రీ స్వామి శంకర 
చైతన్య భారతీజీ) 418 


చ 


బ్రహ్మచర్యము 
భూమిక 


ప్రజ్ఞానిధులారా! బబ్రహ్మాచర్యమును గురించి ఒక (గంధమును 
(వ్రాయవలయునని ఈ యుపాధితో చాలాకాలమునుండి యనేకులు 
తెలుపుచుండిరి. ఇదివరలో వ్రాయబడిన శుష్కవేదాంత తమోభాస్కరాది 
(గ్రంధములలో అచ్చటచ్చట ఆ విషయమును గురించి కొంచెము కొంచెముగా 
(వ్రాయబడినది అయితే “బ్రహ్మచర్యమ”ని ప్రత్యేకముగా నాక (గజము 
(వ్రాయబడి యుండలేదు నిర్యాణనిలయము (వాయునప్పు డిక వేదాంత విషయమై 
(గ్రంధమును (వ్రాయుట లేదనియు, ఇది కట్టకడపటి (గ్రంధమనియు కొందటికి 
తెలుపబడియుండెను అయితే దానికిముందుగా అనేక (బ్రహ్మనిష్టులున్ను, 
ముముక్షువులున్న ఈ (బ్రహ్మచర్య విషయమై (ప్రత్యేకముగా నొక (గ్రంధమును 
రచించిన బాగుండునని తెలుపుచుండిరి ఈ (బ్రహ్మచర్య (గ్రంధమునకు 
సంబంధించిన కొన్ని విషయములు అప్పుడే వ్రాసిపెట్టినందుచేతను, ఈ పుస్తకము 
యధార్థభారతిలో నెలనెలకు కొంత కొంత ముద్రించవచ్చునని తలంచడమైనది, 
అదికొందణు తెలిసికొని వారందటున్ను ఇట్టి యుత్కృష్టమయినదియు, 
విరక్తులకు అత్యవసరమైనదగు ఈ పుస్తకము మాసపత్రికలో ము(ద్రించుచూ 
వచ్చిన ఎప్పుడో పత్రికలో చదివినది పూర్ణముగా మనస్సులో నిలుచుటకు 
సాధ్యము కాదనియు, ప్రత్యేకము [గ్రంధ రూపముగా నుండిన సామాన్యజనులకు 
గూడ జ్ఞాపకములో నుంచుటకు సాధ్యపడునని తెలుపుటచేత పుస్తక రూపముగా 
ముద్రించడమైనది 

మన పూర్విక బుషులేగాక శ్రీ యేసుక్రీస్తు మొదలయిన ్రవక్తలంద 
లును ఈ (బ్రహ్మచర్యమును గురించి యెంతో విస్తారముగా తెలిపియు న్నారు. 
(త్రిమత కర్తలగు శ్రీశంకర, శ్రీరామానుజ, శ్రీ మధ్యాచార్యులున్ను బ్రహ్మచారులే 
వీరిలో శ్రీరామానుజులు వివాహము చేసికొనినను సంతానో త్పత్తికి ముందుగానే 
మహావిష్ణుభక్తులై పరమత్యాగులై సన్న్యసించిరి. శ్రీగాతమబుద్ద దేవులు వివాహితుతై 


౦౦ 


ఇది అనాదియైనను ఆధునికులు నూతన ధర్మమని తలంతురు గృహస్టులుగూడ 
వంశోద్దారకులగు నంతానములను కనవలనియుండిన గృవాన్న 
(బ్రహ్మచర్యమునైనను తప్పక యనుష్టించవలయు లేనిచో అల్పాయువులు, 
ప్రజ్ఞాహీనులు, రోగ(గ్రస్తులు, దుష్టగుణపూరితులగు సంతానములే గలుగు 
చుందురు మనుస్మృతి, భవిష్యత్తు మహాపురాణమునుండి మాత్రమే (బ్రహ్మ చర్య 
నియమము (గ్రహించడమైనది ఇక గౌతమధర్మ సూత్రము మొదలగు 
(గ్రంధములలో గల బ్రహ్మచర్యము వ్రాయబూనిన గ్రంధము పెరుగునని తలంచి 
దీనిలో చేర్చలేదు. అవన్నియు మనుస్మృతిని అనుసరించియే యున్నవి. దానికన్న 
నెక్కువ యేమియు కనుపించుట లేదు ఈ విషయమై ఆయుర్వేదకర్తయగు 
ధన్వన్తరి మహర్షి తెలిపినది చూడుడు. 


ఒకప్పుడు ధన్వన్తరి మహర్షి తనయా(శ్రమమున గూర్చుండి శిష్యులకు 
ఆయుర్వేదమును చెప్పుచుండెను పారములజెప్పి పూర్తియెన తర్వాత, ఓ 
గురువర్యా! దేనిని సేవించిన సర్వరోగములు నాశనమై మానవులు ఆయురా 
రోగ్యములు గలిగి సుఖించెదరో అట్టి దానిని తెలియజేయుడు అని శిష్యులు 
కోరిరి 


ఇట్టు (ప్రార్థించిన శిష్యుల (ప్రార్థనలను విని ధన్వన్తరి మహర్షి అత్యన్త 
ప్రసన్నుడై, ఓ వత్సలారా! మోరు నిష్కల్మషమనస్కులైై వినుడని యిటుల 
చెప్పదొడంగెను - 


మృత్యువ్యాధిజరానాశి పీయూషం వరమౌషధమ్‌ । 

(బ్రహ్మచర్యం మహద్యత్నం నత్యమేవ వదామ్యహమ్‌ 1 

(బ్రహ్మచర్య వ్రతము అమృతస్వరూపమై మరణమును, రోగమును, 
వృద్దావస్థను నాశనము చేసెడిదై యున్నది ఇది నిజము, మతీయు, 


ఓషధయో భూతభవ్యం అహోరా(తే వనస్పతిః 
నంవత్సరః నహర్తుభిః తే జాతా (బ్రహ్మాచారిణః | 


ఓషధులు, వనన్పతులు, భూతభవ్శి్య్యములు, దివారాత్రములు, 


౧౧ 


బుతువులతో సంవత్సరము, ఇవన్నియు బ్రహ్మచర్యవ్రతగాములే ఈ విషయమై 
విశేషార్థముతో ఈ (గ్రంధమున (వ్రాసియుండు భాగమున చూడ గలరు 

యధా పయసి నర్చిన్తు గూడశ్చేక్షా రసో యధా | 

శరీరేషు తధా శుక్రం నృణాం విద్యాద్భిషగ్వరః ॥  (నుశ్రుతము) 

ఏలాగున క్షీరమున ఘృతము, చెరుకున రసము సర్వత్ర వ్యాపించి 
యున్నదో, ఆలాగున శరీరమంతటను మానవులకు శుక్షము వ్యాపించియు న్నది. 
ఈ సత్యమును వైద్యకోవిదుడు బాగుగా తెలిసికొనవలయును పాల నుండి 
వెన్న తీసిన పిప్పి యెట్లు నిరర్ధకమగునో, అట్లే శరీరమునుండి శుక్లము నష్టమయిన 
అతని జీవితము నిస్సారమగును 


పురాకల్సే కుమారీణాం మౌంజీబన్దనమిషవ్యుతే | 
అధ్యాపనం చ వేదానాం సావిత్రీవచనం తధా ॥ 


పూర్వ కాలమున బాలికలు ఉపనయనమునొంది వేదములను బోధిం 
చుటకున్ను, గాయత్రీ మ(న్రమును జపించుటకున్ను అధికారిణులై యుండిరి 
అని మనుస్మృతి దీనిని ఆధారముచేసి కొనియే ఆర్యసమాజన్థులు కన్యా 
గురుకులము నిర్మించి బాలికలచే వేదాధ్యయనము చేయించుచున్నారు 


ఓం తత్సత్‌ 
ఇట్లు 
మో చరాచర సుఖాభిలాషి 


శ్రీ మలయాళస్వామి 


ఖః 
బ్రహ్మచర్యమ్‌ 


(బ్రహ్మచర్యం (ప్రవక్ష్యామి (బ్రహ్మ(ప్రాప్తికరం నృణామ్‌ । 

ఆయురారోగ్యమై శ్వర్యం మనస్వాాస్థ్వం శివాత్మకమ్‌ ॥ 1 

నేను బ్రహ్మచర్యమును గూర్చి చెప్పుచున్నాను అయ్యది సకల జనులకును 
(బ్రహ్మ(ప్రాప్తిని (మోక్షమును) గలుగజేయును ఆయుస్సును, జ్ఞానసంపత్తును, 
మనస్సుకు నిలకడను కలిగించును మజియు ఆ (బ్రహ్మచర్య మనునది 
శివస్వరూపము అనగా మంగళరూపము, పరమశివమైనది 


తద్భేదం (త్రివిధం వక్ష్యే న్ఫూలం నూక్ష్మం చ కారణమ్‌ । 


వ్యాయామః (ప్రధమః (ప్రోక్తః మనోనైర్మల్యకం తధా ॥ 2 
ఆత్మశుద్దిస్రతీయా చ మోక్షస్పిద్ద్యతి తేజ_నవు । 
త్రివిధం బ్రహ్మచర్యం చ సాధనీయం నదా జనైః ॥ 3 


ఆ (బ్రహ్మచర్యము 1 స్టూలము, 2 సూక్ష్మము, 3 కారణము అని 
మూడు విధములై యున్నది అందులో 1 స్టూల(బ్రహ్మచర్యము వ్యాయామము, 
2 సూక్ష్మబ్రహ్మచర్యము మనోనిర్మలత, 3౩ ఆత్మశుద్ధి, ఇది కారణ(బ్రహ్మచర్యము 
ఆత్మపరిశుద్దతను గాంచినప్పుడే కారణమగు మూలావిద్య (కారణ శరీరము) 
నశించును గాన నిది కారణ (బ్రహ్మచర్య మనబడును. ఓ పాపరహితుడా! 
ఈతృతీయ బ్రహ్మచర్యము చేతనే (ఆత్మజ్ఞానముచేతనే) ముక్తి (పరమపదము 
- నిర్యాణము) లభించును ఇచ్చట 1 వ్యాయామ పదముచే ఆసనాదులు 2 
మనోనైర్మల్యక పదముచే ప్రాణాయామాదులు (గ్రహించవలెను. ఈ మూడు 
విధములైన బ్రహ్మచర్యములు పరస్పరము సంబంధించి యా 
శరీరములను శుద్దములుగ జేయునవి య సత్తమ 
సాధించవలయును అందుచే వారికి మోక్షము 'సృపభము. వో 


¥ 


2 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


శరీరపరి[శ్రమ పరమగు పనియని గూడ (గహించవలయును దీని వలన 
జీవనోపాయ మేర్పడగలదు ఆరోగ్యమున్ను సిద్ధించును ఇదే నిజమగు 
వ్యాయామమని (గ్రహించుకొనవలయును 


యోగాననం చ వ్యాయామే ప్రాణాయామశ్ళ్చ మానసే । 
పరమాత్మ న్వరూపన్య విదుర్హానం తృతీయకే ॥ 4 


ఇక మూడు విధములగు (బ్రహ్మచర్యముల స్వరూపమును నిరూపించు 
చున్నారు.. వక్టాయామ (బ్రహ్మచర్యములో యోగాసనాదులున్ను, మానస 
బ్రహ్మచర్యములో ప్రాణాయామాదులున్ను, ఆత్మశుద్దిరూప (బ్రహ్మచర్యములో 
పరమాత్మ స్వరూపజ్ఞానమున్ను చేరుచున్నవి 

పునశ్చణు మహాప్రాజ్ఞ ఆహారః కరుణా దృఢా | 

(బ్రవ్మాత్మభావనం చేతి బుషీణాముత్రమం మతమ్‌ ॥ 5 


ఓ మహాప్రాజ్ఞా! ఆహారము, కరుణ, బ్రహ్మాత్మభావనము, (బ్రహ్మమే తానని 
తలంచుట) అని (బ్రహ్మచర్యము మరల మూడువిధములు. దీనిని వినుము 
(బ్రహ్మాత్మ భావనరూప (బ్రహ్మచర్యము ఉత్తమోత్తమమని బుషుల మతము 

ఆహారస్పత్య్వజనకం కరుణా భక్తివర్ధినీ । 

(బ్రహ్మభావనయా న్వస్మిన్‌ స్వయం (బ్రవ్మాత్మనిశ్చయ: ॥ 6 

సత్త్యగుణాభివర్హకమగు సాత్త్యికాహారము సేవించుటయు (బ్రహ్మచర్యమే 
యగును భక్తిని వృద్దిచేయు కరుణయు (బ్రహ్మచర్యమే ఇది ద్వితీయ 
మనబడును తృతీయమగు స్వాత్మయందు బ్రహ్మభావనయు (బ్రహ్మచర్యమే, 
ద్గీనిచే తాను ఆ బ్రహ్మమే యను నిశ్చయజ్ఞానము కలుగును 

గార్హస్త్యం నైస్టికం చేతి వైధురం చేతి తత్రిధా | 

ఆజన్మవైష్టికం (ప్రోక్తం గృహిణామృతుకాలజమ్‌ ॥ 7 

గార్హస్త్యం (ప్రావ్రవాన్యన్తు భార్యయా నాశతో యది । 

(బ్రహ్మచర్య ముపాదత్తే తద్వైధురమితీరితమ్‌ ॥ 8 


బ్రహ్మచర్యము 3 


వైష్టికము, గార్డస్థ్యము, వైధురము అని ఆ (బ్రహ్మచర్యము మూడు 
విధములుగా నున్నది పుట్టుక మొదలగు మరణపర్యన్తము ఏలాటి దోషములు 
లేక నాచరింపబడు (బ్రహ్మచర్యము నైష్టికము, ఇందులకు దృష్టాన్తము, 
శ్రీళశుక-అంజనానన్లన, భీష్మాదులు బుతుకాలమునందు మా(త్రము 
విషయములయందు ప్రవర్తించి ధర్మబద్దుడై బ్రహ్మచర్యము ననుష్టించుట గార్హస్థ్య 
(బ్రహ్మచర్యము ఇటుల నాచరించినవారు శ్రీ రామ, జనకాదులు ఏ గృహస్టుడు 
భార్య పరలోకగతురాలైన పిమ్మటగాని లేక భార్య యున్నప్పుడే విరక్తుడయిగాని 
(బ్రహ్మచర్యము నాచరించునో అది విధుర బ్రహ్మచర్యము విశ్వామిత్ర, 
యాజ్ఞవల్క్యాదులు దీనికి దృష్టాన్తభూతులు 


భూయస్త(త్తివిధం వక్ష్యే మనోవాక్కాయ సంభవమ్‌ । 


(క్రియారూపం కాయికం చ వ్యాగూపం వాచికం తధా ॥ 9 
సంకల్పం మాననం (ప్రోక్తం తస్మాద్దోషతయం త్యజ | 
దోష(త్రితయహానేన బ్రహ్మచర్యం (ప్రతిష్టితమ్‌ ॥ 10 


ఇకను ఆ బ్రహ్మచర్యము మానసికము, వాచికము, కాయికము అని 
మూడు విధములుగా నున్నది వాటి స్వరూపము జెప్పుచున్నాను వినుము 
1.మానసిక బ్రహ్మచర్యము- మనస్సున నేలాటి విషయసంకల్పములు లేకుండుట, 
2. వాచిక (బ్రహ్మచర్యము- వాక్కుతోను విషయాభిలాష ప్రయుక్ష్తాలాపములు 
లేకుండుట 3 కాయిక(బ్రహ్మచర్యము- శరీరముతో సంబన్హ్లము లేకుండుట 
అందజికిని ఈ (త్రివిధబవహ్మాచర్యము అనుష్టేయము అటుల లేక 
తద్విషయమును తలంచుటయు, మాట్లాడుటయు, తత్ర్రియ సల్పుటయు 
జేసెనేని మానసిక వాచిక కాయికరూప (త్రివిధ దోషములు వాటిల్లును ఈ మూడు 
దోషములు లేక ఆచరింపబడు (బ్రహ్మచర్యమే సుదృఢతర ప్రతిష్టితను గాంచును 


(బ్రహ్మచర్యం దృఢం యన్య సాగరో గోప్పదాయతేే । 
(బ్రహ్మచర్య విహీనన్య గోప్పదం సాగరాయతే ॥ 1 


(బ్రహ్మచర్యవ్రతదార్ష్యము గలవానికి సాగరము గోప్పదజలమువలెను, అట్టి 


F2 


4 శ్రీమలయాళ సద్గురు గ్రంధానళి 


వ్రతము లేనివానికి గోపాదజలము సము[ద్రమువలెను కనుపించును అనగా 
మనోబల దుర్చలభేద మోలాగున నుండును 


(బ్రహ్మచర్యవతో భీమస్సింహో౭_పి శునకో భవేత్‌ | 
(బ్రహ్మచర్యన్య హీనే తు శ్వా భీమస్పింహవద్భవేత్‌ ॥ 12 


(బ్రహ్మచర్యవంతునికి సింహము కుక్కవలెను, బ్రహ్మచర్యవ్రతహీనునకు 
శునకముసహా సింహమువలెను భయంకరముగా గోచరించును ఇదియు 
మనోదాద్ద్యమును గురించి తెలుపుచున్నది 


భజతో (బ్రహ్మచర్యం స్యాన్మేరుః ప్రత్యన్తవర్యతః | 

(బ్రహ్మచర్యేణ రిక్తన్య భవేత్సాదన్సురాచలః ॥ 13 

(బ్రహ్మచర్యనిష్టునకు దుర్గమమగు మహా మేరుపర్వతము చిన్నగుట్టవలెను, 
(బ్రహ్మచర్యవ్రత రహితునకు చిన్నగుట్ట సహా మహోన్నతమేరు పర్వతమువలె 
దుర్గమముగ దోచును 


(బ్రహ్మచర్యేణ యుక్తన్య దగ్గకాననభూతలః | 
దావో దీపాయతే దీపో భవే(ద్రిక్రన్య దావవత్‌ ॥ 14 


(బ్రహ్మచర్య(వ్రతము గలవానికి భూతలమున నరణ్యమును దహించుచు 
మహోజ్జలమై వచ్చుచుండెడి దావాగ్ని దాటదలంచినచో ఒక చిన్న దీపమువలెను, 
అట్టి బ్రహ్మచర్య వ్రతరహితునకు దుర్చలహృదయత్వముచే దీపము సహితము 
గొప్పు దావానలమువలె నుండును 


గాఢాన్దకారభరితం వనం తద్ర్రహ్మచారిణః । 

విహర్తుం యోగ్యముద్యానం రాకాయామివ కల్పతే ॥ 15 
ఉద్యానం చం|ద్రికోపీతం (బ్రహ్మచర్యన్య హానతః | 

కాళరాత్రా యుతమివ కాననం హి భయ(వ్రదమ్‌ ॥ 16 


(బ్రహ్మచర్య వ్రతశీలునకు గాఢాన్లకారముతో గూడిన మహారణ్యములో 
సంచరించుట, మంచివెన్నెలలో పుష్పోద్యానములో విహరించునటుల నుండును. 


(బ్రహ్మచర్యము 5 


(బ్రహ్మచర్య వ్రతహీనునకు చంద్రికాసమేత పుప్పవనము కాళరాత్రితో గూడిన 
ఘోరారణ్యము వలె భీతిని గలుగజేయును 


దీవ్యమానన్య తేన స్యాదృలవానర్భకోపమః: ॥ 

దుర్చలో౭_పి భవేద్వీరః యన్య తన్న చ విద్యతే ॥ 17 

అస్థలిత (బ్రహ్మచర్యము గల ధీరునకు మహాబలసాయుధ శత్రువు గూడా 
దుర్చలుడగు బాలుడువలెను, (బ్రహ్మచర్య (వ్రతహీనునకు బాలుడుగూడ 
మహాయోధుడగు శత్రువువలెను కనుపించును 


(బ్రహ్మచర్యమవావ్రన్య నుకరళ్చిత్త ని(గ్రహాః | 

భవేద్రిక్తస్య తేనాసౌ కష్టాత్కష్టతరో (ధ్రువమ్‌ ॥ 18 

(బ్రహ్మచర్య మహిమ గలవానికి మనోని[గ్రహము బహుసులభముగా 
నుండును అట్టి (బ్రహ్మచర్యవ్రతము లేని వానికి మానసేన్టియ నిగ్రహము 
మహాకష్టతరముగా గోచరించును 

(బ్రహ్మచర్యే న్ధితన్య ద్వే శీతోష్ల్ణే సహ్యతాం గతే | 

తదర్శసా వియుక్షన్వ యాతో వరాతపౌ న తామ్‌ ॥ 19 

Ay) a) య 

(బ్రహ్మచర్య వ్రతనిష్ట గలవానికి బ్రహ్మవర్చస్సు గల్గును శీతోష్ల హిమాదులు 
గూడ దేహారోగ్యమునకు భంగమును గలుగజేయవు ఆ (బ్రహ్మచర్యము లేనివాడు 
సామాన్య వర్షాతప హిమాదులనున్ను సహించనివాడై రోగగ్రస్తు డగును 

భజతో (బ్రహ్మచర్యం హి జీర్యతే యచ్చ భుజ్యతే । 

4 ఈడఓ_పఏి మృదు స్తస్య జీర్యతే యన్య నాస్తి తత్‌ ॥ 20 

(బ్రహ్మచర్యనియమము గలవాని కెట్టి యాహారమైనను జీర్లించును ఆ 
(బ్రహ్మచర్య(వ్రతహీనునకు శుద్దాహారము మృదువైన దైనను జీర్ణించక బాధను 
గలుగజేయును 

యస్యాస్తి బ్రహ్మచర్యం తద్భూతాదిర్యాతి మిత్రతామ్‌ । 

'ప్రాకృతోల_పి భవేత్తేన రిక్తన్య భయకారణమ్‌ ॥ 21 


6 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


(బ్రహ్మచర్య(వ్రతశాలికి మహాభయంకర భూత(పేత పిశాచాదులుగూడ 
పియమును గలుగ జేయు మి(త్రునివలె కానుపించును అట్టి (బ్రహ్మచర్య 
రహితునకు సామాన్య జనులుగూడ ఘోరళత్రువులవలె గోచరింతురు ఇక 
పిశాచాదుల విషయము చెప్పనేల? 


వారక్యామవ్యవస్థాయాం నసంయమో యౌవనే యధా । 
త[ద్రతేన విహీనస్సాత్‌ వార్రక్య ఇన యౌవనే ॥ 22 


(బహ్మచర్య(వత నియమము గలవాడు వార్ణ్లక్యావస్థ్స యందున్ను 
యౌవనమునందువలె సకలావయవ పటుత్వముతో గూడినవాడై ప్రజ్ఞాశక్ష్యాదులు 
గల్లి విహరించును అట్టివానికి ఇన్తియమాన్య్యాది దోషములు గలుగవు 
(బ్రహ్మచర్య(వ్రత రహితునకు యౌవనము నందున్ను, (బ్రహ్మచర్య వర్చస్సు, 
బలమున్ను లేకపోవుటచే, వార్హక్యదశలో గల్లు దోషము లన్నియు సంభవించును 


(బ్రహ్మచర్యమహిమ్నైవ భీష్మో పరశుధారిణమ్‌ | 
జిగాయ లంవుయామాన హనూమానపి సాగరమ్‌ ॥ 23 


బ్రహ్మచర్య మహిమవల్లనే భీష్మాచార్యులు తన గురువగు సాక్షాద్విష్ణంశ 
సంభూతుడైన పరశురాముని సులభముగా జయించెను అవ్విధముననే 
ఆంజనేయస్వామియు తన దృఢతమ నైప్టిక బ్రహ్మచర్య తేజోమహిమచేతనే దుష్కర 
దుర్గమ దుర్హంఘ్యసాగరమును గోప్పదమునువలె దాటి అచ్చటి మాయావి 
రాక్షసులను దునుమాడెను కనుకనే శ్రీవాల్మీకిమహర్షియు “గోప్పుదీకృతవారాశిం 
మశకీకృత రాక్షసం” అని శ్రీ హనుమంతుని స్తోత్రము జేసెను. 


సార్వభౌమాయమానం హి సర్వేవ్వపి (వ్రతేష్విదమ్‌ | 
రుగ్భానామపి నర్వేషోం నాస్తీతో దివ్యమౌషధమ్‌ ॥ 24 


ఈ (బ్రహ్మచర్య(వ్రత మనునది సర్వవ్రతములలోను సార్వభౌమపదవి 
నధిష్టించియున్నది. అనగా ఈ (వ్రతము లేనిదే తక్కిన (వ్రతము లన్నియు 
నిషలములు. రోగ(గ్రస్తులకును నిదియే దివ్యౌషధము దీనికన్న వేరాక యౌషధము 
లేదు అనగా వ్యాధిపీడితులుగూడ (బ్రహ్మచర్య(వ్రతము చక్కగా ననుష్టించిరేని 


బ్రహ్మచర్యము 7 
తదోజస్సుచే ఆరోగ్యవంతు లగుదురు 


వినైతద్యోగినాం యోగనిష్టా వా దైవతం స హి । 
ఇదం స్రీణామపి (ప్రజ్ఞాం శాన్తిం చ జనయేద్రువమ్‌ ॥ 25 


యోగీశ్వరులందిరికిని నిదియే పరమయోగనిష్ట. ఇదియే పరమ దైవము 
మరియొకటొండులేదు అని తాపసవర్యులందరు తెలిసికొనియున్నారు ఈ 
బ్రహ్మచర్యము పురుషులకు వలెనే స్త్రీలకును ఆవశ్యకము ఇయ్యది (స్రీలకు 
గూడను (ప్రజ్ఞయు శాన్తియు తప్పక కలిగించును ఈ విషయములో సందేహము 
లేదు 


కలౌ యుగే (బ్రహ్మచర్యం తచ్చక్యం న (బువంతి యే! 


తే జ్ఞేయాః పాపినః ప్రాజ్ఞ! కలిదూషితబుద్దయః ॥ 26 
యే త్వన్య సాధ్యతామస్మిన్యుగే పి ప్రవదంతి భో | 
కృత(త్రేతాదియుగతో౭_ ద్యైవ జాతానవేహి తాన్‌ ॥ 27 


ఓ ప్రజ్ఞావంతుడా! యెవరు కలియుగమున (బ్రహ్మచర్య మసాధ్యమని 
పలుకుచున్నారో వారలు కలి(పేరిత కల్మష హృదయులు ఎవరు ఈ 
కలియుగమునందు కూడ ఈ బ్రహ్మచర్యము సాధ్యమని నొక్కివక్కాణించు 
చున్నారో, అట్టి వారందరు కృతత్రేతాది యుగములో నుండి యిప్పుడే పుట్టిన 
వారని సందేహములేక ముమ్మారు నమ్ముడు ఈ కలియుమునగూడ అనేక 
నైస్టిక బ్రహ్మచారులను మనము గాంచుచున్నారము 


Es అదడదప్రైల- 


బ్రహ్మచర్య న్రతలక్షణము 
భవిష్యత్‌ పురాణము 
అధ్యాయము - 4 
కృతోవనయనస్యాన్య (వ్రతాదేశనమిష్యతే । 
బ్రహ్మణో గ్రహణం చైవ (క్రమేణ విధిపూర్వకమ్‌ ॥ 1 


ఉపనీతునకు ఈ (బ్రహ్మచర్య |వ్రతానుష్టానము విధింపబడుచున్నది 
అటులనే క్రమముగా శాస్తరీతిగా వేదాధ్యయనము గావించవలయును 


యత్పూత్రం చాపి యచ్చర్మ యయా చాస్య చ మేఖలా | 
వసనం చాపి యో దండస్తద్వై తస్య (వ్రతేష్వపి ॥ 2 


(బ్రహ్మచారికి సూత్ర మేదియో అనగా యజ్ఞోపవీత మెట్టిదియో, యేది 
చర్మమో, మొలత్రాడు ఏదియో, వ(స్తమేదియో, దండమెద్దియో అది యంతయు 
చెప్పబడుచున్నది. 

సేవేతేమాంస్తు నియమాన్‌ (బ్రహ్మచారీ గురౌ వనన్‌ | 

సన్నియమ్యేం(ద్రియ(గ్రామం తపోవృద్ధ్యర్హమాత్మన: ॥ 3 


(బ్రహ్మచారి గురుకులము నందుంటున్నవాడై ఈ నియమములను 
ఆచరింప వలయును ఇంద్రియములను చక్కగా నియమించి తాను తపస్సును 
వృద్ది చేసుకొనవలయును 


బృందారకర్షిపితాణాం కుర్యాత్తర్పణమేవ హి | 

నరాణాం చ మహాబాహో నిత్యం స్నాత్వా ప్రయత్నతః ॥ 4 

ఓ మహాబాహో! శరీరశుద్దియందు ప్రయత్నపరుడై నిత్యము స్నానముజేసి 
(బ్రహ్మచారి, దేవ, బుషి పితృ నరులకు తర్పణము చేయవలయును 


పుష్పం తోయం వలం చాపి సమిదాధానమేవ చ । 
నానావిధాని కాష్టాని మృత్తికాం చ తధా కుశాన్‌ ॥ 5 


బ్రహ్మచర్యము 9 


హోమమున కుపయుక్తములగు సమిధలను, దర్భలను, మృత్తికను, 
పుష్పము, జలము ఫలము వీటిని నానావిధ కాష్టములను (బ్రహ్మచారి [గ్రహించ 
వలయును 


వర్ణయేన్మధుమాంసం చ గంధమాల్యరధాన్‌(సాన్‌) (స్రియః | 
శుక్టాని చైవ సర్వాణి (ప్రాణినాం చైవ హింననమ్‌ ॥ 6 


సురాపానము, మాంసము, గంధము, పుష్పమాలికలు, రధములు, స్రీలు, 
ఇను ఆడంబరముగల వస్తువులు, ప్రాణులను హింసించుట - వీటినన్నిటిని 
వదలి పెట్టవలయును 


అభ్యంగమంజనం చాక్ష్మోరుపానచ్చ(త్రధారణమ్‌ | 
సంకల్పం కామజం క్రోధం లోభం గీతం చ వాదనమ్‌ ॥ 7 


నర్తనం చ తధా ద్యూతం జనవాదం తధా౭_నృతమ్‌ । 
పరివాదం చాపి విభో దూరతః పరివర్ణయేత్‌ ॥ 8 


ఆభ్యంగస్నానము (నూనె అంటుకొని శిరఃస్నానము జేయుట) కండ్లకు 
కాటుకను ధరించుట, చెప్పులను వేసికొనుట, గొడుగును పట్టుకొనుట, కామ 
సంకల్పములు, (క్రోధము, లోభము, గానము, వాద్యములను వాయించుట, 
నర్తనజేయుట, జూదము, జనులతో వృధా ప్రసంగము, అసత్యము, ఇతరుల 
నిందజేయుట, ఓ రాజా! బ్రహ్మచారి వీటిని దూరముగా విడనాడవలయును. 


ఏకళ్ళయీత నర్వ(త్ర న రేతన్స్కన్లయేత్‌ క్వచిత్‌ |; 
కామాద్ది స్కనయన్‌ రేతో హినస్తి వ్రతమేవ తు ॥, 9 


(బ్రవ్మాచారి ఎక్కడైనను తానొంటరిగానే వరుండవలయును 
కామనంకల్పము గలవాడై రేతస్సును పోగొట్టుకొనినచో, వాడు తన 
(బ్రహ్మచర్య(వ్రతమునే పాడుచేసుకొనిన వాడగును. 


నుషవ్తః క్షరన్‌ (బ్రహ్మచారీ ద్విజళ్ళుక్ర మకామతః । 
స్నాత్వా౭_ర్కమర్చయిత్వా తు వునర్మామిత్వచం జపేత్‌ ॥ 10 


10 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


కామాభిలాష లేకనే, స్వష్నమునందు స్థలన దోషము గల్లెనేని స్నానముజేసి, 
సూర్యభగవానునకు అర్య పాద్యాదుల నొసగి పరిశుద్దుడై పునర్మామ్‌, అను 
బుజ్మృన్రమును జపించవలయును అటులయిన ఆ దోషము పోవును 


మనోరపి తధా చాత్ర శ్రూయతే పరమం వచః । 


ఉదకుంభం నుమనసో గోశకృన్సృత్తికాం కుశాన్‌ ॥ 1m 
ఆహరేద్యావదర్శాన్సి భైక్ష్యం చాపి హి నిత్యశః । 
గృహేషు యేషాం కర్తవ్యం తచ్చృణువ్వు నృపోత్తమ ॥ 12 


మనుమహర్షియు (బ్రహ్మచారి ధర్మముల విషయమై చెప్పిన పరమ 
వాక్యములు గలవు (బ్రహ్మచారి తనకు వలసిన జలపా(త్ర, పుష్పములు, 
గోమయము, మృత్తిక, దర్భలు, వీటిని (గ్రహించవలయును (ప్రతి దినము 
భిక్షాటనము చేయవలయును కాన ఓ రాజసత్తమా! ఎవరి గృహములయెడ 
భిక్షను గైకొనవలయునో, ఆ నియమముల వినుము 


స్వకర్మనిరతా యే వై తధా వేదేషు యే రతాః । 


యజ్జేము చాపి రాజే(న్ద! యే చ శ్రద్దా నమన్వితాః ॥ 13 
బ్రహ్మచార్యాహరేద్దైక్ష్యం గృహేభ్యః ప్రయతో౭_ న్వహమ్‌ 
గురోః కులే నభిక్షేత న్వజ్ఞాతికులబంధుషు ॥ 14 


ఓ నృపసత్తమా! యే పుణ్యాత్ములగు గృహస్థులు యజ్ఞముల యందును, 
వేదము లందును, భక్తిశ్రద్ద విశ్వాసము గలవారై స్వకర్మలను అనగా వేదోక్తగృహస్థ 
ధర్మముల నాచరించుచు నుందురో అట్టి పవిత్ర గృహముల నుండి బ్రహ్మచారి 
నియమోపేతుడై (ప్రతిదినమును భిక్షను గైకొనవలయును. అట్లయిన తాను 
పతితుడు కాడు. గురువుల గృహమునందును, తన దాయాదులయొక్కయు, 
బంధువులయొక్కయు, తన వంశము యొక్కయు ఇండ్లకడ భిక్షను తీసికొనరాదు. 


అలాభే త్వన్యగోత్రాణాం వూర్వం వూర్వం వివర్జయేత్‌ । 
నర్వం చాపి చరే(ద్రామం వూర్యోక్తానామపంభవే ॥ 15 


భిక్షాచరణ విషయములో మజికొన్నిటి నియమములను జెప్పుచున్నారు. 


బ్రహ శ్రచర సము కక! 


ఇతర గోత్రస్తుల గృహములలో భిక్ష దొరకక పోయిన గురుగృహము వదలి 
దాయాదులు మొదలయిన పూర్వము జెప్పబడినవారి గృహములనుండి భిక్షను 
స్వీకరింపవచ్చును దానిలో గూడ లభించక పోయినప్పుడు ముందు ముందు 
ఇండ్లను వదలి ఇతర గృహముల కడ భిక్షను తీసికొన వచ్చును అచ్చోటెచ్చటను 
(ఎవరి గృహముల వద్దను) భిక్షను జేయుటకు సంభవించకపోయిన (గ్రామ 
మంతయు సంచరించవచ్చును 


అన్య్యవర్ష్యం మహాబాహో ఇత్యాహ భగవాన్‌ విభుః | 
వాచం నియమ్య (ప్రయతస్వ్వన్నిం శస్రం చ వర్డయేత్‌ ॥ 16 


గామమంతయు చరింపవచ్చును కాని చతుర్ధ వర్షము నుండి భైక్ష్యాచరణ 
గావింపవలదు ఇకను భిక్షాటన సమయమున వాజ్నియమము గల్లి ప్రయత్న 
పరుడై యుండవలయును మరియు అగ్నిని, శస్తమును వదలవలయును 


చాతుర్వర్ష్యం చరేద్భెక్షమలాభే కురునందన । 
ఆరాదాహృత్య సమిధః సన్నిదధ్యాధ్బృహోవరి 11 17 


ఓ కురువంశజా! భిక్ష లభించక పోయిన నాలుగు వర్షములలోను భిక్షను 
గైకొననగును మతియు హోమార్ధము సమోపమునుండి సమిధలను తీసికొని 
ఇంటిలో భద్రపరచుకొనవలయును 


సాయం (ప్రాతన్తు జాహుయాత్తాభిరగ్నిమత[గనితః । 
భైక్ష్యాచరణమకృత్యా న తమగ్నిం సమిధ్య వై ॥ 18 


'ప్రాతఃకాలమునను, సాయంకాలము నందును అలసుడుగాక (బ్రహ్మచారి 
ఆ సమిధలచే అగ్నిని హోమించవలయును మతీయు భిక్షను తీసికొనక ఆ 
యగ్నిని హోమించకూడదు 

ఆనాతురస్సప్త రాత్ర మవకీర్ష వ్రతం చరేత్‌ । 

వర్తనం చాన్య భైక్ష్యేణ (ప్రవదన్తి మనీషణ: ॥ 19 


ఆ నియమ మొకవేళ తప్పినచో తాను ఆతురుడు గాక ఏడురాత్రులు 
అవకీర్ల వ్రతమును చేయవలయును. అవకీర్ల (వ్రతమనగా (వ్రతమును 


12 శ్రీమలయాళ సద్దురు గ్రంధావళి 


నశింపజేసికొనినవాడు, ఆ (వ్రతమును తిరుగా రక్షించుకొనుటకై శా(స్త్ర 
విహిత ప్రాయశ్స్చిత్తాది నియమముల నాచరించుట, అటులనే ఇచ్చోటను 
గ్రహించవలయును. (బ్రహ్మచారికి వృత్తి భిక్షాచరణయే యని శాస్త్రజ్ఞులు చెప్పు 
చున్నారు. 

తస్మాద్ద్ఫైక్ష్యేణ వై నిత్యం నైకాన్నాదీ భవే(ద్రతీ । 

భైక్ష్యేణ (వ్రతినో వృత్తిరువవాససమా న్మృతా ॥ 20 

కనుకనే నిత్యము గూడ, (బ్రహ్మచారికి భిక్షాటనమే ముఖ్యధర్మము 
అయినను బ్రహ్మచర్య వ్రతళశాలి నిత్యము ఒకరి గృహముననే భోజనము చేయు 
స్వభావము గల్లి యుండకూడదు (బ్రహ్మచారికి భైక్ష్యవృత్తి ఉపవాసముతో 
సమానమగును 


దైవత్యే వ్రతవ(ద్రాజన్‌ పిత్రే కర్మణ్యధర్షివత్‌ | 
కామమభ్యర్థితో_.శ్నీయాత్‌ వ్రతమన్య న లుప్యతే ॥ 21 


ఇకకొన్ని విశేషధర్మములను జెప్పుచున్నారు ఓరాజా! (బ్రహ్మచారి 
యితరులచే మిక్కిలి (ప్రార్థింపబడినవాడై దేవతా సంబంధ కార్యములయందు 
(వ్రతునివలెను, పిత్సకర్మలయందు మహర్షివలెను భుజింపవలయును అట్లయిన 
వీని భైక్ష్య వ్రతము చెడదు 


బ్రహ్మచర్యపద వివరణము-( బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారీ, తస్యభావః 
(బ్రహ్మచర్యం పరబ్రహ్మయందు చరించువాడు (బ్రహ్మచారి, వానిభావము (బ్రహ్మ 
చర్యము (బ్రహ్మవిచారమందుండువాడు (బ్రహ్మచారి యని (గ్రహించ వలయును 
“యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్ళ మానవః |! ఆత్మన్యేవ చ సన్తుష్టః” అను 
శ్రీభగవర్గీతా వచనానుసారముగా ఎవడు వర[బ్రహ్మమై తనయందే 
(పరమాత్మయందే) రమించుచున్నాడో, సన్తుష్ణుడగుచున్నాడో, ఆత్మానందముచే 
సంతృప్తిని బడయుచున్నాడో అట్టివాని స్థితియే (బ్రహ్మచర్యము. ఇందులకు 
శుతి-“ఆత్మరతిరాత్మ (క్రీడ ఆత్మ మిధున ఆత్మానందః”'- ఆత్మయందే 
ఆసక్తుడగుట, ఆత్మయందే రమించుట, ఆత్మలోనే సంబంధపడి యుండుట, 


బ్రహ్మచర్యము 13 


6 త్మవిషయ కానందము నొంది యుండుటయు- ఇదియే యుత్తమ 
బ్రహ్మచర్యము, పరమకాష్ట. 
(బ్రహ్మభావే మనళ్చారో (బ్రహ్మచర్యం వరం తధా | 


(బ్రహ్మ భావమందు మనస్సును సర్వదా చరింప జేయుటయే (బ్రహ్మ 
చర్యము. (బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారీ, తస్యభావః బ్రహ్మ చర్యం 

వేదాధ్యయనము, ఉపనిషర్గీతాపవరనము, గాయత్రీ మృన్రజవము 
గావించుచు తద్రతనిష్టుడై సకల విషయముల యందు విరక్తుడై గురుకులవాస 
సత్యకధన భైక్ష్యాచరణాది ధర్మముల నాచరించుటయు (బ్రహ్మచర్య మగును 
గురుకుల వాసమొనర్చి వేదాధ్యయన కాలములోనుండు నియమము (బ్రహ్మచర్య 
('వ్రతమనబడును (బ్రహ్మపాప్తికొజకు ఆచార్యుని వద్దయుండి బ్రహ్మ విచారము 
చేయుకాలమున నుండు నియమము బ్రహ్మచర్యవ్రతమని గూడ (గ్రహించనగును 
బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభః' అని పతంజలిమహర్షి వచించెను బ్రహ్మచర్య 
దృఢత్వము వలన వీర్యలాభము గల్లును వీర్యలాభము వలన (బ్రహ్మతేజస్సున్ను, 
(బ్రహ్మ(ప్రాప్తియున్ను సిద్ధించును 


న తపన్తప ఇ త్యాహుం(రృహ్మచర్యం తపోత్తమమ్‌ । 

ఊర్ణ్వ్యరేతా భవేద్యస్తు న దేవో న తు మానుషః ॥ 22 

కృచ్ల్చ్ర చాంద్రాయణాది వ్రతాదిరూప తపస్సు మాత్రము తపస్సు కాదు, 
(బ్రహ్మచర్యమే యుత్తమమగు తపస్పగును అట్టి బ్రహ్మచర్య వ్రతనిష్ట గలవాడు 
కేవల మనుజుడు కాడు భగవత్సురూపు డనియే [గ్రహించవలయును అధర్వవేద 
సూక్తిని వినుడు- “బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యుముపాఘ్నత” బ్రహ్మచర్యేణా 
వేదాధ్యయనము చేతను, బ్రహ్మవిజ్ఞానము చేతను, తపసాకా తపస్సుచేతను, 
(బ్రహ్మచర్య వ్రతానుష్వానము చేతను, మృత్యుం = జనన మరణ రూప 
దుఃఖమును, ఉపాఘ్నతా నిత్యమును నిశ్ళేషముగను నశింప జేయుచున్నారు 
వేరు ఉపాయము లేదు 


14 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


“బ్రహ్మ ప్రాప్తికరం నృణామ్‌” బ్రహ్మచర్యమే అందణికిని (బ్రహ్మ(ప్రాప్తిని 
కలుగజేయునని చెప్పుటచే బ్రహ్మచర్యము లేక మతియొకటి బ్రహ్మపదమును 
పొందింపజాలదు. వృక్షమూలమును శాఖాపుష్పవలాదు లన్నియు ఎటుల 
నాశ్రయించి యున్నవో అటులనే ఈ (బ్రహ్మచర్యాశ్రమము నాశ్రయించియే 
గృహస్టాశ్రమాదు లన్నియు నిలబడియున్నవి. 


i rt 
నైప్టిక బ్రహ్మచర్యము 


గార్హస్థ్యం నైప్టికం చేతి వైధురం చేతి తత్రిధా । 
ఆజన్న్మనైష్టికం (ప్రోక్తం గృహిణామృతుకాలజమ్‌ ॥ 1 


గార్హస్థ్యం ప్రాప్తవాన్యస్తు భార్యాయా నాశతో యది | 

(బ్రహ్మచర్య ముపాదత్తే తద్వైధురమితీరితమ్‌ ॥ 2 

(బ్రహ్మచర్యము 1 నైష్టిక (బ్రహ్మచర్యమనియు, 2 గృహస్థ(బ్రహ్మచర్య 
మనియు, 3 విధుర బ్రహ్మచర్యమనియు మూడు విధములు వానిలో పుట్టుక 
మొదలు మరణపర్యన్తము ఏలాటి విషయదోషములు లేక ఆచరింపబడునది 
'నైప్టిక మనబడును 2 బుతుకాలమునందు మాత్రము ధర్మబద్దుడై ధర్మపత్నితో 
చేరుట గృహస్థ బ్రహ్మచర్య మనంబడును 3 భార్యావియోగము గల్లిగాని, లేక 
భర్భవియోగము గల్లిగాని, లేక భార్యాభర్తలకు ఆత్మశుద్దిగల్గి విషయములలో విరక్తి 
గల్లి బ్రహ్మచర్య మవలంబించుటగాని విధుర బ్రహ్మచర్య మనంబడును 


నైెస్టిక (బహ్మాచారులు శుకననకాదులు వురుములలోను, గార్గి 
సులభాయోగినులు (స్తీలలోను ఉండిరి గృహస్థ బ్రహ్మచారులలో జనక, చూడాలా, 
శిఖిధ్వజ, మదాలసాదు లుండిరి. విధుర (బ్రహ్మచర్యములో యాజ్ఞవల్క్య మైత్రేయీ 
విశ్వామిత్రాదులుండిరి. వానప్రస్థ సన్న్యాసులు ఆయా ఆశ్రమముల స్వీకరించిన 
పిమ్మట (బ్రహ్మచర్య(వ్రతము గలిగిన వారగుటచే వీరి సేర్టు ప్రత్యేకముగా 
చెప్పనవసరము లేదు కలియుగమున శ్రీ, రామకృష్ణపరమహంస, శారదాదేవులు 


బ్రహ్మచర్యము 15 


వివాహితు లయినను నైష్టిక బ్రహ్మచారులలో చేరినవారే వివాహము లేని స్త్రీ 
పురుషులు నైష్టీక (బ్రహ్మచారులలో అనేకులు గలరు ఈ యుగమున 
గృహస్థబ్రహ్మచారులలో శ్రీ గాంధి కస్తూరీ బాయిలు విఖ్యాతిని బడసినవార్డు. 
ఇకను పెక్కం(డ్రు ఉండవచ్చును వీరుగూడ విధురబ్రహ్మచారులలోనే చేరుదురు 
విధుర (బ్రహ్మచర్యములో శ్రీ గురునానక్‌, శ్రీ కృష్ణవైతన్యాదులున్ను, మరి అనేకులు 
గలరు 


(బ్రహ్మచర్య (వ్రతమందుగాని, నిష్కామ కర్మయోగమందుగాని, 
భక్తియోగమందుగాని, ధ్యానయోగమందుగాని, జ్ఞానయోగము నందుగాని మటి 
యేయే పుణ్యవ్రతముల నాచరించువారలుగలరో, యేయే దీక్షలు ఆచరించువారు 
గలరో, యేయే తవసుల జేయువారు గలరో- వారందతికిని యమ నియమములు 
తప్పక యుండవలయును ఇది సప్తభూమికలనంబడు జ్ఞానసౌధమునకు 
పునాదివంటిది ఆలాగున అష్టాంగ యోగమునకు ఇదిన్ని పునాదివంటిది పునాది 
దృఢముగా లేనిచో సౌధములు ఎంత సుందరముగా నిర్మించినను నేలాగున 
గాలివానలచే కూలిపోవునో, ఆలాగున యోగమార్గమందుగాని, జ్ఞానమార్గమందు 
గాని విఖ్యాతిగాంచిన వారుండిన యీ యమ నియమములపై నాధారపడియే 
యుండిరి, యుంటున్నారు, ఇకపై నుండగలరు పాదద్వ్యయము దృఢముగా 
నుండిన మా(త్రమే మానవుడు సుఖముగా సంచరించగల్లును ఆలాగున ఈ 
యమ నియమములలో దార్‌ఢ్యము గల్గిన మాత్రమే జ్ఞానమార్గములో గాని, 
యోగమార్గములో గాని అతడు స్వయముగా విహరింప గల్లును కావుననే అష్టాంగ 
యోగాది సర్వశా(స్త్రములలోను నీ రెండింటిని నేత్రములుగా వక్షించడమైనది వీని 
యందు నిర్మలమగు ననుష్టానము లేనిచో అతి సూక్ష్మమగు జ్ఞానమార్గమందుగాని 
యోగవీధుల యందుగాని నేత్రరోగము గలవాని స్థితియే గల్గును. అందువల్లనే 
సర్వసాధకులకున్ను వీనిని మొట్టమొదటనే చెప్పుచున్నారు 


Em అదా 


16 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


1. యునుము 


అహింసా సత్యమస్తేయం (బ్రహ్మచర్యం క్షమా ధృతిః | 
దయాజ._ఇ_రవం మితాహార;ః శౌచం చైవ యమా దళ ॥ 


(1) అహింస, (2) సత్యము, (3) అస్తేయము, (4) (బ్రహ్మచర్యము, (5) 
క్షమ, (6) ధృతి, (7) దయ, (8) ఆర్జవము, (9) మితాహారము (10) శౌచము 
అను నీ పదియున్ను యమ మనబడును దీని యర్థము సుగ్రాహ్య మగుటచే 
విస్తరించ బూనలేదు 


2. నియమము 


తవస్పన్తోమష ఆస్తిక్యం దానమాశ్వరవూజనమ్‌ 1 
వేదాన్రవాక్య(శ్రవణం (హ్రీర్మతిశ్చ జపో (వ్రతమ్‌ ॥ 


(1) తపము (2) సన్తోషము, (3) ఆస్తిక్యము (4) దానము, (5) 
-ఈశ్వరపూజనము (6) వేదాంత (శ్రవణము (7) లజ్జ, (8) మతి (9) జపము, 
(10) వ్రతము - అను నీపదియు నియమ మనంబడును ఈ అర్హముగూడ 
విశద మగుటచే వివరింప తలంచలేదు వివరముగా తెలిసికొన తలంచుకొన్నవారు 
ఓంకారాది (గ్రంధములలో చూచుకొనవచ్చును 


నైప్టిక బ్రహ్మచర్యము ఎనిమిది విధములు 

శ్రవణం కీర్తనం కేళి: (పేక్షణం గుహ్యాభాషణమ్‌ । 

సంకల్పో౭_ధ్యవసాయళశ్చ (క్రియానిర్వృతిరేవ చ ॥ 
ఏతన్న్మైధునమష్టాంగం (ప్రవదన్తి మనీషిణః । 

విపరీతం (బ్రహ్మచర్యమనుష్టేయం ముముక్షుభి: ॥ 

1 విషయ సంబన్ల మాటలను వినుట, 2. వాక్కుతో విషయములనుగూర్చి 
మాట్లాడుట, 3 (స్త్రీలతో ఆటలాడుట, 4 దుష్టభావనతో (స్తీ పురుషులు పరస్పరము 
చూచుకొనుట, 5 ఆ విషయమై స్త్రీపురుషులు రహస్యముగా మాట్లాడుట, 6 ఆ 
విషయమై (ప్రవర్తించుటకు సంకల్పించుట, 7. ఆ విషయమై (ప్రవర్తించుటకు 


బ్రహ్మచర్యము 17 


స్టిరముజేసికొనుట, 8 విషయములలో (ప్రవర్తించుట- యీ ఎనిమిది విధములగు 
దోషములు లేనిదే పవిత్రమగు (బ్రహ్మచర్యమనబడును మతీయు శా(స్త్రాన్రరమున 
జెప్పినది జూడుడు - 


(బ్రహ్మచర్య(వ్రతం సారం (వ్రతానాముత్తమం (వ్రతమ్‌ । 
(బ్రహ్మచర్యం తవస్సారం (బ్రహ్మచర్యం మహత్సలమ్‌ ॥ 
(క్రియాను నకలాస్వేవ (బ్రహ్మచర్యం వివర్హయేత్‌ । 
(బ్రహ్మచర్య(ప్రభావేన తవ ఉ(గ్రం (వ్రవర్తతే ॥ 


(బ్రహ్మచర్యాత్సరం నాస్తి ధర్మసాధనముత్తమమ్‌ । 
మహా(వ్రతమిదం లోకే తన్నిబోధ నదా ద్విజ ॥ 


1 సారము లన్నిటిలోను బ్రహ్మచర్యవ్రతమే మిక్కిలి సారవంత మైనది 
(వ్రతములన్నిటిలో నీ బ్రహ్మచర్యవ్రత ముత్తమము బ్రహ్మచర్యము తపస్సార 
మగును. బ్రహ్మచర్యము మహాఫలమును గలుగజేయునది. 2 ప్రతి సాధనలోను, 
వ్రతములలోను బ్రహ్మచర్యవ్రతమును వృద్ది పరచవలెను (బ్రహ్మచర్య(వ్రత 
ప్రభావముచేతనే ఉగ్రమైన తపస్సు నాచరించుటకు సాధ్యమగును, 3 
(బ్రహ్మచర్యముకన్న నుత్తమమైన ధర్మసాధనము ముల్లోకములందు మజియొకటి 
లేదు లోకములో దీనిని మహావ్రతమని దెలియదగినది ఇది పురుషుల కెట్టిదో 
స్తీలకున్ను ఆలాగుననే యుండును శ్రీ కృష్ణభగవంతుడు ఆత్మ సంయమ 
యోగమనంబడు ఆరవ అధ్యాయమున బ్రహ్మచర్యవ్రతము గల్లి యుండియే 
యోగసాధన చేయవలయునని విధించిరి 

ప్రశాన్తాత్మా విగతభీ(ర్రహ్మచారివతే స్థితః | 

మనన్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ॥ 

('ప్రశాన్తమయిన అన్తఃకరణము గలవాడును, భయము లేనివాడును, 
(బ్రహ్మచర్య వ్రతమందుండువాడును, మనస్సును విషయముల పైకి పోనీయక 
నాయందే యుంచబడిన చిత్తము గలవాడును, నేనే పరమ గతియని నమ్మకము 
గలవాడునై యుండవలయును ఇచ్చట నేనని ప్రయోగించిన స్థలమున శ్రీ 


18 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


కృష్ణభగవానునియందని (గ్రహించేది లేక తన యిష్టదేవతయందైనను, 
పరబ్రహ్మమందైనను తనయాత్మలో పరమాత్మభావన గల్లియుండవలయు ననియు 
(గ్రహించవలెను బ్రహ్మచర్యమును గురించి మనుమహర్షి చెప్పినది జూడుడు - 


ఆయుసస్తేజో బలం వీర్యం (ప్రజ్ఞా శ్రీశ్ళ మహద్యశః | 

పుణ్యం చ మత్రియత్వం చ లభ్యతే బ్రహ్మచర్యయా ॥ 

(బ్రహ్మచర్యముచే పూర్ణాయువు, (బ్రహ్మతేజన్సు, దేహే[న్దియములకు 
బలము, ఓజస్సు, అమానుషుప్రజ్ఞ జ్ఞానసంపద, గొప్పయశస్సు, మహాపుణ్యము, 


భగవత్రీతి- ఇవి యన్నియు గలుగును మతియు శా(స్తాన్తరమున చెప్పినది 
జూడుడు'- 


మా(త్రా వా న దుహి(త్రా వా న న్వ(పైకాన్ర శీలతా | 
బలవవ్తీం(ద్రియాణ్యత్ర మోహయన్త్యపి కోవిదాన్‌ ॥ 


(బ్రహ్మనిష్టుడైనను తల్లితోగాని, తోడబుట్టువుతోగాని, కుమార్తెతోగాని 
ఏకాన్తమున నుండగూడదు ఇంద్రియములు మిక్కలి బలవత్తరము లయినవి. 
బుషులకు గూడ మోహమును గలుగజేయును అదేరీతిగా బ్రహ్మచర్య వ్రతనిష్ట 
గల (స్త్రీయు తండ్రితోగాని, సోదరులతోగాని, కన్న పుత్రునితోగాని యేకాంతమున 
నుండరాదు అనగా అట్టి వారలనుగూడ నమ్మరాదని విధించుచుండగా 
యౌవనస్థితిలో నుండు పురుషులున్ను, యౌవనవతులగు స్రీలున్ను పరస్పరము 
విహరించుటయు, ఒకే ప్రదేశమున నుండుటయు ఎంత అపాయకరము అని 
తెలిసికొనుట కొరకు నీలాగున చెప్పడమైనది. ఎట్టి హీనుడైన పురుషుడైనను 
కన్న తల్లి, సోదరి, పుత్రికలయందు నీలాటి దుష్టసంకల్పము కల్గియుండునా? 
ఉండడుగదా! ఆలాగున నెట్టి నీచురాలైనను తండ్రి, సోదరుడు, కుమారునియందు 
చెడ్డ సంకల్పము గల దగునా? అట్టి వారినిగూడ నమ్మరాదనియు, మాయాశక్తి 
అత్యధిక మహిమ గలదనియు, ఏ సమయములో ఎట్టు జరుగునో యని భయము 
గల్లుటకు శాస్త్ర మోలాగున తెలుపడమైనది. అట్టి వారితో సహ యుండరాదని 
చెప్ప్తునప్పుడు ఇతరులను గుణించి మరల జెప్పవలయునా? అని యూహార్థము, 


బ్రహ్మచర్యము 19 


అంగారనదృశా నారీ వృతకుంభనమః వుమాన్‌ ! 
ఆన్పర్శాద్ద్రఢతామేతి తత్సంవర్క్మాద్విలీయతే ॥ 


అగ్నికుండ వంటిది (స్రీయనియు, నేతికుండవంటివాడు పురుషుడనియు 
గ్రహించవలెను నిప్పుకుండములో నేతికుండ పెట్టకుండు వరకే నెయ్యి కరగక 
యుండును అగ్ని సంపర్కముచే నేయి కరుగునట్టు (స్రీ సమోపమున పురుషుని 
మనస్సుగూడ కరిగిపోవును కావున నిప్పుకుండ సమీపమున నేతికుండ యే 
కాలమున కరుగదో అట్టి కాలమునమా(త్రమే (స్తీ సమీపములో నుండిన మనస్సు 
విషయరూపముగా మారకుండును హరయోగమున తెలిపినది జూడుడు 


ఏవం నంరక్షయేద్చిన్దుం మృత్యుం జయతి యోగవిత్‌ । 
మరణం బిన్సుపాతేన జీవనం బిన్సుధారణాత్‌ ॥ 


ఎవడైతే అభ్యాస బలముచే శుక్లమును సంరక్షించుకొనునో అట్టివాడు 
మృత్యువును సుఖముగా జయించుచున్నాడు శుక్రపతనము వలన మరణమును, 
వీర్యధారణము వలన చిరజీవితమున్ను కలుగుట వలన, వీర్యమును 
నంరక్షించుకొనవలయును వీర్యపతనమువల్లనే మానవుడు నిర్వీర్యు 
డగుచున్నాడు ఇది ప్రత్యక్షానుభవమేగదా! (బ్రహ్మచర్యదార్డ్యములేనివాడు 
యౌవనావస్థ ఆరంభించుటకు ముందుగానే వార్థక్యావస్థను పొందునదేగాక 
దంతములు కదులుటయు, రాలిపోవుటయు, చెవి వినరాకుండుటయు, దృష్టితగ్గి 
పోవుటయు కలుగుచుండును నోరు ఎల్లప్పుడు దుర్వాసన గల్లియుండును జిహ్వ 
రుచిని తెలిసికొనకపోవును ఎప్పుడున్ను శరీరము జ్వరపీడితమువలె నుండును 
శరీర సంధులన్నిటిలోను నొప్పిపుట్టును దేనిని నూహించుటకును శక్తి యుండదు 
జీర్లశక్తియు బాగుగా నుండదు ఈ లాటి ఆపత్తు లెన్నియో గలుగుచుండును 
ఇక గర్భోపనిషత్తున చెప్పినదిచూడుడు 
మం(త్రం ॥ షడ్విధో రసో, రసాచ్చోణితం, శోణితాన్మాంసం, మాంసాన్నేదో, 

మేదసో౭_స్ట్రీ న్యస్థిభ్యో మజ్ఞా, మజ్ఞాయాళ్ళుక్షః ॥ 

రసములు ఆజువిధములు -కటు, ఆమ్మ, లవణ, కషాయ, తిక్త, 

F3 


20 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


మధురములు వీటినుండి రక్తమున్ను, రక్తమునుండి మాంనమున్ను, 
మాంసమునుండి మేదస్సు, మేదస్సునుండి ఎముకలున్ను, ఎముకల నుండి 
మజ్జయు (మూలుగు, మజ్జయందుండి శుక్లము గలుగుచున్నది 


మం(త్రం॥ శుక్షశోణిత సంయోగాదావర్తతే గర్భో హృది వ్యవస్థాం నయతి ॥ 


శుక్ల శోణితముల చేరిక వలన గర్భము గలుగుచున్నది అది హృదయ 
స్థానమును పొందియుండును దీని వలన శుక్షశోణితములు శుద్దముగా లేనిచో 
వాని వలన గలిగెడు సన్హానములు నిర్వీర్యములై దుర్చలములై యుండును 
సప్తధాతువుల పరిణామ సారమే శుక్లము 90 రక్తబిందువుల వలననే ఒకబొట్టు 
శుక్రమేర్చడునని (ప్రాక్‌ పాశ్చాత్య వైద్యకోవిదులు చెప్పుచున్నారు అనగా 90 
నెత్తురుబొట్టు శరీరము నుండి జారిపోయిన ఎంత దుర్చలమో ఒక బొట్టు శుక్షము 
పతనమైన అంత నిస్తేజస్థము గలుగును ఇది యొకటి (గ్రహించిన బ్రహ్మచర్య 
(ప్రభావమును విజ్ఞులు తెలిసికొనగలరు 


తైలము నశించిన దీపమువలెను పెట్రోలు నశించిన విమాన మోటార్ల 
వలెను, (క్రూడాయిల్‌ నశించిన యం(త్రము వలెను, శుక్లము నశించిన 
మానవునియొక్క జీవితము నిప్రయోజన మగును. సప్తధాతువుల పరిణామము 
చెప్పునప్పుడు ఐదవది ఎముకలనియు, 6వది దానిలోపల గల మూలుగనియు 
అట్టి మూలుగనుండి శుక్షమేర్పడు చున్నదనియు తెలిసికొన్నాము బాయిలర్‌ 
లోపలనుండు నూనె యేలాగున స్ట్రీమై యంత్రమును నడుపుచుండునో, ఆలాగున 
మానసిక కాయిక యంత్రమున ఈ శుక్షమే ఓజస్సుగామారి నడుపు చున్నట్టు 
తెలియందగినది 


మైధునస్యా(ప్రవృత్తిర్హి మనోవాక్కాయకర్మణా । 
(బ్రహ్మచర్యమితి(ప్రోకం యతీనాం (బ్రహ్మచారిణామ్‌ ॥ 
మనోవాక్కాయకర్మలచే ప్రీ సంబంధ విషయముల నుండి నివృత్తి యేది 


గలదో అదే (బ్రహ్మచర్యము ఇది యతులకును (బ్రహ్మచారుల కును 
సంబంధించినది 


బ్రహ్మచర్యము 21 


నర్వేషాం వ్రతినాం మూలం (బ్రహ్మచర్యముదాహృతమ్‌ । 
విశేషాచ్చివభక్తానామేవం భూయో విధాన్యతి ॥ 


మానవున కెన్ని విధములగు (వ్రతానుష్టానములు గలవో వాటికన్నిటికి 
(బ్రహ్మచర్యమే ముఖ్యమూలమని బుషులమతము అనగా వ్రతము లన్నిటిలోను 
(బ్రహ్మచర్యము లేనిది లేనేలేదు అంతేగాక భగవద్భక్తులకు నీ బ్రహ్మచర్యవ్రతము 
తప్పక యుండవలయు ననియే పదేపదే శాస్త్రము నిర్లయించుచున్నది 


తావద్విద్యా ప్రభవతి తావద్దానం (ప్రవర్తతే | 
తావత్సునిర్మలా మేధా నర్వశా(స్తవిధారిణీ ॥ 


తావజ్ఞపస్తప స్తావత్తావత్తీర్ణనిషివణమ్‌ । 
తావచ్చ గురుశు(శూషా తావద్ది తరణే మతిః ॥ 


తావ(త్ర్సబుద్దో భవతి వివేకస్తావదేవ హి । 
తావత్సతాం సంగరుచిస్తావత్‌ పౌరాణలాలసా ॥ 


యావత్సీమన్తినీలోలనయనాన్లోళనం న హి । 


ఎంతకాలము (స్తీలయొక్క విషయభావనతో గూడిన నేత్రము తనయందు 
పడలేదో, అంతవరకే విద్యయు ఆత్మజ్ఞానమున్ను ప్రవర్తించును అంతవరకే 
సర్వశా'స్త్రములను (గ్రహించదగిన తీక్ష్యమైన నిర్మలమైన మేధాశక్తి యుండును. 
ఎంతవరకు విషయభావముతో చలించుచుండు (స్రీలయొక్క చపలమైన చూపు 
తనయందు (ప్రసరించలేదో అంతవరకే జపము, తపము, తీర్ణయా(త్రలు 
జరుగుచుండును. అంతవరకే గురుశు(శ్రూషయు, సంసార సాగర తరణబుద్దియు 
నిలిచియుండును అంతవరకే (ప్రబుద్దతయు (సదా జాగ్రత్త), వివేకజ్ఞానమున్ను 
సుస్థిరముగా నిలుచును అంతవరకే సత్పురుషులతో సంసర్గప్రీతియు, శాస్త్ర 
శ్రవణమందు సంతోషమున్ను స్థిరముగా నుండును 


తావత్తపో౭_భివృద్దిన్తు తావద్దానం దయా దమః: । 
తావత్సాధ్యాయవృత్తం చ తావచ్చౌచం ధృతం (వ్రతమ్‌ ॥ 


22 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


యావ(త్రన్త మృగీదృష్టిం చవలాం నావలోకయేత్‌ | 
తావన్మాతా పితా తావద్రాతా తావత్సుహృజ్ఞనః ॥ 


తావల్లజ్ఞా భయం తావదాచారస్తావ దేవహి । 
జ్ఞానమౌదార్యమై శ్యర్యం తావదేవ హి భానతే ॥ 


యావన్మత్తాంగనాపాశైః పాతితో నైవ బననైః । 


ఎంతవరకు భయపడిన చపలనేత్రముగల ఆడుజింకయొక్క దృష్టి వంటి 
దృష్టి గల (స్త్రీని చూడలేదో అంతవరకే తపోభివృద్ధియు, దాన బుద్దియు, 
భూతదయయు, ఇ(న్తియనిగ్రహము నిలకడ గల్షియుండును అంతవరకే 
వేదాధ్యయన వార్తయు, శౌచము, ధైర్యము, వ్రతనిష్టయు నిలిచియుండును 
అంతవరకే మాతృ భక్తియు, పితృభక్తియు, భ్రాతృ (ప్రేమయు, బంధుజనులయెడ 
ప్రీతియు, మై(త్రియు నుండును అంతవరకే సిగ్గున్ను, పాపభీతియున్ను, 
స్వధర్మాచరణయు స్థిరత గల్లియుండును అంతవరకే జ్ఞానము, ఉదారబుద్దియు, 
ఐశ్చర్యమున్ను శోభించుచుండును, పై జెప్పబడిన వన్నియు ఎంతవరకు మదించిన 
'స్త్రీలనెడి పాశరూపబన్హములచేత బన్టితుడుకాడో అంతవరకు నిలిచి యుండును 


(బ్రహ్మచర్యం నదా నత్యం జప్యన్‌ జ్ఞానం చ రాక్షన । 

నియమో ధర్మవేదిత్వమార్షో ధర్మః ప్రచక్షతే ॥ 

(బ్రహ్మచర్యము, సత్యవచనము, దివ్యమం(త్రజపము, ఆత్మజ్ఞానము 
నియమపాలనము, ధర్మముల తెలిసికొనుట - అనునవి యేవిగలవో, అదంతయు 
ఆర్షధర్మమని జెప్పబడును 

యదా సర్వే (ప్రముచ్యన్తే ఇతి న్వితి చ వాజినః | 

కామబన్హనమేవేదం వ్యాసోఇ_ప్యాహ పదేపదే ॥ 


కామబన్హనమేవేదం వాన్యద స్తీహ బననమ్‌ । 
కామబన్హనముక్తో హి నేహ భూయో౬.భిజాయతే ॥ 


ఎప్పుడైతే సర్వకామ సంకల్పములనుండి విడువబడునో, అప్పుడే మోక్షము 


బ్రహ్మచర్యము 23 


గల్లును అని వేదవిదులు వచించిరి ఈ అర్హమునే (కామబన్హ్లనమే బన్హమని) 
శ్రీవేదవ్యానమునీ(న్దుడుకూడ పదేపదే చెప్పెను ఈ లోకమున జీవికీ 
కామబన్హనమే సంసార బన్టన మగును కాని మజియొక బన్టనము లేదు ఈ 
కామబన్టనమునుండి ముక్తుడయినవాడు మరల జన్మించడు అనగా ముక్తు 
డగును 


(బ్రహ్మచర్యరతా ఊర్ణ్యరేతసో బ్రహ్మచింతకా: । 

(బ్రహ్మలోకం (వ్రజన్య్యన్యే నిస్తపస్కా న యాన్తి తమ్‌ ॥ 

(బ్రహ్మచర్యనిష్టులగు ఊర్హ్వరేతస్కు లయినవారు (బహ్మధ్యానము గల్లి 
(బ్రహ్మలోకమును పొందుదురు (బ్రహ్మచర్యమనెడు తపస్సు లేనివారలు ఆ 
(బ్రహ్మలోకమును పొందజాలరు 


విషయాసంగరూపో యః పాప్మా£. సావాసురత్వత: ॥ 

విద్యేచ్చాం వ్రతిబధ్నాతి సోల యమాదా నివర్త్యతామ్‌ ॥ 

విషయాసక్తి యేదికడ్డో అది మహాపాపస్వరూపము అది అసురస్వభావము 
అట్టిది బ్రహ్మవిద్యను (ప్రతిబన్దించును కావున మొట్ట మొదట విషయాసక్తిని 
నివర్తించవలయును శ్రీ కృష్ణభగవంతుడు మూడవఅధ్యాయమున దీనినే చెప్పెను 


కామ ఏష (క్రోధ ఏష రజోగుణసముద్భవః । 
మహాశనో మహాపాప్మా విద్ద్యేనమిహ వైరిణమ్‌ ॥ 


ఈ కామక్రోధములు రజోగుణము వలన గలుగుచున్నవి ఇవి 
మహాశనుడగు అగ్ని వంటివి ఇవి మహాపాపస్వరూపములు ఇవి ఆత్మజ్ఞానమునకు 
పరమశత్రువులని ఎజుంగుము. 


ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణా । 
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ ॥ 


ఎంత నిండింప జూచినను సముద్రమువలె నిండనిదియు, తృప్తి లేనిదియు, 
కామరూప మయినదియు, జ్ఞానికి సర్వకాలములయందును మహాళశ్వత్రువు 


24 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


అయినదియు నగు కామముచేత జ్ఞానము ఆవరింపబడియున్నది 
తస్మాత్వమి(న్తియాణ్యాదౌ నియమ్య భరతర్షభ । 
పాప్మానం (ప్రజపి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్‌ ॥ 


కావున ఓ యర్జునా! ఇంద్రియము లన్నిటిని నియమములో నుంచి 
మహాపాప న్వరూపమున్ను, జ్ఞానమునున్ను విజ్ఞానమునున్ను నశింప 
జేయునదియునగు ఈ కామమును త్యజింపుమా (చంపుమా) మనుమహర్షిగూడ 
నీలాగుననే వచించెను 


న జాతు కామః కొమానామువభోగేన శామ్యతి | 
హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్దతే H 


కామము విషయభోగములచేత ఎన్నటికిని శమించదు భోగము 
అనుభవింపగా అనుభవింపగా అంతకంతకు వృద్దినాందుచునే యుండును 
ఎట్లనగా సమిధలచేతను, ఘృతముచేతను అగ్నిహోత్రుడు అంతకంతకు వృద్ధి 
నొందునట్టుండును 


ఇన్హనేవ యధా వహ్నిర్వర్హతే హ్యుత్తరోత్తరమ్‌ । 
భోగేన కామరూపాగ్నిః ఉత్తరోత్తర వర్ణతే ॥ 


కట్టెలచేత నిప్పు అంతకంతకు వృద్ది గాంచునట్టు విషయభోగములచే 
కామాగ్నియు అంతకంతకు అభివృద్దిని పొందుచుండును 


యజుర్వేద మంత్రము 
తదేవ శుక్రం తద్బహ్మ తా ఆపః స (ప్రజాపతిః ॥ 


అదియే వీర్యము అదియే ఈశ్వరుడు అదియే జీవనము. అదియే 


భీష్ముడు ధర్మరాజున కుపదేశించినది చూడుడు.- 


బ్రహ్మచర్యము 25 


బ్రహ్మచర్యన్య చ గుణం శృణుధ్వం వసుధాధిపాః । 
ఆజన్మ మరణాద్యస్తు (బ్రహ్మచారీ భవేదిహ ॥ 


న తస్య కిజ్చిదప్రాప్యమితి విద్ది నరాధిప | 
బహ్వ్యః కోట్యసన్యృషీణాం చ (బ్రహ్మలోకే వనన్త్యుత ॥ 


సత్యే రతానాం సతతం దాన్తానా మూర్ష్య రేతసామ్‌ । 
(బ్రహ్మచర్యం వహే(ద్రాజన్‌ నర్వపాపాన్యుపాసితమ్‌ ॥ 


ఓ ధర్మరాజా! బ్రహ్మచర్య వ్రతము యొక్క గుణమును వినుము, ఈ 
ప్రపంచమున జన్మించినదాది మరణ పర్యన్తము (బ్రహ్మచారియై యుండువానికి 
లభ్యముగాని నుగుణములే యుండవు అనగా నకల నుగుణములు 
గల్షియుండును బ్రహ్మచర్యవ్రత మహిమచేతనే అనేక మహర్షులు, కోట్ల కొలదిగ 

ఇ (se) 
మనుష్యులు ఆనందస్వరూపుడగు పరమాత్మ సాన్నిధ్యమునకు చేరి యగణితమైన 
సుఖమును పొందిరి, పొందుచున్నారు పొందగలరు 


సముద్రతరణే యద్వదుపాయో నౌః (ప్రకీర్తితా ! 
సంసారతరణే తద్వత్‌ బ్రహ్మచర్యం (ప్రకీర్తితమ్‌ ॥ 


సము[ద్రమును దాటుటకు నౌక యెటువంటిదో ఆలాగున సంసార 
సముద్రమును దాటుటకు బ్రహ్మచర్యవ్రత ముత్కృష్ట సాధనము 


యే తపశ్చ తపన్యన్తి కౌమారాః (బ్రహ్మచారిణః । 

విద్యా వేద(వ్రతా స్నాతా దుర్గాణ్యపి తరన్తి తే ॥ 

ఏ బ్రహ్మచారులు (బ్రహ్మచర్య వ్రతరూప తపస్సును ఆచరింతురో, ఎవరు 
వేద విద్యావ్రతులై పవిత్రు లగుదురో వారు ఆతి కరిన మైనట్టియు అత్యద్భుతము 
లయినట్టియు కార్యములను చేయగల్లి ఈ దుస్తరమైన సంసార సాగరమును 
అనాయాసముగా దాటగలరు 


(బ్రహ్మచర్య(ప్రతిష్యాయాం వీర్యలాభో భవత్యపి । 
సురత్వం మానవో యాతి చాన్రే యాతి పరాం గతిమ్‌ ॥ 


26 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


(బ్రహ్మచర్య(వ్రతమును పాలించినచో వీర్య లాభము గల్గి మానవులకు 
దేవత్వము (ప్రాప్తమై సాధన చతుష్టయసంపత్తి పరిపూర్ణత నొంది పరమగతి 
లభ్యమగును 


(బ్రహ్మచర్యం పాలనీయం దేవానామసి దుర్లభమ్‌ । 
వీర్యే సురక్షితే యాన్తి సర్వలోకార్డసిద్దయః ॥ 


(బ్రహ్మచర్య వ్రతమవశ్యము పాలించవలయు, ఈ(బ్రహ్మచర్య(వ్రతము 
దేవతలకుగూడ దుర్లభము కాబట్టి వీర్యమును సురక్షిత మొనర్చినచో 
సకలార్థసుఖములు సిద్ధించును 

చిరాయుషః నునంస్థానాః దృఢనంహననా నరాః । 

తేజస్వినో మహావీర్వా భవేయుః (బ్రహ్మచర్యతః ॥ 


విధిగా బ్రహ్మచర్య (వ్రతమును పాలించువారు ఆయురారోగ్యవంతులై 
సుందర శరీరులై దృఢముగా కర్తవ్యదీక్ష గలవారై, తేజః ప్రపూర్ణులయి 
మహాపరాక్రమశాలురై యుందురు 


ప్రాణభూతం చరిత్రస్య పర[బ్రహ్మైక్యకారణమ్‌ । 
నమాచరన్‌ (బ్రహ్మచర్యం వూజితైరపి పూజ్యతే 11 


(బ్రహ్మచర్యము సచ్చరి(త్రకు (ప్రాణము వంటిది పర(బ్రహ్మైక్యమునకు 
కారణభూతము. కాబట్టి దానిని పాలించు మనుష్యుడు మహా పూజ్యా లయినవారిచే 
పూజింపబడును. 


జనులారా! ఒకప్పుడు ధన్వన్తరిమహర్షి తనయాశ్రమమున కూర్చుండి 
శిష్యులకు ఆయుర్వేదమును చెప్పుచుండెను పాఠములు చెప్పుట పూర్తి అయిన 
తరువాత, ఓ గురువర్యా, దేనిని సేవించిన సర్వరోగములు నాశములై మానవులు 
ఆయురారోగ్యములు గల్లి సుఖించెదరో అట్టి దానిని తెలియజేయుడు అని 
శిష్యులు (ప్రార్థించిరి ఇట్టు (ప్రార్ధించిన శిష్యుల (ప్రార్థనలను విని ధన్వన్తరి మహర్షి 
అత్యంత ప్రసన్నుడై, ఓ వత్సలారా! మారు నిర్మలమనస్కులై వినుడని ఇట్టుచెప్పెను- 


బ్రహ శ్రచర్యము 27 


మృత్యువ్యాధి జరానాళి పవీయూషం -వరమౌషధమ్‌ । 
(బ్రహ్మచర్యం మహద్యత్నం నత్యమేవ వదామ్యహమ్‌ ॥ 


(బ్రహ్మచర్య(వ్రత మమృత న్వరూపమై మరణమును రోగమును 
వృద్దావస్థను నాశనము జేసెడిదై యున్నది ఇది నిజము ఇది మహాయత్నముతో 
కూడినది మజియు 


శాన్తిం కాన్సిం న్మృతిం జ్ఞానమారోగ్యం చాపి నన్తతిమ్‌ | 
య ఇచ్చతి మహద్దర్మం (బ్రహ్మచర్యం చరేదివా ॥ 


ఈ (ప్రపంచమున శాంతి, కాంతి, స్మృతి, జ్ఞానము, స్వాస్థ్యము, 
ఉత్తమసంతానము గోరువారెల్లరు సర్యోత్మృష్ట ధర్మమైన బ్రహ్మచర్యవ్రతమును 
తప్పక పాలించవలయును 

(బ్రహ్మచర్యం పరం జ్ఞానం బ్రహ్మచర్యం పరం బలమ్‌ | 

(బ్రహ్మచర్యమయో హ్యాత్మా (బ్రహ్మాచర్యైవ తిష్టతి ॥ 

బ్రహ్మచర్యవ్రతమే సర్వోత్తమమైన జ్ఞానము (బ్రహ్మచర్య(వ్రతమే 
అపరిమితమైన బలము. ఆత్మ, (బ్రహ్మచర్యవ్రతమయమై యున్నది అది 
(బ్రహ్మచర్యవ్రతమహిమ చేతనే మనుష్య శరీరములో నివసించుచున్నది అది 
నిశ్చయము ఇంతేగాక 


(బ్రహ్మచర్యం నమస్కృత్య చాసాధ్యం సాధయామ్యహమ్‌ । 

నర్వలక్షణహీనత్వం హన్యతే (బ్రహ్మచర్యయా ॥ 

(బ్రహ్మచర్య వతమయుడైన భగవత్స్యరూపమునకు నమస్కరించి ప్రార్థించి 
అసాధ్యమయిన రోగములనుగూడ సాధ్యవరచుకొనుచున్నాను. కాన 
పరమపవి(త్రమగు నీ బ్రహ్మచర్య వ్రతమును పాలించినచో సకల ఆశుభములు 
దూరమగును 

(బ్రహ్మచర్యేణ విద్యా విద్యయా (బ్రహ్మలోకమ్‌ । 

(బ్రహ్మచర్య(వ్రత పాలనచేత (బ్రహ్మవిద్యయు, (బ్రహ్మవిద్యచేత 


28 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


(బ్రహ్మలోకమును మనుష్యుడు పొందుచున్నాడు (హరయోగప్రదీపికు 


చిత్తాయత్తం నృణాం శుక్రం శుక్రాయత్తం చ జీవితమ్‌ | 
తస్మాచ్చుక్రం మనక్షైవ రక్షణీయం ప్రయత్నతః ॥ 


మనుష్యుని వీర్యము చిత్తమునకు ఆయత్తమైనది వీర్యమునకు జీవనము 
వశమై యున్నది కాబట్టి మనస్సును, వీర్యమును ప్రయత్నపూర్వకముగా 
రక్షించవలయును. 


“ధాతుక్షయాత్‌ (స్తుతే రక్తే మందస్ఫంజాయతే౭. నలః” అనగా ధాతువు 
(వీర్యము) నష్టమైన రక్తముచెడి, బలహీనమగును. అందువలన జరరాగ్ని (ఆకలి) 
మందగించును ఆకలి మందగించిన మనుజుని యారోగ్యమునుగూర్చి 
చెప్పవలసిన యగత్యము లేదు ఇది ఆయుర్వేద సిద్దాన్వము. 


ఓజళ్చ తేజో ధాతూనాం శు(క్రాన్హానాం పరం స్మృతమ్‌ । 
హృదయస్థమపి వ్యాపి దేహస్థితి నిబన్హనమ్‌ ॥ 

యన్య ప్రవృద్దౌ దేహన్య తుష్టి పుష్టి బలోదయాః | 
యన్నాశే నియతో నాశో యస్మింస్తిస్టతి జీవనమ్‌ 


నిష్పాద్యన్తే యతో భావా వివిధా దేహనం(శ్రయాః 
ఉత్సాహ'(ప్రతిభా థైర్యలావణ్య నుకుమారతాః ॥ 


అనగా రసమనెడి ధాతువునుండి వీర్యమనెడి ధాతువు వరకును నుండు 
ఏడు ధాతువులకును సంబంధించిన యే తేజస్పైతే కలదో దానిని ఓజస్సందురు 
ఓజస్సు ముఖ్యముగా హృదయ మందుండును అయినను దాని ప్రకాశము 
దేహము నందంతటను వ్యాపించియుండును ఓజస్సు వృద్ధి నాందుటచేతనే 
సన్తుష్టి పుష్టి బలోత్పత్తియు నేర్పడగలదు ఓజస్సు నశించుటచేతనే మృత్యువు 
సంభవించును ఈ ఓజస్సునెడి పదార్థమే జీవనమునకు నాధారము. దీనిచేతనే 
ఉత్సాహము, ప్రతిభ, ధైర్యము, లావణ్యము, సౌకుమార్యము సం'ప్రాప్తించును 


బ్రహ్మచర్యము 29 


సిద్దే బిన్హా మహారత్నే కిం న సిద్ధ్యతి భూతలే । 
యస్య (వ్రభావాన్మహిమా మమాహ్యేతాదృశో౭._ భవత్‌ ॥ 


దేని ప్రభావముచేత నేనిట్టి మహిమ గలవాడనై యుంటినో అట్టి వీర్య 
బిందువనెడి మహారత్నమును సంపాదింపగా భూతలమున సాధ్యము గాని 
దెయ్యది? అని పరమశివుని వాక్యము 


ఇక మనుసృతియందు జెప్పిన బ్రహ్మచారి నియమములను జూడుడు 
ఇదే ప్రకారము భవిష్య మహాపురాణములో చెప్పినది పైన (వ్రాయబడి యున్నది 
దానికిని దీనికిని కొద్దిభేదమే గలదు మనుస్మృతి ధర్మశా(స్త్రము లన్నిటికి మూలము 
సామాన్యముగా విద్వాంసులు దీనినెజింగియున్నారు అందువలననే దీనినిగూడ 
నిందు చేర్చడమైనది 


సేవేతేమాంస్తు నియమాన్‌ (బ్రహ్మచారీ గురౌ వసన్‌ | 
సన్నియమ్యే[న్షియ(గ్రామం తపోవృద్ద్యర్థ మాత్మనః ॥ 
నిత్యం స్నాత్వా శుచిః కూర్యా ద్దేవర్షి పితృతర్పణమ్‌ । 
దేవతాభ్యర్చనం చై వ నమిదాధానమేవ చ ॥ 


వరయేన్మధుమాంనం చ గంధం మాల్యం రసాన్‌ (స్త్రియః । 
శుక్టాని యాని నర్వాణి ప్రాణినాం చైవ హింసనమ్‌ ॥ 


అభ్యజమంజనం చాక్షోరుపానచ్చ(త్రధారణమ్‌ । 
కామం (క్రోధం చ లోభం చ నర్తపం గీతవాదనమ్‌ ॥ 


ద్యూతం చ జనవాదం చ పరివాదం తధా౭_నృతమ్‌ । 
(వ్రీణాం చ (ప్రేక్షణాలంభమువమాతం పరన్య చ ॥ 
ఏకళ్ళయీత సర్వత్ర న రేతస్కనయేత్క్యచిత్‌ । 

కామాద్ది స్కనయన్‌ రేతో హినస్తి (వతమాత్మన: ॥ 

న్వష్నే సిక్వా (బ్రహ్మచారీ ద్విజళ్ళు(క్రమకామత: । 
స్నాత్వా£.ర్కమర్చ్భయిత్వా (త్రిఃవునర్మామిత్యచం జపేత్‌ ॥ 


30 శ్రీమలయాళ సద్దురు గ్రంధావళి 


(బ్రహ్మచారి గురుకులమున నివసించుచు నింద్రియ నిగ్రహముతో పాటు 
తపోవృద్దికై యా నియమములను పాలింపవలెను స్నానముజేసి శుచియై నిత్యము 
దేవర్షి పిత్సృతర్పణమును జేయవలెను అన్ని కార్యమును, దేవతార్చనమును 
నాచరించవలెను మద్యమాంసములను, సుగంధ వస్తువులను, పుష్పమాలికలను 
ధరింపరాదు ఉద్రేకమును గూర్చు రస పదార్థములను సేవింపరాదు. (స్త్రీని 
వర్దింపవలెను ఏ ప్రాణిని హింసింపరాదు అభ్యంగనము, నేత్రములకు 
అంజనమున్ను ఏడనాడవలయు చెప్పులు గొడుగులు ధరింపరాదు, కామ 
క్రోధలోభాదులను పరిత్యజింపవలెను నాట్యము, గానము, వీణాది వాద్యములను 
విడువవలెను జూదము, నిరర్హక వాదము, అనత్యము, పరనిందలను 
ఆచరింపరాదు (స్త్రీలను చెడుబుద్దితో జూచుటయు స్పృశించుటయు కూడదు 
పరుల కపకారము చేయరాదు సర్వత్ర యొంటరిగా శయనింపవలెను ఇచ్చా 
పూర్వకముగా నెన్నడును రేతస్థ్రలనము జేయరాదు అట్టు నష్టపరచినవాడు తన 
వ్రతమును చెరచుకొనిన వాడగును స్వప్నమందొక వేళ వీర్యనష్టమైనయెడల 
అట్టిబ్రహ్మచారి స్నానము జేసి ప్రాతఃకాలమున సూర్యునికి ఎదురుగా నిలిచి 
పూజింపవలెను తర్వాత జపాదులను జేసికొనవలయును 


ఇట్టి నియమము లేనిచో బహిర్షృష్టి గలిగి విద్యాతపస్సులు నళించిపోవునని 
దయతో బుషులు తెలిపిరి ఇకను గౌతమస్కృతి మొదలగు అనేక (గ్రంధములలో 
(బ్రహ్మచర్యమును గురించి తెలుపబడియున్నది అవి యన్నియు ఇంచుమించుగ 
మనుస్మృతి ననుసరించి యుండుటచే (గ్రంధవిస్తారముచే చేర్చలేదు 


ఓజనృర్వశరీరన్హం న్నిగ్రం శీతం స్పిరం సితమ్‌ | 
సోమాత్మకం శరీరస్య బలపుష్టికరం మతమ్‌ 1 


ఓజస్సు దేహమందంతటను (ప్రకాశించుచుండును ఇయ్యది స్నిగ్ధము, 
శీతలము, స్థిరము, శుభ్రము, తేజో రూపమై, ప్రశాంతమై, శరీరమునకు, కాంతియు, 
శాంతియు, బలము నొసంగును మజియు సుశుతమున 


యధా వయసి నర్పిన్తు గుడశ్చేక్షారసో యధా | 
శరీరేషు తధా శు(క్రం నృణాం విద్యాద్భిషగ్వరః ॥ 


బ్రహ్మచర్యము 31 


పాలలో నేయివలెను, చెజకునందు రసమువలెను, జీవుల దేహమందంతటను 
శుక్లము వ్యాపించి యున్నది విద్వాంసుడు దీనిని బాగుగా (గ్రహించవలెను వెన్న 
తీసిన పిదప పాలుఎట్టు సారహీనమైన దగుచున్నదో, రసమును తీసిన పిమ్మట 
చెజకెట్టు పిప్పియె పోవుచున్నదో, అటులనే వీర్యము గూడ నష్టమైనచో శరీరము 
తేజోహీనమై నిర్వీర్యమై దుర్చలమై పోవుచున్నది 

ఇన్రియేషము చ సర్వేషు వాగువస్టా మహాబలౌ । 

ఆదౌ తయోరయే యత్నం కుర్యాద్యోగీ విశేషతః ॥ 


మానవుని యి(న్దియ సమూహములో గుహ్యే(న్రియ జిహ్యేన్రియములు 
మహాబలిష్టము లైనవి వానిని జయించుట మహాకష్టము అందువలన యోగిగాని, 
(బ్రహ్మచారిగాని ఈ రెండింటియొక్క విజయమునకై విశేషనుగు యత్నము 
జేయవలెను ఈ రెండు ద్వారములు (ప్రకృతి ద్వారములు ఈ రెండింటిని 
జయించినవాడు (ప్రకృతి ద్వారమును మూసినవాడును, మోక్షద్యారమును తెరచిన 
వాడగును (ప్రకృతి ద్వారమెంతవరకు మూయబడలేదో, అంతవరకు 
(బ్రహ్మరం(ధ్రము, ముక్తి మార్గము తెరువబడదు 

ఇక (బ్రహ్మచారులు గాని సన్నాసులు గాని సరియెన (వ్రతానుష్టానము 
లేనిచో కేవలము వేషధారులేగాని యిసుమంతయు ప్రయోజన ముండదని మనుపు 
జెప్పినది జూడుడు 

యధా కాష్టమయో హస్తీ యధా చర్మమయో మృగః | 

యళ్ళ వి(ప్రో2.నధీయాన(న్తయస్తే నామ బి(బ్రతి ॥ 

ఏలాగున కజ్జతో జేయబడిన యేనుగును, చర్మముతో కుట్టబడిన 
జింకయు నామమాత్రములై యుంటున్నవో, ఆలాగున అధ్యయన తపస్సులు 
లేని బ్రహ్మచారియు, సన్బ్యాసియు, బ్రాహ్మణుడున్ను నామధారులే యగుదురు 
పరాశరముని తెలిపినది గాంచుడు - 

అ(వ్రతా హ్యనధీయానా యళత్ర భైక్ష్యచరాః ద్విజాః । 

తం గ్రామం దణ్ఞయే[ద్రాజా చోరభక్తప్రదో హి నః ॥ 


32 శ్రీమలయాలళ సద్గురు (గ్రంధావళి 


(బ్రహ్మచర్యవత పాలనరహితులును, శాస్త్రము నధ్యయనము 
చేయనివారును అగు (బ్రహ్మచారులు గాని సన్నాసులు గాని (బ్రాహ్మణులు గాని 
భిక్షాన్నాదులచే జీవించుచున్నట్లయిన అట్టివారికి అన్నము పెట్టెడువారినేగాక ఆ 
(గ్రామస్టులనుగూడ రాజు దండించవలెను ఏలన చోరులకు సహాయము చేయువా 
రెటుల శిక్షార్హులో ఆలాగున సోమరులై దిమ్మరులై యుండువారికి సహాయము 
చేయువారు కూడ శిక్షార్హులు ఈ (ప్రమాణమును జూచిన పూర్వకాలము 
(బ్రహ్మచారులపై, సన్బ్యాసులపై, బ్రాహ్మణులపై రాజశాసన మేలాగున నుండెనో 
గోచరించును 

అన్నం వుంసా2.శితం (త్రేధా జాయతే జరరాగ్నినా | 

మలం స్టవిష్టో భాగస్ప్యాన్మధ్యమో మాంసతాం (వ్రజేత్‌ 1 


మనః కనిష్టోభాగస్స్యాత్తస్మాదన్నమయం మనః । 


మానవులు భుజించెడు అన్నపానాదులు జరరాగ్ని వలన మూడుభాగములై 
మారుచుండును మలమూ(త్రములు స్టూలభాగముగాను, మధ్యమభాగము 
మాంసముగాను, కనిష్ట భాగము మనస్సుగాను మారుచుండును 


కావున మనస్సు శుద్దము కావలసియుండిన ఆహారము శుద్దముగా 
నుండవలయును ్రాణాపానముల శక్తివలన నేర్పడిన జరరాగ్ని ఆహారపానీయము 
లను రసరక్త మాంసాది సప్త ధాతువులుగా మార్చుచుండును దీనివలననే 
స్ఫూలసూక్ష్మ శరీరము లేర్పడును కనిష్టభాగములో గల పృధివీతత్త్యము 
అహంకారముగాను, జలతత్యము చిత్రముగాను, అగ్నితత్త్యము బుద్ధిగాను, 
వాయుతత్వ ము మనన్సుగాను, ఆకాశతత్ల్వము అంతఃకరణముగాను 
మారుచుండును పృధివీతత్త్వము కరిన మగుటచే అహంకారము కరినముగా 
నుండును, జలతత్యము చిత్తమగుటచే చిత్తమునకు చింతనాశక్తియు, 
ఆగ్నితత్వము బుద్దియగుటచే బుద్ధికి అన్నిటిని తెలిసికొనెడి శక్తియు, 
వాయుతత్వము మనస్సగుటచే మనస్సుకు చలనస్వభావమును గలుగుచున్నవి 
నాలుగు భూతములు వ్యక్తములుగాను, ఆకాశ మవ్వక్తముగాను నుండునట్టున్ను, 
బుద్ద్యాదులు నాల్లున్ను వ్యక్తము లగుటయు, అన్తఃకరణము అవ్యక్ష మగుటయు 


బ్రహ్మచర్యము 33 


సంభవించుచున్నవి 


ఆహారము స్వభావముగా సాత్తికముగా మాత్రముండిన చాలదు సత్యార్దిత 
ధనముచే శుద్ర్దమయిన పదార్థములను, యుక్తముగా నియమిత కాలములో 
మా్య(త్రము భుజించినప్పుడే సాత్తికాహార మగును అదియు జాలదు 
సత్త్వగుణమున్ను సత్త్వగుణ విశిష్ట దైవోపాసనయు నుండవలయు. వస్తువు 
మాత్రము శుద్ధమయి యుండినను, వచ్చిన మార్గ మళుద్ద మయినను, 
మనన్స్ఫుగూడ శుద్దముగా లేకపోయినను, అది సాత్మికావోరముగా 
పరిగణింపబడదు పై జెప్పబడిన ప్రమాణములో ఆహారము పెట్టువాని స్వభావము 
గూడ ఆహారముతోగూడ వచ్చునని తెలిపెడు విషయము మిరు జ్ఞప్తిలో 
నుంచుకొన వలయును, 'పరాన్నేన తు’ అను శ్లోకమును చూచుకొనవలయు. 


ఆత్మసమ్మితమాహారమాహరేదాత్మవాన్‌ యతిః | 
ఆత్యన్త క్షుధితస్యాపి సమాధిర్నైవ జాయతే ॥ 


ఆత్మనిష్టావరుడగు సన్న్యాసి శుద్దమగు నాహారము మితముగానే 
భుజింపవలయు నిండా ఆకలితో గూడిన వానికిని, మిక్కుటముగా భుజించిన 
వానికిన్ని, సమాధియందు మనస్సు నిలకడతో నుండదు ఇక భారతములో శాంతి 
పర్వమున చెప్పినది చూడుడు - 

ఏకాన్సినో హి వురుషా దుర్లభా బహవో నృవ। 

యద్యేకాన్సిభిరాకీర్ణం జగత్వ్యాత్కురునన్షన ॥ 


అహింనకైరాత్మవిద్భి: నర్యభూతపహితే రతై ః। 

భవే తృతయుగ(ప్రాప్తిరాశీః;కర్మవివర్డితై: i 

ఇది భీష్ముడు ధర్మరాజున కుపదేశించిన భాగము 

ఏకాంత మందుండి (బ్రహ్మనిష్ట జేయువారు అనేకు లుండరు. అట్టివారు 
దొరకుట దుర్లభము ఎప్పుడైతే అట్టి యేకాన్త (బ్రహ్మనిష్యలచే లోకము 
వ్యాప్త్రమగుచుండునో అప్పటినుండి కృతయుగధర్మము జరుగుచుండును. 


34 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


మరియు ఎప్పుడు జీవకారుణ్య పరులున్ను, ఆత్మవేత్తలున్ను సకల (ప్రాణికోట్టకు, 
మేలుగలుగజేయు స్వభావము గలవారున్ను, సకామకర్మములను త్యజించిన, 
వారున్ను ఏర్పడుదురో అప్పటినుండి కృతయుగము (ప్రారంభ మగుచున్నది. 


సైజెప్పిన లక్షణములు గలవారు పూర్వము లోకములో ఎక్కువ మంది 
యుండుటచేతనే అది పుణ్యయుగమని చెప్పబడినది అట్టి పుణ్యాత్ములు ఎప్పుడు 
తగ్గిపోయిరో, వారి వలన ధర్మబోధ లెప్పుడు లేకపోయెనో అప్పటినుండియే 
కలియుగధర్మము వ్యాప్తమయినది దీనినొకదానిని (గ్రహించిన (బ్రహ్మనిష్టులు 
సాధుపురుషులు లోకమున కెంత యుపయోగకరమో తెలిసికొనవచ్చును 


వలన్య కారణం పుష్పం వలం పువ్పవివర్డితమ్‌ | 

జ్ఞానన్య కారణం కర్మ జ్ఞానం కర్మవివర్టితమ్‌ ॥ 

ఫలమునకు పుష్పమున్ను, పుపష్పమునకు వృక్షమును ఎట్టు కారణముగా 
నుంటున్నవో, ఫలము పక్వమగునప్పుడు పుష్పము లేనిది యగునో, ఆలాగున 
ఆధ్యాత్మిక జ్ఞానమునకు పుణ్యకర్మము, నిష్కామకర్మము కారణ మగును 
పూర్ణజ్ఞానావస్థలో కర్మయోగము లేకపోయినను, కర్మయోగముచేతనే అట్టిస్టితి 
గలిగినదని విజ్ఞాలు తెలిసికొనవలయును. 


ఓహో! కర్మజ్ఞానయోగముల గురించి ఎంత పరమరహస్య ముపదేశించడ 
మైనది జ్ఞానులకు కర్మతో సంబన్హములేదని వాదించువారు ఇట్టి సత్యమును 
తెలిసికొనెదరుగాక! గీతాశా(స్త్ర మంతయు దీనిని గురించియే చెప్పుచున్నది 


మితాశనో భవేన్నిత్యం భిక్షుర్మోక్ష వరాయణః । 
కామదర్పాదయో దోషా న భవన్తి మితాశినః ॥ 


మోక్షమందాసక్తిగల భిక్షువులు (ముముక్షువులు) ఎల్లప్పుడున్ను నియమిత 
కాలములో నియమ(వ్రకారముగాను మితముగాను భోజనము జేయు 
స్వభావముగలవారై యుండవలయును అట్టివారికి కామ, (క్రోధ, మోహ, మద, 
దర్చ్పాది దోషము లుండవు 


సాధకులు ఇట్టి యుత్కుష్టశాస్త్రములను ఉత్తమ గురువులదగ్గజ (శ్రవణము 


బ్రహ్మచర్యము 35 


జేయకపోవుటచేతనే మితాహారులు కాకపోవుచున్నారు. అందువల్లనే వారికి 
ఇన్రియనిగ్రహ మలవడుట లేదు 


(బ్రహ్మచర్యమమానిత్వ మహింసా నత్యమార్జవమ్‌ । 

వేదాన్తశ్రవణం ధ్యానం భిక్షోః కార్యాణి నిత్యశః ॥ 

సన్న్యాసులయినవారికి నిత్యమున్ను చేయవలసిన కార్యములగురించి 
యతిధర్మ సంగ్రహమందు తెలిపినది గాంచుడు (1) బ్రహ్మచర్యము, (2) 
అమానిత్వము, (3) అహింస, (4) సత్యము (5) బుజుత్వము, (6) వేదాంత 
(శ్రవణము (7) (బహ్మధ్యానము- ఇవి యెల్లప్పుడు అనుష్టానములో 
నుండవలయునని శాస్త్రములు శాసించుచున్నవి ఈ (బ్రహ్మవిద్యయందు నెవరెవరి" 
కధికారము గలదో, యా విషయమై శా(స్తమేమి జెప్పినదో చూడుడు- 

(బ్రహ్మచారీ గృహస్థో వా వానప్రస్థో2 ధవా వునః | 

విరక్తస్సర్వకామేభ్యః వరి(వ్రాజ్యం నమాహిత: ॥ 

(బ్రహ్మచారిటైనను, గృహన్దుడ్డైనను, వానపన్గ్థుడైనను, అట్టుగాక 
మజియెవడైనను సమస్త కామాది కోరికల నుండి విరక్తి గలవాడైనచో అట్టివాడు 
పరివ్రాజక స్థితిని పొందవచ్చును 

జ్ఞానయజ్ఞొడుపేనైవ (బ్రాహ్మణోవా2న్యజోపి వా | 

సంసారసాగరం తీరా ముక్తిపారం హి గచ్చతి ॥ 

బ్రాహ్మణుడైనను, అన్యజుడైనను, మతి యెవడైనను ఆత్మజ్ఞానమనెడు 
తెప్పచేతనే సంసార సాగరమును దాటి ఈ లోకమునందే మోక్షమనెడు తీరమును 
జేరగలడు 

(ప్రతిగ్రహనమర్టో౭ పి ప్రసంగం తత్ర వర్జ్టయేత్‌ । 

ప్రతిగ్రహిణ హ్యాస్యాశు బ్రాహ్మం తేజః (ప్రణశ్యతి ॥ 


బ్రహ్మనిష్ణుడు దానాదులను పట్టుటలో తగిన సమర్థత గలవాడైనను 
అట్టికార్యములలోగల ఆసక్తిని విడువవలయును పరవస్తువు గ్రహించుటచే 


F4 


36 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


వీనియొక్క బ్రహ్మతేజస్సు త్వరలో నశించిపోవును ఇక బ్రహ్మచారి నిర్విఘ్నముగా 
తపస్పిద్ది పొందుటకు తగిన స్థలమును గురించి కొంచెము దెలిపెద 


కారీఖండము 


పుణ్యక్షేత్రం నదీతీరం గుహా పర్వతమస్తకమ్‌ । 
తీర్చవ్రదేశాస్పిన్దూనాం సంగమః పావనం వనమ్‌ ॥ 


ఉద్యానాని వివిక్తాని బిల్వమూలం తటం గిరేః | 
దేవతాయతనం కూలం సము[ద్రన్య నిజం గృహమ్‌ ॥ 


సాధనేము (ప్రశస్తాని స్థానాన్యేతాని మగ్రిణామ్‌ । 
అధవా నివసేత్తత్ర యత్ర చిత్తం ప్రసీదతి ॥ 


పుణ్యక్షేత్రము, నదీతీరము, గుహలు, పర్వతోపరిభాగము, తీర్థప్రదేశములు, 
నదులు సముద్రములో కలియు (ప్రదేశము, పవిత్రవనము, విజనప్రదేశములగు 
ఉద్యానవనములు, బిల్వవృక్షమూలము, వర్య్వత(ప్రాన్ల (ప్రదేశము, వుణ్య 
దేవాలయములు, యజ్ఞము జేయు స్థలము, సముద్రతీరము, శుద్దమయిన, 
స్వగృహముండిన అదియు- ఈ స్థలము లన్నియు దివ్యమ।న్హానుష్టానము గల 
సాధకులకు (ప్రశస్త (ప్రదేశములు అదియును గాక యే ప్రదేశమందు తన 
మనస్సునకు సంతోషము కలుగుచుండునో అట్టి స్థలమెచ్చటయినను అచ్చోట 
నుండి తపోధ్యాన యోగాదులను జేయవచ్చును. 


సమే శుచౌ శర్కరవహ్నివాలుకావి విర్దితే శబ్దజలా (శ్రయాదిభిః । 
మనో౭_నుకూలే నతు చక్షుపీడనే గుహానివాతాశ్రయణే ప్రయోజయేత్‌ ॥ 


మిట్ట పల్లములు లేనిదియు, శుభ్రమైనదియు, వేడిని గలుగజేయు 
గులకరాళ్లున్ను నిప్పున్ను ఉప్ణమును గలుగజేయు నిసుకయున్ను లేనిదియు, 
మంచి పక్షుల ధ్వని గలదియు, మంచి జలాశయము గలదియు, మంచి 
వాతావరణము గలదియు, మంచి వృక్షములు గలదియు, దుష్టజంతువులచే గాని, 
దుష్ట మనుష్యులచేగాని బాధాకరము కానిదియు, మనస్సును ప్రసన్నముగా 


బ్రహ్మచర్యము 37 


జేయునదియు, నేత్రమునకు బాధను గలిగించెడు నికృష్ణ నీచ మాలిన్యమును 
గలుగజేసెడు వికార భయంకర (ప్రదేశములు లేనిదియు, శుద్దమగు గుహయు, 
ఎక్కువగాలి బాధ లేని ప్రదేశము నగు స్థలమును ఆశ్రయించవలయును అట్టి 
స్తలమున 
(త్రిరున్నతం స్థాప్య సమం శరీరం హృదీ([న్రియాణి మనసా నన్నివ్తేశ్య | 
(బ్రహ్మోడుపేన (వ్రతరేత విద్యాన్‌'స్రోతాంసి సర్వాణి భయావవాని ॥ 
సిద్దాసన పద్మాసనాదులలో ఆసీనుడై హృదయము, కంఠము, శిరస్సు 
కొంచెము ఎత్తుగా నుంచినవాడై, మనస్సు మొదలగు ఇస్తియములను 
హృదయములో పరమాత్మ ధ్యానమందు నిశ్చలము చేసినవాడై, పరమాత్మను 
తెలిపెడు ఓంకారమనెడు తెప్పను ఆ(శ్రయించినవాడై జననమరణ భయములకు 
కారణములయిన నదులన్నిటిని జ్ఞాననిష్పుడు దాటవలయును ఈ యర్ధ్హమునే 
గీతయందు శ్రీ కృష్ణభగవాను డుపదేశము జేసెను 
శుచౌ దేశే ప్రతిష్టావ్య స్పిరమాననమాత్మన: । 
నాత్యుచ్చితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్‌ ॥ 


తత్తెకాగ్రం మన: కృత్వా యతచిత్తేన్దియ(క్రియః । 
ఉవవిశ్యాననే యుళ్ఞ్యాద్యోగమాత్మవిశుద్దయే nm 


సమం కాయశిరో(గ్రీవం ధారయన్నచలం స్థిరః । 
సంప్రేక్ష్య నాసికా(గ్రం స్వం దిశశ్చానవలోకయన్‌ ॥ 


పరిశుద్ధమగు (ప్రదేశమున మిక్కిలి ఎత్తుగా నుండనిదియు, మిక్కిలి 
పల్లముగా నుండనిదియునగు స్థ్రలమున దర్భాసనము, కృష్ణాజినము, వ(స్తము 
ఇవి ఒక దాని పై నొకటి గలదియు, కదలనిదియు నగు ఆసనము వేసికొని, 
మనస్సును నిశ్చలమయిన దానినిగా జేసి చిత్తము యొక్కయు ఇ్యన్షియముల 
యొక్కయు వ్యాపారమును నిరోధించిన వాడగుచు, ఆత్మశుద్దికొరకు 
ధ్యానయోగము నభ్యసింపవలయును శరీర శిరః కంరములను సమముగాను, 
నిశ్చలముగాను ధరించిన వాడగుచు, సుస్థిరస్వభావము గలవాడై తన (భూమధ్య 


38 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


మందు దృష్టి నిలిపి ఇతర దృశ్యములను దేనిని చూడని వాడుగా నుండవలయును 
పిమ్మట నుపనిషత్తునందు జెప్పిన ప్రకారము, 


జపేచ్చ ప్రణవం నిత్యం జితాత్మా విజితే(న్దియః 
పరేదువనిషద్యాక్యం వేదాన్హార్ధాంశ్చ చిన్తయేత్‌ ॥ 


అట్టి వవిత్రవయిన వుణ్య్యవ్రదేశములో నుండి వమునన్బును 
నింద్రియములను ఏకొగ్రపరచినవాడై నిత్యమున్ను ఓంకారమును జపించుచు 
నుపనిషత్తులను పారాయణము జేయుచు వేదాన్లార్థమగు పరబ్రహ్మమును 
చింతించవలెను 


(బహ్మానిమ్మ్య డుండవలనిన నీతిని గురించి యీలాగున 
నుపదేశించడమైనది 


నానమాన నహాయేము నివసేద్యోగవిత్మ్యచిత్‌ 1 
వసేత్సమానశీలేషు నుశీలేషు తవస్విము ॥ 


ధ్యానాయోగా ద్యనుష్టానములు చేయువాడు తన స్వభావమునకు భిన్న 
గుణము గలవారితో ఒకానొకప్పుడును నుండరాదు తన న్వభావమున 
కనుగుణమున్ను, మిక్కిలి మంచిశీలమున్ను, తపస్సున్ను గలవారితో మాత్రమే 
కలిసియుండలయు లేనిచో, మనస్సున అశాంతి గలుగుటయేగాక కలహము 
గూడ పుట్టవచ్చును 

ముహూర్తమపి నానీత దేశే సోపద్రవే యతిః । 

ఉప(ద్రుతే తు మనసి నమాధిర్హైవ జాయతే ॥ 


(బ్రహ్మనిష్టుడు ఒక ముహూర్తకాల మయినను మనశ్శాంతి భంగకరమగు 
స్థలమున నుండరాదు మనళ్ళాంతికి భంగము గలిగెడు (ప్రదేశమున నుండిన 
మనస్సు సమాధియందు నిలకడతో నుండదు. 


యత్తీర్ణమనుసంటప్రావ్య చిత్తమన్య (ప్రనీదతి : 
తత్ర తిష్టేన్నరో విద్వాన్‌ మోక్షమాళ్లే వ్యవస్థితః ॥ 


బ్రహ్మచర్యము 39 


ఏ ప్రదేశమందుండిన, ఏ తీర్థస్థలమందుండిన సాధకునకు మనస్సున 
శాంతియు, ప్రసన్నతయు గల్లునో మోక్షమార్గమందు (ప్రవర్తించెడు విద్వాంసుడు 
ఆలాటి స్థలములోనే యుండవలయును 


స్పలము మా(త్రము వుణ్యవంతమై నను, వుణ్యతీర్ణమై నను తన 
యనుష్టానమునకు అనుకూలము లేనిచో అట్టి నృలమును తవ్పక 
విడువవలయును, అట్టుగాక దేహబాధాకరమగు స్థలము పుణ్యప్రదేశమని తలంచి 
జీవితమును వ్యర్హపరుచుట ప్రజ్ఞావంతుల స్వభావము కాదు కనుకనే పై శ్లోకమున 
'విద్వాన్‌ అని ప్రయోగించిరి 

నిగృహీతేవ్రియ(గ్రామో యత్ర యత్ర వసీద్యతిః | 

తత్ర తత్ర కురుక్షేత్రం నైమిశం వుష్కరం యధా ॥ 

ఇస్తియసమూహమును నిగ్రహించిన యతియగు వాడు ఎచ్చటెచ్చట 
నుండి (బ్రహ్మనిష్ట సల్పునో ఆయా స్థలములు నైమిశారణ్యము, పుష్కరతీర్ణము, 
(ప్రయాగ మొదలగు ప్రదేశములవలె పుణ్యభూము లగును 

ఇప్పుడు ప్రపంచములో కనుపించెడు పుణ్య భూములు పుణ్యతీర్థములు, 
పుణ్యక్షేత్రములు ఒక కాలములో మహాత్ములు తపమొనరించిన (ప్రదేశములని 
(గ్రహింపనగును అన్నిటికిన్ని (శ్రద్దయే ముఖ్యగుణమని (గ్రహించవలయును. 


నాస్తి (శ్రద్దానసమం వుణ్యం నాస్తి (శ్రద్దాసమం సుఖమ్‌ | 

నాస్తి (శ్రద్దానమం తీర్థం సంసారే ప్రాణినాం న్నన ॥ 

శ్రద్దకు సమానమైన గొప్పపుణ్యము మణి యొకటి లేదు. (శ్రద్ధకు సమమైన 
సుఖమున్ను వేతొకటి లేదు. ఈ సంసారమందు ప్రాణికోట్లకు (శ్రద్దకు సమమగు 
పుణ్య తీర్థము మజియొకటి లేదు 

న ప్రమాదో౭_(త్ర కర్తవ్యో విదుషా మోక్షమిచ్చతా | 

ప్రమాదే జృంభతే మాయా నూర్యాపాయే తమో యధా ॥ 


మోక్షేచ్చ గల విద్వాంసుడు ఎప్పుడున్ను అప్రమత్తుడై యుండవలయును. 


40 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


ప్రమాదము గలవాడైనచో సూర్యు డస్తమించునప్పుడు తమస్సు లోకమున 
నావరించునట్టు ప్రమాదము గల్లిన వెంటనే ఆత్మను మాయ ఆవరించును 


నైవజన్మని నర్వస్మిన్‌ విద్యా౭. సౌ సులభా౭_పి తు | 

శిష్యలక్షణ నంవూర్ణ జన్మన్యేవ హి లక్ష్యతే 11 

అన్ని జన్మములయం దీబ్రహ్మవిద్య సులభము గాదు శమదమాది 
శిష్యలక్షణములు సంపూర్ణముగా నున్న జన్మమునందే ఈ (బ్రహ్మవిద్య 
కనబడుచున్నది. 


వేధా ద్వేధా భ్రమం చక్రే కాన్తాసు కనకేషు చ | 
తాను తేవ్వవ్యనక్తో హి నరో నారాయణో భవేత్‌ ॥ 


సృష్టి కాలములో బ్రహ్మదేవునిచే రెండు విధములగు బ్రమలతోనే జీవులను 
సృష్టించడమైనది ఆ (భ్రమలెవ్వి యనగా కాన్తయందును, కనకమునందును కలుగు 
'భ్రమలని తెలియందగినది అట్టి (స్తీ యందును, ధనమందును ఈ లోకమున 
ఎవడు ఆసక్తి లేనివాడై యుండునో అట్టివాడు నరుడు కాడు నారాయణుడే 
యని (గహించుకొనవలయు. 


క్షురధారాసు నంలగ్నం యధా స్వాదయతే మధు | 
సుఖం నలం మహద్దుఖం నంసారే2_స్మిన్‌ తధా నుఖమ్‌ ॥ 


విషయసుఖ మెట్టిదో ఈ శ్ఞోకమందు వర్లించడమైనది వాడిమియగు 
మంగలి కత్తి యొక్క అంచుపైన గల తేనెను నాకునప్పుడు మొదట మధురము 
కనుపించినను వెంటనే నాలుక యెటుల తెగునో, ఆలాగున ఈ విషయ సంబన్హ 
సుఖమంతయు యల్ప మగును. మహత్రరమగు దుఃఖమున్ను గలిగియుండు 
విషయము జ్ఞాపకముంచుకొనవలయును. 


వతత్యసౌ (ధ్రువం భిక్షుర్యన్య భిక్షోర్ష్యయం భవేత్‌ | 
ధీపూర్వం రేత ఉత్పర్లో [ద్రవ్య నంగ్రహమేవచ ॥ 


ఏ నన్న్యాసిణైన వానికిగాని, నైష్టిక (బ్రహ్మచారికిగాని ఈ (క్రింద 


బ్రహ్మచర్యము 41 


నిరూపింపబడు రెండు దోషములు గలవో వారు నిశ్చయముగా పతితు లగుదురు 
అవి యేవి “యనగా (1) సంకల్ప పూర్వకముగా పలువిధమయిన (క్రియలచేత 
రేతస్సు నష్టపరచుటయు. (2) స్వార్థముకొణుకు ధనమును సమకూర్చుటయు 
నగును అందువలన (భ్రష్టు లగుదురు ఈ ప్రమాణము వలన బుద్దిపూర్వకముగా 
గాక స్వప్నములో శుక్ల నష్టము గలిగిన దానివలన దోషము గలుగదనియు, 
ప్రజోపయోగము దైవకార్యము కొజికు ధనమును సమకూర్చిన బంధము 
గలుగదనియు (గ్రహించదగినది 


“అ అరా 
ఛాన్లోగ్యోపనిషత్‌ 
పంచమః ఖండః. 


మూ॥ తద్య ఏవైతం బ్రహ్మలోకం (బ్రహ్మచర్యేణానువిందంతి తేషామేవైష 

(బహ్మలోకస్తేషాగ్‌ నర్వేము లోకేషు కామచారో భవతి. 

ఈ (బ్రహ్మతత్త్యమును ఎవరు (స్తీ విషయ తృష్ణను వర్చించుట యనెడి 
(బ్రహ్మచర్య సాధనముతో గూడి శాస్తాచార్యోపదేశము ద్వారా తెలిసికొనుచున్నారో, 
ఆలాగున బ్రహ్మచర్య సాధన విశిష్టులై శాస్రాచార్యోపదేశము ద్వారా వస్తు తత్త్వము 
తెలిసికొందురో, వారికే ఈ (బ్రహ్మస్వరూప సాక్షాత్కారము కలుగుచున్నది వారికే 
సమస్త లోకములయందును యధేష్ట సంచార సామర్థ్యమున్ను సంభవించుచున్నది 
ఇక్కడ బ్రహ్మచర్య సాధనముచేతనే' తెలిసికొనినవారు అని అవధారణార్హమును 
తెలియజేసెడి ఏవకారమున్నందున స్త్రీ విషయ తృష్ణను వర్టించినవారికే ఈ 
విద్యయందు నధికారమును, ఫలసిద్దియును గలుగుచున్నది కాని ఇతరులకు 
సంభవింపదని తెలియదగియున్నది 
మూ॥ ఆధ యద్యజ్ఞ ఇత్యాచక్షతే (బ్రహ్మచర్యమేవ త(ద్ర్రహ్మచర్యేణ హ్యేవ 

యో జ్ఞాతా తం విన్షతే2ధ యదిష్టమిత్యాచక్షతే (బ్రహ్మచర్యమేవ 

త(ద్రహ్మచర్యేణ హ్యేవేష్టాత్మానమనువిన్షతే ॥ 


42 శ్రీమలయాళ సద్దురు గ్రంధావళి 


అనంతరము ఏ పురుషార్థ సాధనమును యజ్ఞమని చెప్పుచుందురో ఆ 
సాధనము (బ్రహ్మచర్యమే యని తెలియ వలయును కనుకనే ఏ పురుషుడు 
(బ్రహ్మాచర్యమనెడి ముఖ్యసాధనముతో గూడి యేవన్తున్వరూవమును 
తెలిసికొనుచున్నాడో, ఆ పురుషుడు ఆ వస్తుతత్త్వమును సాక్షాత్కారానుభవమును 
పొందును. అనంతరము ఏ సాధకమును ఇష్టమైన ఉపాస్య విషయమునుగా 
చెప్పుచుందురో అదియును (బ్రహ్మచర్యవేం అయియున్నది కనుకనే 
(బ్రహ్మచర్యమనెడి ముఖ్య సాధకముతో గూడియే ఈశ్వరోపాసన చేసినవాడు 
స్వస్వరూపమును ప్రత్యక్షముగా తెలిసికొనుచుండును 


మూ॥ అధ యత్స(త్రాయణమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ త(ద్రహ్మచర్యేణ 
హ్యోవ సత ఆత్మన(స్తాణం విందతే౭ ధ యన్మానమిత్యాచక్షతే 
(బ్రహ్మచర్యమేవ త(ద్రహ్మచర్యేణ హ్యేవాత్మానమనువిద్య మనుతే. 
అనంతరము ఏ సాధనమును అనేక యజమానులతో గూడి సత్రమనెడి 
పేరు గలిగి యుండెడి యాగమునుగా చెప్పుచుందురో అదియును ఆ 
(బ్రహ్మచర్యమనెడి సాధనముతో గూడియే స్వస్వరూపముయొక్క రక్షణమును 
పొందుచుండుట (ప్రసిద్దమై యున్నది అనంతరము మౌనము అని దేనిని 
చెప్పుచుందురో అదియును బ్రహ్మచర్యమే ఆయినది కనుకనే బ్రహ్మచర్య మనెడు 
ముఖ్య సాధనముతో సంపన్నుడైన పురుషుడే స్వస్వరూపమును శా(స్తాచార్యోప 
దేశము వలన బ్రహ్మస్వరూపాభిన్నముగా తెలిసికొని ధ్యానము చేయుచుండును. 
మూ॥ అథ యదనాశకాయన మిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తదేవ హ్యాత్మా 
న నళ్యతి యం (బ్రహ్మచర్యేణానువిందతే 2 ధయదరణ్యాయన 
మిత్యాచక్షతే, బ్రహ్మ చర్యమేవ, తదరళశ్చహ వై ణ్యళశ్చార్లవా (బ్రహ్మ 
లోకే తృతీయస్యామితో దివితదైెరంమదీయగ్‌ సర స్తదశ్యతస్సోమ 
సవన స్తదవరాజితా వూ(ర్ర్రహ్మణః (ప్రభువిమితగ్‌ హిరణ్మయమ్‌. 


ఆనంతరము అశనములేకుండ ఉపవాసము చేయుచుండుట యనెడి 
ఏ పరమార్థ సాధనమును చెప్పుదురో అదియును (బ్రహ్మచర్యమే యయినది 
కనుకనే; ఏ ఆత్మస్వరూవమును (బ్రహ్మచర్యముతో కూడిన యువవాస 


బ్రహ్మచర్యము 43 


(వతముచేత తెలిసికొనుచుందురో, ఆ పారమార్ధికాత్మ స్వరూపము ఎల్లప్పటికిని 
నాశనమును పొందక నిత్యమై యుండును అనంతరము అరణ్యవాస వ్రతమనెడి 
ఏ పరమార్ధ సాధనమును చెప్పుదురో అదియును బ్రహ్మచర్యమే యయినది 
ఈ భూలోకము మొదలుకొని మూడవదియైన ద్యులోకమునందు అర 
యనియును, చణ్య యనియును సముద్రములు రెండు యుండియున్నవి 
అచ్చటనే అన్నరస సారభూతముగా మదకర మైనందున సంతోషమును 
గలుగజేయుచుండెడి సరస్సు కలదు అక్కడనే అమృతమును ప్రవించుచుండెడి 
అశ్యృతమనెడి వృక్షమును కలదు అక్కడనే (బ్రహ్మచర్య సాధన సంపన్నులు 
కానివారికి పొందశక్యము కానట్టి, హిరణ్యగర్చు డనెడి పేరుగలిగిన బ్రహ్మయొక్క 
పట్టణమును, (బ్రహ్మలోక (ప్రభువైన హిరణ్యగర్భునికి వానయోగ్యముగా 
నిర్మింపబడియున్న స్వర్గమంటపమును కలదు 


మూ॥ తద్య ఏవై తావరం చణ్యం చార్జవౌ (బ్రహ్మలోకే బ్రహ్మచర్యేణాను 
విన్లన్తి! తేషామేవైష (బ్రహ్మలోకస్తేషాగ్‌ నర్వేషు లోకేషు కామచారో 
భవతి ॥ 


ఆ ప్రకారము ప్రసిద్ధ గుణవిశిష్టమైన బ్రహ్మలోక మందుండెడి అరమనియు, 
చణ్యమనియు జెప్పబడుచుండెడి ఈ ్రసిద్ధములైన సము(ద్రములను, 
జ్ఞానసహకారియై యుండెడి బ్రహ్మచర్య మనెడి ముఖ్య సాధనానుష్టానముతోనే 
యే పురుషులు తెలిసికొనుచున్నారో, వారికే ఈ (ప్రసిద్ధమైన (బ్రహ్మస్వరూప 
ప్రాప్తియు, వారికే సమస్తలోకములయందును యధేష్ట సంచార స్వాతన్య్యమును 
సంభవించును. స్తీవిషయ తృష్ణను వర్టించియుండుట యనెడి బ్రహ్మచర్యము 
మిక్కిలి దుర్లభము. ఇది లేక జ్ఞానము సంభవింపదు ఇందునకు (ప్రమాణ 
మేమనగా, (శు॥। “పరాజ్చిఖాని వ్యతృణత్స్వయం భూస్తస్మాత్సరాజృశ్యతి 
నాంతరాత్మన్‌” అను (శుతియు, “ధ్యాయతో విషయాన్‌ పుంనన్సంగ 
స్తేషాపజాయతే” అనెడి గీతాశా(స్తమున్ను శాస్త్యాదిబాహ్యవిషయ తృష్ణచేత 
హరింపబడి యుండెడి చిత్తము గలవానికి ప్రత్యగాత్మ వివేక జ్ఞానము కలుగుట 
దుర్లభమని తెలియజేయుచున్నవి 


44 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


నవముః ఖండ; 


మూ॥ అధ హేంద్రో౭_(ప్రొప్యైవ దేవానేతద్భయం దదర్శ యధైవ ఖల్వయ 
మస్మిన్‌ శరీరే సాధ్వలంకృతే సాధ్వలంకృతో భవతి సువసనే సువననః 
పరిష్కుతే వరిష్కృతః ఏవమేవాయమస్మిన్నన్లే౭. న్లో భవతి (ప్రామే 
(స్రామః వరివృక్షే వరివృక్షో౭_స్యైవ శరీరన్య నాశ మన్వేష నళ్యతి 
నాహమ(త్రభోగ్యం వశ్యామోతి ॥ 


దైవసంపత్తుతో గూడి యుండెడి ఇంద్రుడు గురూపదిష్టమైన వాక్యమును 
మననము చేయుచు దేవతలను గూర్చి పొందకయే ఈ ఉదశరావమందు 
దృష్టమైన స్వానుభవము నాలోచించి, ఈ (ప్రత్యక్ష విషయమై యుండెడిదేహము 
సుష్టుగా నలంకరింపబడి యున్నప్పుడు ఈ ఛాయాత్మయును బాగుగా 
అలంకరింపబడి యున్నదియును, దేహమందు మంచివ(స్తమును ధరించి 
యుండగా నీ ఛాయారూపమును మంచి వస్త్రమును ధరించి యున్నదిగాను, 
లోమనఖాది నికృన్తనముచేత శరీరము పరిశుద్దమై యుండగా ఛాయాత్మయును 
పరిశుద్దమై యున్నదిగాను ఏ ప్రకారము అగుచున్నదో, ఆ ప్రకారముగానే యీ 
పరిశుద్ధమైన శరీరము చక్షురింద్రియ సామర్థ్యము లేనిదై యున్నప్పుడు ఈ 
ఛాయాత్మయును రూపదర్శన సామర్ధ్యము లేనిదిగాను, (శ్రోత్రాద్యవయవ విహీనమై 
యున్నప్పుడు అంగవైకల్యము కలదిగాను, హస్తపాదాద్యవయవములు ఛేదింపబడి 
యున్నప్పుడు ఛిన్నమైన హస్తపాదాదులు కలిగి యున్నదిగాను అగుచుండుట 
(వ్రనీద్దముగదా! (యీ శరీరముయొక్క నాళము ననునరించి ఈ 
ఛాయారూపమున్ను నష్టమై పోవుటయే సిద్దము గనుక, నేను ఈ దేహాత్మ 
స్వరూపదృష్టియందు ఫలమును చూచుట అప్రసిద్దము అని అనర్ధరూపదోషమును 
స్వానుభవరూపముగా ఆలోచించిన వాడాయెను. 
మూ॥ న నమిత్చాణిః వునరేయాయ తగ్‌హ (ప్రజావతిరువాచ మవువన్య 
చ్చాన్తహృృదయ: (ప్రావ్రాజీస్సార్థం విరోచనేన కిమిచ్చన్‌ పునరాగమ 
ఇతి సహోవాచ యథైవ ఖల్వయం భగవో౭_స్మించ్చరీరే సాధ్య్వలంకృతే 
సాధ్వలంకృతో భవతి నువననే నువననః వరిమ్మృతే వరిష్కత 


బ్రహ్మచర్యము 45 


ఏవవేవాయమన్మిన్నన్సే £౬.న్చోభవతి (స్రామే (సామ: వరివృక్షే 
పరివృక్టో౭_ స్యైవ శరీరన్య నాశమన్వేష నశ్యతి నాహమ(త్ర భోగ్యం 
పశ్యామోతి 


ఆ (ప్రకారము సంయమముతో గూడిన యిం[ద్రుడు నమిధలు 
మొదలుగాగల ఉపహారములను వాన్త్నముతో (గ్రపొంచినవాడై మరల 
గురుసమోపమునకు వచ్చిన వాడాయెను. సర్వజ్ఞుడయిన ప్రజాపతి శిష్యుడై వచ్చిన 
యింద్రుని జూచి ఓ యింద్రుడా, విరోచనునితో గూడి సంతుష్టచిత్తుడవై ఏ 
హేతువుచేత తూష్టీం భావముతో గురుకుల వాసమును విడిచి వెళ్ళితివి? 
ఎందుకొజకు మరల వచ్చిన వాడవైతివి? అని (ప్రశ్నవేసెను ఆ యింద్రుడు నీ 
వాక్యమును విని ఓ స్వామీ! ఈ మాచేత, వస్తుస్వరూపముగా (గ్రహింప బడియున్న 
ఛాయారూపము, ఈ శరీరము సుష్టుగా అలంకరింపబడు చుండగా బాగుగ 
నలంకరింపబడి యున్నదిగానే చూడబడుచు, శుభ్రమైన దుకూల వస్త్రమును 
ధరించి యున్నప్పుడు శు(భ్రవ(స్త్రమును ధరించినదిగానే తెలియబడుచు, 
లోమనఖాది నికృన్తముచేత శరీరము పరిశుద్దమై యున్నప్పుడు పరిశుద్దమై 
యున్నదిగానే ఏ ప్రకారము అగుచున్నదో, ఈ (ప్రకారముగానే ఈ శరీరము 
రూపదర్శన సామర్థ్యము లేనిదై యున్నప్పుడు ఈ ఛాయాత్మయును 
చక్షురింద్రియ సామర్థ్యము లేనిదిగాను, (శ్రోత్రాదీన్రియములయొక్క వైకల్యము 
గలిగి యున్నప్పుడు అంగవైకల్యము గలదిగాను, హస్తపాదాద్యవయవములు 
తెగగొట్ట బడియున్నప్పుడు తానును ఛేదింపబడినదిగాను అయియుండుట 
సంభావితమై యున్నది కనుక ఈ శరీరము యొక్క నాశముననుసరించి ఈ 
ఛాయాస్వరూపమున్ను నష్టమై పోవుటయే సంభవించును కనుక నేను ఈ దేహాత్మ 
స్వరూప ఛాయాదృష్టి యందు ఫలము చూచుట అ(ప్రసిద్ధ్దము అని ఉత్తరమును 
చెప్పిన వాడాయెను 


మూ॥ ఏవమేవైష మవువన్నితి హోవాచైతం త్వేవతే భూయో౬.నువ్యాఖ్యా 
స్యామి వసాపరాణి ద్వాత్రింశతం వర్షాణీతి సహావరాణి ద్వాత్రిగ్‌ 
శతం వర్షాణ్యువాన తస్మై హోవాచ ॥ 


46 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఓ యింద్రుడా! ఈ ఛాయాత్మ ఈ ప్రకారమే శరీరనాశము ననుసరించి 
నష్టమైపోవును. ఈ హేతువువలన నీకు ఈ అపహత పాష్మత్వాది ధర్మవిశిష్టమైన 
వన్తుతత్త్యమును మజియును వివరణముచేని చెప్పెదను ఇది వణకు 
నివసించియున్న వానికంటె ఇతరమైన ముప్పుదిరెండు సంపత్సరములను 
(బ్రహ్మచర్య నియమముతో శుశ్రూష చేయుచు నివసింప వలసినది అని 
ఆజ్ఞాపించెను ఆ యింద్రుడును గురువుయొక్క ఆజ్ఞప్రకారముగా ముప్పది 
రెండు ఇతరములయిన సంవత్సరములు బ్రహ్మచర్య నియమముతో శుశ్రూష 
చేయుచు నివసించెను ఆ ప్రకారము (బ్రహ్మచర్య వత్రముతో శుశూష 
చేయుచుండి నిష్కల్మషుడైన యింద్రుని కొజకు సర్వజ్ఞాడయిన ప్రజాపతి మరల 
యుపదేశ వాక్యమును చెప్పుచున్నాడు. 


దశమ; ఖంథః; 


మూ॥ యవఏీవష న్వపష్నే మహీయమానళ్చరత్యేష ఆత్మేతి వో వాచ్చె 
తదమృతమభయమేత(ద్ప్రహ్మేతి నహశాన్త హృదయ: (ప్రవ(వ్రాజ 
నవో౭_ ప్రాష్ర్యైవ దేవానేతద్భయం దదర్శ తద్యద్యవీదగ్‌ 
శరీరమంధం భవత్యనన్దస్ప భవతి యది (ప్రామమ(ప్రామో న వైషోల_ 
న్య దోషేణ దుష్యతి ॥ 


ఏ ఆత్మన్వరూవము వూర్య్వ(గ్రంధములో అపహత పాప్మత్వాది 
గుణవిశిష్టముగా నిరూపించి ఉపదేశింపబడినదో; ఇదియే స్వప్నావస్థయందు 
స్టూలశరీరసంబంధమైన అంధత్యాది ధర్మ విలక్షణమై బహూకరింపబడుచు 
ప్రవర్తించుచున్నది గనుక ఈ స్వప్షసాక్షియే కేవలాత్మ స్వరూప మగుచున్నది 
అని ఇదియే అమృత స్వరూపమును, భయరహిత మైనదియును గనుక ఇదియే 
(బ్రహ్మస్వరూపమును అయినది అని సర్వజ్ఞుడైన ప్రజాపతి ఉపదేశము చేసిన 
వాడాయెను ఆ యిం[ద్రుడు ఈ ఉపదేశవాక్యమందు నిశ్చయబుద్ధితో ప్రసన్నమైన 
అంతఃకరణము గలవాడై గురుసమోపమును విడిచివెళ్లైను ఆ (ప్రకారము 
నిశ్చయించుకొని వెళ్ళుచుండెడు ఇంద్రుడు దేవతలను గూర్చిపొందకయే, 
గురూపదిష్టమైన వాక్యార్థమును మననము చేయుచు ఆ స్వష్నావస్థకు ఆశ్రయమై 


బ్రహ్మచర్యము 47 


యుండెడు ఈ స్టూలదేహము చక్షురింద్రియ సామర్థ్య లోపముచేత రూపదర్శన 
యోగ్యత లేనిదిగా ఏర్పడి యున్నను ఆ స్వవ్నద్రష్ట అంధత్వము లేనివాడుగానే 
అగును స్టూలశరీరమునకు (శ్రోత్రాద్యవయవలోపము కలిగియున్నను ఈ 
స్వప్న(ద్రష్ట అవయవలోపము కలిగియుండడు ఈ స్టూల శరీరముయొక్క ఏ 
విధమైన దోషము చేతను, స్నవ్నద్రష్ట దోషయుక్రమైయుండుట అసంభావితమై 
యున్నది 
మూ॥ న వధే నాన్య హన్యతే నాన్య స్రామ్యేణ (స్రామో వ్నంతి,త్వేవైనం 
విచ్చా దయంతీ వాప్రియవేత్తేవ భవత్యపి రోదితీవ నాహమకత్ర 
భోగ్యం వశ్యామోతి | 


ఈ బాహ్యస్తూల శరీరముయొక్క హననముచేత ఈ స్వష్నాభిమాని 
వధింపబడడు ఈ స్టూలశరీరముయొక్క అంగవైకల్యముచేతను అంగవైకల్యము 
కలదియును గాదు ఇంకనేమన్న, ఇతరులను కొట్టుచున్నట్టున్ను, ఆక్రమించి 
తరుముచున్నట్టున్ను, అప్రియవాక్యములను బలుకు చున్నట్టున్ను, ఇంతియ కాదు, 
రోదనము చేయుచున్నట్టున్ను తెలియబడుచున్నది కనుక ఈ స్వప్పుసాక్షి 
యందును గురూపదిష్ట వాక్యార్థమైన అపహత పాప్మత్వము మొదలుగాగల 
ధర్మానుభవమును తెలిసికొనజాలను అని ఈ సంశయరూపమైన అనర్హమును 
చూచిన వాడాయెను అని పూర్వమంత్రములోని పదత్రయముతో అన్వయము 


మూః॥ న సమిత్సాణి: వునరేయాయ తగ్‌ హ [వ్రజావతిరువాచ మవు 
వన్యచ్చాంత హృదయ: (ప్రాప్రాజీః కిమిచ్చన్‌ పునరాగమ ఇతి న 
హోవాచ తద్యద్యవీదం భగవళ్ళరీరమంధం భవత్యవన్హస్ప భవతి 
యది (స్రామమగస్రామో నైవైషోల స్య దోషేణ దువ్యతి. 


ఆ యిం(ద్రుడు సమిధలను ఉపహారముగా హస్తమందు ధరించినవాడై 
మరల శుశ్రూషకొరకు గురుసమిోపమునకు వచ్చి బ్రహ్మచర్యవ్రతముతో నివసించి 
యుండెను ఆ (ప్రకారము నియమముతో వచ్చి శుశ్రూష చేయుచుండెడి ఇంద్రుని 
సర్వజ్ఞాడైన ప్రజాపతి చూచి ఓ ఇంద్రుడా! ఏ హేతువువలన నిశ్చయబుద్దితో 


48 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ప్రసన్నచిత్తుడవై విద్యాసమాప్తి చేసికొని వెళ్ళితివి? ఏమి కోరినవాడవై మరల 
శుశూషార్థమై వచ్చితివి? అని ప్రశ్చవేసెను ఆ ఇంద్రుడు ఈ వాక్యమును విని 
ఓ స్వామో! ఆ స్వప్నదృష్టాంతోపన్యాసపూర్వక వాక్యశ్రవణమువలన ఈ 
స్టూలశరీరము రూపదర్శన సామర్శ్యములేక అంధమైనది అయియున్నను 
ఆస్వవ్న(ద్రష్ట అంధుడు కాడు స్టూలశరీరము అంగవైకల్యము కలిగియున్నను 
ఈ స్వష్నాభిమాని అంగవికలుడు గాడు ఈ సూల శరీరము యొక్క 
దోషముచేతను దోషయుక్తుడు గాడు 


మూ॥ న వధేనాన్య హన్యతే నాన్య (స్రామ్యేణ ప్రామో మ్నం తి త్వేవైనం 
విచ్చాదయంతీవా ప్రియవేత్తేన భవత్యపి రోదితీవ నాహమత్ర భోగ్యం 
పళ్యామాత్యేవమేవైష మవువన్నితి హోవాచై తంత్వేవ తే భూయో£. 
నువాఖ్యాస్యామి వసావరాణి ద్వాత్రిగశతం వర్షాణీతి నహాపరాణి 
ద్వాత్రిగ్‌ శతంవర్షాణ్యువాస తస్మై హోవాచ. 


ఈ స్ఫూలశరీరముయొక్క హననముచేతను ఈ న్వష్నాభిమాని 
హననము చేయబడడు ఈ శరీరముయొక్క అవయవ విచ్చేదముతో 
విచ్చేదసంబంధము కలవాడును గాడు ఇంక నేమన్న ఈ స్వష్నాభిమానిని 
నితరులు ఘాతచేయుచున్నట్టును, ఆక్రమించి తరుముచున్నటులును, 
అప్రియమైన నిందావాక్యములను సంభాషించి ధిక్కారము చేయుచున్నట్టును, 
రోదనము చేయుచున్నట్టును, అనుభవ విషయ మగుచున్నది కనుక నేను ఈ 
స్వష్నాభిమాని యందు మో చేత ఉపదేశింపబడిన అపహత పాప్మత్యామృతత్యాది 
లక్షణవిశిష్ట స్వరూపానుభవ విషయమును (గ్రహించి చూచినవాడను గాను అని 
స్వానుభవమును విజ్ఞాపన చేసెను. (ఈ వాక్యమును సర్వజ్ఞుడైన ప్రజాపతి విని) 
ఓ యిం|ద్రుడా! ఈ నీదృష్టికి విషయమై యుండెడి స్వష్నాభిమాని ఈ (ప్రకారము 
హననము, ఆ(క్రమణము, రోదనము మొదలైన వానితో సంబంధించి యున్నదిగానే 
తోచును. ఈ సంశయ నివృత్తి కొకు నాచేత ఉపదిష్టమైన అపహతపాష్మత్వాది 
ధర్మ విశిష్ట శుద్దాత్మ స్వరూపమునే మరల వివరణచేసి బోధించెదను ఇతర 
మైన మువ్నదిరెండు నంవత్సరములు విద్యాగవాణ (వతిబందక 


బ్రహ్మచర్యము 49 


చిత్తమాలిన్యమును పోగొట్టుకొనుటకొజుకు (బ్రహ్మచర్య నియమముతో నివసించి 
యుండవలసినదని యాజ్ఞాపించెను ఆ యిం(ద్రుడు (గురువుయొక్క 
ఆజ్ఞాప్రకారమే' ఇతరములైన ముప్పది రెండు సంవత్సరములును (బ్రహ్మచర్య 
నియమముతో గురుకుల వాసము జేసి శుశ్రూష చేయుచుండెను ఆ ప్రకారము 
మరల ముప్పది రెండు సంవత్సరములు గురుకులవాసముచేసి బ్రహ్మచర్యమును 
ఆచరించుటతో నిష్కల్మషుడైన యింధదద్రుని కొణకు సర్వజ్ఞుడైన (ప్రజాపతి 
విద్యోపదేశము చేయుచున్నాడు 


ఏకాదశః ఖండః 


మూ॥ తద్య(తైతత్సుప్తనమన్తన్సంవ్రనన్న: న్వవ్నం న విజానాత్యేష ఆత్మేతి 
హోవాచై తదమృతమభయమేత (దహతి నహ శాంత హృదయ: 
ప్రవవ్రాజ సహాప్రాష్మైవ దేవానేతద్భయం దదర్శ నాహఖల్వయమేవగ్‌ 
నం(ప్రత్యాత్మానం జానాత్యయ మహమస్మీతినో, ఏవే మాని భూతాని 
వినాశమేవాపీతో భవతి నాహమతత్ర భోగ్యం పశ్యామాతి ॥ 

ఏ వస్తురూప స్థితియందు, ఆ ప్రకారము స్టూల సూక్ష్మ శరీరాభిమానిలై 
వ్యావహారిక (ప్రాతిభాసిక సంజ్ఞ కలిగియుండెడి జీవతత్త్వము, సుషుప్రియనెడి 
విలీనావస్థను పొంది సమష్టి స్వరూపుడై జా(గ్రదాది విషయ వాసనలను వర్ణించి 
నిర్మలుడై యుండునో, అట్టి స్వరూపస్థితియే ఆత్మ స్వరూపమై యున్నది. ఇదియే 
మరణధర్మ రహిత మైనదియు, జన్మజరాదుఃఖములు మొదలుగాగల అనర్థరూప 
భయశూన్యమైనదియు గనుక ఇదియే అద్వితియాపరిచ్చిన్న పరిపూర్ణ బ్రహ్మ 
స్వరూపము అని సర్వజ్ఞుడైన ప్రజాపతి మరల ఉపదేశ వాక్యమును విని, నిశ్చయ 
బుద్దితో ప్రసన్న హృదయుడై, గురుకులవాసమును విడిచి వెళ్లిన వాడాయెను ఆ 
(ప్రకారము నిళశ్చయజ్ఞానముతో స్వస్థానమునకు పోవుచుండెడి యింద్రుడు, 
దేవతలను పొందకయే, మార్గమధ్యమున ఉపదేశవాక్యమును అనువదించి చెప్పిన 
వాడాయెను ఆ ఇంద్రుడు ఈ వాక్యమును మననము చేయుచు, ఈ 
దేహేం[ద్రియ సంఘాతాభిమానియైన జీవుడు, ఆ సుషుప్తి సమయమున, నేను 


50 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఈ యాత్మస్వరూపము అయియున్నానని స్వస్వరూపమును తెలిసికొనుట లేదు 
ఈ ప్రకారమే ఈ బాహ్యవిషయమైన భూతములను తెలిసికొనుటయును లేదు 
ఆత్యంతిక నాశమునే పొందినవాడు ఆగుచున్నాడు గనుక, ఈ సుషుష్యవస్టయందు 
నేను అపహతపాష్మత్వాది లక్షణస్వరూపానుభవమును తెలిసికొనజాలను, అని 
ఈ సంశయరూపమైన అనర్థమును ఆలోచించిన వాడాయెను 


మూ॥ న సమిత్పాణిః వునరేయాయ తగ్‌హ (వ్రజావతిరువాచ మవువన్య 
చ్చాంత హృదయ: (ప్రావ్రాజీః కిమిచ్చన్‌ పునరాగమ ఇతి నహోవాచ 
నావాఖల్వయం భోవ ఏవగ్‌ నం(వ త్యాత్మానం జానాత్యయ 
మహమన్మీతినో ఏవేమాని భూతాని వినా నమేవాపీతో భవతి నాహ 
మ(త్రభోగ్యం వశ్యామాతి ॥ 


ఆ యిం|(దుడు సమిధలు మొదలయిన యుపహారములను హస్త 
మందుంచుకొనినవాడై, మరల గురుసమాపమునకు వచ్చెను, ఆ (ప్రకారము 
సంశయగగస్తుడై తిరిగివచ్చిన యిం(ద్రుని సర్వజ్ఞుడైన ప్రజాపతి చూచి ఓ యిం(ద్రుడా! 
ఏ హేతువు వలన నిశ్చయబుద్దితో (ప్రనన్నుడవై గురుకుల వానము 
విడిచిపోయితివో, ఏమికోరినవాడవై తిరిగివచ్చిన వాడవయితివి? అని (ప్రశ్న 
వేసెను. ఆ యిం(ద్రుడు ఈ వాక్యమును విని ఓ స్వామి! మాచేత దృష్టాంతముగా 
నిరూపింపబడిన ఆ సుషుప్తి సమయమందు ఈ జీవుడు నేను ఈ యాత్మ 
న్వరూపము అయితిని అని న్వన్వరూపమును తెలిసికొనుట లేదు. ఈ 
భూతములను తెలిసికొనుటయును సంభవింపదు కనుక నాశమునే పొందినవాడు 
ఆగుచున్నాడు ఇందువలన నేను ఈ సుషుష్త్యవస్థయందు అపహత పాష్మత్వాది 
ధర్మవిశిష్ట స్వరూప(ప్రాప్తిరూప ఫలమును తెలిసికొనజాలను అని తనయొక్క 
సంశయమును విజ్ఞాపనము చేసెను. 


మూః। ఏవమేవైష మఘవన్నితిహోవాచ ఏతం త్వే వతే భూయోఇ_నువ్యాఖ్యా 
స్యామి నో ఏవాన్య(త్రైతస్మాద్వసా వరాణి పంచ వర్ణాణీతి నహావరాణి 
పంచ వర్షాణ్యువాన తాన్యేకళతగ్‌ సంపేదు: ఏతత్తద్యదాహురేక 


బ్రహ్మచర్యము 51 


శతగ్‌ హవై వర్తాణి మఘవా(న్పజాపతా (బ్రహ్మచర్యమువాన తస్మై 
హోవాచ ॥ 


ఓ యిం(దుడా! ఈ నుమవ్యభిమాని అజ్ఞానావృతుడైనందున 
స్వపరవిజ్ఞానము లేనివాడే అగును ఈ మూడుపర్యాయములలో అమృతాభయా 
ద్వితీయ (బ్రహ్మమాత్రముగా బోధింపబడి యుండెడి అపహతపాప్మత్వాది ధరో శప 
లక్షితాత్మ న్వరూపమునే మరల చెప్పెదను ఈ ఆత్మస్వరూపమును 
బోధించుటకంటె, మరియొక్క పరమార్థసాధనమున్ను సంభవించుటయే లేదు. 
ఇతరమైన ఐదు సంవత్సరములును విద్యాగ్రహణ (ప్రతిబంధకచిత్త మాలిన్యము 
నివర్తించుట కొజుకు (బ్రహ్మచర్య వ్రతము నాచరించి శుశ్రూష చేయుచుండ 
వలసినది అని ప్రజాపతి ఆజ్ఞాపించెను ఆ ఇంద్రుడును ఇతరములైన అయిదు 
సంవత్సరములును బ్రహ్మచర్య వ్రతనిష్టుడై గురువుల యొక్క సమోపములో 
శుశ్రూష చేయుచుండెను ఆ ప్రకారము బ్రహ్మచర్య (వ్రతనిష్టచేత చిత్తశుద్దిగలిగి 
విద్యా గ్రహణయాోగ్యుడైన యిం(ధ్రుని కాణకు సర్వజ్ఞుడైన ప్రజాపతి ఉత్తర 
మంత్రములో జెప్పబడెడి ప్రకారము అవస్థాత్రయ సంబంధరహితమై యుండెడి 
యాత్మతత్త్యమును ఉపదేశము చేసినవాడాయెను 


వి ॥ (బ్రహ్మోపదేశమునకై ప్రజాపతి దగ్గజుకు విరోచనుడు, ఇంద్రుడు 
వెళ్ళిరి ఉభయులకున్ను ఏక కాలములోనే అపహత పాప్మత్వాది ధర్మవిశిష్ట. 
ఆత్మ స్వరూపమును (బ్రహ్మదేవు డుపదేశించిన వాడాయెను అసుర గురుడగు 
విరోచనుడు దేహాత్మ బుద్దితో నుండిపోయెను. మలిన బుద్దిగలవా డగుటచే 
ఇం(ద్రునివలె దేహాదిత్రయ విలక్షణమగు ఆత్మను మననము జేయుశక్తి లేకపోయిన 
వాడాయెను ఇంద్రుడు దేవతాంశము గలవాడగుటచే మనస్సు కొంత నిర్మలమై 
యుండుటచే మూడు దేహములలోను దోషమును కనుగొని దేహత్రయాతీత 
శుద్దాత్మను శాశ్చతస్వరూపముగా కనుగొనగలిగెను కట్టకడకు 5 సంవత్సరములు 
(బ్రహ్మచర్యవ్రతము సల్పి గురుకులమున నుండిన చాలునని చెప్పుటకు 
కారణమేమన, అప్పటికే మలవిక్షేపములు నశించిపోయి యుండి నందుచే ఆవరణ 
మనెడు ఒక దోషము మాత్రము నశించవలసి యుండవలసి నందుచే అట్టు 


F5 


52 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


చెప్పడమైనది దీని వల్ల 101 సంవత్సరములు మానవుడు (బ్రహ్మచర్య (వ్రతమును 
సల్ప్సి బ్రహ్మసాక్షాత్కారము నొందుటకు కాలము గలదా యని సందేహింప 
పనిలేదు. మానవులకన్న దేవతలకు ఆయుఃప్రమాణము ఎక్కువగా నున్నందుచే 
వారి కది సరిపోయినది. ఈ విషయమును విస్తారముగా తెలిసికొన తలంచువారు 
ఛాందోగ్యోపనిషద్భాష్యపుందుగాని, ఆత్మ పురాణమున గాని కనుగొనవచ్చును. 


mm స్తాం. 


గృహస్థ బ్రహ్మచర్యము 
మనుస్ఫృతి:- 
వేదానధీత్య వేదౌ వా వేదం వా౭_పి యధా(క్రమమ్‌ । 
అవివృుత (బబ్రహ్మచర్యో గృహస్టాశ్రమమావసేత్‌ ॥ 


మూడు వేదములను గాని, రెండువేదములను గాని, తుదకు తన 
శాఖావేదమునుగాని, గురునికడ (బ్రహ్మ చర్యము, తప్పక యభ్యసించి యావల 
గృహస్థాశ్రమమున ప్రవేశింపవలయును 


సేవేతేమాంన్తు నియమాన్‌ (బ్రహ్మచారీ గురౌ వనన్‌ | 
సన్నియమేేన్రియ[గ్రామం తపోవృద్ధ్యర్థ్ణమాత్మనః ॥ 


(బ్రహ్మచారి గురుకులమున వసించుచు, ఇంద్రియములను నిరోధించి, 
యాముష్మికమునందలి తపో౭_బివృద్దికై ఈ నియవుముల 
ననుసరింపవలయును 


వేదమేవ సదా£_భ్యస్యేత్తపస్తవ్చ్యున్‌ ద్విజోత్తమ: | 
వేదాభ్యాసో హి వివ్రన్య తవః పరమిహోచ్యతే ॥ 


తపంబు జేయగోరు మానవుడు వేదమునే యొల్లప్పు డభ్యసింపవలయును. 
విప్రునకు వేదాభ్యాసమే యీలోకమున ముఖ్యమని జెప్పబడినది. (ఇక ఈ 


(బ్రహ్మచర్యము 53 


విషయమై విస్తారముగా తెలియ గోరువారు గృహస్థాశ్రమ ధర్మము అను (గ్రంధమున 
జూడనగును) 


బుతుకాలాభిగామి యః; స్వదారానిరతళ్ళ యః! 
స నదా (బ్రహ్మచారీ హి విజ్ఞేయన్స గృహాశ్రమో ॥ 


బుతుకాలమందు మాత్రము స్వభార్యయందు చేరు గృహస్టుడు ఎల్లప్పుడును 
(బ్రహ్మచారి యనియే ([గ్రహించదగినది ఆలాటి నారీమణియు (బ్రహ్మచారిణియే యని 
యనందగును 

మృతే భర్తరి సాధ్వీ (స్తీ బ్రహ్మచర్యే వ్యవస్థితా । 

స్వర్గం గచ్చత్యపు(త్రాపి యధా తే బ్రహ్మచారిణ: ॥ 

ఏ సాధ్వీమణులగు స్త్రీలు భర్త మరణించిన స్రిమ్మట బ్రహ్మచర్య (వ్రతము 
ననుష్టించుచున్నారో, అట్టివారు సన్హానము లేనివారైనను మరణానన్తరము స్వర్గలోకమును 
పొందుచున్నారు, అంతియే గాదు బ్రహ్మచర్యవ్రతము సల్పెడు నైస్టికబ్రహ్మచారులు 
ఏ (బ్రహ్మలోకమును పొందెదరో, అట్టి బ్రహ్మలోకమును ఈ నారీమణులు గూడ 
పొందెదరు 


కాయేన మనసా వాచా నారీణాం వరివర్ణనమ్‌ । 
బుతౌ భార్యాం వినా స్వన్య (బ్రహ్మచర్యం తదుచ్యతే i 


మనోవాక్కాయ కర్మాదులచే పరస్తీలతో సంనర్గము లేకుండటయు, 
బుతుకాలములో మాత్రము స్వపత్నితో జేరుటయు గృహస్థ (బ్రహ్మచర్య మనబడును 
ఇతరాశ్రమస్థులు సర్వదా త్రికరణములచే బ్రహ్మచర్య మనుష్టించవలయును ఆలాగున 
మనోవాక్కాయములచే పరపురుషచింత లేనిదై, బుతుకాలమునందు మాత్రము 
ఉత్తమ సన్హానాభిలాషగలదై పతితో చేరు (స్తీయు (బ్రహ్మచారిణియే యగును తక్కిన 
మూడాశశ్రమములలో నుండు (స్త్రీలు ఎల్లప్పుడు (బ్రహ్మచర్య వ్రతము గలవారై 
యుండవలయును 


నివృత్తిమార్లే దాంపత్యం సానుకూలం భవేద్యది । 
వూర్వస్మిన్‌ వుణ్యపుంజేన నాస్తిచే (త్ర(వ్రజేత్పుమాన్‌ ॥ 


54 శ్రీమభయాళ సద్గురు గ్రంధావళి 


దైవ విషయమందు భార్యాభర్తలు అనుకూలవంతులై ,యుండవలసి యుండిన 
పూర్వజన్మములో నుభయులున్ను గొప్పదైన పుణ్యము చేసిన వారలై యుండ 
వలయును ఆలాగున అనుకూలపషడనిచో సన్చ్యసించుటయే పురుషునికి గతియని 
శాస్త్రము తెలుపుచున్నది 

ఆత్మశుద్దివిహీనన్య సకలం కర్మ నిషృలమ్‌ । 

తత్సర్వం విద్ది శుద్దాత్మన్‌ వ్యంజనం తామ్రకే యధా ॥ 

ఆత్మ శుద్దిలేని తపో ధ్యాన భజన, ప్రార్ధన పుణ్య కర్మలన్నియు నిష్పలములే 
ఓ శుద్దాత్ముడా ! అదెటులనిన వినుము, కళాయిలేని పాత్రలో వండిన పప్పు పులుసువలె 
చిలుముబట్టి వ్యర్థమై పోవునట్టుండును 


శుద్దిద్యయం మహత్కార్యం దేవానామపి దుర్గభమ్‌ । 
కౌపీనళుద్దిః ప్రథమా వాక్యశుద్ది రనన్తరా ॥ 


శుద్దిద్దయము మహత్రైనకార్యము ఇది దేవతలకు సహ దుర్లభము వానిలో 
మొదటిది కౌపీన శుద్ది రెండవది వాక్ళుద్దియని (గ్రహించవలెను అనగా గుహ్యేన్దియ 
జిహ్వీ(న్రియ నిగ్రహము గలవానికి ముక్తి ద్వారము తెరవబడును ఈ రెండు 
ద్వారములు ఎంతవరకు తెరవబడి యుండునో అంతవరకు ఎటువంటి యోగికి 
గాని, జ్ఞానికి గాని, భక్తునకు గాని మోక్షద్వారము మూయబడియే యుండును 


వి ॥ ఈ విషయమై గురుభక్తి ప్రభావమను (గ్రంధమున గల మోక్ష ప్రకృతి 
ద్వారముల పటమును చూడుడు 


ద్య్వ్యయమేతన్న సిద్దంచే జ్జీవితం తు నిరర్ధకమ్‌ । 
యధా త్వం విద్ది వుణ్యాత్మన్‌ రం[ధ్రపా(త్రే చ పాచనమ్‌ ॥ 


ఈ రెండి(న్లియముల నిగ్రహము లేనివాని జీవితము నిరర్హకము. ఓ 
శుద్దాత్ముడా! అదెట్టిదో వినుము చిల్లుపడిన పాత్ర ఎంత గొప్పదైనను, సుందరమైనను 
ఏలాగున వంటకమున కుపయోగపడదో ఆలాగున నుండును ఒక రంధ్రము 


పడినప్పుడే యుపయోగ పడనప్పుడు నవరం[్రములు పడియుండిన మరల 
చెప్పవలయునా? 


బ్రహ్మచర్యము 55 


న్వదారే విధివత్కృత్వా నివృత్తిశ్చాన్యతః నదా । 
మనసా కర్మణా వాచా [బ్రహ్మచర్యమితి స్మృతమ్‌ ॥ 


విధిననుసరించి బుతుకాలమందు మాత్రము స్వధర్మచారిణియగు 
భార్యతో చేరుటయు, అన్ని కాలములలోను ఇతర ప్రీలతో సదా మనస్సుచేతను 
వాక్కుచేతను కర్మముచేత విషయ నివృత్తి గలిగియుండు టేదిగలదో, ఇదియే 
గృహస్థ బ్రహ్మచర్య మగును 

పరదారపరిత్యాగాత్స్వదార పరితుష్టిత: | 

బుతుకాలాభిగామిత్వా (ద్ర్రహ్మచారీ గృహీరితః ॥ 

పర్త్రీలను పరిత్యజించి స్వభార్యయందు మాత్రము సంతుష్టి గలిగియుండు 
వాడును, బుతుకాలములో మాత్రము స్వభార్యయందు ్రవర్తించువాడును 
నెవండో అట్టివాడు గృహస్థాశ్రమి యయినను బ్రహ్మచారి యనంబడును ఆలాగున 
నుండు పుణ్యవతియగు నారీమణియు (బ్రహ్మచారిణియే యగును 


బుతావృతౌ న్వదారేము సంగతిర్యా విధానతః | 
(బ్రహ్మచర్యం తదేవోక్తం గృహస్థాశ్రమవాసినామ్‌ ॥ 


శాస్త్రమున విధింపబడిన రీతిని బుతుకాలమున తన ధర్మపత్నితో కేవల 
సంతానార్థమై సంపర్కము జేయుపురుషుడు గృహస్థాశ్రమమున నుండినను అతడు 
బ్రహ్మచారియే యనంబడును అట్టి నారీమణియు (బ్రహ్మచారిణియే 


మం(త్రము ॥ ఓషధయో భూతభవ్య మహో రాత్రే వనన్పతి: | 

సంవత్సరః నహర్తుభిస్తే జాతా బ్రహ్మచారిణ: ॥ 

ఓషధులు, వనన్పతులు, భూత భవిష్యములు, దివారాత్రములు, 
బుతువులతో సంవత్సరము, ఇవన్నియు బ్రహ్మచర్య వ్రతగాములే 

వి॥ పారకులారా! (బ్రహ్మచర్య వ్రతముచేతనే పై జెప్పబడిన ఓషధ్యాదు 
లన్నియు కృతత్రేతాది యుగములలో నుండినట్లే యిప్పుడు గూడ నున్నవి. 
మానవుడొకడు మాత్రము అట్టి విధిని అతిక్రమించి నడుచుటే దీనావస్థనాందుటకు 


56 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


హేతువు మల్లి మొల్ల పున్నాగాది ఓషధులు వసన్హాది బుతుకాలము రాగానే 
సంవత్సరమున కొకతూరి మాత్రమే పుష్పించుచుండును 


పదునొకండు మాసములు (బ్రహ్మచర్య (వ్రతపాలనము జేసి రసమును 
తమలో నిలిపికొనినందుచేతనే బుతుకాలము వచ్చునప్పుడు విశేష 
పుష్పములిచ్చుటకు శక్తిమంతము లగుచున్నవి ఆలాగున మామిడి, పనస 
మొదలగు ఓషధులు పదునొకండు మాసములు రసములను తమలో (బ్రహ్మచర్య 
('వ్రతముచే నిలువజేసికొని, శిశిర వసంతాదులందు ఫలమును పువ్వులను 
పుట్టించుచున్నవి ఆలాగున భూత భవిష్యత్తులు గూడ వాటి కేర్పడిన 
బుతుకాలము ననుసరించియే పరిణామము పొందుచుండును అందువల్లనే 
వసంత (గ్రీష్మాదు లేర్చడుచుండును ఆలాగున దివారాత్రులున్ను వాని ఘంటలగు 
బుతువు ననుసరించియే మారుచుండును ఆలాగున శునకాది జంతువులుగూడ 
బుతుకాలము వచ్చునప్పుడు మాత్రమే సంతానోత్పత్తి గలుగ జేయుచుండును 
తక్కిన బుతువులలో (బ్రహ్మచర్య (వ్రతము సల్పుచు శరీరమున శక్తిని 
నిలువజేయుచుండును అందుచేతనే గవాశ్వగజ శునకాది సర్వజంతువులున్ను 
కృతయుగములో నున్నట్లు ఇప్పుడు గూడ ఆయస్సు, బలము, రూపము 
గల్లియున్నవి ఈ లాగున మానవుడుగూడ బుతుకాల ధర్మము ననుసరించి 
(స్రీ పురుషులు కలియుచుండిన, కృతత్రేతాది యుగములలో మనుష్యుల కేర్పడిన 
నూరు సంవత్సరముల జీవితము గల్లి దృఢమైన బల , ఆరోగ్య, ప్రజ్ఞా ఓజస్సులతో 
గూడ నుండవలసినవారే 


వి ॥ ఓహో ! ఎంత పరమధర్మమును దివ్యదృష్టితో కనుగొని బుషులు 
బోధించిరో దీనివలననే కనుగొనవచ్చును శుక పిక బక మయూరాది పక్షి 
వర్గములున్ను బుతుకాలములో మాత్రము సంతాన(క్రియలలో (ప్రవర్తించును 
తక్కిన కాలమంతయు బ్రహ్మచర్యవ్రతము సల్పుచుండును అందువలననే 
అవిగూడ ఆయుః ప్రమాణ పర్యన్తము ఆరోగ్యము గల్లి జీవించు చున్నవి. వాటి 
కన్నింటికిన్ని కృత(త్రేతాది యుగములలో ఎట్టి లక్షణములు చెప్పబడినవో 
యిప్పుడుగూడ ఆలాగుననే యుండుటకున్ను యిదియే కారణము. శంఖ 


బ్రహ్మచర్యము 57 
లిఖితస్మృతి విధించినది జూడుడు 


పరాన్నేనతు భుక్తేన మైధునం యో౭.ధిగచ్చతి । 
యస్యాన్నం తస్య తే పుత్రా అన్నాచ్చుక్రం (ప్రవర్తతే ॥ 


ఇతరుల యన్నమును తిని జీవించు (స్తీ పురుములచే నేర్చడిన 
సంతానములు ఎవరి అన్నమును తిని యేర్చడినవో వారిగుణములే గలవారై 
యుందురు అంతేగాదు ఆ సంతానములుగూడా వారివేగాని వీరివి కావు 
ఎందుకనగా అన్నపానముల చేతనే శుక్ల శోణితములు ఏర్పడును కావున 
వంశోద్దారకులగు బిడ్డలు గలుగవలసియుండిన స్వార్దితాన్నాదులనే స్వీకరించ 
వలెను. ఆలాగున పరుల యన్నమును తిని తపస్సుగాని, యోగముగాని చేయువారి 
మనస్సుగూడ అన్నము పెట్టినవాని స్వభావ మెటుల నుండునో వీరున్ను అట్టి 
గుణము గలవారే యగుదురు కావున పుత్రోత్పత్తికి హేతువగు కార్యములో 
ప్రవేశించుటకు ముందుగా ప్రీ పురుషులు దీనిని జ్ఞాపకములో నుంచుకొన 
వలయును 


తప్పా తపస్వీ విపినే క్షుధార్తో గృహం సమాయాతి నదా౭_న్నదాతుః । 
భక్త్యా న చాన్నం (ప్రదదాతి తస్మై తపో విభాగం భజతే హి తస్య ॥ 


వనమున తవమెునరించెడు తవన్వియు ఆకలి గొనునవృుడు 
అన్నదాతయొక్క గృహమును పొందుచున్నాడు అట్టి తాపసికి అన్నము 
పెట్టినందుచే తపస్సులో సగభాగము గృహస్థునకు జెందుచున్నది దీనిచే పరాన్నము 
తిని తపోయోగాదులు చేయువారి పుణ్యములో సగము అన్నదాతలకు 
పోవుచున్నదని గ్రహించుకొనవలెను అట్టి తాపసులకు అన్నపానాదులను భక్తితో 
నొసగుటచే గృహనస్యునికి, తపన్వికి గలిగెడు పుణ్యములో నగభాగము 
లభించుచున్నదని తెలియందగినది ఈ గృహస్థ బ్రహ్మచర్యమున వివాహ 
కాలమును గరించియు తెలియదగును. ఈ సత్యము తెలికపోయినచో బాల్య 
వివాహముచే గలిగెడు అనర్థమును తప్పించుకొనజాలము ఈ విషయమై 
ఆయుర్వేద వచనము - 


58 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


ఉనషోడశవర్హాయామ (ప్రాప్తః పంచవింశతిమ్‌ | 
యద్యాధత్తే పుమాన్‌ గర్భం కుక్షిన్సన్స వి పద్యతే ॥ 


జాతో వా న చిరంజీవేజ్జీవేద్యా దుర్చలే[న్షియః । 
తస్మాదత్యన్తబాలాయాం గర్భాధానం న కారయేత్‌ ॥ 


( సుశుతము) 


పదునారు సంవత్సరములు పూర్తిగాని (స్రీయందు ఇరువది అయిదు 
సంవత్సరముల వయస్సు పూర్తిగాని పురుషుడు గర్భాధానమును జేసెనేని 
గర్భములోనే శిశువు ఆపత్తును పొందగలుగును ఒక వేళ ప్రసవించినను ఆశిశువు 
చిరంజీవి కాదు అదియునుగాక ఒకవేళ జీవించెనేని శారీరేన్లియములు పుష్టిగా 
పెరగక దుర్చలత్వమును పొందును అందువలన 16 సంవత్సరములు పూర్తిగాని 
(ప్రీయందు 25 సంవత్సరములు వయస్సు కాని పురుషుడు గర్భాధాన క్రియను 
జేయకూడదు ధన్వన్తరి, చరకుడు, సుశ్రుతకారుడు అనువారి ఆశయమును 
సరిగా తెలిసికొనకనే బాల్య వివాహమునందు '్రమత్తులై దుర్చలులును, దీనులును 
ప్రజ్ఞాహీనులగు సన్హానములను కనుచున్నారు 


ఇక గృహస్థ (బ్రహ్మచర్య (వ్రతమును సలుపక వ్రతము లాచరించక 
యుండిన ఇహసౌఖ్యముగాని వరనాఖ్యముగాని గలుగదని శాన్తము 
తెలుపుచున్నది 

న సౌఖ్యాల్లభతే పుణ్యం కాయక్షేశాదవావ్యతే | 

మన్హనేన యథా క్షీరాన్నవనీతం (ప్రజాయతే ॥ 


మర్దనా దిక్షుదండానాం రసో యద్వ(త్రజాయతే 1 
తద్వచ్చరీరదండేన మహాధర్మః (ప్రజాయతే ॥ 


దేహసౌఖ్యమును గోరువానికి పుణ్యఫలప్రొప్తి గలుగదు వ్రతాద్యనుష్టానము 
చేతను, పుణ్యకర్మ గురుసేవాదుల చేతను కాయక్షేశమును సహించువానికి 
మాత్రమే పుణ్యము గల్గును ఎటులనగా, తరచనిచో పాల (పెరుగు) నుండి వెన్న 
ఎట్టు బయలుదేరజాలదో, మజియు చెజుకును గానుగలో ఆడక పోయిన 


(బ్రహ్మచర్యము 59 


రసమెటుల లభించదో, ఆలాగున దేహమందుండు ఆత్మను దర్శించవలసి 
యుండిన శరీర పరిశ్రమను బాగుగా జేయవలయును 


యధా కాష్టగతో వహ్నిః నంస్థితోజ_ పి న లభ్యతే । 
మూడ్డెస్పర్వ(త్ర నంస్థో౭ పి తధా త్వం నైవ లక్ష్యసే ॥ 


యధా తిలగతం తైలం గూఢం తిస్టతి సర్వదా | 
తధాత్వం సర్వలోకేము గూఢ స్తిష్టసి శంకర ॥ 


యధా దధిగతం సర్పిర్నిగూఢత్వేన సంస్థితమ్‌ i 
చరాచరేషు భూతేషు తధా త్యం దేవ నంస్థితః 11 


యధా జలం ధరావృష్టాత్‌ ఖనన్నాష్నోతి మానవః । 
తధా త్వాం పూజయన్నిత్యం మోక్షమాప్నోత్యనంశయమ్‌ u 


ఏలాగున అగ్ని దారుగతముగా నున్నప్పటికిని మధింపక లభించదో, 
అటులనే ఓ సర్వేశ్వరా ! నీవు అన్ని స్టలములలోను, అన్నిటిలోను నున్నప్పటికిని 
మూఢులచేత దర్శింపబడకున్నావు ఏలాగున తైలము తిలగతమై గూఢముగా 
నుంటున్నదో ఆలాగున ఓ సర్వేశ్వరా! నీవున్ను సర్వలోకములలోను గూఢముగా 
నుంటున్నావు నువ్వులను ఆడించువారు తైలమును పొందునట్లు, 
తపస్సాధ్యాయములచే మానవులు నిన్ను పొందుచున్నారు ఏలాగున దధియందు 
(క్షీరమందు) ఘృతము నిగూఢమై యుంటున్నదో, ఆలాగున ఓ పరమేశ్వరా! 
నీవున్ను చరాచర భూతముల యందుటున్నావు పెరుగును తరచువారు 
నవనీతమును పొందునట్లు ఆధ్యాత్మిక నిష్టగలవారు నిన్ను పొందుచున్నారు 
ఏలాగున భూమియందు జలము కనపడక యుండినప్పటికిని, వాపీకూపాదులు 
(త్రవ్వువారు జలమును పొందుచున్నారో, ఆలాగున నీయొక్క ఆరాధన జేయువారు 
నిన్ను పొంది మోక్షమును పొందుచున్నారు దీనియందు సంశయము లేదు 


వి॥ ఈ (ప్రమాణము వలన ఈశ్చరు డుండిన లేక ఆత్మయుండిన ఏల 
కనుపించుట లేదని ప్రశ్నించువారికి సరియగు సమాధానము దొరకును. 


60 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


ఇహైవ నరకవ్యాధేశ్చికిత్సాం న కరోతి యః । 
గత్వా నిరౌషధం దేశం వ్యాధిన్హ: కిం కరిష్యతి ॥ 


ఇచ్చట జీవించి యున్నప్పుడే అవిద్యచే గలిగెడు నరకమనెడు వ్యాధికి 
చికిత్స యెవడు చేయడో అట్టివాడు నిరౌషధమయిన పరలోకమును పొంది 
అవిద్యావ్యాధిని ఎటుల కుదిరించుకొనును? 


వి॥ ఈ మానవ జన్మములో నుండియే (బ్రహ్మవిచారముచే అజ్ఞానవ్యాధిని 
నివారణము చేసికొనవలయును పరలోకమున నది సాధ్యము గాదు మంచి 
వైద్యుడుండే స్థలమున కౌషధసేవ చేసికొని వ్యాధినివారణము జేసుకొనక, 
జొషధమున్ను, వైద్యుడున్ను లేని ప్రదేశమున (ప్రవేశించి రోగ నివారణము జేసికాన 
తలంచువాడు ఎట్టివాడో, అట్టివాడే జీవించి యున్నప్పుడు మోక్షముకొరకు 
ప్రయత్నించనివాడై ఉండునని తెలియందగినది. 


పతి(వ్రతాం (స్త్రియం దృష్ట్వా పాపనాశో భవేన్మమ । 

శుద్దా జాతా విశేషేణ గౌరీ తుల్యా పతివ్రతా ॥ 

ఈశ్వరుడు పతివ్రతా (స్తీ యొక్క పవిత్రతను గురించి చెప్పినది జూడుడు 
పతి(వ్రతాస్త్రీని దర్శించుటచేత నాకేదైన పాపముండిన అది నశించుచున్నది అట్టి 
పతి(వ్రతాస్త్రీ మిక్కిలి శుద్దరాలు, పార్వతీ దేవికి సమానురాలు దీని వలన పతి(వ్రతాస్త్రీ 
యొక్క మాహాత్మ్య్య మెటువంటిదో తెలిసికొన వచ్చును 


mr అకడడమ్రైల-- 


బుతుకాలనిర్ణయము,. 
ఆరా అదా. 
బుతుస్వాభావికః (స్త్రీణాం రాత్రయః షోడశ స్మృతాః | 
చతుర్శ్భిరితరైస్సారమహోభిస్పద్విగర్హితై: ॥ 
(స్త్రీలకు స్వాభావికముగా 16 దినములవరకు బుతుకాలము అందు 
మొదటి నాల్లుదినములు సజ్జన నిందితములు (వర్ణనీయములు) 


తాసామాద్యాళ్చత[న్రన్తు నిందితైకాదకీ చ యా । 
తయోదశ్‌ చ శేషాన్తు (వశస్తా దశరాత్రయః ॥ 


ఆ బుతుకాలపు దినములలో మొదటి నాల్లుదినములును, పదునొకండవ, 
పదమూడవ రాత్రియు నిందితములు తక్కిన పది రాత్రులు ప్రశస్తములు 


ఆత్యన్తికం (బ్రహ్మచర్యమాశ్రమ(త్రయవాసినామ్‌ । 

స్వదారనియమాత్పమ్యక్‌ (బ్రహ్మచారీ గృహా(శ్రమో 11 

(బ్రహ్మచారి వానప్రస్థ సన్న్యాసులగు ముగ్గుతికిని పూర్ణ (బ్రహ్మచర్య 
ముండవలయును న్వపత్నియందు బుతుకాలనియమము ననుసరించి 
ప్రవేశించెడు గృహస్థుడుగూడ (బ్రహ్మచారియే. అట్టి (ప్రీయు బ్రహ్మచారిణియే 
యగును 


యమన్కృతి;- 


పురాకల్సే కుమారీణాం మౌళ్లీబన్దనమివ్యతే 1 
అధ్యాపనం చ వేదానాం సావి(త్రీవచనం తధా 11 


పూర్వకాలమున బాలికలు ఉపయనమునొంది వేదములను చదువుట 
కున్ను చదివించుటకున్ను గాయత్రీ మ(న్రమును జపించుటకును అధికారము 
గలవారై యుండిరి 


వి॥ ఈ బుతుకాల నిర్ణయము గృహస్థాశ్రమ ధర్మమను (గ్రంధమున 
విస్తారముగా (వ్రాసియుండుటచే ఇచ్చట సంక్షిప్తముగా తెలుపబడినది విశేషముగా 


62 శ్రీమలయాళ సద్గురు [గ్రంథావళి 


చూడదలంచువారు పై గ్రంధమున చూచుకొనవచ్చును ఆర్యసమాజస్టులు పై 
జెప్పిన యమస్కృతి, వేదముల నాధారము చేసికొనియే కన్యాగురుకులము నేర్పరచి 
బాలికలకు ఉపనయనము చేసి వేదములను చదివించి గాయత్రీ ఉపాసన 
చేయించుచున్నారు 


Em అ 


విధురబహ్మచర్యము 


గార్హన్థ్యం (ప్రావ్తవాన్యన్తు భార్యాయా నాశతో యది । 
(బ్రహ్మచర్యముపాదత్తే తద్ద్వైధురమితీరితమ్‌ ॥ 


గృహస్థాశ్రమ మందుండి భార్య పరలోకగతురాలైన పిమ్మట 
బ్రహ్మచర్యవ్రతమును అనుష్టించుట విధురబ్రహ్మచర్య మనంబడును ఆలాగున 
పతి పరలోకగతు డైనచో అప్పటినుండి (బ్రహ్మచర్యవ్రతమును శీలించెడు 
నారీమణియు విధుర (బ్రహ్మచారిణి యనంబడును. ఈ విధుర బ్రహ్మచర్యము 
చాలవరకు వానప్రస్థ ధర్మము ననుసరించి యుండును మతియు భార్యాభర్తలు 
ఉభయులున్ను ఆత్మశుద్దిగలిగి విషయ విరక్తితో నివృత్తి మార్గములో 
ప్రవర్తించువారైన విధుర బ్రహ్మచారులలో పరిగణింపబడుదురు “విధురం తు 
ప్రవిశ్లేషః - ప్రకర్షేణ విశ్లేషః దూర స్థితత్వం, (ప్రవిశ్లేష” అని అమరనిఘంటువు 
అనగా భార్యాభర్తల వియోగము, లేక భార్యాభర్తల కూడిక లేకుండుట 

ఏవం గృహాశ్రమే స్థిత్వా విధివత్నాతకో ద్విజః । 

వనే వసేత్తు నియతో యధావద్విజితేన్దియః ॥ 

విద్యావ్రత స్నాతకుడగు విప్ర డిత్తెజగున గృహస్థాశ్రమమును గడిపి 
నియమముల గొని శ్నాన్త విధిచొవ్వున జితే(న్షియుడై వనమున వాన 
ప్రస్థాశ్రమముతో నుండవలయును 


నంత్యజ్య (గ్రామ్యమాహారం సర్వం చైవ పరిచ్చదమ్‌ । 
పు(త్రేము భార్యాం నిక్షివ్య వనం గచ్చేత్సహైవ వా ॥ 


బ్రహ్మచర్యము 63 


సామాన్యముగా గృహస్థాశ్రమములో భుజించెడు కట్వామ్ష లవణాది 
ఆహారముల మాని కందమూలఫలములను ఆహారముగా గైకొనుచు పరిజనము 
నంతటిని వీడి, భార్యను పుత్రుల యధీనతలో వదలిగాని, ఆమె కిష్టమున్నచో 
ఆమెతోగూడగాని వనమునకు పోవలయును పుత్రులు లేనిచో తగినవారి దగ్గ 
నుంచిగాని లేక జీవనోపాయమునకు ఏర్పాటు జేసిగాని వెళ్లవచ్చును భార్యతో 
వనమునకు వెళ్లవలసియుండిన (బ్రహ్మచర్య(వతముగల్లి శీతోప్లద్యంద్వముల 
సహించి తప మొనర్చెడు స్వభావము గలిగి యుండవలెను వానప్రస్థము దేని 
కేర్పడిన దనగా గృహస్థాశ్రమములో నుండేకాలమున అంతఃకరణములోగల 
విషయవాసనలుగాని, దృశ్యవృత్తులుగాని యుండినచో తపస్సుచే రహిత 
మొనర్చుకొనుటకొజుకే ఏలన, మాలిన్యముగాని, దుష్టస్పర్భగాని, కడిగిన నశించని 
నూనె మొదలయిన పాత్రలు, నిప్పులో కాల్చిన ఎట్టు పై దోషములు లేనివై శుద్దము 
లగునో ఆలాగున విషయాది దోషములు క్షయించుట కొరకని (గగ్రహించవలయును 
ఆలాగున మాలిన్యముగల వస్త్రములో ఎంత మంచిరంగు వేసినను ఎట్టు 
అంటుకొనదో, వ[న్తము శుద్దముగా నుతికిన పిమ్మట రంగువేనీన 
ఎట్టంటుకొనునో అట్లే మనస్సునందు విషయవాసన యుండిన (బ్రహ్మభావము 
నిలువజాలదు 


యధా చ మలినే వస్తే రంగళ్ళుభ్రతరో నహి । 
క్షాళనే హి కృతే శుద్దే సర్యో రంగః (ప్రనజ్ఞతే ॥ 


దీని యరము పెన తెల్సినదే 
(డవ! ర 


పూర్వకాలము మనవారలు గురుకులమున బ్రహ్మచర్యము సల్పి 
అధ్యయనపరులై యుండినందుచేతనే అంత పవిత్ర జన్మము గల్లియుండినది 
(బ్రహ్మచర్య వ్రతమున కేలాటి భంగము కలగకూడదని తలంచియే ఏకాంత 
ప్రదేశమున వనమున పురుషులు ఆశ్రమములు ఏర్పరచి (బ్రహ్మచారులను 
సుశిక్షితులుగా నొనర్చుచుండిరి. ఈ విషయమై రఘువంశమున కాళిదాసమహాకవి 
వసిష్టాశ్రమమును గూర్చి వర్షించినది చూడుడు ఆలాగున గౌతమాశ్రమము, 
వాల్మీకి ఆశ్రమము, విశ్వామిత్ర ఆశ్రమములు మొదలయినవి శాస్త్రములో 


64 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


గనందగును రఘువంశము 


వనాన్తరాదుపావృత్తైః సమిత్కుశభ లాహరైః | 
పూర్యమాణమదృళ్యాగ్ని (ప్రత్యుద్యాతై స్తవస్విభిః ॥ 


వనాన్తరములనుండి సమిధలను, దర్భలను, పండ్లను కొని వచ్చువారును, 
అగుపడని (త్రేతాగ్నులవలన నెదురు కొనబడిన వారును అయిన బుషులచేత 
నిబిడీకృత మయినదై ఆశ్రమ ముండెను పూర్యమాణ మనియు, తపస్విభిః 
అనియు ప్రయోగించుటచేతను తపస్సుచేయు బుషులచే నిండియున్నదని 
చెప్పుట వలనను ఎందజో (బ్రహ్మచారులున్ను మునులున్ను ఉంటున్నారని 
(గ్రహించవలయును యాజ్ఞవల్క్య్యమహర్షి జనకుడొసగిన వేయి ఆవులను 
శిష్యులతో తోలుకొని ఆశ్రమమునకు వెళ్లేలాగున సెలవిచ్చెను అని ఛాందోగ్యోప 
నిషత్తులో చెప్పినదిన్ని (గ్రహించనగును అప్పుడు యాజ్ఞవల్క్యాశమములో 
ఎంతమంది (బ్రహ్మచారులున్ను, తాపనులున్ను ఉండిరో యర్హమగును 
బుష్యాశమములో గోధనము విశేషముగా నుండెను లేనిచో అంతమంది 
(బ్రహ్మచారులున్ను, మునులున్ను ఎట్టు పోషింపబడుదురు? 


వి; గొతమాశ్రమములో సత్యకాముని చరిత్రను జదివిన నెంతమంది 
(బ్రహ్మచారులు, వాన ప్రస్ట్థులుండిరో ఛాందోగ్యము చదివిన అర్థమగును. 


ఆతపాత్యయసంక్షిప్తనీవారాను నిషాదిభిః । 
మృగైర్యర్తితరోమంధముటజాంగణభూమిము ॥ 


తోయబడిన తృణధాన్యరాసులుండు పర్షశాలల ముంగిళ్లలో ఎండ 
తగ్గినప్పుడు, నెమరువేయుచుండెడి జింకలను గలదై యుండెను “ఆతపాత్యయ 
సంక్షిప్త నీవారాసు” అని యుండుటచే సంధ్యాకాలమున రాసులుగా కుప్పగా 
జేయబడిన నీవార ధాన్యములు గలదని తెలియుచున్నది, కుప్పగా ధాన్యరాసులు 
గలదని చెప్పుట వల్ల ఎంతో ధాన్యము గలదని అర్థమగుచున్నది లేనిచో నింత 
మందిని ఆశ్రమము ఎట్టు సంరక్షింపగల్లును? కాదంబరియందు మహాకవి 
బాణభట్టు తెలిపినది చూడుడు. వనమృగములుగూడ తపస్సు చేయుచుండు 


బ్రహ్మచర్యము 65 


మహర్నులకు సేవజేయుచుండెను శ్రీగౌతమబుద్దుడు తపమాచరించి 
ఆహరపానీయములు లేక వివశుడై యున్నప్పుడు అడవి ఏనుగును కోతియు 
'సేవజేసినటుల బౌద్దగ్రంధములలోను, శ్రీ బుద్దదేవుని పటములలోను కనందగును 
చెరకు రసముపిండి గజము శ్రీబుద్దదేవుని నోటిలో పోయుటయు, తేనె తెట్టుతెచ్చి 
వానరము ఇచ్చుటయు జూడందగును జాబాలి మహర్షి ఆశ్రమవర్షనము జూడుడు. 


గద్య॥ ఆగృహీత నమిత్కుశ కుసుమ మృద్భిరధ్యయన ముఖర శిష్యానుగత్తై 
స్పర్వతః (వ్రవిశద్భిర్మునిభిరళూన్యోపకంరం, అధ్యయన ముఖరవటు 
జనం, భన్మలేఖాలంకృత మునిజన భోజన భూమిభాగం, ఏణకై 
ర్విషాణశిఖరోత్ళన్యమాన వివిధకందమూలం, అవిచ్చిన్నాజ్యధారా 
హుతిహతభుగ్‌ యుంకారముఖరితం, ఉవచర్యమాణాతిధి వర్గం, 
అర్బ్యమాన హరిహరపితామహం, వ్యాఖ్యాయమాన యజ్ఞవిద్యం, 
ఆలోచ్యమాన ధర్మశాస్త్రం, వర్యమాన వివిధవుస్తకం, విచార్యమాణ 
సకలశా(స్తార్థం, ఆరభ్యమాణ వర్గశాలం, ఉవలివ్యమానాజిరం, 
ఆబధ్యమాన ధ్యానం, సాధ్యమాన మం(త్రం, అభ్యన్యమాన యోగం, 
(వజ్ఞాల్యమాన వల్కలం, నిర్వర్యుమాన ముంజివేంఖలం, 
ఉవనంగృవ్యామాణ నమిధం, నం(స్కియుమాణ కృష్ణాజినం, 
శోవ్యమాణ వుమ్కరబీజం, (గ్రధ్యమానాళక్షమాలం, గృవహ్యామాణ 
తివుండ్రకం, న్యన్యమాన(త్రిదండకం, ఆవూర్వమాణ కమండలుం, 
అమ్బుపూర్ల్ణవుష్కరవుటైః వనకరిభి రావూర్యమాణ విటపాలవాలకం, 
అదృష్టపూర్వం కలికాలన్య, అవరిచిత మనృతన్య, ఆశ్రుతవూర్య 
మనంగన్య, అతిరమణీయ మవర మివ (బహ్మాలోకమా(శ్రమ 
మవశ్యమ్‌ 11 


సమిధలు, దర్భలు, పుష్పములు, మృత్తిక- వీటిని (గ్రహించి వేదాధ్యయన 
పరులైన శిష్యులతో గూడుకొన్న మహర్షి పుంగవులతో గూడకొన్నదియు, 
స్వాధ్యయనము జేయు (బ్రహ్మచారులు గలదియు, విభూతిరేఖలను ధరించి 
మునిజనులతో అధిష్టింపబడిన భోజనళాల గలదియు, తమ కొమ్ముల 


66 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


ఆ(గ్రభాగములచే కందమూలముల (త్రవ్వి మహిర్షి జనుల కర్పించుచున్న లేళ్లతో 
గూడినదియు, ఎడతెగని ఆజ్యాహుతిచే పరితృప్తిని బడసి (ప్రజ్వలించుచున్న 
అగ్నిదేవుని రషుంకారళబ్దవములచే. శబ్బాయమాన మయినదియు, 
సత్కరింపబడుచున్న అతిధి సమూహము గలదియు, పూజింపబడుచున్న 
(బ్రహ్మవిష్ణు మహేశ్వరులు గలదియు, యజ్ఞవిద్యావ్యాఖ్యానము చేయువారితో 
కూడుకొన్నదియు, ధర్మశా(స్త రహస్యముల పరిశీలించువారితోను వివిధ 
పుస్తకముల పరించువారితోను సకల శాస్తార్ణ విచారణా చతురులతోను 
కూడుకొన్నదియు, (ప్రారంభింపబడుచున్న (క్రొత్త (క్రొత్త పర్షశాలలు గలదియు, 
అలకబడుచున్న ముంగిళ్లు గలదియు, పరికర బంధమును వేసికొన్న అనగా 
యోగపట్టికను ధరించిన అచంచలురగు ధ్యాననిష్పులతోను, తమ మం(త్రానుష్టాన 
మును సుస్థిర వైరాగ్యముతో సాధించువారలతోను, అభ్యసింపబడుచున్న 
యోగనిష్పులతోను, వ(స్తశుద్ది గావించుచున్న ఆ(శ్రమవాసులతోను, ముంజ 
బంధనము గావించుచున్న వటజనులతోను, చేతులయందు ధరించిన సమిత్తులు 
గలవారితోను, కృష్ణాజినముల కస్తూరీ (ద్రవ్యాదులచే శుద్దిజేయువారితోను, 
ఎండబెట్టుచున్న తామరబీజములు గలవారితోను, జపమాలలకూర్చువారితోను 
త్రివుండ్రముధరించిన వారితోను, (త్రిదండనన్న్యానులతోను, జలముచే 
నిండించుచున్న కమండలముగల వారితోను కూడుకొని విరాజిల్లుచున్నదియు, 
తమ తొండములతో నీళ్ళను పూరించుకొని చెట్టపాదులకు జలముపోయు 
గజ(శ్రేష్టములు గలదియు, కలికాలమునకు నిదివరకెన్నడును దృష్టికి 
గోచరించనిదియు, అసత్య దోషపరిచయ రహితమయినదియు, మన్మధవార్త 
తెలియని యోగిపుంగవులతో కూడినదియు, మిగుల మనోజ్ఞమయిన మతీియొక్క 
(బ్రహ్మలోకమువలె నుంటున్నదియు నగు జాబాలిమహర్షి ఆశ్రమమును జూచితిని 


గద్య-య్యత చ మలినతా హవిర్టూమేము న చరితేషు, ముఖ రాగః శుకేషు 
న కోపేషు, తీక్టతా కుశా(గ్రేషు న న్వభావేషు, చంచలతా కదళిదళేషు 
న మనస్సు, గణనా రు(ద్రాక్షవలయేషు న శరీరేము. 


ఇకను ఆ ఆశ్రమము ఎంత పవిత్రముగా నుంటున్నదై శాంతమై దాంతమై 


బ్రహ్మచర్యము 67 


యుంటున్నదో గాంచుడు అచ్చట హవిర్ణూమములయందు మాత్రము 
మాలిన్యము కనబడును వారి సచ్చరిత్రములయందు నేమలినత యుండుట 
లేదు అచ్చట నున్న శుకములయందు ముఖారుణ్యము పొడసూపుచున్నది 
మహర్షిజనుల ముఖారవిందములయందు ప్రసన్నత శాంతత కనబడుటచే 
కోప ప్రయుక్త ముఖరక్తత యుండుట లేదు దర్భలయందు తీక్లత యుంటున్నది 
వారి న్వభావముల యెడ తీళ్ళత్యదోవము లేదు అనగా వారలు 
మృదుమధురాలాపులు గనుక వారిస్వభావమున్ను అంత సౌమ్యమైనది 
అరటియాకులయందు మాత్రము చాంచల్య మున్నది వారి మనస్సులయెడ 
నిశ్చలత్వమే యుంటున్నది ఆ తపోధనులు రుద్రాక్షలను లెక్కించుచున్నారుగాని 
శరీరములు వచ్చుటలు పోవుటలు మొదలగునవి లెక్కించుట లేదు ఆ ప్రకారము 
జన్మములు మారునదిగూడ గణింపక తమ(వ్రతపూర్తికై దృఢవైరాగ్యము గలవారై 
యున్నారు 

వి ॥ ఇటువంటి ఆర్ష (గ్రంధములను జదువకనే కొందజు ఇప్పుడు 
(బ్రహ్మచారులచేతను, వాన ప్రస్థులచేతను, సన్యాసుల చేతను, వారి కనుకూలమగు 
నివాసములచేతను, గోవుల చేతను, ధాన్యాదులచేతను గూడిన గొప్పు 
ఆ(శ్రమములను జూచి నిందించుచున్నారు 


రా పా 


బ్రహ్మచర్యములో గల భేదములు 


ప్ర ॥ బ్రహ్మచర్యమును గురించి కొంద ఆీలాగున ప్రశ్నింతురు అది 
యేమనగా, చాలామంది వివాహము లేనివారలై (స్రీలున్ను, పురుషులున్ను 
ఉంటున్నారు స్త్రీలలో చాలమంది వితన్తువు లయినవారు గలరు కొందణు 
రజస్వలలు గాకమునుపే భర్తలు మరణించినవారు గలరు పురుషులలోను నేదో 
కారణాన్తరముచే వివాహము లేనినారున్ను, వివాహమై కొంత కాలమునకు తర్వాత 


Fé 


68 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


భార్యలు గతించినవారును గలరు. వీరుగూడ (బ్రహ్మచారులై యుంటున్నామని 
చెప్పుచుందురు వీరలలో చాలామంది గురూపదేశముపొంది సాధన జేయువారు 
గూడ గలరు మోబోటి వారలైతే బ్రహ్మచర్యమును గురించి చాల మహిమ గలదని 
వచించుచున్నారు పై జెప్పిన వారందరికిని నేలాటి మహిమయు కనుపించుట 
లేదు అతీన్దియ జ్ఞానమున్ను, అమానుష ్రజ్ఞయున్ను వారిలో నెవరికిని 
గోచరించుట లేదు దీనికి కారణమేమి? 


సమాధానము ॥ అత్మీస్రీయ జ్ఞానమును, అమానుష ప్రజ్ఞయు గలుగక 
పోవుటకు కారణము లనేకములు గలవు పై జెప్పిన వారందరికిని తికరణశుద్దితో 
(బ్రహ్మచర్యము గలదా? అనగా మనోవాక్కాయములలో నిజమైన బ్రహ్మచర్యవ్రత 
లక్షణ ముంటున్నదా? నిజమైన (బ్రహ్మతర్యమునకు ఎనిమిది విధముసైన 
లక్షణములు గల్లియుండవలయునని యిదివరలో నిరూపించడమైనది గదా! 
మజియు నొకవేళ బ్రహ్మచర్యముండునని అనుకొనుము అయితే (స్త్రీపురుషులు 
కలియకుండు టొకటి మాత్రమూ చాలదు. సంకల్పరూపముగాను, దృష్టిపూర్వకము 
గాను, వాగ్రూపముగాను, విషయదోష ముండకూడదు పై జెప్పినవిధముగా 
దోషముండిన స్వప్నములోనైన వీర్యనష్టము గల్లును మటికొందథికి రోగ 
దోషముచేతను శుక్లనష్ట మేర్చడును స్వవ్నకాలములో (స్రీ పురుషులకు సంబన్హ్లము 
గల్లినట్టుండిన తప్పకయది జాగ్రత్తలో గల విషయవృత్తి (వాసన) వల్లనే 
యుభయులకును ఏర్పడును పురుషులకు బిందుపతనము స్వప్నక్రియలో 
గల్గినచో అదియు జాగ్రదవస్థవలెనే యుండును అట్టొకవేళ నట్టి దోషము 
లేకున్నను బ్రహ్మచర్యవ్రతము దీనివలన పూర్తిగా జాలదు వేదాధ్యయనమున్ను, 
ఉపనిషద్భగవర్గీతాదుల పరనమున్ను, దివ్య మంత్రజపమున్ను, పరిశుద్దాహార 
మున్ను, ఏకాంతవాసమున్ను కొంత యోగసాధనయు గల్షియుండు నప్పుడే 
(బ్రహ్మచర్య వ్రతము పూర్తి యగును. ఇవియన్ని యుండినను బ్రహ్మభావనగూడ 
నుండునప్పుడే ఆ వ్రతము పరిపూర్ణ మగును లేక పై జెప్పినవన్ని యుండినను 
అది స్టూలబ్రహ్మచర్యమే యగును సూక్ష్మ బ్రహ్మచర్య మనగా బ్రహ్మయందు 
విహరించుటయే. అనగా (బ్రహ్మవిచారణ సదా సల్పుటయే యగును. 


బ్రహ్మచర్యము 69 


మనయొక్క (ప్రతికార్యమునకున్ను బాహ్యమనియు, ఆభ్యన్తర మనియు 
రెండర్థ్హములు గలవు మానవున కేలాగున దేహము, దేహియు నుంటున్నవో 
ఆలాగున అన్నిటికి రెండర్హములను (గ్రహించుకొనవలయు ఇది (బ్రాహ్మణత్యమున 
కున్ను, సన్న్యాసమున కున్ను, తపస్సునకున్ను, యోగము మొదలగు వాటిన్నిటికిని 
(గ్రహించుకొనకపోయిన మోసము నొందగలము 

ఇకను వినుడు విరేచనకు కషాయముగాని, లేక లేహ్యముగాని, లేక 
మా(త్రలుగాని, చూర్లముగాని, ఇట్టు కొన్ని దినుసులగు ఓషధులు గలవు వీనిలో 
కొన్ని తగ్గిపోయిన లేక సమభాగములను కలుపకపోయిన నేలాగున ఆ మందు 
విరేచనక్రియకు శక్తి గలది కాకపోవునో, అట్టుకాక పలాన మూలికలు పలాన 
ప్రకారము కలిపి పలాన ప్రకారము పక్షము జేసిన మాత్రమే ఆ శాస్త్రములో 
జెప్పినటుల ఆ యౌషధము పనిజేయునో, ఆలాగున (బ్రహ్మచర్యమునకు 
సంబంధించి భవిష్యత్పురాణములో జెప్పినటుల విధి ప్రకార మనుష్టించిన గదా 
దానివలన గలిగెడు ఫలమున్ను సిద్దించును! అదియును గాక జొషధము 
విధిప్రకారము తయారు చేసినను జొషధ సేవనకాలమందు వధ్యముగా 
నుండవలయు ననునదియు సరిగా జూచుకొనవలయును గదా! లేనిచో 
రోగమెటుల బాగువడగలదు? (బ్రహ్మచర్య(వ్రతమును పాలించువాడు 
ఆహారానుష్టానములను పాటించుటతోపాటు ఇకను నూక్ష్మమగు కొన్ని 
నియమములలోను జా(గత్త పడవలయును రాత్రియందు శయనించుటకు 
మంచి గాలి వీచే స్థలము అనగా అనుకూల వాయువు వీచు (వ్రదేశ 
ముండవలయును పై భాగమున అవరణములేక నక్ష(త్రకిరణములు 
దేహమునందు పడేలాగున నుండుట చాలా మంచిది. సరిగా గాలి లేనిగదిలో 
పరుండినను, దేహమున చెమటపుట్టించు గదిలో పరుండినను శుక్షనష్టము 
గలుగును అదిన్నిగాక వెచ్చని శాలువలు గాని, కంబళ్లుగాని కప్పుకొని నిద్రించినను 
శుక్ల నష్టము గల్గును. ఇదియుగాక సాత్మికాహాంము అధికముగా భుజించిన 
గూడ నిద్రలో వీర్యనష్టము గల్గును మజియు (బ్రహ్మచర్య నియమము లన్నియు 
అవలంబించు వారైనను విశేష కాయ కష్టముచేఉగాని, చదువుటచేతగాని, 
మాట్లాడుటచేతగాని, జపమాచరించుటచేతగాని శుక్ల నన్షము గల్గును ఈ సూక్ష్మ 


70 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


విషయములలోను జూ(గ్రత్త వహించ వలయును కావుననే గీతయందు 
ఇట్టుపదేశించుట 


యుక్తాహార విహారన్య యుక్త చేష్టస్య కర్మను । 
యుక్తస్వష్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 


ఉచితమైన ఆహార విహారములు గలవాడును, కాలోచితమగు 
అనుష్టానములను నెరవేర్చుటయందు నుచితమగు (ప్రవర్తన గలవాడును, 
ఉచితమైన నిద్రా జాగరణములు గల యోగికి సమస్త దుఃఖములను పోగొట్టు 
యోగసిద్ధి గలుగును హరయోగకర్తయగు మత్స్యేన్హయోగీశ్చరుడును ఆలాగుననే 
వచించెను 


ఆత్యాహారః (ప్రయానశ్చ (ప్రజల్పో నియమగగ్రహః : 
జననంగశ్చ లౌల్యం చ షడ్చిర్యోగో వినశ్యతి ॥ 


అతిభోజనము, కేవల నిరాహారము, ఎక్కువగా మాట్లాడుట, చదువుట, 
ఆధిక కాయకష్టము జేయుట, అర్థము లేని కేవల మూర్ధపు పట్టుదల యుండుట, 
ప్రాపంచిక మనుష్యుల మధ్య యందుండుట, విషయ లోలత్వము గల్లి వర్తించుట, 
ఈ ఆరున్ను బ్రహచర్య వ్రతమును గాని, యోగమును గాని భంగపరచును ఇక 
శ్రీనారాయణ గురుదేవుడు బోధించినది చూడుడు 


మితని(ద్రా మితాహారో మితవ(స్త వరి(గ్రహః । 
మితభాషణ మేకైకం భూషణం (బ్రహ్మచారిణామ్‌ ॥ 


మితమగు నిద్రయు, నియమమగు ఆహారమున్ను, నిరాడంబరమగు 
శుభ్రమగు వ్యస్తధారణయు, మితసంభాషణమున్ను బ్రహ్మచారు లందజికిని 
ఒక్కొక్కటియు పరమభూషణమైనవి. 


వి ॥ బ్రహ్మచర్య వ్రతము సల్పెడు వారందరికిని భోజన నియమము 
తప్పకుండవలయును రెండుసార్లకన్న అధికముగా భుజింపరాదు. రాత్రిమాత్రము 
ఆకలి శమించునంత మాత్రమే ఆహార ముండవలయును రాత్రి యాహారమైన 
తర్వాత కనీసము ఒక ఘంటగాని, రెండు ఘంటలుగాని చదువుటగాని, ఇతర 


బ్రహ్మచర్యము 71 


స్వల్పమైన శరీర పరి(శ్రమ పనులు చేయుటగాని చేసిన తర్వాత ఒక లోటా 
మంచినీళ్లు (త్రాగి పరుండుట మంచిది ఆలాగున తెల్లవారి నాలుగు గంటలకు 
గూడ ఒకలోటా చన్నీరు త్రాగుట చాలా మంచిది ఆ నీళ్లు మట్టిపాత్రలో 
పెట్టుకొనిన ఎక్కువ ప్రయోజనకారి 


ఇక త్రిఫలయను ఒక యోగము యోగశా(స్తమున గలదు కరక్కాయ, 
తాం(డ్రకాయ, నెల్లికాయ ఇవి చూర్లముచేసి ఒక భాగము కరక్కాయ చూర్లము, 
రెండు భాగములు తాండ్రకాయ చూర్ణము, నాలుగు భాగములు నెల్లికాయచూర్లము 
శుద్రమయిన తేనెలో లేహ్య(ప్రకారము కలిపి ప్రతిరోజున్ను రాత్రి భోజనానన్తరము, 
ఉదయము ఒక యుసిరికాయ ప్రమాణము భుజించిన బ్రహ్మచర్య రక్షణ కెంతో 
యుపయోగము దీని వలన శరీరములోని వేడి తగ్గుటయేగాక మలబద్దకము 
గూడనుండదు దీనికి త్రిఫలయోగమని పేరు 


మతియొక విధముగూడ గలదు అది కరక్కాయ తెచ్చి పగులకొట్టి 
గింజలు తీసివేసి క్రొత్త మట్టిపాత్రలో కరక్కాయ మునుగునంత గోమూత్రములో 
నానవేసి మరురోజు ఎండబెట్టి, మట్టి పాత్రలో మిగిలియుండు గోమూ(త్రములో 
మరల నానవేసి మునుగునంత గోమూ(త్రమును పోయవలెను ఈలాగున మూడు 
రోజులు కరక్కాయ శుద్ది చేయవలెను మూడవరోజున మిగిలియుండు 
గోమూత్రమంతయు దానిలో కలిసిపోవలసినదే గాని మిగుల రాదు నూతనముగా 
ఆవు పంచితము పోయగూడదు అట్టి కరక్కాయను బాగుగా ఎండబెట్టి 
చూర్షముచేసి వ(స్తకాయము పట్టి మట్టిపాత్ర, పింగాణి, చిన్నజాడి మొదలయిన 
వాటిలో పెట్టుకొనవలయును పై జెప్పిన ప్రకారము భోజనానన్తరమున్ను 
ఉదయమున్ను ఒక యుసిరికాయ ప్రమాణమునకు ఒక వారమున కెంత 
పట్టునో అంత (ప్రత్యేకముగ తీసికొని ఆవునేతిలో లేహ్య(ప్రకారము కల్పి చిన్న 
యుసిరికాయ (ప్రమాణము భుజించవలయును ఇది చాలాసారమైనది. మల 
బద్దకము ఉండునని తోచిన కొంచెము బెల్లముగూడ కలుపుకొనవచ్చును వట్టి 
తేనెలోగూడ కలిపి భుజింపవచ్చును తేనె, నేయి రెండున్ను కలవకూడదు ఇంకను 
యోగశళశాస్తములో పంచనింబకము మొదలగు కొన్ని కల్పములు గలవు అది 


72 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


యంతయు అవనరమైనది గాదు సిద్దపురుషు లందరున్ను కల్పమును 
సేవించువారలే. 


ఎన్ని కల్పములు సేవించినను దైవ భక్తి, జీవకారుణ్యము, విషయ విరక్తి 
లేనిచో యేమియు ప్రయోజనపడదు శాస్త్రములో ఎవరికి తల్లి లేదో వారికి 
కరక్కాయ తల్లియని తెలుపడమైనది ఒక తల్లి తన కుమారుని ఎంత శ్రద్ధతో 
పోషించునో ఆలాగున ఒక కరక్కాయ పదిమంది తల్లుల వలె మానవుని 
సంరక్షించును అగస్త్యులు భోగబుషి మొదలయినవారు అరవములో అనేక 
కల్పములను (వ్రాసియున్నారు నవనాధసిద్దులు, దత్తాత్రేయులు గూడ 
యోగసిద్దికొాణకు అనేక కల్పముల నిర్ణయించి యున్నారు 


హరితకీ మనుష్యాణాం మాతేవ హితకారిణీ 1 
కదాచిత్కువ్యతే మాతా నోదరస్థా హరీతకీ ॥ 


మానవులకు కరక్కాయ తల్లి వలె సంరక్షక మైనది ఒకానొకప్పుడైనను 
తల్లి కోపము జేయవచ్చును కరక్కాయ ఉదరములో నుంటున్నదై యేవిధమైన 
చెణుపును గలుగ జేయదు 


హరన్య బభవనే జాతా హరితా చ న్వభావతః | 
హరేత్తు సర్వరోగాంశళ్చ తేన (ప్రోకా హరీతకీ ॥ 


కరక్కాయ ఈశ్వరుని యందుండి పుట్టినదగుట చేతను, స్వభావముగ 
గోరోజున వర్లముగా నుండుటచేతను, సమస్త రోగములను హరించున దగుటచేతను 
హరీతకీ అను పేరు గలిగెను 


అన్నపానకృతాన్‌ దోషాన్‌ వాతపిత్తకఫోద్భవాన్‌ । 
వారీతకీ హరత్యాశు భుక్తస్యోపరి యోజితా ॥ 


భోజనానన్తరము కరక్కాయను భుజించిన , అన్న పానాదులచే గలిగెడు 
వాత పిత్త కఫ దోషములను శీఘ్రముగా హరించును. అన్ని వ్యాధులను హరించున 
దగుటచేతను 'హరీతకీ' యని |ప్రసిద్దిని బడసెను 


బ్రహ్మచర్యము 73 


(బ్రహ్మచర్యముచే గలిగెడు మణీయొక గొప్ప ప్రయోజనము 


దృఢముగా కట్టబడిన కోటలో, శూరులై ధీరులై, యౌవనయుక్తులై, ఉత్కృష్ట 
ఆయుధములతో గూడిన యోధులచే సంరక్షింపబడిన సౌధాన్తరాళములో నుండు 
రాజునకు ఏలాగున శత్రుభయము గలుగక సుఖముగా నుంటున్నదో, ఆలాగున 
యీ శరీరమను నవద్వారములతో గూడియుండు కోటలోనుండు ఆత్మ యను 
రాజునకు సుఖముగా నుండవలసి యుండిన, బ్రహ్మచర్యముచే శరీరదార్‌ఢ్యము 
గలుగవలెను శుద్దచైతన్యాణువులు రక్తనాళములలో దేహమంతయు నిరన్తరము 
సంచరించుచుండవలయును రమారమి ఒక నిమిషమునకు 15 సార్గు రక్త 
ప్రసారములలో నఖమునుండి శిరస్సు వరకు ఈ తేజోమయములగు శుక్టాణువులు 
నిరన్తరము సంచరించుచుండును ఇవి ఏరోగాణువులనున్ను శరీరములో 
చేరనీయవు తీక్ష్యములగు అ(స్తశస్తములు గల యోధులచే కోటచుట్టున్ను 
ఎడతెగక సంచరించుచుండు నగరిలోనికి, దొంగలు దుర్మార్గులు శత్రువులు 
ఏలాగున ప్రవేశింపజాలరో, శరీరముయొక్క స్టితియు ఆలాగుననే యుండును 
అట్టుగాక శిధిలమయిన కోటలో, సరియగు పారాయుండు సైన్యములేనిచో 
శత్రువులు ఎప్పుడో (ప్రవేశించి పాడుచేయునట్టు (బ్రహ్మచర్యము లేనివారి 
దేహములో రోగాదులు (ప్రవేశించి ఆత్మయను ప్రభువును నాశము చేయును 
విజ్ఞాన ధనము లన్నిటిని దోచుకొనగలవు కావుననే గీతలో “నవద్యారే పురే” అని 
వర్షించడమైనది కావున నీ శుక్షసంరక్షణయం దెంతో జాగ్రత్త వహించవలసి 
యున్నారు దీనిలో గల మహిమ యటువంటిది 


మజియు వంచీకరణ శా(స్తమున జెవునపుడు యీ శరీరము 
షట్కోశములతో నిర్మాణ మయినదిగా తెలుపబడినది కపిలుడు జెప్పిన 
షట్కోశములనగా వేదాంతశా(స్తరీతిగా జెప్పెడు అన్నమయాది పంచకోశములు 
గావు. ఇది అస్థి మజ్జ, నాడులు, శుక్షముచేతను, రక్తమాంస చర్మములు 
శోణితములచేతను ఏర్పడుచున్నవని తెలుపడమైనది (స్తీ యొక్కరక్తాంశముచే 
మాంసాదులు, పురుషుని శుక్షాంశముచే మజ్ఞాదులున్ను ఏర్పడుచున్నవని 
(గ్రహించుకొనవలయును కావుననే మనువు శుక్షాంశము అధికమగు నప్పుడు 


74 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


పురుష సన్తతియు, రక్తాంశము అధికరించినప్పుడు స్త్రీ సన్తతియు, రెండున్ను 
సమములయిన నపుంసకుడున్ను పుట్టునని తెలిపిరి ప్రజ్ఞాబలము శుక్షముచేతనే 
యేర్పడును కావుననే (స్రీలకన్న దృఢబలమున్ను ప్రజ్ఞాశ్తియు ధైర్యమున్ను 
పురుషుల కేర్పడుట ఇది చాల రహస్యము కావున (ప్రజ్ఞాశక్తిగల సన్తానములు 
ఏర్పడ వలసియుండిన గృహస్థ బ్రహ్మచర్య మందైనను చాల జాగరూకత గలిగి 
మానవులు సంచరించుకొనవలయును లేనిచో లేత విత్తనము చవిటిభూమిలో 
పెట్టిన వృక్షోత్పత్తివలెనే యుండును వంశోద్దారకులు, ఆత్మోద్దారకులు, 
లోకోద్దారకులు, ధర్మస్థాపకులగు సన్హానములు పుట్టవలసి యుండిన తల్లితండ్రులు 
శుద్దమయిన గృహస్థ బ్రహ్మచర్యమునైనను అవలంబించవలసి యున్నారు అప్పుడే 
ఆరోగ్యవంతులున్ను మాతాపితరుల యందును, దైవమందును, విశ్వాసముగల 
ధర్మజీవులు పుట్టుదురు 

ఇదియును గాక మజియొక సూక్ష్మ ధర్మముగూడ చెప్పెద జనము 
పెరుగుటచేతనే యుద్దము లేర్పడుచున్నవి జర్మనీయు, జపానున్ను దీనికి 
తార్కాణములు జర్మనీ యందును, జపాన్‌ యందును స్థలము చాల తక్కువయని 
చరి(త్రకారు లందరికి తెలిసిన విషయయే కాన ఇతరుల రాజ్యమునకు ఆశపడి 
హిట్లర్‌ వరదేశాక్రమణమునకు దిగెను ఆలాగున జపానున్ను చైనాపై 
సం(గ్రామమునకు దిగినది కావున చాలామంది పురుషులున్ను, (స్రీలున్ను 
(బ్రహ్మచర్యము శీలించిన యుద్దాది ఘోరకృత్యములు లేక పోవుటయేగాక 
ఆహారాదులున్ను జనులకు సమృద్దిగా దొరుకును ఇది లోకమున కెంత మేలో 
యోచించుకొనుడు మజియు ఎక్కువ సంతానములు గలుగుటచేత పిల్లలకు 
సరిగా అన్నపానాదులు దొరకకయు, విద్య జెప్పించుటకు ధనము లేకయు ఎంతో 
సంకటములు అనుభవించవలసి యున్నవి అట్టి విద్యావిహీనులున్ను దేహబలము 
లేని సంతానములు లోకమునకున్ను, మాతాపితరులకున్ను ఎంతో భారమే గాని 
మణీ యేమియు గలుగదని విజ్ఞులు ఆలోచించుదురుగాక! 


మజియు అధిక సంతానోత్పత్తిచేత మాతాపితరులు దుర్భల శరీరులై 
రోగ(గ్రస్తులుగూడ అగుచున్నారు ఇట్టి వారికి ఆత్మవి(శ్రాన్తి యెటుల గలుగును? 


బ్రహ్మచర్యము 75 


ఏదైనా దాన ధర్మ పుణ్యకర్మలను గూడ చేయుటకు ఎట్టి అవకాశమున్ను దొరకక 
జన్మము పాడైపోవుచున్నదిగదా! వివాహ బంధముచే లోక సేవచేయుటకు 
కొంచెమైన అవకాశము లభింపక యుంటున్నది స్వశరీరమును పోషించుటకైనా 
కాలము చాలక యుండగా లోకసేవ చేయుటకు సమయమెక్కడ? 


మజియొక రహస్యముగూడ తెలిపెద ఇది పరమ గోప్యము కొన్ని 
సంవత్సరముల క్రిందట నీ యువకులందటు బ్రహ్మచారు లగుటచేతను, సన్న్యాసు 
లగుటచేతను జన సంఖ్య తగ్గిపోవుచున్నది వీరందణు -ఈశ్చరాజ్ఞను నుల్లంఘించి 
వర్తించుచున్నారు వీరి కీశ్వరకృప యెటులగలుగునని గూడ వాదించువారును, 
ప్రశ్నించువారును నుండిరి ఏలన ఈశ్వర సృష్టిని వృద్దిపరచునప్పుడుగదా 
ఈశ్వరునకు వీరిపై కరుణ గల్గును ఇట్టుండగా ఈశ్వరసృష్టిని ధంసముచేయు 
వీరికి ఈశ్వరదయ యెొచ్చట? ఈశ్చరదయ లేనప్పుడు ఇట్టివానికి మోక్ష మెచట? 
అని గూడ నుపన్యసించు వారున్ను, పత్రికలలో [వ్రాయువారున్ను ఉండిరి 


ఇప్పుడాహార పదార్థములు సరిగా దొరకకపోవుటచేతను, గృహనిర్మాణము 
నకు స్థలము లభింపకపోవుట చేతను, జనసంఖ్య పెరుగుటచేతను, ఇట్టి యనర్థము, 
ఆపద ఏర్పడినదని క్షొంచెము తెలిసికొనుచున్నారు ఇప్పుడిప్పుడు జనులు ఈ 
సంగతిని తెలిసికొనుటకున్ను, (గ్రంథములు వ్రాయుటకున్ను ప్రారంభించు 
చున్నారు అధిక సన్హాన నిరోధచట్టమునుగూడ అమలులోనికి తీసికొని వచ్చుటకు 
చూచుచున్నారు కావున (బ్రహ్మచర్యముచే గలిగెడు ప్రయోజన మెట్టిదో, 
యిదంతయు చదివిన తెలిసికొన వచ్చును కాబట్టియే పూర్వికబుషులు 
(బ్రహ్మచర్యము నింతగా ప్రశంసించినది ఆలాగున గృహస్థ బ్రహ్మచర్యము అంతగా 
శ్చాఘించినది ఈ సంసారబన్హ కాలచక్రములో చిక్కుకొనక యుండువారు ఎంత 
పుణ్యజీవులు! వీరికి ఆత్మబంధవిముక్తి గలుగజేసికొనుటకున్ను, లోకసేవ 
జేసికొనుటకున్ను, స్వాతంత్యముతో జీవించుటకున్ను ఎంతో అనుకూల 
ముండునుగదా! బ్రహ్మచర్యవ్రతముచే వజ్రకాయ సదృశులై యోగసాధనల 
నేర్చుకొనుటకున్ను, బ్రహ్మవిద్యను (గ్రహించుకొనుటకున్ను, (ప్రజ్ఞావంతులై 
జీవించుటకున్ను తగిన మేధాశక్తి గలిగి బ్రహ్మపదము నిచ్చటనే పొందవచ్చును 


76 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


గదా! గొలుసుతో బంధింపబడిన గజమునకున్ను, (తాడుతో కట్టబడిన 
పశువునకున్ను, బోనులో పడిన సింహమునకున్ను ఎంత దురవస్థ గలుగునో, పై 
చెప్పిన మూడుబన్హములు లేని గజము, గోవు, సింహము ఎంత స్వేచ్చా సుఖము 
ననుభవించునో సంసార బన్హము లేనివారి స్థితియు అట్టిదేయగును ఓమ్‌ 


బ్రహ్మచర్యమును గురించిన మణీయొక పరమరహస్యము 


(ప్రశ్న ఆహారముయొక్క పరిణామమే శుక్లముగూడను ఆహార 
పరిణామమైన మలమూ(త్రములు ఏలాగున అపానాది వాయువులచే బయటికి 
తోయబడుచున్నవో, అది యేలాగున ప్రాణులు నిగ్రహింప జాలకపోవుచున్నవో, 
ఆ మూ(త్ర పురీషాదులు సమయము వచ్చునప్పుడు తప్పక బహిర్గతములయ్యే 
స్వభావము గలిగి యుంటున్నవో, ఆలాగున శుక్లముగూడ కాలము ననుసరించి 
బహిర్గత మగుటయు స్వభావమయి యున్నది మూత్ర పురీషముల నెటుల 
నిరోధింపజాలమో, శుక్లముయొక్క స్థితియు ఆలాగున నుంటున్నది ఒక వేళ 
మలమూ(త్రములు బహిర్గతమగు సమయము వచ్చినప్పుడు అడ్డుపరచిన నెంత 
ప్రమాదకరమో ఆలాగున శుక్షముగూడ బహిర్లతముచెందు సమయమున బహిర్గత 
మొనర్భకపోయిన అదియు (ప్రమాదకరమని తలంచెద కావున విషయ 
సంకల్పములు గలుగునప్పుడు అట్టి బిందువును బహిర్గత మొనర్చుటయే 
మంచిదని నాసంకల్సము, 


సమా ॥ మోబోటివారి అవిచారణ మూలకములగు నీలాటి మాటలను 
విని యనేకులు మోసములో పడగలరు ఇది యెంత ప్రమాదకరమయిన కార్యము! 
మలమూ(త్రములను అపానవాయువు నాభిస్థానమందుండి కాలము ననుసరించి 
బయటికి త్రోయుచుండును అట్టుకానిచో దేహమున కపాయమే అధి వాస్తవము 
ప్రాణాది పంచవాయువులు, ఏయే స్థానములలోనుండి యే యే పనులను 
జేయుచుండునో ఆ వివరమును శా(స్తములో చూడుడు. 


హృది ప్రాణః స్థితో నిత్యమపానో గుదమండలే | 
నమానో నాఖభిదేశే తు ఉదానః కంఠమధ్యగః | 


బ్రహ్మచర్యము 77 


వ్యానన్పర్వశరీరే తు ప్రధానాః పంచవాయవః ॥ 


D హృదయమునందు నెప్పుడును నుండునది ప్రాణవాయువు ఈ 
(ప్రాణవాయువు నాసికాద్యారములగుండా ఊపిరిగానుండి బయటికి వచ్చుచు 
మరల లోపలికి పోవుచుండును. మజియు, ప్రాణికోట్టు తినెడు వస్తువులను 
హరింపజేయుచుండును 


2) గుదమున నుండునది యపానవాయువు ఇది మలమూ(త్రములను 
బయటకు త్రోయును 


3) కంరము నందుండునది ఉదానవాయువు ఇది తినునట్టి వస్తువులను 
(త్రౌగెడు జలమును లోపలకు పోవునటులజేసి ఆ యాహారమును రసరూపముగా 
జేయును 


4) నాభియందుండునది నమాన వాయువు ఇది పై జెప్పిన 
ఉదానవాయువుచే జీర్లింపజేసిన యన్నరసమును సకల నాడులకున్ను చక్కగా 
పరపి దేహమును పెరుగునటుల జేయును 


5) దేహమంతయు వ్యాపించి యుండునది వ్యానవాయువు ఈ 
వ్యానవాయువు దేహచర్మముపై దగులునట్టి శీతోష్ణములను తెలిసికొనును ఈ 
ప్రాణపంచక వృత్తులలో బిందువును గురించి చెప్పబడియున్నదా? లేదు 
యావజ్జీవితమున్ను (బ్రహ్మచర్య మనుస్టించు వారనేకులు గలరు కాని, 
జీవితమంతయు మలమూత్రములను విడువక నిలపెట్టు వారెవరును లేరు 
అదియున్నుగాక మానవులలోగూడ యౌవనకాలము వచ్చువరకు నెవరును 
విషయములలో (ప్రవర్తించరు కాని మూత్రపురీషములు వానికాలము వచ్చునప్పుడు 
దినమున కాయా సమయములలో బహిర్గతము లగుచుండును అట్టు కానిచో 
జీవులు మరణింతురు ఆలాగున వార్దక్యదశలోగూడ చాలాకాలము బిందు సంరక్షణ 
గలిగి యుండువా రనేకులు గలరు జనులు మాత్రము గాదు పశ్వాదులు సహా 
ఆలాగుననే యుంటున్నవి శుక్షమటుల గాదు అది పంచప్రాణ క్రియలకు 
సంబంధించి యుండలేదు అది మనస్సు ననుసరించి యుంటున్నది మనస్సులో 


78 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


సంకల్పము గల్లి యున్నందున మాత్రమే ఆ వీర్యము విషయములో ప్రవృత్తి 
గల్లియుండును హరయోగ 'ప్రదీపికను చూడుడు - 


చిత్తాయత్తం వృణాం శుక్రం శుక్రాయత్తం చ జీవితమ్‌ | 
తప్మాచ్చుక్రం మనక్షైవ రక్షణీయం (ప్రయత్నతః ॥ 


పురుషులయొక్క శుక్షము చిత్తాధీనమై యున్నది అనగా చిత్తము చలించిన 
యెడల చలించుచున్నది. చిత్తము స్థిరపడినచో నిలుచుచున్నది శుక్షము నిలిచిన 
యెడల జీవనమున్ను, శుక్లము నష్టమైన యెడల మరణమున్ను గలుగుట వలన 
జీవితము శుక్లాధీనమై యున్నది. కావున శుక్షమును, మనస్సును ప్రయత్నము 
చేత రక్షింపవలయును 


నుగన్లో యోగినో దేహే జాయతే బిన్సుధారణాత్‌ । 
యావద్చిన్దుః స్పిరో దేహే తావత్కాలంభయం కుతః ॥ 


యోగులయొక్క దేహమునందు బిందుధారణము వలన సుగన్టవాసన 
గలుగుచున్నది ఎంతకాలము దేహమునందు బిందువు నిలిచి యుండునో 
అంతకాలము వరకును మరణ భయమెక్కడ? అనగా మృత్యుభయము లేదు 


ఏవం సంరక్షయేద్చిన్సుం మృత్యుం జయతి యోగవిత్‌ । 
మరణం బిన్టుపాతేన జీవనం బిన్సుధారణాత్‌ 11 


ఇటుల బిందువు నెవడు రక్షించుచున్నాడో, అట్టి యోగవేత్త మృత్యువును 
జయించుచున్నాడు. బిందుపతనముచే మరణమును, బిందుధారణమువలన 
జీవనమును గలుగుటవలన బిందువును సంరక్షింపవలయును 


వ॥ దీనియొక్క సత్యము (బ్రహ్మచర్యవ్రతము గలవారికి తెలయును ఏదో 
కారణాన్తరముచే స్వప్నములో శుక్షనష్టము గలిగిన ఆ(ప్రదేశమంతయు సువాసన 
గలిగియుండును. అట్టివారి శుక్లము పాదరసమువలె చిక్కగాను, తెల్లగానుండును 
గృహస్థ(బ్రహ్మచర్య మవలంబించు వారికిన్ని, చాలవరకు శుక్షమాలాగుననే 
యుండును. అట్టివారి కేర్చడెడు సంతానములే ధీరోదారోగ్య వంతులై ధర్మాత్ములై 
యుందురు అట్టి గృహస్థ బ్రహ్మచర్య మయినను లేనివారి శుక్లము పలుచనిదిగాను, 


(బ్రహ్మచర్యము 79 


పసుపు వర్లముగలదిగాను, సుగంధ వాసన లేనిదిగా నుండును ఇక ఎక్కువ 
విషయాసక్తి గలవారి శుక్రము నిండాపలుచనగాను, పసువు ఎరుపు కొద్ది 
నలువుగలిగి దుర్వాసనతో గూడి యుండును. ఇట్టి దానివలన గలిగెడు 
సంతానములు అల్పాయుస్సు, రోగము, హీనగుణము గలవగును 


ఈ లాగుననే బ్రహ్మచర్యముగల (స్రీయొక్క రక్తము మంచి కాంతిగల 
లక్కవర్లము గలదై యుండును వారి దేహముగూడ మంది కాంతిగలిగి 
యుండుటేగాక (ప్రజ్ఞాశక్తియు, విద్యాధారణశక్తియు గలిగియుండును 
గృహస్థ బ్రహ్మచర్య మాచరించెడు సస్త్రీకిన్ని చాలవరకు నీలాగుననే యుండును 
అట్టి దానివలన పుట్టెడు శిశువులు తేజోరూపులుగాను (ప్రజ్ఞావంతులుగాను 
నుందురు విషయ లోలత్వము గల (స్త్రీల రక్తము కాంతి రహితమై పలుచనిదై 
చాలవరకు నలుపు వర్షము గలిగియుండును అట్టిదానిచే గలిగెడు సంతానములు 
రోగ(గ్రస్తులు, మతిహీనులు, అల్పాయుస్సు గలవారునై నీచ గుణములతో 
గూడియుందురు. బ్రహ్మచర్య వ్రతములేని (స్తీ కయినను పురుషుని కైనను మనో 
నిగ్రహ ముండదు మనో బలమున్ను ఉండదు ఎటులనగా దుర్భలమగు 
స్తంభమునకు కట్టివేసిన పశువులు ఏలాగున వాటి యిష్టానుసారముగా 
స్తంభమును లాగుకొని పోవునో, దృఢమగు స్తంభమునకు కట్టివేసిన పశువు 
లేలాగున స్వేచ్చగా వెళ్లజాలక స్తంభము నాశ్రయించి యుండునో బ్రహ్మచర్యము 
గలవారి యొక్కయు, లేనివారి యొక్కయు మనస్థ్రితి యీలాగున నుండునని, 
గ్రహించవలయును దీనికి దృష్టాంత మేమన నిండావృద్దులకున్ను, బాలురకున్ను, 
మనో నిగ్రహ ముండదు బాల్యావస్థలో శుక్రమావిర్భవించ లేదు వార్హక్యమున 
శుక్రము నశించిపోవును అందువలననే మనో నిశ్చలత్వము లేకున్నది. కావుననే 
బంధ మోక్షములకు మనస్సే కారణమని తెలుపడమైనది అమృత బిందూపనిషత్తు 


మన ఏవ మనుష్యాణాం కారణం బన్హమోక్షయోః । 
బన్హాయ విషయాసనక్తం ముక్త్వై నిర్విషయం సృతమ్‌ ॥ 


మానవుల బంధ మోక్షములకు మనస్సే కారణము విషయాసక్రమగు 
చిత్తము బంధమును, విషయరహితమగు చిత్రము మోక్షమును గలుగజేయును, 


80 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


కాబట్టి శుక్లము పంచ(ప్రాణముల కధీనము గాదు మనస్సున కథీనమయి 
యున్నది 

యతో నిర్విషయస్యాన్య మనసో ముక్తిరివ్యతే । 

అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా ॥ 


ఏ కారణమువలన నిర్విషయమగు మనస్సుగల వారికి మోక్షము గలుగునని 
చెప్పబడినదో, ఆ కారణము వలన మనస్సు నిర్విషయ మగునటుల ముముక్షువు 
చేసికొనవలయును మజీయొక విషయము, అదేమన బుద్ది పూర్వకముగ గాక 
స్వప్నములో వీర్యనష్టము గలిగిన అదియు నొక దోషముగానే పరిగణింపబడును 
కాని అట్టి స్వల్పదోషము చాలామంది (బ్రహ్మచారులకున్ను, సన్న్యాసులకున్ను 
గలుగుచుండును ఆ దోషనివృత్తికారకే ఉదయము స్నాన మాచరించి 
సూర్యావలోకనము చేయులాగున మనుస్మృతిలో తెలుపబడిన విషయము 
ఇదివరలో నిరూపింపబడినది. అట్టుగాక యే సమయమున శుక్ల పతనము 
గలుగునో అప్పుడే స్నానమాచరించి మూడుసార్జు ప్రాణాయామమును జేసి తన 
యిష్టదేవతా మ(న్రమునుగాని, ప్రణవమునుగాని 108 సార్టు జపమొనర్చుట 
చాలామంచిది దానివలన అట్టి దోషము పోవును కాని అలాటిది దోషములోగాని 
పాపములోగాని చేరదు కొన్ని యోగాసనముల గూడ నేర్చుకొనిన చాలా 
యువయోగము ఏ స్థలములో నుండిన అట్టి విషయబుద్ది గలుగునో, ఆస్థలము 
విడిచిపెట్టుటకన్న గొప్ప సంగతి లేదు ఇందువలన మోకు ఇంద్రియజయము 
గలుగవలసినదే కాని మతేయొక యుపాయము లేదు ఆహారదోషముచే 
కాల(క్రమముగా ఇం(ద్రియనష్టము గలుగునేగాని నివానదోషముచే మోరు 
చిరకాలము సంపొందించిన ఇం(ద్రియ నిగ్రహము తత్‌క్షణమే నష్టమై పోవును 
ఈ విషయములో ఎంత జా(గ్రత్త వహించిన అంత మేలుగలుగును దీనికి 
సంబంధించిన విషయము లన్నియు నిదివరలోనే మోకు తెలుపబడినవి. 
స్వప్నములోగల యిం[ద్రియపతనము బుద్ధిపూర్వకముగా గలిగినది కానందుచే 
అది అంత దోషము కాదు అబుద్ధి పూర్వకముగా నేర్పడిన దగుటచే దానివలన 
దోషము గలుగదు ఆయినను అట్టి లోపము గూడ లేనిచో చాలా మంచిది. 


(బ్రహ్మచర్యము 81 


కావుననే హరయోగ (ప్రదీపకయం దిటుల చెప్పబడెను 


దుర్లభో విషయత్యాగో దుర్లభం తత్వ్వదర్శనమ్‌ । 
దుర్లభా నహజావస్టా సద్దురోః కరుణాం వినా ॥ 


శ్రీ సద్గురువు కృపలేనియెడల విషయముల త్యాగము, ఆత్మానుభవమైన 
తత్త్యదర్శ్భనము, తురీయావస్థ్రయను సహజావస్థ్రయు గలుగుట దుర్లభము కావున 
శ్రీ గురుదేవుని యొక్క లేక నర్వేశ్యరునియొక్క అనుగ్రహము లేనిచో 
నిర్విషయము గలుగుట ప్రయాసమని మరువకూడదు ఏ (ప్రకారమైనను 
నింద్రియని[గ్రహము చాలా ప్రయాసమైన పనియే కావుననే భీష్ములని 
భిష్మాచార్యులకు పేరువచ్చినది భీష్మశబ్దమున కర్ణమేమన మహాభయంకరమైన 
(బ్రహ్మచర్య వ్రతమును సలిపినవాడని భావము ఇంత ప్రయాసము దీనికి 
గలుగుటకు కారణమేమన సృష్టి శక్తియంతయు దానియందే నిలిచియున్నది 
అది లేనిచో సృష్టియే యుండదు 


సామాన్యముగా శుక్లగోళము నిండునప్పుడు పతనముగలుగు స్వభావము 
గలదు అది అంత బాధాకరము గాదు సాధనవలన, తపస్సువలన ఆశుక్షమును 
ఓజస్సుగా మార్చవలయును. ఒక వేళ అబుద్దిపూర్వకముగా నష్టమయిన అంత 
దోషము లేదని చెప్పుటకు కారణమేమన చెరువు నిండినప్పుడు కలుజు మార్గముగా 
జలము పోవుటలో చెరువునకు హానికరము లేదు గ్రామస్టులకున్ను ఏలాటి 
అపాయమున్ను గలుగదు 


అట్టుగాక చెరువుకట్ట కొట్టివేసిన జలమంతయు నశించిపోవుటచే పైర్లు 
పండక (గ్రామవాసు లెటుల దరిద్రు లగుదురో, ఆలాగున బుద్దిపూర్వకముగా 
శుక్రనష్టము గలుగ జేయుటలో ఆత్మనష్టము దేహనష్టముగూడ గలుగును ఈ 
విషయములో మోరు నిండుజా(గత్త వహించుకొనవలయును. చెరువులో నీరుండిన 
సైర్హృవండి (గ్రామము ఏలాగున నుభిక్ల్షముగా నుండునో, ఆలాగున 
యిం(ద్రియపతనము లేనివాని జీవితముగూడ మహదానందకరమైయుండును. 
గురుకృపయు, దైవకరుణము, పూర్వపుణ్యమున్ను లేనివారికి ఇది ప్రయాసమనియే 
తలంచవలయును. డేనికి ఎంత (ప్రభావము గలదో, అది ప్రయాసముచేతనే 


82 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


సిద్దించునని మరువకూడదు ఏమన అట్టి నిగ్రహవంతుడు (ప్రకృతిని 
దాటిపోవుచున్నాడు గదా! సృష్టియందు (బ్రహ్మదేవుడు తన శక్తినంతయు దీనిలో 
నిమిడించుకొనినాడు లేనిచో సృష్టియే లేదుగదా! కావుననే శ్రీ దత్తాత్రేయులు 
సహిత మిటుల వక్కాణించిరి 


ఈళశ్యరాను(గ్రహాదేవ వుంసామద్వెతవాననా | 
మహాభయ పరి(త్రాణా ద్విత్రాణాముపజాయతే ॥ 


అద్వితీయమగు పరబ్రహ్మవిచారము స్టిరమగుట కొజకున్ను, మహా 
ఫఘోరసంసారదుఃఖము తొలగించి రక్షించుటకున్ను, పరమేశ్వరునియొక్క 
కరుణాకటాక్ష వీక్షణమైన అను[గ్రహముచే మాత్రము అజ్ఞానులైన జీవులకు జ్ఞానము 
కలుగుచున్నది శ్లో మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌ 
” అని పంచదశి తెలుపడమైనది ఈ మాయనే ప్రకృతియని తెలిసికొనందగినది 
ఈ మాయయొక్క అధిపతి పరమేశ్వరుడు కావున ఈ పరమేశ్వరుని 
యను[గ్రహము వలననే మాయను జయించగలము ఈ విషయమై శ్రీ 
శంకరభగవత్సాదాచార్యులున్ను తెలిపినది చూడుడు 


(శ్రుత్వా తత్త్యమనీత్యేవం బోధ్యమానో౭_వ్యనేకశః | 

న విజానాత్యయం తత్తమోశాను(గ్రహవర్చిత: ॥ 

తత్త్యమస్యాది మహావాక్యములను అనేకసార్లు (శ్రవణ మననములను 
జేసినను, గొప్ప మహాత్మునిచే అనేక విధములుగా బోదింవబడినను 


భగవదను[గ్రహము లేనివాడు ఈ శివజీవైక్యపరమగు (బ్రహ్మతత్వమును 
పొందజాలడు 


మతియు అనుభూతి (ప్రకాశము తెలిపినది జూడుడు:- 


నైవ జన్మని సర్వస్మిన్‌ విద్యా౭౬సౌ నులభా£.పితు | 
శిష్యలక్షణ సంపూర్ణ జన్మన్యేవ హి లక్ష్యతే 11 


అన్ని జన్మములయందును నీ విద్య సులభము గాదు శిష్యలక్షణములు 
సంపూర్ణముగా నున్న జన్మమునందే కనబడునది అనగా సాధన చతుష్టయ 


బ్రహ్మచర్యము 83 


సంపత్తి (బ్రహ్మచర్యము, యమ నియమములు అన్నియు గలిగిన జన్మమునందు 
మాత్రమే ఈ (బ్రహ్మవిద్య పూర్ణముగా సిద్దించును బ్రహ్మచర్య సంరక్షణ 
విషయమై రెండు విషయములలో జా(గ్రత్త గలిగి వర్తించిన అది యంత 
ప్రయాసముతో గూడినది కాదు వానిలో 


1 నివాస నియమము ఏ స్థలములో నుండిన బ్రహ్మచర్య వ్రతమునకు 
హాని గలుగునని తోచునో తప్పక యా స్థలమును మార్చుకొనవలయును మరల 
(బ్రహ్మచర్య(వ్రత పాలనముచే గలిగెడు మహిమను గురించియు, (బ్రహ్మచర్య 
నాశముచే గలిగిన దీనత్వమును గురించియు బాగుగా యోచించు కొనవలయును 
(బ్రహ్మచర్య సంరక్షణచే మహోన్నత స్థితిని పొందినవారి జీవితమును గురించి 
అప్పుడప్పుడు జ్ఞాపకములోనికి తెచ్చుకొనుచుండవలయు 


2 మోరు ఏసమయములో నే (ప్రవృత్తి యందున్నప్పుడు అనగా 
జపముగాని, ధ్యానముగాని, పారాయణగాని, (గ్రంధపరనముగాని, విశ్రాంతిగా 
నున్నప్పుడు గాని, పరుండునప్పుడుగాని, మనస్సు విషయాకారమై పరిణామము 
పొందునో అప్పుడు ఆస్టితిలోనుండి మోరు మనస్సును స్వాధీనములోనికి, 
నిర్విషయములోనికి ఎంత ప్రయత్నించినను తీసికొని రాజాలరు. అత్తతి మీరు 
జేయునది ధ్యానమైనను, జపమైనను, యోగాసన మైనను, వెంటనే మానివేసి 
మణియొక పనిలోనికి ప్రవేశించవలయును ఆపని వాక్కుతోను మనస్సుతోను 
కాయముతోను గూడినదిగా నుండవలయును అంతటితో తృప్తిని బడయక ఆ 
పని కొద్దిమందితో గూడినదిగా నుండిన మజింత మంచిది అట్రైన మనస్సున 
మార్పు ప్రయాసము లేకనే గలుగును దీనిచే గలిగెడు ప్రయోజనము మో 
అనుభవముచేతనే తెలిసికొనగలరు ఒక యింజన్‌ ముందుకు పోవుచున్నప్పుడు 
(బ్రేకువేసి వెనుకకు నడుపవలసి యుండిన, ఎట్టు (డైవర్‌ నడుపగలడో మనస్సు 
యొక్క వేగమున్ను అట్టిదని [గ్రహింపనగును ఇంకొక రహస్యముగూడ తెలిపెద 


అదేమన (ప్రజ్ఞావంతులకు, విజ్ఞానవంతులకు, సత్త్వగుణ ప్రధానులకు, 
మంచి యారోగ్యము గలవారికి శుక్లమెక్కువగానే యుండును లేనిచో నంత 
ప్రజ్ఞ వారికుండదు సత్యగుణము దాటి విశుద్దసత్త్యములోనికి |ప్రవేశించునపుడే 


F7 


84 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


దానిశక్తిని స్వాధీనములోనుంచి ఆధ్యాత్మిక విషయములోనికిన్ని, దైవ 
భావములోనికిన్ని, ధర్మబోధలలోనికిన్ని, యున్నతాశయములతో గూడిన 
(గ్రంధరచనలోనికిన్ని ప్రవేశపెట్టగలము ఎంత వేగముతో గూడినదిలై 
యున్నప్పటికిన్ని ఆనకట్టయొక్క సహాయముచే జలవేగము నరికట్టి నూతనముగా 
నిర్మింవబడిన కాలువలద్యారా (ప్రవపాంవజేనీ జనోవయుక్తములగు 
వ్యవసాయాదుల కెట్లు ఉపయోగపెట్టెదరో, శుక్షముయొక్క వేగమును నిరోధించిన 
ఆధ్యాత్మిక విషయములోను, ధర్మోద్దారక విషయములోను గొప్ప కార్యము 
జేయగలము లోకోన్నత పురుషులందజును ఈలాటివారలే పెట్రోలుగాని, 
క్రూడాయిల్‌ గాని, బాయిలర్‌ లోపల స్టీముగా మారి, యంత్రముయొక్క పనికి 
ఎటుల సహాయపడు చుండునో, ఆ తైలములు ఏలాగున స్టీముగా మారుటచే 
కనపడకపోవుచుండునో, వీర్యము తపో ధ్యానాదులచే ఓజస్సుగా మారి ఆధ్యాత్మిక 
కార్యముల కెంతగనో సహాయపడును యోగి పురుషులందణు ఈ లాగున 
నుండువారలు కావుననే వారి శుక్లము తేజస్సుగా మారుచుండును అట్టు 
చేయనివారి వీర్యము పతన మొందుటకు కారణమగును అది పనిచేయని 
యంత్రము యొక్క బాయిలర్‌లో గల నూనె నిలిచిపోవునటుల వీరిశుక్షమున్ను 
పనిచేయనిచో నిలిచి విషయోన్ముఖముగా బహిర్గత మగుచుండును 


ఆహార విషయములోనూ మిక్కిలి జాగ్రత్త వహించియుండవలయును 
శుద్దమై మితమై భుజింపబడు నాహారము అమృతమై పరిణమించి దేహమును 
సంరక్షించును. అశుద్దమై అమితమై భుజించు నాహారము విషమై పరిణమించి 
దేహమును శిక్షించును అనగా చెజచును 


యదుహ వా ఆత్మసమ్మితమన్నం తదవతి తన్నహినస్తి | 
యద్భూయో హినస్తి తద్యత్కనీయో న తదవతి ॥ 


ర అహా 


ఆహారభేదము 


అపక్యాహారమును భుజించువారు కొందజు తామే ్రేష్టులమనియు, 
పక్వాహారము (పచనముజేసిన ఆహారమును) భుజించువారు తక్కువవారలనియు 
తలంచుచున్నారు ఆహారమును గురించి శా(స్తములో సాత్తికాహారమును 
నిర్ణయించునప్పుడు పక్యాపక్యముల గుణించి యేమియు ప్రత్యేకముగా 
వర్షించియుండ లేదు సత్యమార్గమునుండి వచ్చినదియు, శుద్దమయినదియు, 
కట్వామ్హ లవణాధిక్యము లేనిదియు సాత్తికాహరమని మాత్రమే తెలుపబడి 
యున్నది అయితే సత్యము, (బ్రహ్మచర్యము, దయ మొదలయిన శుద్దగుణములు 
లేనివారు అపక్వాహారు లయినను అట్టివారిని సత్త్యగుణోపేతులుగా శాస్త్రము 
వర్షించియుండలేదు పక్వాహారు లయినను సత్య, ధర్మ, దయా, (బ్రహ్మచర్యాది 
గుణములు గలవారినే సాత్త్యికులని నిర్ణయించడమైనది అట్టి సాత్త్విక గుణములు 
గలవారే అనేకముగా (బ్రహ్మజ్ఞానులుగాను పరమయోగులుగాను, మహాభక్తులు 
గాను లోకములో కనబడియుండిరి కనబడుచున్నారు 


శ్రీ యేసు, శ్రీ మహమ్మదు మొదలగు ప్రవక్తలను జూడుడు శ్రీ శంకర, 
రామానుజ, మధ్వ, గురునానక్‌, శ్రీ, కృష్ణ చైతన్య, దయానంద సరస్వతి, రామకృష్ణ 
పరమహంసాదులున్ను, శ్రీ వివేకానంద , శ్రీ రామతీర్థ, శ్రీనారాయణగురు 
మొదలగువారున్ను, శ్రీ బుద్దదేవుడు మొదలయిన మహనీయులన్ను శుద్రమయిన 
పక్వాహారమును భుజించెడు వారే అపక్వాహారము అనగా వండని పదార్థములు 
మాత్రము భుజించుచు (బ్రహ్మచర్య తపస్సులు లేనివారిని గురించి శాస్త్రము 
ఎక్కువగా నేమియు తెలిపియుండలేదు అయితే (బ్రహ్మచర్య తపస్సులు గలవారికి 
అపక్వాహారము క్షీరము మొదలగునవి కొంతవరకు సహాయము మాత్రము 
జేయవచ్చును అపక్వాహారముచే మాత్రము తాను అందరికన్న గొప్పవాడనని 
తలంచెనేని అది వట్టి భ్రమమా(త్రమే యగును 

1 అట్టి అపక్వాహారమువల్ల (బ్రహ్మచర్య స్థిరతగాని, ప్రబోధజ్ఞానముగాని 
గలుగునని నిరూపించెదరేని వానరులకున్ను, అజములకును (బ్రహ్మచర్యస్థిరత 
యుండవలయును. జన్తువులలో కోతులు ఫలమూల ప(త్రాదులనే భుజించును. 


86 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


అట్టి కోతులకుగల విషయవృత్తి సృష్టిలో మతి యేజంతువునకున్ను లేదనియే 
చెప్పవచ్చును దీనియొక్క సత్యము తెలిసికొనవలసి యుండిన కోతులు 
విశేషముగా నుండెడు పెద్ద తిరుపతి, అయోధ్య మొదలగు స్థలములలోనికి వెళ్ళి 
చూడవచ్చును. 


2 అజములు, అనగా మేకలు, గొజ్ణెలు మొదలయినవి ఇవి మిక్కిలి 
సారవంతము లయిన రసయుక్తము లయిన ఫలములను గాని కందముల గాని 
భుజింపవు. మంచి మూలికలవంటి ఆకులను గడ్డిని మాత్రమే తినుచుండును 
సైనుదాహరించిన శాఖామృగములుగాని, ఈ అజములుగాని, శుద్దమగు జలమును 
మాత్రమే పానము జేయును మేకల మేపువారిని అడిగిన, వాటియొక్క 
(బ్రహ్మచర్యము, విషయవిరక్తియు కోతులయొక్కయు, మేకల యొక్కయు 
నిశ్చలత్వము ఎటులనుండునో వారే చెప్పగలరు సామాన్యముగా 30 గాని, 50 
గాని, ఆడమేకలుగాని, గొణ్ణెలు గాని గుంపుగా నుండిన ఒకటిగాని రెండుగాని 
పోతులు మాత్ర ముండును వందలాదులు గల మేకలు గొట్టెలు ఉండిన అట్టి 
అన్నింటికిని ఇది యొక్కటిగాని రెండుగాని యుండుపోతులే గర్భాధాన (క్రియలు 
సల్పుచుండును, మేకల గుంపును వెళ్ళి చూచిన ఈ సత్యమును తెలిసికొనగలరు 
అదేరీతిగ ఆబోతులు వట్టిగడ్డిని తిని వట్టి మంచినీటిని (త్రాగుచుండును ఒక 
(గ్రామము గాదు. చుట్టుప్రక్కల నుండు కొన్ని (గ్రామములలో గల ఆవులన్నిటికిని 
అదొకటే సన్హానము గలుగజేయుచుండును ఇక నెవరో చెప్పిన మాత్రముచేగాని 
లేక యేదో (గ్రంధములో చూచినంత మాత్రముచేగాని, ఈలాటికార్యము లన్నిటిని 
నమ్మరాదు. స్వయముగా పరిశోధన సలుపవలయును ఉత్కృష్ట శాస్త్రములను 
శోధింపవలయును స్వయం బుద్దితో ఆలోచించుటకూడ జేయవలయును 
కావుననే ఈ క్లోకమున నీలాగున వర్షించడమైనది 


మోన: స్నానపరః వణీ పవనభుజ్మేషో౭_స్పి వర్దాశనః 
నీరాశీ ఖలు చాతక: (ప్రతిదినం శైలే బిలే మూషిక । 
భస్మోద్దూలితవి(గ్రహస్తు శునకో ధ్యానాధిరూడో బకః 
ఏతేషాం వలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్‌ ॥ 


బ్రహ్మచర్యము 87 


మత్స్యము ఎప్పుడు గంగాది తీర్ణములయందే యుండును మంచి 
సర్పము వాయుభక్షణముచే జీవించును మేక లెల్లప్పుడు ఆకులనే భుజించును 
చాతకపక్షి వర్షజల బిందువులను మాత్రమే పానము చేయును. పందికొక్కులు 
ఎల్లప్పుడును కొండబిలములోనే నివాసము జేయును కుక్కలు దిగమ్బరులై 
బూడిదలోనే పరుండును కొంగలు ధ్యానపరులై మౌనముతో నుండును. 
గబ్బిలములు గుహలలోను దేవాలయములలోను చెట్టులలోను నిరన్తరము 
తల(క్రిందుగా (వ్రేలాడుచుండును 


ఈ పై జెప్పిన వాటికన్నిటికిని నేదైన జ్ఞానముగాని, యోగసిద్దిగాని గల్లెనా? 
లేదు లేదు కావున జ్ఞానమొక్కటియు, దైవభక్తి యొక్కటియు, భూతదయయు 
మా(త్రమే ముక్తిని డైవ(ప్రాప్తిని గలుగజేయునని వివేకవంతులు (గ్రహింతురుగాక! 


3 సామాన్య రసవంతములుగాని ఫలపత్రాదులను భుజించుచు వట్టి 
నీరును మాత్రము పానము జేయుచుండెడు కోతులకున్ను, మేకలకున్ను 
అంతవిషయ ప్రవృత్తి గల్లియుండగా మిక్కిలి సారవంతముగాను రసయ్యుక్తముగాను 
నుండు పండ్లను భుజించుచు, ధాతుపుష్టిగల క్షీరమును గ్రోలుచు, చమురుగల 
బాదముకాయ, అ(క్రోటు, కిస్మిస్సు, కొబ్బరి, వేరుసెనగ, (ద్రాక్ష ఖర్జూరము మొదలగు 
వానిని తినుచుండువారికి (బ్రహ్మచర్యము, ఆత్మజ్ఞానము అపక్యాహారముచే 
గలుగునని చెప్పుటకు నోరెట్టాడెనో దురూహ్యము అన్నములోను, గోధుమ 
రొట్టెలోను, కూరగాయలలోను పై జెప్పిన ఫల బీజములలో గల సారము లేదని 
విజ్ఞాలందణు నెణీంగియే యున్నారు ఇట్టు చెప్పుటచే అపక్వాహారము 
ఉపయోగకరము కాదని తలంచవలదు బ్రహ్మచర్యమునకు, మనస్వాస్థ్యమునకు 
కొంతమా(త్రము సహాయము చేయును అని మాత్రము చెప్పగలను ఇక 
ఖర్చువిషయమై ఆలోచించిన అన్నము, రొట్టె, పప్పు, కూరగాయలు వగైరాలకన్న 
పై జెప్పిన పండ్లు వగైరాలకు ఖర్చు చాలా యధికము అయితే వంట చేయుపని 
మాత్రము ఒకటి తొలగి పోవును ఇదొకటిమాత్ర ముపయోగము కనబడుచున్నది 
కాని మజియొక బాధ కూడా వచ్చుచుండును అదేమన కొన్ని స్థలములలో 
పండ్లు వగైరాలు దొరకవు ఆవుపాలున్ను ఆలాగుననే చిక్కవు అప్పుడు అదొక 


88 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ప్రతిబన్దక మగును అన్నము గాని, రొట్టెగాని ప్రయాసములే కెచ్చటను దొజకును 
అయితే మంచి బియ్యపు అన్నముగాని గోధుమరొట్టెగాని 'శ్రేష్టములని 
తలంచపనిలేదు ఏ దేశములో నే ధాన్యము ఆ దేశ శీతోప్లముల ననుసరించి 
పండుచుండునో ఆ అన్నము రొట్టెలు, ఆ దేహమునకు చాలును అనగా రాగులు 
(తైదులు, సోలులు) గాని, సద్దలు గాని, బరిగెగాని, సామలుగాని, జొన్నలుగాని, 
యేదైనను విరోధము లేదు శరీరమునకు కావలసిన బల, వీర్య, (ప్రజ్ఞాదు లన్నియు 
సమానములుగానే యుండును. మొట్టమొదట ఆహారపు మార్పు గల్లునప్తుడు 
కొన్ని రోజులవరకు నేదో కొంతమార్పు గలిగినను గలుగవచ్చును అభ్యాసముచే 
మరల సమానతత్త్వములోనికి వచ్చును గోధుమలు శ్రేష్టములని తలంచినను 
ఉత్తర దేశమునకు దక్షిణ దేశీయులు వెళ్లునప్పుడు గోధుమరొట్టె శరీరమునకు 
పట్టక బాధపడు వారెందరో గలరు ఆలాగున మంచిబియ్యపు అన్నము 
పరమోత్కుష్టమని తలంచు వారుండినను, ఉత్తర దేశస్థులు దక్షిణ దేశములోనికి 
వచ్చునప్పుడు ఈ అన్నము పట్టక బాధపడుచుందురు ఈ రహస్యమంతయు 
పాదచారులై తీర్థయాత్ర చేయువారికి బాగుగా తెలియును 

ఈ ఆహార విషయమై వాద (ప్రతివాదములు చేసి కాలము గడుపక 
స్టూలమయిన ఆహారముతో తృపులై యుండక ధన్యులయితిమి అని నిశ్చయింపక, 
యికను ఒక మెట్టు పైకి వెళ్ళి చూచిన నీస్థూల దేహమును నడుపునది సూక్ష్మ 
దేహమని గోచరించును ఆ యధార్థములో జాగ్రత్త వహించనిచో నిదంతయు 
వ్యర్థమే యగును ఆ సూక్ష్మ దేహమున కాహార మిదికాదు అది సంకల్ప శరీరము. 
దానికి శుద్ద సంకల్పము మాత్రమే సాత్తికాహార మగును అప్పుడే అది 
శక్తిమంతమగును అట్టిది నిర్మల సంకల్పముచేతను, జీవరాసులలో కరుణచేతను, 
(బ్రహ్మచర్యముచేతను, దైవ భావనచేతను, జ్ఞానసాధనచేతను, పరప్రాణుల 
కువకారము చేయు (వ్రవర్తనచేతను, ఉత్తమ విద్యచేతను, కొంత 
శరీరపరి(శ్రమచేతను, నియమితాహార విహారముల చేతను, తపస్సు వ్రతము 
మొదలగు వానిచేతను, శుద్దపడవలసియున్నది. దీనియందు జూ(గత్త 
వహింపకపోయిన సారధిలేని రధము వలెను, (డైవర్‌ లేని మోటారు వలెను, 


(బ్రహ్మచర్యము 89 


చుక్కానిలేని పడవ వలెను ఇతని జీవితయాత్రగూడ నుండునని మరువ కూడదు 
మనస్సు చెడిన వానికి శరీరబల ముండినను ఏమిప్రయోజనము? య్మన్రముల 
యొక్క బాహ్యభాగము లెస్సగా నుండినను, అంతరములోగల భాగములు 
చెడిపోయినను, సరిగా లేకపోయినను ఆ యానము దేనికిని పనికిరానట్టు, ఇట్టివారి 
జీవితముగూడ నుండునని మరువకూడదు ఇంతటితో మనపని పూర్తి 
యయినదని తలంచి ఆనందింపవలదు 


ఏలన 1 స్టూలదేహము, 2 సూక్ష్మదేహము, 3 కారణదేహము అని 
దేహశబ్దము మూడు దేహములకున్ను సమానముగా వర్తించుచున్నది ఆలాగున 
(1) స్ఫూలశరీరము, (2) సూక్ష్మ శరీరము, (3) కారణశరీరమ్ము అని 
వినుచున్నారము కావున సూక్ష్మ శరీర శుద్దివలె కారణ శరీర శుద్దియు 
గలుగవలయు అది అవిద్యావిలయము మాత్రముచేతనే సిద్ధించును అవిద్య 
ఆత్మజ్ఞానమువల్లనే తొలగును స్టూల సూక్ష్మ దేహములకు కారణమగుట చేతనే 
దానికి కారణదేహమని పేరు వచ్చినది ఫల పుష్పపల్లవాదులతో గూడిన 
వృక్షములకు మూల మేలాగున కారణమగుచున్నదో, ఆలాగున ఈ స్టూల సూక్ష్మ 
దేహములకు హేతు భూతమగుటచేతనే దానికి కారణదేహమని పేరు వచ్చినది 


మొదలు చెడిన వృక్షముయొక్క శాఖలను, ఉపశాఖలను, ప(త్రపుష్పాదులను 
ఎంత పోషించినను నేమి ప్రయోజనము? కావున అజ్ఞాన నివృత్తికొరకున్ను, 
జ్ఞాన ప్రాప్తి కొరకున్ను ప్రయత్నము జేయవలయును దీనియందు అజా(గ్రత్త 
వహించిన ఇంజిన్‌ చెడిన య్మన్తాలయము వంటిదే యీ దేహముయొక్క 
స్థితిగూడ యని (గ్రహించుకొనవలయును అగ్నిలో దహించి పోవున దగుటచే 
దేహమనియు, మట్టిలో జీర్ణమగుటచేత శరీరమనియు పేరు వచ్చినది ఈ 
స్ఫ్టూలాగ్నిలో ఈ స్టూలదేహము దహించునేగాని సంకల్పశరీరము శుద్దసంకల్పము 
చేతను కట్టకడకు నిస్సంకల్పత్వముచేతను రహితము గావలసియున్నది ఆలాగున 
కారణదేహము సర్వకారణ రూపమగు (బ్రహ్మజ్ఞానము చేతను దహించును మతి 
దేనివల్లను అది దహించునది కాదు 


Es సా 


90 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 
ఆత్మశుద్ధి 
ఠా 


(బహ్మచర్య(వతమునకు ఆత్మళుద్దియున్ను ఒక ముఖ్యాంగముగ 
తెలిసికొనదగినది దీనిని శుచిత్వమనిగూడ సామాన్యముగా చెప్పుదురు దాని 
యందు మొట్టమొదటిది తానుండు స్థలము శుభ్రముగా నుండుట యగును 
దీనిని పంచశీలము అనిగూడ వచింతురు వానిలో 1 పై జెప్పిన తనయొక్క 
నివాస స్థల శుభ్రత యగును దాని నొక దానిని చూచుకొనిన అచ్చోట నుండువారు 
సోమరులా? లేక సోజ_హంపరులా? అని (గ్రహించు కొనవచ్చును సో౭_హంపరు 
లైనచో, వారు వాసము జౌసిడు (ప్రదేశ మతి నిర్మలముగ నుండును అదియే 
దానికి గురుతు దీనినొకదానిని గాంచిన జాలును మరల అచ్చట నుండువారిని 
గురించి ఎక్కువ పరిశోధింప బనిలేదు ఇది (బ్రహ్మచారుల నొకథిని గురించి 
మాత్రము గాదు యోగులకు, సాధకు లందజికిన్ని సంబంధించినది 2 ఆత శుద్ది 
గలిగనవారికి కనిపించిన దంతయు నిర్మలముగా నుండవలయును 3 
చేయుకార్యముగూడ శుద్దముగా నుండవలయు. లేనిచో వారికి మనళ్ళాన్రియు, 
ప్రసన్నతయు గలుగదు. అదే ప్రకారము 4 ధరించెడు దుస్తులుగూడ అతి 
నిర్మలముగా నుండవలయును ఆలాగున తానుపయోగపరచెడు పా(త్రాది వస్తువు 
లన్నియు శుభ్రముగా నుండవలయును అదేరీతిగా 5 సర్వేశ్యరుండొసగిన 
ఆహార మేదైనను శుభ్రముగా వండుటయును, భుజించునప్పుడు నిశ్ళబ్దముగాను, 
నిర్మల భావముతోను నుండవలయును ధ్యానముచేయు స్థలము ఏలాగున 
నిర్మలముగా నుండవలయునని శాస్త్రమందు తెలుపడమైనదో అదే విధముగా 
భోజనము చేసెడు ప్రదేశము గూడ శుభ్రముగా నుండవలయును. అప్పుడే అతని 
మనస్సు (ప్రసన్నత వహించి యుండును 

పై జెప్పిన యన్నిటికిని మనోనిర్మలత లేనిచో నైజముగా నట్టి స్వభావ 
ముండదు మనస్సు శుభ్రముగా లేనిచో తన జప, ధ్యాన, యోగాదులున్ను, 
అధ్యయనమున్ను, తపస్సున్ను పూర్ణమగు ఫలము నీయజాలవు. ఈ విషయములో 
సాధకు లెల్లప్పుడును జాగ్రత్త వహించుకొనవలయును. లోకము మో కడుపులో 
నేమున్నదో దానిని చూడదు. మోరు నివసించెడు స్థలమును, (ప్రవర్రనమును 


బ్రహ్మచర్యము 91 


మా(త్రమే చూచునని మోరు జ్ఞాపకములో నుంచుకొనవలయు. సామాన్యముగా 
విద్యావంతులు శ్రీమంతులు నివసించెడు ప్రదేశము, ధరించెడు వ(స్తాదులు 
చాలవరకు శుభ్రముగానే యుండును అదే ప్రకారము వారి యాహారము సాత్తికమై 
యుండిన వారి జీవితము ధన్యము. కళాయిలేని పాత్రయొక్క బాహ్యభాగము 
శు(బ్రేవరచినను దానిలో వండిన వపు పులును మొదలయిన వెటుల 
నుపయోగపడవో, అట్లే హృదయశుద్ది లేనివారి యనుష్టానములు గూడ సరియగు 
ఫలము నివ్వజాలవని వారు మరువకూడదు కావుననే శా(స్త మోలాగున 
చెప్పుచున్నది 

ఆచారహీనం న వునన్తి వేదా యద్యవ్యధీతాస్పహ షడ్భిరంగై: । 

ఛన్హాంహ్యేనం మృత్యుకాలే త్యజన్తి నీడం శకున్తా ఇవ జాతపక్షా : ॥ 

నాల్గు వేదములు, వేదాంగములగు వ్యాకరణాదులు అనువాటిని 
అధ్యయనము చేసిన వాడయ్యును, ఆచారహీనుని ఆ వేదములు వేదాంగములు 
పవిత్రముగా చేయజాలవు అంతేగాదు రెక్కలు వచ్చిన పిమ్మట పక్షులు గూటిని 
వదలిపోవునటుల నీ వేద వేదాజ్లము లన్నియు దేహావసాన సమయమున అతనిని 
వదలిపోవును 


శౌచం తు ద్వివిధం (ప్రోక్తం బాహ్య మాభ్యన్తరం తధా । 
మృజ్జలాభ్యాం న్మృతం బాహ్యం భావశుద్ది స్తదాన్తరమ్‌ ॥ 


శౌచ మిరు తెగలుగ నున్నది. అది బాహ్యశుద్ది యనియు, ఆత్మశుద్ధి 
యనియు పేర్టు గలది. మృత్తిక చేతను జలము చేతను గలది భాహ్యశుద్ధి 
యనియు, ఆత్మశుద్ది ఆన్తరశుద్ది యనియు తెలియనగును 

అనిష్కల్మషచిత్తన్య సర్వతీర్థేషు మజ్జనమ్‌ ! 

నరస్యాంగారకస్యేవ నదా క్షీరాభిషేచనమ్‌ ॥ 

ఆత్మశుద్ధి లేనివాడు సమస్త తీర్హములలో స్నానమాచరించినను శుద్దుడు 


కాజాలడు ఎట్టన ఆవుపాలలో బొగ్గును ఎన్ని సార్హు కడిగినను నలుపు పోయి 
ఎట్టు తెలుపు కాజాలదో, ఆతడున్ను ఆలాగుననే యుండును 


92 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


అన్తళ్ళుద్దివిహీనన్య బహిళ్ళుద్దిం కరోతి యః | 
అలంకృతస్సురాభాండ ఇవ శాన్తిం న గచ్చతి ॥ 


ఆత్మ శుద్దిలేనివాడై దేహమా(త్రమును శుభ్రపరచువాడు ఎప్పటికిని శుద్దుడు 
కాడు కల్లుకుండ బయట ఎంత సుందరముగా నలంకరింపబడినను నెట్టు శుద్ది 
కాజాలదో, ఆలాగున పై జెప్పబడిన వాడున్ను ఆత్మశుద్దిని బడయజాలడు 


భావళుద్ది విహీనానాం నమస్తం కర్మ నిషృ్ఫలమ్‌ । 
తస్మా(ద్రాగాదికం నర్వం పరిత్యజ్య సుఖీ భవేత్‌ ॥ 


ఆత్మ శుద్ది లేనివారి తపో, ధ్యాన, యోగ, యజ్ఞాది (క్రియలన్నియు 
వ్యర్థములే కావున అన్తఃకరణములో గల రాగ ద్వేషాది పాప కార్యము లన్నిటిని 
పరిత్యజించిన సుఖమును పొందగలుగను 


మృదాం భారసహ(సైన్తు కుంభకోటిజలై స్తధా ! 
కృతశౌచో౭_ఏ దుష్టాత్మా చండాలనదృశస్ప్పృత: ॥ 


వేలకొలది టన్నుల మట్టిచేతను, కోట్లకొలది ఘటముల జలముచేతను 
దేహమును తోమి, గడిగి, మంచి వస్రాదులను ధరించినను, ఆత్మశుద్ది లేనివాడు 
ఎప్పటికిని శుద్దుడు కాడు వాడు ఘోర పాపకృత్యమును జేయు చండాలునితో 
సదృశుడు 

అనిర్జితేన్హియ(గ్రామో యస్తు ధ్యానపరో భవేత్‌ | 

మూఢాత్మానం చతం విద్యాద్ద్యానం చాన్య న నిద్ద్యతి 11 


ఇ(న్లియముల నన్నిటిని విషయములనుండి నివృత్తి చేయక ఎవడైతే 
ధ్యానపరుడై యుండునో అట్టివానికి ధ్యానముచే గలిగెడు ఫలము సిద్ధించదు 
అట్టివానిని మూఢాత్ము డనియే తలంచవలయును 


ఆచారాల్లభతే హ్యాయురాచారాదీప్పితా: (ప్రజాః 1 
ఆచారాద్దనమక్షయ్యమాచారో వ్యాన్త లక్షణమ్‌ ॥ 


ఆచారముచేత ఆయుస్సు వృద్ది యగును ఆచారముచేత (ప్రజలు తమ 


బ్రహ్మచర్యము 93 


సంకల్పము లన్నిటిని (కోరిన సంతతిని బడయగలరు ఆచారముచేత తన 
ధనముగూడ అక్షయ మగును అనుష్టానముల కన్నిటికిని ఆచారము 
కట్టకడపటిది అనగా ముఖ్యలక్షణమగును 


భావదుష్టో.మృసి స్నాత్వా భన్మనాచన శుద్ద్యతి | 

భావళుద్ద శృరేచ్చాచమన్యధా న నమాచరేత్‌ ॥ 

ఆత్మశుద్ధి లేనివాడు పుణ్య తీర్థములలో స్నానమాచరించి, భస్మముచే 
శరీర మంతయు పూసికొనినను, ద్వాదశత్రిపుం[డ్రములను ధరించినను శుద్దుడు 
కాజాలడు. హృదయ శుద్ది గలవానికే బాహ్యశౌచము ఫలవంత మగును కావున 
ఆత్మ శుద్దిలేని బాహ్య శౌచము బుద్దిమంతు లెవరును చేయరాదు 

గంగాతోయేన నర్వేణ మృద్బారై: పర్వతోవమైః । 

ఆమృత్యోరాచరేచ్చౌచం భావదుషో న శుద్ద్యతి u 

ప్రపంచములో గల గంగాది సమస్తతీర్ణములతోను, పర్వతోవమ 


మృత్తికతోను మరణపర్యన్తము స్నాన మాచరించినను దుష్టాత్ముడు ఏ 
కాలమునకున్ను శుద్దుడు కాజాలడు 


హనతా (క్రియతే కర్మ రుదతా పరిభుజ్యుతే | 
దుఃఖదాతా న కోజ_ప్యస్తి నుఖదాతా న కళ్చన ॥ 


దుష్టుడు మహా సంతోషముతో పాపకర్మను జేయుచుండును అయితే 
ఆ కర్మము ఫలితమునకు వచ్చునప్పుడు దుఃఖముతో అనుభవించుచుండును. 
మానవునకు దుఃఖమునుగాని , సుఖమునుగాని గలుగజేయునది తన కర్మయేగాని 
మజియొకడు కాడు 


స్వకర్మణా భవేద్దుఖం నుఖం తేనైవ కర్మణా ! 
తస్మాచ్చ పూజ్యతే కర్మ సర్వం కర్మణి సంస్పితమ్‌ 1 


మానవుడు స్వయముగ చేసెడు పాపకర్మఫలమే దుఃఖము ఆలాగున 
పుణ్యకర్మ ఫలమే సుఖము. అందువలన కర్మమునకే యాధిక్య మున్నది కావున 


94 శ్రీమలయాళ సద్గురు గ్రంధావఖి 


సుఖదుఃఖము లన్నియు తనయొక్క కర్మపై నాధారపడియున్నవి 


ఆచారేణ నరో దేవి సుఖిత్వమువజాయతే 
ఆనాచారేణ పాపేన నాశం యాతి తధా (ధ్రువమ్‌ ॥ 


ఇది పరమశివుడు పార్వతీదేవి కుపదేశించినది ఓ దేవీ! పవిత్ర ఆచరణచే 
మానవుడు సుఖి యగుచున్నాడు ఆలాగున అనాచార పాపకర్మచే నాశముగూడ 
పొందుచున్నాడు, ఇది సత్యము 


కృషికారో యదా దేవి ఛన్నం బీజం సునంస్పితమ్‌ 1 
యాదృశంతు భవత్యేవ తాదృశం ఫలమశ్చ్నుతే 11 


ఓ పార్వతీ! వ్యవసాయము చేయువాడు ఎప్పుడైనను విత్తిన విత్తనము 
యొక్క ఫలమును ఎట్టు పొందుచున్నాడో, ఆలాగున నే విధమయిన కర్మను 
మానవుడు చేయుచున్నాడో దానికనుగుణమైన ఫలమును పొందుచున్నాడు 


కావున కర్మయందు జా(గ్రత్త్ర వహించనిచో సుఖముగాని, జ్ఞానముగాని 
గలుగదని జ్ఞాపక ముంచుకొనవలయును చేదు విత్రనమునకు మధుర ఫల 
మెప్పుడైనా గలుగునా? 


ఆత్మానదీ సంయమ తోయవూర్ణా సత్యహదా శిలతటా దయోర్శిః 
తత్రావగాహం కురు పాణ్టుపు(త! న హ్యన్యధా శుద్ద్యతి చాన్తరాత్మా ॥ 


ఎట్టి తీర్థములో స్నాన మాచరించిన ఆత్మశుద్ది గలుగునో ఆవిషయమై 
భీష్ముడు ధర్మరాజున కుపదేశించినది చూడుడు ఆత్మయను నది ఇంద్రియ 
సంయమమను జలముతో నిండినదియు, సత్యమనెడు లోతుతో గూడినదియు, 
మంచిశీలమను గట్టులతో గూడినదియు, దయ యనెడు అలలతో గూడినదిగా 
నుండును ఆత్మధ్యాన మనెడు (ఆత్మజ్ఞాన) నదిలో స్నానమాచరించిన మాత్రమే 
పాపవిమోచనము గల్లి అంతరాత్మ శుద్ద మగును. ఓ ధర్మరాజా! అంతరాత్మ 
శుద్ధమగుటకు మణి యేయొక యుపాయమున్ను లేదు ఇదే ప్రకారము 
జ్ఞానమార్గములోను ఒక శ్లోకము గలదు 


బ్రహ్మచర్యము 95 


ధ్యానప్రాదే జ్ఞానజలే రాగద్వేష మలాపహే । 
యస్స్నాతి మానసే తీరే న యాతి పరమాం గతిమ్‌ ॥ 


ధ్యానమనెడు మడుగులో రాగ ద్వేషములు లేని జ్ఞానమను తీర్థమందు 
నెవడు స్నానమాచరించునో అట్టి వాడు పరమ పవి(త్రుడై సర్యోత్మృష్టమయిన 
(బ్రహ్మపదమును పొందును 


యత్కర్మ నుకృతం ప్రోక్తం మనోవాక్కాయసంభవమ్‌ । 
తత్తు కర్మాన్తరం హన్తి మనోవాక్కాయనంభవమ్‌ ॥ 


మనో వాక్యాయములచే నేదైన పాపకర్మను చేయుచుండిన, మనో 
వాక్కాయములచే చేయబడు పుణ్యకర్మలచే పైన తెలుపబడిన పాపకర్మ 
నశించును మనోవాక్కాయములచే నిదివరలో నేవేమి పావకర్మను 
చేసియున్నామో మనకు తెలియదు కావున మనోవాక్కాయములచే నిరన్తరము 
పుణ్యకర్మనే చేయుచుండవలయు అట్టి సత్కర్మజేసి తరించుటకు కాలమును 
నిరీక్షించి యుండరాదు తలంచినప్పుడే చేయుచుండవలయును 


శావ్రే నము(ద్రకల్లోలే స్నాతుమిచ్చతి దుర్మతి: । 
తదైవ శాన్సే నంసారే జ్ఞానమిచ్చతి మూఢధీ: ॥ 


సేతుస్నానమునకు వెళ్ళినవాడు అలలు శమించిన తర్వాత స్నాన 
మాచరించవలయునని తలంచి పగలంతయు కూర్చొనియుండిన నేలాగున 
సూర్యుడస్తమించి అన్హకారమైపోవునో ఆలాగున సంసార సంబంధములయిన 
పనులన్నియు శాంతించిన పిమ్మట జ్ఞానానుష్టానములలో (ప్రవేశింపవచ్చునని 
తలంచువాని జీవితముగూడ వ్యర్థమైపోవును సముద్రములో జలముండువరకు 
కల్గోలము లెటుల శమింపవో, ఆలాగున సంసార ముండువరకు శాన్తి మానవునికి 
లభించదు 

యావత్వ్వ్యన్హమిదం శరీరమరుజం యావజ్జ్ఞరా దూరతో 


యావచ్చేగన్దియశక్తిరప్రతివాతా యావత్‌క్షయో నాయుషః | 
ఆత్మ(శ్రేయసి తావదేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్‌ 


96 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


నందిప్తే భవనే తు కూవఖననం (ప్రత్యుద్యమః కీదృశః ॥ 


ఎంతవరకు ఈ శరీరము రోగముచే పీడింపబడక ఆరోగ్యము గల్లి 
యుంటున్నదో, ఎంతవరకు జరానెరాదులచే బాధింపబడక యుండునో, 
ఎంతవరకయితే కర చరణ కర్ణ నేత్రాదీ(న్లియముల శక్తి క్షయింపక యుండునో, 
ఎంతవరకు ఆయుః క్షయము గలుగక యుండునో అట్టి సమయము లోపలనే 
బుద్దిమంతుడు ఆత్మ (శ్రేయస్సుకొరకు గొప్పప్రయత్నము చేసికొనవలయును 
అట్టుకాక వార్హక్యాగ్నిచే శరీరము తపించునప్పుడు జ్ఞానమవలంబింప వచ్చునని 
తలంచి మోసపోయిన, కొట్టము కాలునప్పుడు నిప్పును చల్హార్చుట కొణుకు నూయి 
త్రవ్వుటకై (ప్రారంభించిన వాని పని యెట్టిదో అట్టి స్టితియే పై జెప్పినవానికి 
గలుగును. ఈ విషయమై ఇంకను భర్భహరి జెప్పినది జూడుడు - 


ఆయుర్వర్షశతం నృణాం పరిమితం ౮(త్రా తదర్హం గతం 
తస్యార్ణన్య పరన్య చార్హమపరం బాలత్వవృద్దత్వయోః । 
శేషం వ్యాధివియోగదుఃఖనహితం సేవాదిభి ర్నీయతే 

జీవే వారితరణ్మ చజలతరే సౌఖ్యం కుతః (ప్రాణినామ్‌? ॥ 


మనుజుల కాయుఃపరిమితి నూరు సంవత్సరములు అందుసగము(యాభై 
ఏండ్లు) నిద్రలో పోవును మిగిలిన యాభై యేండ్లలో పసితనము, ముసలితనము, 
వీటిలో ఇరువదియైదు వత్సరములు గడచును రోగములతోను నెడబాటుతోను 
దుఃఖములతోను నిండిన తక్కిన యిరువదియైదు సంవత్సరములు పాొట్టకై 
సేవాదిపనుల జేయుటలోను గడిచిపోవును మజియు నీ జీవితమన్ననో 
నీటియలలవలె అతి చంచలమైనది ఇట్టుండ ప్రాణికోట్లకు సౌఖ్య మెక్కడిది? 
అనగా జ్ఞానసంపాదనకై సమయ మెచ్చట? 


ఈ నూరుసంవత్సరముల జీవితము కృతయుగమునకు సంబంధించినది 
త్రేతాయుగమున 80 సంవత్సరములు, ద్వాపరమున 70 సంవత్సరములు, 
కలియుగమున 60 సంవత్సరములు మా(త్రమే యేర్పడినది ఒక వేళ గృహస్థ 
(బ్రహ్మచర్యము, ఆహార నియమము, మనళశ్శాన్సి యివి గలిగియుండిన 60 
సంవత్సరములకన్న కొంత ఎక్కువకాలము జీవించినను కార్యనిర్వహణ శక్తి 


బ్రహ్మచర్యము 97 


యప్పుడుండదు ఈలాగున కలియుగ (ప్రమాణ (ప్రకారము జూచిన 15 
సంవత్సరములే మిగులును వానిలోనే యీ సంసార నిర్వహణ కార్యములన్నియు 
చూడవలయును ఇక మానవునికి దైవకార్యము చేయుటకై కాలమెచ్చట? 


భోగే రోగభయం కులే చ్యుతిభయం విత్తే నృపాలాదృయం 
మానే దైన్యభయం బలే రివుభయం రూపే జరాయా భయమ్‌ । 
శాస్త్రే వాదభయం గుణే ఖలభయం కాయే కృతాన్తాదృ్భయం 
నర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవాభయమ్‌॥ 


భోగపరత్వముచే రోగభయము, సత్కులమందు పుట్టిన నెప్పుడు దానికి 
హానికలుగునో యని భయము, ధనవంతు లయినచో రాజులచేతను 
చోరులచేతను భయము, గౌరవస్టితిలో నుండిన దీనత్వము వాటిల్లునేమో 
యని భయము, మంచి శాండో వంటి శరీరబలము గలవానికి శత్రువుచే 
ఓడిపోవుదునేమో యని భయము, మంచి సుందర శరీరముండిన జరానెర 
లెప్పుడు బాధించునో యని భయము, పండితుడైనచో ప్రతివాదులచే భయము, 
సద్గుణములు గలవాడని తలంచిన వానికి దుర్మార్లునిచే భయము, సౌష్టవ శరీరము 
గలిగిన మృత్యుభయము ఇవన్నియు విచారించిచూచిన మానవునకు అంతయు 
నేదేనొక విధమగు భయముతో గూడియే యున్నది వైరాగ్య మొకటిమాత్ర 
మభయమును గలుగుజేయునది 


శ్రీశంకరాచార్యులున్ను ఈలాగుననే వచించిరి 

బాలస్తావత్‌ (క్రీడానక్తన్తరుణస్తావ త్తరుణీనక్తః । 

వృద్దస్తావచ్చిన్తానక్తః పరమే (బ్రహ్మణి కోజ పి న నక్తః ॥ 

బాల్యావస్టలో ఆటలచేతను, యౌవనావస్థ్రలో నారీమణులతోను, వృద్దావస్థలో 
శరీర పటుత్వము లేకపోవుటచేతను, సరిగా చూచువారు లేకపోవుటచేతను, 
జీవితమేలాగున గడచునోయని చింతచేతను - జీవితమంతయు నీ లాగున 


జరుగుచుండగా పరమాత్మ ధ్యానముచేసి జీవులు తరించుటకు సమయమెక్కడ? 
విశేష పుణ్యఫలముచేత మా(త్రమే అన్తఃకరణములోగల పాపము నశించి 


98 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఆత్మజ్ఞానము పొందవలయునని తలంపు గలుగును పాపముండువరకు 
ప్రాణికోట్లకు అట్టి సంకల్పమే గలుగదు ఒకవేళ తరించవలయునను సంకల్పము 
దైవకృపచే పుణ్యకర్మపరిపాకముచే గలిగినను అందరు తరించజాలరు 


మనుష్యాణాం సహ(సేషు కళ్చిద్యతతి సిద్దయే | 
యతతామపి సిద్దానాం కళ్చిన్మాం వేత్తి తతత: ॥ 


వేలకొలది మనుష్యులలో పూర్వపుణ్య శేషముచే నొకానొకడు మాత్రమే 
ఆత్మజ్ఞానముకొరకు ప్రయత్నము జేయుచుండును ఆలాగున ప్రయత్నము 
జేయు వేలకొలదిగ నుండువారలలో ఒకడు మాత్రమే కొసవరకు దృఢప్రయత్నము 
గలవాడై యుండును అట్టి దృఢ ప్రయత్నముగల వేలకొలది జనులలో ఒకడు 
మాత్రమే శుద్దాత్ముడై (బ్రహ్మతత్యమును నున్నది యున్నట్టైజింగి ముక్తిని 
పొందగలుగును తక్కినవారు ఏదో కారణాన్తరముచే మధ్య మధ్య యాగిపోవుదురు 
అయినను అనుష్టించినది వ్యర్ధము గాదు మతణియొక జన్మములో అది 
సహాయపడి యున్నత మార్గమునకు తీసికొని వెళ్లును ఇదియే గీత ఆరవ 
యధ్యాయమున నిరూపింపబడినది 


వూర్వాభ్యాసేన తేనైవ ప్రియతే వ్యవశో£_పి నః 
ఆ యోగ(భ్రషుడు విషయసౌఖ్యముల కు లోబడి యున్నవాడైనను 


అట్టికొరతపడిన అభ్యాసవాసనావశముచే విషయములనుండి దైవముఖు డగును 
అనగా వైరాగ్యవంతు డగుచున్నాడు కరోపనిషత్తున్ను ఆలాగుననే తెలుపుచున్నది 


(శవణాయాపి బహుభిర్యో నలభ్యః 

శృణ్వన్నో 2_ఏ బహవో యం న విధ్యుః । 

ఆశ్చర్యో వక్తా కుశలో౭_స్య లబ్బా 

ఆళశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః ॥ 

వేలకొలది జనులలో శవ-దమాది గుణములు గల్గి చక్కగా నాత్మను 


(శ్రవణము జేయువా డొక్కడైనను దారకుట అరుదు. ఆలాగున (శ్రవణార్హత 
గలిగినవార లనేకులలో ఒక్కడైనను దృఢ ప్రయత్నవరుడై మననము 


బ్రహ్మచర్యము 99 


జేయువాడరుదు ఈ ఆత్మను స్వానుభవము గలిగి బోధించువాడును అరుదు 
బోధింపబడినను, నిదిధ్యానపర్యన్తము ఆయనుష్టాము గలవాడును అరుదు 
వాసిష్టముగూడ -ఈలాగుననే తెలుపుచున్నది 

సహడ్రేభ్యః సహ(్రేభ్యః కళ్చిదుత్తాయ వీర్యవాన్‌ । 

ఛినత్తి వాసనాజాలం వారం కేనరీ యధా॥ 

వేలాదివేలు జనులలో విద్యావంతుడై వీర్యవంతుడై ధీరుడై యొకానొకడు 
మాత్రమే భవసాగరమునుండి లేచి సంసారవాసనయను వలను ఛేదించి 
బయటపడుచున్నాడు ఏలాగున ననగా బోనులో పడిన అనేక జంతువులలో 
నొకానొక పరా(క్రమశాలియగు సింహముమా(త్రమే పంజరమును చేధించి 
బయటపడు చుండును లేక వలలో చిక్కుకొనిన మత్స్యములలో ఒకానొక 
కత్తివంటి ముండ్డు గల చేప మాత్రము వలను ఛేదించి బయటపడును తక్కినవి 
మృత్యువువాత బడుచున్నవి శ్రీ శంకరులు ఉపదేశించినది చూడుడు 


(శుతేళ్ళ్చతగుణం విద్యాన్మననం మననాదపి । 
నిదిధ్యానం లక్షగుణమనన్తం నిర్వికల్పకమ్‌ ॥ 


వేదాన్త శ్రవణముకంటె మననము నూరింతలు ఎక్కువ యనియు, ఆ 
మననముకంటె నిదిధ్యాసనము లక్షంతలెక్కు వనియు, నిర్వికల్ప సమాధి 
యింతయని లెక్కలేనిది యనియు తెలియవలెను ఇప్పుడు ప్రపంచములో 
వేదాంత(శవణము జేయువారు కొంతమంది యుండినను మననము, 
నిదిధ్యాసమున్ను జేయువారు చాల అరుదైనందుచే వృత్తిరాహిత్యము గలుగక 
పూర్వమహర్షులస్థానము పొందక పోవుచున్నారని (గ్రహించుకొనవలయును 
కరోపనిషత్తు తెలిపినది చూడుడు - 


నావిరతో దుశ్చరితాన్నాశాన్సో నాసమాహితః । 
నాళాన్తమానసోవా£.పి (వ్రజ్ఞానేనై నమావ్నుయాత్‌॥ 


నిషిద్దమయిన పాపకర్మమునుండి విరమింపనివాడు ఈ ఆత్మను 


పొందజాలడు ఇ(న్దియ చాపల్యము గలవాడు ఈ ఆత్మను పొందజాలడు 
F8 


గ 
స గృహస్థాశ్రమ ధర్మము (| 


ర గ్ర గ్‌ 
© © 


కీ రిక 


గృహస్థాశ్రమ ధర్మ రూపముగ ఈ (గ్రంధము (వ్రాయుటకు కారణమేమన, 
ఈ ఉపాధి తిరుపతి కొండలో తపమొనరించెడు కాలమున బిచ్చగాండ్ల పిల్లలు 
యాచనా వృత్తిలో జీవించుచు విద్యయు, సంస్కారము గూడ లేనివారలై యుండుట 
వలన ఈ పిల్లల జీవనము వ్యర్ణమైపోవుచున్నదను తలంపు కలుగుటచేతను, 
వీరి జీవితములో సుఖజీవనము గడచుమార్గము లేకపోవుట చేతను, బిచ్చగాండ్ల 
కెప్తుడో ఒక సమయమున ఎవరో అన్నదానము చేసినప్పుడు మాత్రమే 
కడుపునిండుగ అన్నము దొజుకునుగాని తక్కిన దివసము లన్నియు దుఃఖముతో 
గడుపవలసిన వారగుటచేతను, దుర్గుణములే ఎక్కువగా గలవారగుటచేతను, 
వారింజూచి జాలిగలిగి ఉచిత విద్యాభ్యాసముకొణుకు రాత్రి పాఠశాల నొకదానిని 
ఏర్పాటు చేయడమైనది ఆ తరుణమున శ్రీ, వేంకటేశ్వర దేవాలయమునకు, 
శ్రీహత్తీరాంబావాజీ మరమునకు అధికారిగా నుండిన రామలక్ష్మణదాన్‌ 
బావాజీగారును, దేవస్థానము పారుపత్తెదారగు శ్రీలక్ష్మీనృసింహ రావుగారును 
ఈ ఉపాధియందు చాలా విశ్వాసము గలవారగుటచే రాత్రి పాఠశాలకు వేయికాళ్ళ 
మండపమున తగిన యేర్పాట్టన్నియు జేసిరి ఇద్దరు ఉపాధ్యాయులను గూడ 
ఏర్పాటు చేసినారు సాయంకాలము ఆరుగంటలనుండి రాత్రి తొమ్మిది గంటల 
వరకు ఎలిమెంటరీ స్కూలు రూపముగా ఏర్పాటు చేయడమైనది (క్రమముగా 
వారము రోజులగునప్పటికి 43 మంది బిచ్చగాండ్త విద్యార్థులు ఏర్పడిరి వారిలో 
శ్రద్దతో జదువువారికి రాత్రి భోజనము దేవాలయ ్రసాదమునుండి ఏర్పాటు 
గావింప నిశ్చయించిరి 


ఆవిద్యార్థలకు కొన్ని సామాన్య నియమములు గూడ ఏర్పాటు 
చేయబడినవి అవి యేవన 1 (ప్రతి దినము సకాలమునకు పారశాలకు రావడము, 
2 సాధ్యమగు నంతవరకు శుభ్రముగా నుండడము, 3 పారములను ప్రతిదినము 
అప్పజెప్తుటయు, 4, బీడి, బాంగు, గంజాయి మొదలగు మత్తు వస్తువులను 
ఉపయోగించక యుండడము- అని మాత్రము ఏర్పాటు చేయడమైనది. 
పుస్తకములు, పలకలు ఉచితముగా నిచ్చు ఏర్పాటు నుండెను పై చెప్పిన ప్రకారము 
నడచువారికి వస్త్రములు గూడా ఇవ్వబడునని తెలుపడమైనది 


104 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


సై చెప్పిన నియమములు ఏర్పడినప్పటినుండి (క్రమముగా ఒక్కొక్కరు 
పారశాలకు రాకుండ నిలిచిపోవుటకు (ప్రారంభించిరి మూడు నెలలు అగునప్పటికి 
నలుగురు పిల్లలు మాత్రము మిగిలిరి అందుచే ఆ యుద్యమముచే ప్రయోజనము 
లేదని తలంచి నిలిపివేయడ మయినది తరువాత గోగర్భ గుహయందు 
తపమొనర్చెడు స్థలమున నలుగురు బీదవిద్యార్దులకు సంస్కృత శబ్దములు 
(శబ్దమంజరి), రామోదంతము మొదలగు నవి స్వయముగా నేర్పుటకు 
ప్రారంభించడ మాయెను వీరు పైజెప్పిన బిచ్చగాండ్ల విద్యార్జులకన్న విలక్షణులు, 
గృహస్థాశ్రమములో నుండువారు అంతకు పూర్వమే వీరికి తెలుగు సుమారుగ 
చదువుటకు, వ్రాయుటకును వచ్చియుండెను వీరికి భోజన పుస్తక వస్తాదు 
లన్నియు అచ్చటనే ఏర్పాటు చేయడమైనది 


వీరికిని కొన్ని నియమములు ఏర్పాటు చేయబడినవి 1 ఎవరిని 
యాచింపకూడదు, 2. యాచకులగు పిల్లవారితో చేరకూడదు, 3 ్రతిదిన 
పారములను మరురోజున అప్పజెప్పవలయును, 4 శుభ్రమగు వస్రాదులు గల్లి 
యుండవలెను, 5. అసత్యము చెప్పరాదు, 6 ప్రాణికోట్టయందు కరుణ 
గల్లియుండవలెను, 7 ఆ(శ్రమమునకు వచ్చెడి వారిని ఆదరించవలెను, 8. ఇతర 
స్థలము లోనికి వెళ్లి ఏలాటి వస్తువులను కొని తినరాదు ఈలాటి కొన్ని స్వల్ప 
పవిత్రధర్మములు ఉపదేశించడ మైనది ఇంతమా(త్రము స్వల్ప ధర్మములైనను 
నిర్వహింపజాలక వారు తిరువతి యాత్రకు వచ్చెడు శ్రీమంతులు, సేట్టు చేయు 
దానములు తీసికొనుటకు ఆశ్రమములో నుండు ముఖ్యులకు తెలియక వెళ్ళుటకు 
ప్రారంభించిరి. ఆశ్రమమునకు వచ్చెడి భక్తులను రహస్యముగ డబ్బు అడిగి 
తీసికొని దుకాణమునకు వెళ్లి ఫలహారములను కొని తినుటకు (ప్రారంభించిరి 
మరియు అప్పుడప్పుడు వీరికి మలేరియా జ్వరము కూడ తగులుచుండెను. 
అప్పుడు ఈ వృత్తియు గూడ మంచిది కాదని తలంచి ఉపేక్షించడమైనది 


తరువాత దైవ కరుణవల్ల శ్రీవ్యాసాశ్రమము ఏర్పడినప్పుడు మొట్టమొదట 
చాలమంది విద్యార్థులను ఉచిత భోజనాదులతో చేర్చుకొనడమైనది. వారికిని 
సైజెప్పిన నియమములు ఏర్పాటు చేయడమైనది. కొందరు మాత్రము 


గృహస్థాశ్రమ ధర్మము 105 


సైనియమములను సరిగా పాటింపక పోవుటచేతను, కొద్దిరోజులు ఆశ్రమ 
పారశాలలో చదువుచు చెప్పకనే ఇంటికి పారిపోవుటచేతను, దీనికారణమేమై 
యుండునో యని దీర్హముగ ఆలోచించడమైనది ఏలనన ఆశ్రమములో 
సకాలమున భోజనము, పవిత్రమగు సంస్కృత విద్యాభ్యాస సౌకర్యమును కలదు. 
ఈలాంటి పుణ్య స్థలమును త్యజించి బీద పిల్లలింటికి వెల్లినను అచ్చట సరిగ 
భోజనము దొరకకయు, పశువులను మేపుట, లేక యేడైన కూలిపనికి పోవుటయో, 
లేక యెవరైన ధనవంతు లుండిన వారింటిలో ఏదైన పనికొరకు చేరుటయో 
తప్ప ఏమియు ఉన్నతిగతి, మార్గము లేకపోయినను, అదే ఆ బాలురకు సౌఖ్యముగ 
దోచుటకు కారణమేమై యుండునని ఆలోచించుటకు (ప్రారంభించితిని 


అప్పుడు ఈ (క్రింది విధముగ గోచరించినది అదేమన పుణ్య సంస్కారము 
లేనందుచేతనే పుణ్యాశ్రమమున నిలువక పోవుటయును, ఉత్కృష్టమైన 
విద్యనభ్యసించక పోవుటయును, సత్య ధర్మములను ఆదరింపకపోవుటయును, 
దైవమందు విశ్వాసము లేకపోవుటయును జరుగుచున్నదని (గ్రహించుకొనడ మైనది 
ఐతే పుణ్యసంస్కార జీవులను పుట్టించుటకు ఉపాయమేమి? దానికి పుణ్యాత్ము 
లగు తల్లిదండ్రులు కావలెను అటులైన మాత్రమే ఈ కార్యము సాధ్యమగునని 
నిశ్చయించుకొనడమైనది అదెట్టు సాధ్యమగునని ఆలోచనలో నుండగా 
ఛాందోగ్యోపనిషత్తునందు పంచాగ్ని విద్యను గురించి చెప్పునప్పుడు అట్టి పంచాగ్ని 
విద్యలో ఉత్తమ దంపతులు బుతుకాలమున చేరుటయు ఒక యజ్ఞమని 
కనిపించినది ఆ విధానము లన్నియు ఛాందోగ్యోపనిషత్తులో కనుగొనవచ్చను. 


మరియు ఉత్కృష్ట సంతానము గల్లుట కొరకు మనుస్మృతి యందు 
వివాహధర్మముల యొక్క ఏర్పాటు కలదు. ఆ వివాహ ధర్మములు ఎనిమిది 
విధములుగానున్నవి వానిలో 1 దైవము, 2 బ్రాహ్మము, 3 (ప్రాజాపత్యములను 
మూడు విధములైన వివాహములలో మాత్రమే ఉత్తమ సంతానము ఏర్పడునని 
కలదు తక్కిన ఐదు విధముల వివాహములలో రాక్షస పైశాచిక వివాహములు 
నీచములు వానివల్ల కల్లు సంతతులు నికృష్ణులై యుందురని చూడడమైనది. ఆ 
వివాహ ధర్మ మంతయు మనుస్మృతిని గురించి వ్రాసే స్థలమున చూడందగినది 


106 శ్రీమలయాళ సద్గురు గ్రంథావళి 


దివ్య జ్ఞాన సమాజమును వృద్దిలోనికి తెచ్చిన శ్రీ అనిబిసెంట్‌ అమ్మగారి 
ఉపన్యాసములో దీనిని గురించిన ఒక గాధ కలదు అదేమన ఉత్తమ సంతానము 
కల్లవలసి యుండిన మాతాపితరులును ఉత్తమ సంస్కారము గలవారై, దైవనిష్ట 
గలవారై, కరుణా[ర్ష హృదయము .గలవారై యుండవలయునని ఉద్దోషించి 
యుండిరి మరియు ఈ యుగమున దివ్య జ్ఞానము గలుగజేసికొనుటకు కొందరు 
పుణ్యజీవులు భూలోకమున జన్మించుటకు దివ్యలోకమున ఉత్సుకులై 
యున్నారనియు, (శ్రేష్టమగు గర్భవాసమునందే వారు జన్మింతురనియు, కావున 
లోకోద్దారకులై దైవజ్ఞానసంపన్నులైన సంతానములను కోరుచుండు (ప్రతి 
మాతాపితరులును పుణ్యప్రవర్తనము గల్లి దివ్య జ్ఞానసమాజమున చెప్పిన పద్దతుల 
ప్రకారము అనుష్టానము కల్గియుండవలెననియు దెలుపబడెను అది విన్నప్పుడు 
ఏమియో యని తలంచడమైనది అందువల్ల దానియందు (శ్రద్ద యుంచలేదు 
ఇప్పుడు ఛాందోగ్యోపనిషత్తునందు పంచాన్ని విద్యను చూచినపుడు అనిబిసెంట్‌ 
అమ్మగారు చెప్పినది సత్యమని బోధము కల్షినది 


నూతన సంస్కారము నొందిన ఆర్య సమాజస్థులు గూడా ఈ వివాహ 
ధర్మమును చాలా పవిత్రమైనదిగ తలంతురు ఆర్యమతస్తులును, సిక్కు 
మతస్థులను ఎంతో భక్తితో వివాహ ధర్మమును జరుపుదురు దానిని చూచిన 
తెలిసి కొనవచ్చును మనుస్కృతియు ఈ ధర్మమునే చాల గొప్పగ దెలుపుచున్నది 
కావున వివాహాది కార్యములన్నియు శా(స్తోక్రముగ అన్ని హోత్రము, వేదమం(త్ర 
వఠనము, (బవ్మానిమృల యాశీర్యాదము, వివాహ(వ్రతము- వీటితో 
కూడియుండుట మంచిదిగాని అట్టుగాని స్వేచ్చా విహార వివాహము అంత మంచిది 
కాదు. వేదవిధి ప్రకారము చేసిన వివాహములో మాత్రమే ఉత్తమ సంతానము 
కల్లును, 


అయితే అర్థరహితమైన బాహ్యకార్య కలాపములు గాని, ఎక్కువ రోజులు 
వివాహముకొరకు కాలము వృధాగా వినియోగించుటగాని అవసరము లేదు. 
ఒక్కరోజులోనే వివాహకార్యము లన్నియు పూర్తి గావలయును. కాని అగ్ని కార్యము, 
వేద మంత్రము, బ్రహ్మనిష్టుల ఆశీస్సు మొదలగు ఆత్మశుద్ది కార్యము లుండవలెను 


గృహస్థాశ్రమ ధర్మము 107 


అట్లయిన మాత్రమే దంపతులకు పరస్పర విశ్వాస ముండును ఏలన అగ్నిసాక్షిగాను 
వేదమంత్రములతోను, బ్రహ్మనిష్పుల యాశీర్యాదముతోను, దైవసాక్షిగాను గూడిన 
ఈ వివాహబంధమును అతి(క్రమించ కూడదని ఒక గాఢమగు భావబంధము 
గలిగియుండును అట్టు గాక ఇష్టానుసారము అయినచో ఇట్టి విశ్వాసమునకు, 
కారణము లేకపోవుట వల్ల స్వేచ్చావర్తనము గల్లి ఇష్టము లేనిచో ఇష్టము వచ్చినట్టు 
వదలిపోవుటయు తటస్థించుణు కావుననే ఏ మతము వారైనను వివాహ ధర్మమును 
ఏర్పాటు చేసికొనడ-మైనది. 


అయితే విధి ప్రకారము వివాహము చేసికొనిన వారందరును ఆలాగున 
సత్యముగా ఉంటున్నారా? అని అడుగవలదు ఉండుటకొరకే అట్టు ఆర్యులు 
ఏర్పాటు చేసిరి ఉండకపోయినచో దానివల్ల కలిగెడు ఫలము వారే పొందగలరు 
సతికి ఎంత పాతివ్రత్య ధర్మము + ట్రామున చెప్పబడెనో పతికి కూడా సతియందు 
అట్టి ఏకపత్నీ వ్రతమును చెప్పక పోలేదు కనుకనే శా(స్తములో భార్యను అర్జాంగి 
అని తెలుపుట, అనగా పురుషునియొక్క యెడమ భాగమగు అర్హ శరీరము 
భార్యదనియు, (స్రీయొక్క కుడిభాగమగు అర్హ శరీరము పురుషునిదనియు 
నిర్వచించుటకు కారణమైనది 


ఇప్పుడు లోకమున నూతనముగా రెండు పద్దతులు గలవు 1 దివ్య జ్ఞాన 
సమాజము, 2 దివ్యజీవన సమాజము మొదటిది అనిబిసెంటమ్మగారిదీ రెండవది 
డాక్టరు శ్రీ శివానన్దస్వామి గారిది మూడవదిగా దివ్య జననమను పేరుతో గూడా 
ఒక సంఘముండిన బాగుండునని తలంచడ మైనది దీనికి మన గృహస్థాశ్రమ 
భక్తులగు పుణ్యదంపతులు పూనుకొనవలయును భావికాల సౌభాగ్యము లన్నియు 
భావిసంతానములపై ఆధారపడియున్నవి ఈ భూలోకోద్దరణమునకును, 
ఆత్మలోకోద్దరణమునకును తగిన బిడ్డలను కనెడు భారమంతయు 
గృహస్థాశ్రమములో నుండు మన పుణ్య దంపతులపై ఆధారపడి యున్నది. 
నియమబద్దులగు గృహస్థాశ్రమస్టు లైనచో ఇది అంత ప్రయాసమైన పని గాదు. 

ఈ దివ్య జనన సంతానమునకు 1 గృహస్టబ్రహ్మచర్యము, 2 మం(త్ర 
దీక్ష, ౩ అపరిగ్రహము, 4 నియమితాహారము అనగా నియమిత కాలములో 


108 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


మా(త్రము భుజించుట అను నియమములు గలవు ఆ ఆహారమును సత్యార్ణన 
ధనముతో, శుద్దమైన వస్తువుతో యుక్తముగా భుజించవలయును. వస్తువు 
మాత్రము సాత్వికమైన చాలదు అది వచ్చే మార్గము గూడా సత్యమైనదిగ 
నుండవలెను. ఇదివరలో నిట్టి నియమము పాటించని వారైనను ఇప్పటి 
నుండియెనను ఆచరించవలెను ఈ నియమములో దంపతు లిద్దరును సమాన 
భావము గలిగి యుండవలయును ఇక ఈ విషయమై చాలా ఏర్పాట్టు గలవు 
అవి ఇప్పుడారంభించలేదు. బాలురకు గురుకులమును, బాలికలకు 
కన్యాగురుకులమును, దానికి తగిన సంస్థయు, నిర్వాహకులును ఉండవలయును 
మం(త్ర దీక్ష పొందిన పదిమాసముల కావల పుట్టిన బిడ్డలను అయిదు 
సంవత్సరముల వరకు మాత్రమే మాతా పితరుల దగ్గర ఉంచవలెను తరువాత 
వారు గురుకులమున చేర్చుకొనబడుదురు. తక్కిన పిల్లలను ఎంత ధనమిచ్చినను 
చేర్చుకొనరు తమతమ బిడ్డలకు కావలసిన ధన సహాయము చేసికొనవచ్చును 


విద్యయు, అనుష్టానముమ పూర్తియగువరకు బిడ్డలను ఇంటికి పంపుట 
లేదు వారిని ఆశ్రమములో పోయి చూచుకొనవచ్చును ఈ మం(త్ర సంస్కారము 
ప్రకారము వుండుటకు ప్రయాసమని ఎప్పుడు తోచునో అప్పుడు ఆ (స్త్రీపురుషులు 
గురుకులము వారికి తెలిపి మానుకొనవచ్చును. కాని తరువాత పుట్టిన బిడ్డలను 
గురుకులమున చేర్చుకొనరు గురుకులమున నుండి బాలబాలికలు విద్యయు, 
సాధనమును పుర్తియెన తరువాత యావత్కాలము ఉండవలయునని తలంచిన 
ఆలాగున (బ్రహ్మచర్యవ్రతముతో విరక్షాశ్రమములో నుండవచ్చును అట్టు 
పవిత్రముగా (బ్రహ్మచర్యము సలుప సాధ్యము కాదని తోచినచో వివాహము 
చేసికొనవచ్చును అయితే అట్టివారు గురుకులమున నుండుటకు సాధ్యము కాదు 
ప్రత్యేకముగా నుండవలెను వీరుకూడా మంత్రదీక్షను పొంది గృహస్టబ్రహ్మ 
చర్యమును అనుష్టించిన వీరి సంతానమును గురుకులమున చేర్చుకొనెదరు 
ఇది గురుకులమున నుండెడు (బ్రహ్మచారులకు, (బ్రహ్మచారిణులకు సంబంధించిన 
దివ్యజనన సంఘమునకు సంబంధించినదిగా నుండును తక్కిన గురుకులము 
మామూలు గురుకులమువలె విద్య పూర్తియగు వరకుండి తరువాత వారి వారి 
యిష్టానుసారముగా శా(స్తోక్తముగ పవిత్రమగు గృహస్థాశ్రమమును పొందవచ్చును. 


గృహస్థాశ్రమ ధర్మము 109 


ఇక ఈ పవిత్ర ధర్మము పూర్ణముగా నెరవేరుట కేమేమి ధర్మములు 
చేర్చవలసి యుండునో, అట్టివి విజ్ఞులు, దేశాభిమానులు, భారతజనోద్ధరణయందు 
ప్రీతి గలవారు వ్రాసి పంపిన ప్రేమతో అందుకొని మరుము[ద్రణమున చేర్చబడును 
విజ్ఞ లెల్లప్పుడును రాజహంస నీరమును త్యజించి క్షీరమును (గ్రహించునట్లు 
త్యాజ్య విషయ ముండిన త్యజించి సారమును (గ్రహించ ప్రార్థన 

మరియు నీ [గ్రంధము ఆమూలా[గ్రముగా చదివిన తరువాత మాత్రమే 
వారివారి అభిప్రాయము లను నిశ్చయించుకొన వలసియుండును అట్టుగాక 
యేల గృహస్థాశ్రమమును గురించి యీలాగున వ్రాసిరి? సన్న్యాసా(శ్రమమును 
గురించి ఇట్లు చెప్పిరి? ఈలాటి తలంపు గలుగువచ్చును (క్రొత్తగా ఒకదేశమునకు 
వెళ్ళినవాడు అచట ఆరు బుతువులతో గూడిన ఒక సంవత్సర ముండిన మాత్రమే 
ఆదేశ శీతోష్టాది విషయములను తెలిసికొనుటకు సాధ్యమగును గదా! అట్టుగాక 
వర్ష గ్రీష్మ, హేమంతాది బుతువులలో నెప్పుడైనను వెళ్ళిన నిరంతరము వానగాని, 
లేక తీవ్రపు టెండగాని లేక అపరిమితమైన మంచుగాని ఈ దేశస్థితిగా నుండునని 
(గ్రహించుట ఎంత (ప్రమాదకరమో, ఆలాగుననే ఏ గ్రంధమునకైనా ఉండునని 
విజ్ఞులు తెలిసికొనియే యుందురు 


లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు 
ఓం తత్సత్‌ ఓమ్‌ 


ఇట్టు మీ చరాచర సుఖాభిలాషి 
శ్రీమలయాళస్వామి 


వరం ale safe 
Ye లూ లూ 


ఖః 
గృహస్థాశ్రమ ధర్మము 


గృహస్తాశ్రమశుద్ది 


గృహస్థాశ్రమము శుద్దమైన మాత్రమే ఉత్తమ సంతానము గలుగును. 
ప్రపంచములో శూరులై, ధీరులై, ఉదారచరితులై, ధర్మాత్ములై, ఆరోగ్యవంతులై, 
జ్ఞాననంవన్నులగు నంతానములు గలుగవలసియుండిన పుణ్యదంపతు 
లేర్పడవలయును. సృష్ట్యారంభము నుండి నేటి వరకును భూలోకములో నేర్చడిన 
యవతార పురుషులు, లోకోద్దారకులు, (ప్రవక్తలు, యోగులు, రాజయోగులు, 
కర్మశూరులు మొదలగు వారందరు గృహస్థాశ్రమము నుండియే ఏర్పడిరి ఇకను 
భావికాలములో గూడ అటువంటి ధీరోదారళూరులు జన్మించవలసినచో 
గృహస్థాశ్రమములో నుండియే పుట్టవలసియున్నారు 


దృష్టాంతముగా శ్రీరామచం(ద్రుడు వుణ్యదంవతులగు కౌసల్యా 
దశరథులకే అయోధ్యలో జన్మించెను ఆలాగున శ్రీ కృష్ణభగవానుడు గూడ 
దేవకీవసుదేవులకు మధురయందు గృహస్థాశ్రమము నందే సంభవించెను 
శ్రీగౌతమబుద్ధుడు మాయాదేవీ శుద్దోదనులకు కపిలవస్తునందు జన్మించెను 
శ్రీ యేసుక్రీస్తు గూడ జోసఫ్‌ మరియు మేరీలకు బెత్లెహామ్‌లో జననమొందెను. 
అయితే మేరీ కన్యక మైనప్పుడు పరిశుద్దాత్ముడగు దేవుని వలన ఏసు జనించినట్టు 
(కైస్తవులు చెప్పుదురు కానీ మరియ అను కన్యకను జోసఫ్‌ వివాహమాడెను. 
అదేరీతిగా అరబ్బీదేశము నందు శ్రీమహమ్మదునబియును అబ్దుల్లా అమీనాలకు 
ఆవిర్భవించెను అట్లే శ్రీజగద్గురు శంకరాచార్యులును ఆర్యాంబా శివగురులయందు 
కేరళ దేశమున ఉద్భవించిరి. ఈలాగున శ్రీరామానుజాచార్యులును (ద్రవిడ 
దేశమున కాంతిమతీదేవీ కేశవసోమయాజులకు ఆవిర్భవించిరి అదేరీతిగా కర్ణాటక 
దేశమున శ్రీమధ్వాచార్యులు గూడ గృహస్థాశ్రమములో ఉండిన పుణ్యదంపతులగు 


గృహస్థాశ్రమ ధర్మము 111 


వేదవతీ మధ్యగేహులకు ఉద్భవించిరి ఈలాగున పాంచాల దేశమందు 
శ్రీగురునానక్‌, (త్రిప్తాదేవీ కాళులకు ఉద్భవించిరి ఈ లాగున శ్రీకృష్ణ చైతన్యులు 
(గౌరాంగ(ప్రభువు) బంగాళాదేశమున సంసారములో నుండిన పావనదంపతులగు 
శచీదేవీ జగన్నాధమి(శ్రులకు పుట్టెను అదేరీతిగా మహాశూరుడును, ధీరుడును 
అగు శ్రీ శివాజీయు మహారా(ష్ట దేశమున జిజాబాయీ షహాజీలకు జన్మించెను 
ఈ ప్రకారముగా శ్రీ సమర్థ రామదాసుగారు ఆం(ధ్రదేశమున పవిత్ర గృహస్థాశ్రమ 
ధర్మము నవలంబించి యుండిన రాణూబాయీ సూర్యాజీపంతులకు గర్భమునందే 
జాతమాయెను ఆలాగున గుజరాత్‌ దేశమునందు పరమ పుణ్యాత్ములగు 
పుత్తలీబాయీ కరంచందుగార్లకు గాంధీ మహాత్ముడు ఆవిర్భవించెను 


వెయ్యేల, భూలోకములో జన్మించిన సర్వమహనీయులును గృహస్టాశ్ర 
మమునుండియే ఆవిర్భవించిరి కావున గృహస్థాశ్రమము శుద్దియైన మాత్రమే 
తక్కిన (బ్రహ్మచర్య వానప్రస్థ సన్బ్యాసాశ్రమములు మూడును శుద్దములు గాగల్లును 

ఇదే ప్రకారముగ అత్రి అనసూయలకు త్రిమూర్యాత్మస్వరూపులగు 
త్రీదత్తాత్రేయమునియు, కర్దమ(ప్రజాపతి దేవహూతులకు శ్రీ కపిలమునియు 
అవతరించిరి ఈలాగున మహాపరా[క్రమ శక్తియు తపోనిధియు నగు శ్రీ 
పరశురాముడు రేణుకాదేవీ జమదగ్నులకు జన్మించెను అట్టే మరుద్వతి 
మృకండులకు శ్రీ మార్కండేయ మహామునియు జన్మించెను అదేరీతిగా 
(ధ్రువుడును సునీతి ఉత్తానపాదులకు ఆవిర్భవించెను వీరందఆజు గృహస్థాశ్రమ 
ములో నుండి గదా యుద్భవించిరి కావున గృహస్థాశ్రమమును పవిత్రమొనర్చే 
లాగున గృహస్మ్థాశ్రమస్థులును యత్నము గలవారై యుండవలయును 


ఇదివరలో లోకోద్దారకులై ఆత్మోద్దారకులైన మహనీయు లందణు 
గృహస్థాశ్రమమునుండియే ఆవిర్భవించిరి వర్తమానకాలములో నుండు శుద్దాత్ము 
(£2) శాలి యు 
లందజును గృహస్థాశ్రమములో జన్మించినవారే ఇక భావికాలములోను అట్టి 
గృహస్థాశ్రమమునుండియే జన్మించవలసి యుందురు కావున సత్సంతానము 
గలుగవలసియుండిన, ధర్మాత్ములు జన్మించవలసియుండిన, లోకోద్దారకులు తమ 
బిడ్డలుగా పుట్టవలసి యుండిన, జ్ఞానాత్ములు జన్మించవలసియుండిన, 


112 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


తాపసవరులు తమ కుటుంబములో జన్మించవలసియుండిన దంపతులు 
ఉభయులును పవిత్రముగ గృహస్థాశ్రమ ధర్మమును జరుపవలసియుందురు 
అటులైన వంశోద్దారకమగు సంతానము గల్లును అందువలన వారును 
పుణ్యలోకమును పొందగలరు పురుషులకు చెప్పే లాగున స్తీలలోను మైత్రేయి, 
సులభ, శార్‌జ్లి, విశ్చవర, కాత్యాయని, మదాలస, చూడాల, గార్గి, శాండిలి, తపస్విని 
మొదలగు యోగినులు, సన్న్యాసినులు, తపస్వినులు, వేదవిదుషీమణులగు 
నారీమణులు గూడ గృహస్థా(శ్రమములోనే పుట్టి పెరిగి, తపస్వినులై జీవన్ముక్తిని 
పొందిరి 


ధన్యా మాతా పితా ధన్యో ధన్యం గోత్రం (వంశ) సముద్భవ: । 
ధన్యా చ వనుధా దేవీ య(త్రస్యాద్దురుభక్ష్తతా ॥ 


(బ్రహ్మనిష్ట్ణులు భగవద్భక్తులు నేవంశమున పుట్టుదురో వారి తల్లియు, 
తండ్రియు ధన్యులగుదురు. వారు జన్మించిన వంశము, గోత్రము ధన్యతను 
గాంచును వారు పుట్టిన భూమియు పుణ్యభూమి యగును గురుభక్తి యొక్క 
ప్రభావము ఈ లాగున ఉంటున్నది ఇప్పుడు గూడ ప్రపంచములో ఎవరైన 
మహనీయు లుండినచో వారి తల్లిదండ్రులను గురించి లోకము ఆ పుణ్యాత్ముని 
కనిన తల్లి యొక్క కడుపెంత చల్లనిదో, ఆ అమ్మ యేమి పుణ్యము చేసినదో, 
యేనోము నోచినదో, లేనిచో ఇట్టి మాణిక్యము వంటి బిడ్డ ఆ తల్లి గర్భమున 
పుట్టునా? అని చెప్పుచున్నది గదా! ఇదియే దీనికి తార్కాణము 


-అశయాం అహస్రాల- 
గృహస్థాశ్రమోత్కృష్టత 
(మనుస్కృతి) 
(బ్రహ్మచారీ గృహస్థశ్చ్ళ వానప్రస్టో యతిస్తధా । 
ఏతే గృహస్థ (ప్రభవాళశ్చత్వారః వృధగాశ్రమాః ॥ 
(బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యాసి యని వేజువేజుగా 


గృహస్థాశ్రమ ధర్మము 113 


నేయాశ్రమములు జెప్పబడినవో అవి నాలుగును గృహస్థాశ్రమము వలన నేర్చడినవి 


విశేషార్హము ॥ గృహస్థాశ్రమము శుద్దమైన మాత్రమే ఈ నాలుగాశ్రమములు 
గూడ శుద్దపడుటకు తగిన సంతానము గలుగునని యిదివరలో చెప్పబడిన 
రహస్యము భూమి శుద్దము గానిచో నెంత శ్రేష్టమగు విత్తనములు విత్తినను 
చక్కగా పోషించినను ఎటుల పూర్ణ ఫలము నివ్వజాలదో గృహస్థాశ్రమము నట్టిదే 
గృహస్థాశ్రమము పావనమగుచో అచ్చట జన్మించెడు సంతానములను గూడ 
బాల్యకాలమునుండియే పవిత్రమార్గములో (ప్రవర్తించులాగున చేయుదురు 
వెదురు మొదలగు వృక్షములను లేబ్రాయములో ఏలాగున వంచతలంచినను 
ప్రయాసము లేకనే వంచవచ్చును ముదిరిన తర్వాత నెటుల సాధ్యము గాదో, 
ఒక వేళు బహుపరి(శ్రమచే చక్కబరచ జూచినను ఎంత ప్రయాసకరమో, అట్లే 
ముదిరిన తర్వాత మానవుని గూడ చక్కబజచుట అంత (ప్రయాసకరమే 


సర్వే£_పి (క్రమశస్వేతే యధాశాస్తనిషేవితాః | 
యధోక్తకారిణం విప్రం నయన్తి పరమాం గతిమ్‌ ॥ 
ఈ నాలుగాశ్రమములును శా(స్త్రవిధి చొప్పున నడుచుకొన్నచో, అవి 


మొక్కఆటిగాని, రెండుగాని, మూడుగాని వానికి మోక్షప్రాప్తియను నుత్తమగతిని 
గలిగించును 


నర్వేషామపి చైతేషాం వేదన్మృతివిధానతః । 
గృహస్థ ఉచ్యతే శ్రేస్టః న (త్రీనేతాన్‌ బిభర్తి హి ॥ 


ఈ నాల్గు ఆ(శ్రమముల వారిలో [(శ్రుతిసృతులందు చెప్పబడిన రీతిగ 
గృహస్టుడే ఉత్తము డనబడును అతడే గదా తక్కిన మూడా(శ్రమములవారిని 
బోషించుచున్నాడు కావున నతడే (శ్రేష్టుడు 

విశేషార్థము ॥ బ్రహ్మచారి వానప్రస్థ సన్న్యాసులను పోషించి తానును 
మోక్షమును పొందే స్తితిలో నుండుట వలననే గృహస్థాశ్రమము శ్రేష్టమని 
చెప్పబడినది. అటుల మూడాశ్రమములను పోషింపకయు, విధిప్రకారము గృహస్థ 
ధర్మము నడుపకయు ఉండిన గృహస్థుడు పతితు డగును ఇట్టివారే శాస్త్రములు 


14 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


గృహస్టాశ్రమమును నిందించుటకు కారణము గృహస్టుడు తాను సంపాందించిన 
ధనముచే పై జెప్పబడిన మూడా(శ్రమములకు కావలసిన అన్న, వస్త , పుస్తకాదుల 
సహాయ మొనర్భుటయు, తక్కిన ఆశ్రమస్టులును తాము సంపాదించిన విద్య, 
జ్ఞానము, తపస్సు గృహస్థుల కొసంగుటయు చేయవలయును అప్పుడు 
ఉభయులును పరస్పర ఆత్నోన్నతి విషయములో సహాయపడినవార లగుదురు 


యధానదీ నదాస్సర్వే సాగరే యాన్తి నంస్పితిమ్‌ ! 
తదెవాశశ్రమిణాస్సర్వే గృహస్తే యాన్తి నంస్థ్రితిమ్‌ ॥ 


అన్ని నదులును, నదములును సముద్రమున చేరునటుల తక్కిన 
యా(శశ్రమముల వారందణు గృహస్సునిపై నాధారపడియున్నవారు గాన వానిని 
జేరుచున్నారు 


చతుర్శ్భిరపి చైవైతైర్నిత్యమా(శ్రమిభిర్ష్విజై: । 
దశలక్షణకో ధర్మః సేవితవ్యః ప్రయత్నతః ॥ 


ఈ నాలుగాశ్రమముల వారును, ఈ (క్రింద చెప్పబడు పది తెజుగులగు 
ధర్మములను సేవింపవలయును 


ధృతి: క్షమా దమో2౭_ సేయం శౌచమి(న్తియనిగ్రహః ! 

ధీర్విద్యానత్య మ(క్రోధో దశకం ధర్మలక్షణమ్‌ ॥ 

ధృతి, క్షమా, దమ, అస్తేయ, శౌచ, ఇన్లియని[గ్రహ, ధీ, విద్యా, సత్య, 
అ(క్రోధములను ఈ పదియు ధర్మలక్షణములు 


(1) ధృతిఃాధర్మకార్య నిర్వహణములో ధైర్యము, (2) క్షమాఓరిమి, 
(3) దమఃవ=దేహే(న్సియ నిగ్రహము, (4) అస్తేయం=వరుల వస్తువు 
నపహరింపకుండుట, (5) శాచంాబాహ్యాభ్యన్తరశుద్ద్ధి, (6) ఇన్షియ నిగ్రహఃకా 
మానసాది సర్వేంద్రియముల నిగ్రహము, (7) ధీఃానిర్మలమగు బుద్ది, (8) 
విద్యాఆత్మజ్ఞానము, సద్విద్యాపరనమును (9) సత్యం=సత్యభాషణము, (10) 
ఆ(క్రోధంాకోపరాహిత్యము, దశకం = ఈ పదియు, ధర్మలక్షణం= ధర్మమునకు 
లకణములగును 


గృహస్థాశ్రమ ధర్మము 115 


దశ లక్షణాని ధర్మన్య యే విప్రాన్సమధీయతే । 
అధీత్య చానువర్రన్తే తే యాన్తి పరమాం గతిమ్‌ ॥ 


ఎవరు ఈ దశవిధ ధర్మముల లక్షణముల నెజుంగుచున్నారో, యెజింగి 
యనుష్టించుచున్నారో వారుత్తమగతి నొందుదురు 


దశలక్షణకం ధర్మమనుతిష్టన్‌ నమాహితః । 

వేదాన్తం విధివచ్రుత్వా నన్న్యసేదనృణో ద్విజః ॥ 

మనుజుడు ఈ చెప్పబడిన పది లక్షణములు గల ధర్మము నెజఆిగి, 
జాగరూకుడై వీని ననుష్టించుచు వేదాన్తమును ఉపనిషదాదుల యర్హమును గురువు 
కడనుండి గృహస్థ దశయందే చక్కగా నేర్చుకొని ముత్తెజంగుల బుణములను 
దీర్చి సన్మ్యాసమును స్వీకరింపవలయును 

వి। ఆత్మజ్ఞానమునకు తగిన శుద్ది లేని వారికి గృహస్థాశ్రమములో నుండి 
శుద్ది గలుగుట కొజకు ధర్మబద్ధమైన గృహస్థాశ్రమము ఏర్పడినది అచ్చటనే 
యుండి ఆత్మశుద్ధి గలిగి యుత్తముడగు గురువు వలన వేదాన్త శ్రవణము చేసి 
జ్ఞానమును సంపాదించిన పిమ్మట కావలసి యుండిన సన్న్యసింపవచ్చును అట్టు 
ఆత్మశుద్ధి లేక సన్న్యసించినచో పవిత్రమగు సన్న్యాసా(శ్రమము పతన మొందును 

యధా వాయుం సమాశ్రిత్య వర్తన్హే నర్వజన్తవః 1 

తధా గృహస్ట్థమాడ్రిత్య వర్తన్తే నర్వ ఆ(శ్రమాః ॥ 

ప్రాణవాయువు నాశ్రయించి జన్తువులెల్ల జీవించునట్టు, గృహస్సుని 
ఆశ్రయించి తక్కిన యా(శ్రమస్సులు జీవింతురు 

యస్మాత్రయో£.ప్యాశ్రమిణో జ్ఞానేనాన్నేన చాన్వహమ్‌ । 

గృహస్టేనైవ ధార్యన్తే తస్మాజ్ఞ్యేష్ణాశ్రమో గృహీ ॥ 

విః గృహస్థుడు తక్కిన యాశ్రమముల వారిని వేదాధ్యయనము 
చేయించియు, అన్నపానముల నొసంగియు (ప్రతిదినము వారిని పోషించు 
చున్నాడు కావున గృహస్టుడన్ని యా(శ్రమముల వారిలో శ్రేషుడనబడును 
F9 


116 శ్రీమలయాళ సద్గురు గ్రంధావభి 


బుషయః పితరో దేవా భూతాన్యతిధయస్తధా । 
ఆశానతే కుటుంబిభ్యస్తేభ్యః కార్యం విజానతా॥ 


బుములు, పితృదేవతలు, వేల్పులు, భూతములు, అతిధులు - 
వీరందణును గృహస్థుల కడనుండి తమకు వలసినవి కోరుచుందురు కావున 
బుద్ధిమంతుడగు గృహస్సుడు వారికి వలసినవి యెతీగి యొసగవలయును 


వి॥ ఆలాగున పై జెప్పబడిన వారికి కావలసినది యొసగనిచో గృహస్టుడు 
పతితుడగును 


ఆదత్వాతు య ఏతేభ్యః వూర్వం భుంక్తే౭_ విచక్షణః । 
న భుంజానో న జానాతి శ్వగృ(ధైర్దగ్టిమాత్మన: ॥ 


అతిధులు మొదలుకొని సేవకుల వణకు భోజన మిడక గృహస్థుడు తాను 
ముందుగా భుజించెనేని అట్టివానిని జీవితాంతమున కుక్కలు, నక్కలు, (గ్రద్దలు 
దినునని ఆ గృహస్థు డెరుగడు 
(కవ! 


దేవాన్నషీన్మనుష్యాంళ్ళ పిత్తూన్‌ గృహ్యాశ్చ దేవతా: | 
పూజయిత్వా తతః పళ్చాధృహన్ద శ్ఞేషభుగ్భృవేత్‌ i 
దేవతలను, బుషులను, అతిధులను, పితరులను, గృహదేవతలను 


అన్నాదులచే వూజించి యావల గృవాన్టుడు మిగత యన్నమును 
భుజింపవలయును 


అఆవుం న కేవలం భుంక్తే యః పచత్యాత శ్రకారణాత్‌ / 
యజ్ఞశిష్ట్రాశనం హ్యేతత్సతామన్నం విధీయతే ॥ 


ఎవడు తన నిమిత్తము మాత్రము అన్నము వండి భుజించి అతిధి 
దేవతాదులకు పెట్టడో, అట్టి యన్నము పాపహేతువుగాన, నాతడు పాపమునే 
భుజించుచున్నాడు కాన గృహస్సునికి పంచయజ్ఞములలో మిగిలిన యన్నమును 
భుజించుటయే యుత్తమమని పెద్దలచే పరిగణింపబడినది. ఈలాగుననే 
భగవద్గీతయందు శ్రీ, కృష్ణభగవానుడు ఉపదేశించెను 


గృహస్తాశ్రమ ధర్మము 117 


యజ్ఞశిష్ణామృతభుజో యాన్తి (బ్రహ్మ సనాతనమ్‌ । 
నాయం లోకో౭_స్యయజ్ఞన్య కుతో౭_న్యః కురుసత్తమ ॥ 


ఓ అర్జునా! అతిధి పూజాది పంచయజ్ఞములలో, ఏదైన నొకటైనను చేసిన 
తర్వాత గృహస్టుడు భుజించెడు అన్నము అమృతసదృశ మగును అట్టివాడు 
శాశ్వతమైన (బ్రహ్మమును పొందుచున్నాడు పై యజ్ఞములలో దేనినైన నొక్కదానిని 
చేయని వానికి ఈ లోక సుఖమైనను లేదు ఇక పరలోక సుఖమెక్కడిది? 

యజ్ఞశిష్టాశినన్సన్లో ముచ్యన్తే నర్వకిల్చిషైః | 

తే త్వవుం భుజ్ఞ్జతే పాపా యే వచన్య్యాత్మకారణాత్‌ ॥ 

అతిధిపూజను దైవకార్యాది పంచయజ్ఞములను జేసి మిగిలిన యన్నమును 
భుజించెడు సత్పురుషులు సర్వపాపములనుండి విడువబడుచున్నారు ఎవరు 
తాము భుజించుటకు మాత్రమే వంటచేసికొనుచున్నారో అట్టి పాపులయితే, 
పాపమునే భుజించుచున్నారు 


వి॥ గృహస్థుడు వంట చేయుట అతిధులకొణకు, భగవదారాధన కొజుకు 
అను తలంపుతో చేయవలసినదేగాని తన కడుపుకొజుకు మాత్రమే యను బుద్దితో 
చేయకూడదు అతిధులకు పెట్టకయు, దైవకార్యములు చేయకయు 
భుజించువారు పాపాత్ములనియు, వారు భుజించునది అన్నము కాదు, పాపమే 
యనియు శ్రీ కృష్ణభగవానుడు ఉపదేశించెను 


3 జ 

స్వే స్వే కర్మణ్యభిరతన్సంసిద్ధిం లభతే నరః । 
స్వకర్మనిరతస్పిద్ధిం యధా వినతి తచ్చృణు ॥ 

మనజుడు తన కేర్చడిన కర్మయందాసక్తుడై ఆచరణ పరుడాయెనేని 


యుత్తమ సిద్ధిని పొందుచున్నాడు తనకేర్చడిన కర్మమందు (ప్రవర్తించువాడు ఏ 
(ప్రకారముగా జ్ఞానమును పొందుచున్నాడో అద్దానిని ఆకర్షింపుము 


వి॥ తన కేర్చడిన కర్మమనగా తాను (బ్రహ్మచర్యాది ఆశ్రమములందుగాని, 
లేకయే అనుష్థానమందుగాని యుంటున్నాడో అట్టి కర్మయని భావము 


118 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌ | 
న్వకర్మణా తమభ్యర్చ్య సిద్దిం విన్హతి మానవః ॥ 


ఏ సర్వేశ్వరుని వలన సమస్త భూతములకు సంస్కారానుగుణముగ ప్రవృత్తి 
గలుగుచున్నదో, అట్టి ఈశ్వరుని మనుజుడు తన కేర్పడిన కర్మచే నారాధించి 
జ్ఞానాధిష్టాన యోగ్యతాసిద్దిని పొందుచున్నాడు 

వి ॥ ఎవరెవరు ఏయే ఆ(శ్రమములందుగాని, అనుష్టానములందుగాని, 
యుంటున్నారో వానికి సంబంధించిన అనుష్టానములను జేయుచు పరమేశ్వర 
ధ్యానము గూడ చేయుచుండిన, దానివలన నాత్మశుద్ది గల్లి జ్ఞానమును 
పొందగలుగుదురు ఎట్టన ఎవరైనను ఏ జొషధమును సేవించిన దానికి తగిన 
పధ్యముగూడ నుండవలయును గదా! ఆలాగున నేజాతి వారైనను వారికేర్చడినదగు 
ఉద్యోగమును జేయుట వారికది ధర్మము గదా! అదే యిచట (గ్రహించవలయునే 
కాని జాతిని గుతించి కాదు 


మనుస్మృతి - గృహస్టుడు ప్రతిదినము గూడ పంచయజ్ఞపరాయణుడై 
యుండవలయును ఆ పంచయజ్ఞము లెవ్వియన (క్రింద వివరింపబడుచున్నవి. 
పంచసూనా గృహస్థస్య చుల్లీ పేషణ్యువస్కరః | 
కండనీ చోదకుంభశ్చ బధ్యతే యాన్తు వాహయన్‌ ॥ 


గృహస్థుడు ఎంత అహింసా వ్రతము నవలంబించుచున్న వౌడైనను అని 
వార్యమైన ఐదు విధములగు హింసలు వచ్చుచుండును 


అవి 1. చుల్లీ=కట్టెలు మొదలగు వాని వలన వండునప్పుడు కట్టెలలో గల 
చెదలు మొదలగు (క్రిముల నాశము, 2 పేషణీ=విసరుచున్నప్పుడును, 
నూరుచున్నప్పుడును కలిగాడు ప్రాణిహింస, ౩ ఉపస్కరఃాఇతర గృహకృత్యములు 
చేయునప్పుడు క్షలిగెడు ప్రాణిహింస అనగా చిమ్ముట, అలుకుట మొదలగునవి 
దీనిలోనిదే దున్నునప్పుడు, పారతో చెక్కునప్పుడు సస్యములలో గల (క్రిములను 
తొలగించునప్పుడు గలుగు హింస (4) కండనీ=ధాన్యాదుల దంచునప్పుడు గలుగు 
(ప్రాణిహింస, (5) ఉదకుంభఃానీళ్ళు ఉడకబెట్టునప్పుడు గలుగు (ప్రాణినాశము, 


గృహస్థాశ్రమ ధర్మము 119 


ఇక నిల్లు కట్టుటలో నేర్పడు ప్రాణినాశము 


ఈ ఐదు హింసల నివృత్తి కొకు పంచయజ్ఞములు విధింపబడుచున్నవి 
ఇవి అనివార్య మగుటచేతను, ఇవి లేక మానవులు జీవింపలేక పోవుటచేతను 
'ప్రాయళ్ళిత్తముల నొనరించుటచే ఆ దోషములు నివర్తించుచున్నవి 


తాసాం (క్రమేణ సర్వాసాం నిమ్మ్కృత్యర్థం మహిర్షిభిః । 

వంచ క్షుప్తాః మహాయజ్ఞాః ప్రత్యహం గృహమేధినామ్‌' ॥ 

ఆ యైదు తెజంగుల పాపములు పోవు నిమిత్తము మహర్షులు గృహస్టునకు 
పంచమహాయజ్ఞములను వరుసగా విధించిరి 

అధ్యాపనం (బ్రహ్మయజ్ఞః పిత్పయజ్ఞన్తు తర్పణమ్‌ ॥ 

హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞో౭_ తిధి పూజనమ్‌ [1 

1 బ్రహ్మయజ్ఞము, 2 పితృయజ్ఞము, ౩ దేవయజ్ఞము, 4 భూతయజ్ఞము, 
5 మనుష్య యజ్ఞము 

1 (బ్రహ్మయజ్ఞము = వేదోపనిషద్భగర్గీతాది పారాయణము, ప్రణవాది 
మం(త్రజప భగవత్కీర్తన పూజాదులు వీనిలో నేదైన ఒక దానినైనను చేయక 
భోజనము చేయరాదు 2 పితృయజ్ఞము = తర్పణాదులచే పితరులను 
తృప్తిపరచుట ౩ దైవయజ్ఞము = అగ్నియందు (వ్రేల్చుహోమము (వైశ్యదేవము), 
4 భూత యజ్ఞము కా కుక్కలు, పిల్లులు, కాకులు, ఉడుతలు మొదలగు ప్రాణుల 
కన్నమిడుట, 5 మనుష్య యజ్ఞము = అతిధి సత్కారము -ఇది రెండు విధములుగ 
నగును బ్రహ్మచారులు, సన్నాసులు, సాధువులు, వానప్రస్టులు, తీర్థయాత్రలు 
జేయువారు మొదలగువారికి గౌరవభావముతో భోజనము నిడుట, రోగులు, 
అంగహీనులు, స్వయముగా దేహసంరక్షణ చేయుస్థితిలో లేనివారికి కబళ మిడుట 


వంచైతాన్‌ యో మహాయజ్ఞాన్‌ న హావయతి శక్తిత: । 
స గృహే౭._పి వనన్నిత్యం నూనాదోషైర్న లిప్యతే ॥ 


ఎవడీయైదు యజ్ఞములను విడువక యధాశక్తిగా నాచరించునో అతడు 
గృహస్మ్థాశ్రమియై యున్నను పంచసూనాది దోషము లైదును వాని నంటవు 


120 శ్రీమలయాళ సద్దురు గ్రంధావళి 


దేవతాతిధి భృత్యానాం పితూణామాత్మనశ్చ యః । 
న నిర్వపతి పంచానాముచ్చ్యనన్న న జీవతి ॥ 


దేవతలకును, భూతములకును, అతిధులకును, పితరులకు నేగృహస్స్టు 
డన్నము నాసంగడో, కలిమికి తగినంత తానును భుజింపడో, అతడు జీవించి 
యుండియు జీవింపని వాడనియే చెప్పనగును అనగా జీవనృతుండనియే 
(గ్రహించదగినది ఈ ధర్మము ననుసరించియే ఏ పంటలయినను పండిన 
స్థలములలో అచ్చటికి వచ్చిన యాచకులకు కొంచెము, కొంచెము దాన 
మిచ్చుటకు కారణము పండించుటలో గల (ప్రాణినాశశాన్తి కొజుకే అది యేర్పడినది 
విత్తనమునకు దాచి పెట్టి మిగత తినిన మరు సంవత్సర మేలాగున పండించుటకు 
వీలున్నదో ఆలాగున గృహస్టుడిచ్చు దానధర్మములు మరుజన్మమునకు ఫలము 
గలుగజేయును గవర్నమెంటు వారికివ్వవలసిన పన్ను నివ్వకపోయిన భూమి నెటుల 
జప్తి చేయుదురో ఆలాగున విధిప్రకారము శక్తి కొలది దానధర్మములను చేయనిచో 
ఇప్పుడుండు ఐశ్చర్యముగూడ (క్రమముగా నశించును ఒక సెంటు భూమి గలవాడు 
నూరు ఎకరముల భూమి గలవాని శిస్తును చెల్లింప నవసరము లేదు. కాని నూరు 
ఎకరముల భూమి గలవాడు ఒక సెంటు భూమి గలవాని శిస్తు చెల్లించిన చాలదు 


మరియు పితృ(శ్రాద్దమునకు (శ్రద్ధాభక్తులతో మాతాపితరులు జీవించి 
యున్నప్పుడే అన్నాదు లొసగి ఇచ్చటనే వారిని తరింపజేయవలయునని యొక 
యర్థము కూడ గలదు. ఒకరి వద్ద బుణస్టులై యుండినచో అది తీర్చనిచో 
నేలాగున బుణస్టులమో ఆలాగున మనము శైశవావస్థలో అశక్తులమై యున్నప్పుడు 
మాతా పితరులచే సుమారు 16 గాని, 18 గాని సంవత్సరములు పోషింపబడిన 
వారమై యున్నారము. అప్పుడు వారికి యౌవనము, శక్తియు నుండెను మరల 
వారు వృద్దులైనప్పుడు శక్తిరహితులై యుందురు అత్తజీ మనము యౌవనము, 
శక్తియును గలవార మగుదుము బాల్యదశలో మన మశక్తులమై యున్నప్పుడెన్ని 
సంవత్సరములు తల్లిదం[డ్రులచే సంరక్షింపబడిన వారమైతిమో అన్ని 
సంవత్సరములు వార్హక్యదశలో వారిని సంరక్షింపవలయును. యధార్థముగ నిదే 
తల్లిదండ్రుల బుణమును తీర్చవలయునను వాక్యమున కర్ణము. 


గృహస్థాశ్రమ ధర్మము 121 


ఇదివరలో గృహస్థుడు చేయవలసిన అతిధి పూజా విశేషమును గురించి 
తెలుపడమైనది ఆయితే పూర్వికులు ఎట్టివారిని అతిధులుగా నిశ్చ్ళయించిరో ఆ 
విషయమై పరాశరస్కృతి చెప్పిన దానిని జూడందగును. 


దూరోధ్యోపగతం (శ్రాన్తం వైశ్యదేవ ఉపస్పితమ్‌ | 
అతిధిం తం విజానీయత్‌ నాతిధిః పూర్వమాగత: ॥ 


పగలు వైశ్యదేవాంతమున గాని, సాయంకాలమునగాని, ఎప్పుడైననుగాని 
దూరము నుండి యలసి ఆకొని వచ్చినవాడును, తీర్హయాత్రను సల్పువాడును, 
పరమార్థము నుద్దేశించి ప్రయాణము చేయువాడును అతిధి యనంబడును 
పూర్వమెప్పుడైనను ఏదివసముననైనను వచ్చినవాడగుచో నాతడతిధి గాజాలడు 
అతిధి శబ్దార్హము “ఆతిధి యందు వచ్చినవాడును, దానికి ముందు ఏ తిధియందు 
రాని వాడును ఆ తిధియందే వెళ్లువాడును అతిధి యనదగును ” అనగా పంచమి, 
షష్టి సప్తమి మొదలగు దినములు తిధి యనబడును 


మతజియు ఆర్యుల కాలమందు సోమరులై తిరిగెడు బ్రాహ్మణులు గాని, 
(బ్రహ్మచారులుగాని, సన్బ్యాసులుగాని సాధువులుగాని ఉండలేదనియు, అనగా 
ఆ కాలమున యాచక వృత్తి నిషేధింపబడి యుండెననియు ఈ క్రింది శ్రోకముచే 
నర్హమగుచున్నది. అట్టి నియమముతో నొప్పు దేశమే సరియైనది అట్టి నియమము 
లేనందుచేతనే సోమరులై తిరుగుటకు అవకాశ మేర్పడినది 

అ(వ్రతా హ్యనధీయానా యత్ర భైక్షచరా ద్విజాః | 

తం (గ్రామం దండయే(దద్రాజా చోరభక్త(ప్రదో హిస; ॥ 

ఏ (గ్రామమునందు (బ్రహ్మచర్య (వ్రతము నాచరింపకయు, వేదమును 
చదువకయు (బ్రహ్మచారులుగాని, బ్రాహ్మణులుగాని, సాధువులుగాని భిక్షమెత్తి 
జీవించుచున్నారో ఆయూరి వారిని భూపాలుడు దండించవలయును ఏలయనగా 


ఆయూరివారలు చోరులతో సమానులగు వారికి అన్నమొసగి పోషించినవార 
లగుచున్నారు గదా! 


(గంథాన్తరమున గృహస్థుని ధర శ్రములను గూర్చి తెలిపిన దానిని తెలిపెద, 


122 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


గృహస్థధర్మా ప్రవరో మనీషిణాం (బ్రహ్మాదిభిశ్చాభిపహితో నగాత్మజే | 
తప్పా తవన్వీ విపినే క్షుధార్హో గృహం నమాయాతి సదాఇ-న్నదాతు: ॥ 


ఇది ఈశ్చరునిచే పార్వతీదేవి కుపదేశింపబడెను ఓ పార్వతీ! గృహస్టుడే 
మనీషులలో ధర్మాచరణలో శ్రేష్పుడని (బ్రహ్మాదులచేతను జెప్పబడెను వనమున 
తపము గావించెడు తపస్వియు ఆకలి బాధ కలుగునప్పుడు అన్నదాత యొక్క 
గృహమునే పొందుచున్నాడు 


భక్త్యా న చాన్నం ప్రదదాతి తస్మై తపోవిభాగం భజతే హి తన్య। 
గృహాశ్రమం శ్రేష్టమిహాశ్రమాణాం నమ్యక్చ యః పాలయతే మనుష్యః ॥ 


ఎవడు ఇంటికి వచ్చిన తాపసులకు భక్తితో అన్నదానమును చేయు 
చున్నాడో ఆ గృహస్థుడు తపస్సులో నొకభాగమును పొందుచున్నాడు గదా! ఎవనిచే 
విధి ప్రకారము గృహస్థాశ్రమము పాలింపబడునో అట్టి ఆ(శ్రమమే అన్ని 
ఆ(శ్రమములకన్నను మేలైనది 


ఇహైవ భుజ్ఞున్స మనుష్యభోగాన్‌ స్వర్గం ప్రయాతీతి న సంశయో౭_[త్ర । 
గృహం సదా పాలయతాం నరాణాం పాపం నమాయాతి కధం హి దేవి! ॥ 


అట్టి గృహన్ఫు డీలోకమున మనుష్యభోగముల ననుభవించుచు 
స్వర్గలోకమును గూడ పొందుచున్నాడు దీనియందు సందేహము లేదు అట్టి 
పవిత్ర భావముతో గృహస్థాశ్రమమును పాలించెడు మనుష్యులకు ఓ దేవీ! 
పాపమెట్టు సంభవించును? 


గృహాశ్రమః వుణ్యతమ స్పర్వదా తీర్ణవధ్భృహమ్‌ । 

అస్మిన్‌ గృహాశ్రమే వుణ్యే దానం దేయం విశేషతః ॥ 

ఆలాగున అతిధి పూజాదికార్యముల నొనర్చుచుండు గృహస్థాశ్రమము 
చాల వుణ్యమైనది. అట్టి గృహము ఎల్లప్పుడును పుణ్యతీర్ణమువంటిది. 
పుణ్యతీర్హములలో జనులు వచ్చి స్నాన మొనర్చి పవిత్రులై పోవునటుల అట్టి 
గృహమును బ్రహ్మచారి మొదలగు అనేకు లాశ్రయించి తృప్తలై పోవుచున్నారు. 
కావున ఇట్టి పుణ్యమగు గృహస్టాశ్రమమున విశేషముగా దానము చేయదగినది. 


గృహస్థాశ్రమ ధర్మము 123 


దేవానాం పూజనం యత్ర హ్యాతిథీనాం చ భోజనమ్‌ । 
పదికానాం చ శరణ మతో ధన్యతమో మతః ॥ 


గృహములందు దేవతార్చనయు, అతిధి భోజనము, యాత్రికులకు 
నాశ్రయము గలుగుచుండును అందువలననే అట్టి గృహస్థాశ్రమము 
ధన్యమయినదని తెలియందగును 


తపః పరం కృతయుగే (తేతాయాం జ్ఞానముచ్యతే 1 
ద్వాపరే యజ్ఞమేవాహుః దానమేకం కలౌ యుగే ॥ 


కృత యుగములో తపస్సే శ్రేసమై యుండెను త్రేతాయుగమున జ్ఞానమున 
కాధిక్యము గలిగియుండెను ద్వాపరయుగమున యజ్ఞమునకే యాధిక్యమును 
విధించిరి కలియుగమున అన్నదానమునకన్న మించిన ధర్మము గృహస్సునికి 
లేదు 


బుతుకాలాభిగామీ యః న్వదారనిరతశ్చ యః | 
స నదా బ్రహ్మచారీ హి విజ్ఞేయస్స గృహ(శ్రమీ ॥ 


బుతుకాలమందు మాత్రము స్వభార్యయందు చేరు గృహస్థుడు 
ఎల్లప్పుడును (బ్రహ్మచారి యనియే (గ్రహించదగినది అట్టి నారీమణియు 
ళా లు 
(బ్రహ్మచారిణియే యని యనందగును 


మృతే భోర్తరి సాధ్వీ (స్రీ (బ్రహ్మచర్యే వ్యవస్థితా | 

న్వర్గం గచ్చత్యవు(త్రాపి యధా తే (బ్రహ్మచారిణః ॥ 

ఏ సాధ్వియగు (స్తీ భర్త మరణించిన పిమ్మట (బ్రహ్మచర్య వ్రతము 
ననుష్టించుచున్నదో అట్టి వారికి సంతానము లేకపోయినను మరణానంతరము 
స్వర్గలోకము సంప్రాప్త మగుచున్నది అంతియే గాదు. బ్రహ్మచర్యవ్రతమును 
సల్పెడు నైస్టికబ్రహ్మచారులు ఏ (బ్రహ్మలోకమును పొందెదరో భరృవియోగా 
నంతరము నైష్టిక (బ్రహ్మచర్యము నవలంబించు నారీమణులు గూడ అట్టి 
(బ్రహ్మలోకమునే పొందెదరు 


124 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


వనేఇ_పి దోషాః ప్రభవన్తి రాగిణాం గృహే£.పి పంచే(న్టియని(గ్రహస్తవః | 
ఆకుత్పితే కర్మణి యః (వ్రవర్తతే నివృత్తరాగన్య గృహం తపోవనమ్‌ ॥ 


రాగద్వేషములు గలవారు వనమునందుండినను వారికి దోషములే 
గలుగుచుండును గృహస్థాశ్రమము నందుండినను పంచే|న్రీయముల యొక్క 
నిగ్రహము గలవాడు తాపసుడే యగును నిందితముగాని కర్మచేయు 
వాడెచ్చటనుండినను జ్ఞానియే యగును రాగరహితునకు గృహము తపోవనము 
వంటి పుణ్యభూమి యగును 


నాశ్రమం కారణం ముక్తేః దర్శనాని న కారణమ్‌ । 
తథైవ సర్వకర్మాణి జ్ఞానమేవ హి కారణమ్‌ ॥ 


మోక్షము కొజకు సన్న్యాసాశ్రమముగాని, గృహస్థాశ్రమముగాని కారణము 
గాదు ఆలాగున శాస్త్రములు జదువుటగాని, ఇతర కర్మలను జేయుటగాని 
కారణము గాదు ముక్తికి జ్ఞానమొక్కటియే కారణము. 


అన్నపానాదిభిర్భక్యా (బ్రహ్మనిష్థం సమర్చయేత్‌ | 
నర్వపావవినిర్ముక్తః శంకరం యాతి మానవః ॥ 


ఏ గృహస్టుడైతే భక్తితో అన్నపానాదులు (బ్రహ్మనిష్టులకు సమర్పించు 
చుండునో అట్టి మానవుడు సర్వపాపములనుండి విముక్తుడై పరమేశ్య్వరైక్యమును 
పొందుచున్నాడు 

పితృదేవమనుష్యేభ్యో దత్వా౭_శ్నీతామృతం గృహీ | 

స్వార్థం పచత్యఘం భుంక్తే కేవలం స్యోదరంభరీ ॥ 

గృహస్టుడు అతిధి , దేవ, పిత్స కార్యములగు పంచయజ్ఞములను జేసిన 
తర్వాత భుజింజెడు ఏ అన్నము గలదో అది అమృతమే యగును. ఎవడు 
కుక్షింభరుడై తన కొజకు మాత్రము పాకముచేసి భుజించునో అతడు తినునది 


అన్నము గాదు కేవలము పాపమే. ఇదివరలో గీతలోను, మనుస్కృతిలోను ఇట్టి 
ధర్మమే యుపదేశించడమైనది. 


గృహస్థాశ్రమ ధర్మము 125 


యస్యాన్న్ష్నపానవుష్టాంగః కురుతే వుణ్యసంచయమ్‌ । 
ఆన్న(ప్రదాతుస్తస్యార్థం కర్తుశ్చార్ణం న సంశయః ॥ 


ఏ గృహస్టుడు ఇచ్చెడు అన్నపానాదుల చేత శరీరపుష్టి గలిగి తపోధ్యానాది 
పుణ్యకార్యములను చేయుచుండునో వాని పుణ్యములో సగము అన్నదాతకును, 
అర్హభాగపుణ్యము మాత్రము అనుష్టించు వానికిని గలుగును దీనియందు 
సందేహము లేదు 

ఆతిధిర్యన్య భగ్నాశో గృహాత్రతినివర్రతే | 

న తస్మై దుష్కతం దత్వా పుణ్యమాదాయ గచ్చతి Hn 

అన్నాభిలాషతో అతిధి ఏ గృహస్థుని ఇంటికి వచ్చి అన్నమును పొందక 
నిందితుడయి ఆ గృహమునుండి మరలి పోవుచుండునో అప్పుడే ఆ గృహస్టుడు 
చేసిన పుణ్య మంతయు అతని నుండి మరలిపోవుచుండును అతిధి యేదైన 
పాపము చేసి యుండినచో అది యీ గృహములో నిలిచిపోవును 


వతి(వ్రతాం [సియం దృష్ట్వా పావనాశో భవేన్మమ । 
శుద్దా జాతా విశేషణ గౌరీతుల్యా పతి(వ్రతా ॥ 


ఈశ్వర వాక్యము - పతివ్రతా(స్తీని దర్శించుటవలన నా పాపమంతయు 
నశించుచున్నది విశేషమగు పుణ్యముల చేతనే శుద్దురాలగు పతివ్రతా (స్త్రీ 
జన్మించును. అట్టి పుణ్యవతి పార్వతీ దేవికి సమానురాలు 

సా ధన్యా జననీ లోకే న ధన్యో జనకః పితా | 

ధన్యస్స్ప చ వతిర్యన్య గృహే దేవీ వతివ్రతా ॥ 

అట్టి పతివ్రతయగు మహిళయొక్క తల్లి ధన్యురా లగును, కన్నతండ్రియు 
ధన్యుడగును. భర్తయు ధన్యతను గాంచును. ఓ పార్వతీ! ఏ గృహమందు పతివ్రతా 
(స్తీ నివసించునో ఆస్టలము గూడ పావనమగును 

పిత్సవంశ్యా మాతృవంశ్యాః వతివంశ్యా [స్త్రయ(స్త్రయ:ః । 

పతివ్రతాయా: పుణ్యేన స్వర్గే సౌఖ్యాని భుంజతే ॥ 


126 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఓ పార్వతీ ! పతివ్రతా (స్త్రీ యొక్క పుణ్యము వలన పితృ వంశీయులు, 
మాతృవంశీయులు, పతి వంశీయులు నగు మూడు తరముల వారు స్వర్గలోకమును 
పొంది సౌఖ్యము ననుభవించెదరు మనుజుడు, జీవించి యున్నప్పుడే 
పుణ్యకర్మములను జేసి తరింప వలయునేకాని పరలోకములో ఏ కార్యములను 
చేయుటకును అనుకూల ముండదు మనుష్యలోకము తప్ప తక్కిన లోకము 
లన్నియు ఇచ్చట పుణ్యపాప ఫలములను అనుభవించుట కేర్పడినవే 


ఇహైవ నరకవ్యాధేశ్చికిత్సాం న కరోతి యః । 
గత్వా నిరౌషధం దేశం వ్యాధిస్ట్ర: కిం కరిష్యతి? ॥ 


ఎవడు ఈ లోకమున జీవించి యున్నప్పుడే నరకమను వ్యాధికి 
పుణ్యమను చికిత్స జేయడో అట్టివాడు పరలోకమునకేగి బొషధము, వైద్యుడును 
గల స్థలమును త్యజించి? మందును, వైద్యుడును లేని స్థలములోనికి వెళ్ళిన 
రోగివలె నేమి చేయం గల్గును? 


యావత్వుసమిదం శరీరమరుజం యావజ్ఞరా దూరతో 
యావచ్చే(న్దియశక్తిరవ్రతివాతా యావత్‌క్షయో నాయుషః | 
ఆత్మ(శ్రేయని తావదేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్‌ 
సందీప్తే భవనే తు కూవఖననం (వ్రత్యుద్యమః కీదృశః ॥ 


ఎంతవరకు మనుజుని దేహము రోగ పీడితముగాక యుండునో, ఎంత 
వజకు జరానెరలచే బాధింపబడక యుండునో, ఎంతవజకు ఇం(ద్రియముల 
శక్తి నశింపకుండునో, ఎంతవజకు శరీర దార్‌డ్యము క్షయింపక యుండునో 
అట్టి దురవస్థ గల్లుటకు ముందుగానే ఆత్మశ్రేయస్సుకొణకు బుద్దిమంతులు 
చేయవలసిన కార్యములను జేయుచునే యుండవలయును అట్టుగాక 
ఉద్యోగము పోయిన తర్వాతను, ధనము పుత్రాదులకు స్వాధీనమయిన తర్వాతను, 
ఏమియు జేయుటకు శక్తిలేని ముదుసలి తనమున పరలోక సౌఖ్యమును గూర్చి 
ఆలోచించెడు వాడు కొట్టము కాలుచున్నప్పుడు దానిని చల్దార్చుటకు నీటికొజక్రై 
నూయి త్రవ్వుటకై గడ్డపారలను వెదకువానివలె వ్యర్ణుడై పోవును. 


గృహస్థాశ్రమ ధర్మము 127 


నాస్తి శ్రద్దానమం వుణ్యం నాస్తి శ్రద్దానమం నుఖమ్‌ ॥ 
నాస్తి శ్రద్దానమం తీర్ణం సంసారే ప్రాణినాం నృవ ॥ 


ఈ శ్లోకము నారదుడు ఒక రాజు కొజకుపదేశించినది ఓ రాజేన్లా! ఈ 
సంసారమందు (శ్రద్దకు సమమైన పుణ్యము లేదు |శద్దకు సమమైన సుఖమును 
లేదు (శ్రద్దకు సమమైన తీర్హమును లేదు కావున నెల్లప్పుడు (శ్రద్దతో నుండుము 
అట్టగుచో ఈ సంసారము నుండియే తరింపగలవు 


తండులన్య యధా చర్మ యధా తా(మన్య కాలిమా । 
నశ్యతి (క్రియయా వుత్ర వురుషన్య తధా మలమ్‌ ॥ 


జీవస్య తండులస్యేవ మలం సహజమన్యలమ్‌ 1 
నళ్యత్యేవ న సన్తేహః తస్మాదుద్యమవాన్ఫవ mn 


ఈ వాక్యము వాసిష్టమున నుపదేశించబడినది దీనివల్ల పాపముచే 
భయపడువారికి మంచి శాంతి కల్లును వడ్డయొక్క పొట్టు దంచుటచేతను, 
తామ్రము యొక్క చిలుము స్ఫుటముచేతను ఏలాగున నళించుచున్నదో, అట్టు 
జీవుని యొక్క పాపము పుణ్యకర్మచేతను, దైవస్మరణచేతను నశించును 
బియ్యమునకు పొట్టును, రాగికి చిలుమును జన్మముతో గూడ వచ్చినవైనను 
'ప్రతిక్రియచే నెటుల పోవుచుండునో ఆలాగున జీవుని పాప సంస్కారము 
జన్మముతో గూడ వచ్చినదైనను ఉపాయముచే తప్పక నశించును అందుచే 
ఎల్లప్పుడును ప్రయత్న పరుడవు గమ్ము 

యద్ధాకం చ నువర్ణాది మిళితం రజతాదినా । 

అల్పమూల్యం (ప్రజాయేత తధా జీవో౭.వ్యహంయతః ॥ 


యథైవ హి సువర్ణాది క్షారాదేశ్ళోధితం శుభమ్‌ । 
పూర్యవన్మూల్యతాం యాతి తధా జీవో£_పి సంన్కృతేః ॥ 


ఏలాగున అపరంజి బంగారము వెండి, రాగి, ఇత్తడి మొదలగు లోహము 
లతో కలిసిపోయినకొద్ది వెలలేనిది యగుచున్నదో, ఆలాగున జీవుడుకూడా శుద్ద 
శివస్వరూవుడైనను, అహంకారాది (ప్రకృతి గుణములతో చేరునప్పుడు 


128 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


అజ్ఞానావస్థను పొందుచున్నాడు అయినను అట్టి మలినపు బంగారమును 
న్ఫుటము జేసిన ఏలాగున శుద్దనువర్ణ మగుచున్నదో, అప్పుడేలాగున 
పూర్వముండిన బంగారము విలువను పొందుచున్నదో ఆలాగున జీవుడు 
సహితము ధర్మానుష్టానము, పరమేశ్వర భక్తివలన సంస్కారము నొంది శివత్వము 
నాందుచున్నాడు. 


త్వరితం జీవితం యాతి త్వరితం యాతి యౌవనమ్‌ । 

త్వరితం వ్యాధి రభ్యేతి తస్మాత్ఫూజ్యః పినాకధృత్‌ ॥ 

జీవితము క్షణ క్షణమును నశించిపోవుచున్నది యౌవనము గూడ 
శీఫ్రుముగ వెడలి పోవుచున్నది ఆలాగుననే వ్యాధియు శీఘ్రముగా దగ్గజ 
జేరుచున్నది అందువల్ల కాలమును పోగొట్టుకొనక శీఘ్రముగా పరమేశ్వరు 
నారాధించ వలయును అనగా స్మరించవలయును 


Em సా 
గృహస్థాశ్రమ ప్రశంస 
న్యాయార్జితధనస్తత్త్వజ్ఞాననిష్టో2_తిధి (ప్రియ: | 
శా(స్తవిత్సత్యవాదీ చ గృహస్టోవి.పి విముచ్యతే ॥ 1 
న్యాయముగా ధనమును సంపాదించువాడును, తత్వజ్ఞాన నిష్పుడును, 


అతిధులను సత్కరించు స్వభావము కలవాడును, శాస్తజ్ఞుడును, సత్యవాదియు 
నగు గృహస్టుడు విముక్తు డగుచున్నాడు. 


యది రామా యది చ రమా యది తనయో వినయధీర్లుణోపేతః | 
తనయే తనయోత్పత్తి: సురవరనగరే కిమాధిక్యమ్‌ ॥ 2 


నంతోషమును కలుగజేయు భార్యయు, వినయవంతుడును, 
గుణవంతుడును నగు కుమారుండును, పుత్రులకు పుత్రులును వీరితో గూడిన 
గృహస్థాశ్రమము స్వర్గలోకముకన్నను మిక్కుట మగుచున్నది. 


గృహస్థాశ్రమ ధర్మము 129 


నవిప్రపాదోదక కర్ణమాని సవేదశా[స్తధ్వనిగర్జితాని । 
స్వాహాన్వధాకారనిరస్తరాణి స్వానన్హతుల్యాని గృహాణి తాని ॥ 3 


ఎవరి గృహములు మహాత్ముల పాదోదకములచే బురద లగుచున్నవో, 
వేదశాస్త్ర ఘోషములచే ఒప్పుచున్నవో, హవిస్సులచే అలరారుచున్నవో ఆ గృహములే 
నిజమగు గృహములు అట్టి గృహములే ఆనందమును గలుగజేయుచున్నవి 
సానందం నదనం సుతాళ్ళ సుధియః కాన్హా న దుర్భాషిణీ 
నన్మిత్రం సుధనం న్వయోషితి రతిః చాజ్ఞావరాస్పేవకాః 1 
ఆతిధ్యం శివవూజనం (ప్రతిదినం మృష్టాన్నపానం గృహే 
సాధోస్సంగముపానతే హి సతతం ధన్యో గృహస్థాశమః ॥ 4 


ఆనందముతో కూడుకొన్నట్టి గృహము, బుద్దిమంతులగు బిడ్డలు, 
(ప్రియమును పలుకునట్టి భార్యయు, సన్మిత్రుడు, న్యాయార్జిత ధనము, 
స్వభార్యయందు రతియు, తమ ఆజ్ఞను అతి(క్రమించని సేవకులు, గృహములో 
ప్రతిదినము ఆతిధి సేవనము, భగవంతుని పూజయు, శుద్దమగు ఆహారము, 
ఎల్లప్పుడు సాధువులను సేవించుట -అనున వన్నియు చేకూరిన గృహస్థాశ్రమము 
ధన్యతను గాంచినది అట్టి గృహస్టులే పవిత్రులు 


మానువ్యం వరవంశజన్మవిభవో దీర్హాయురారోగ్యతా 

నన్మిత్రం సుసుత: నతీ ప్రియతమా భక్తిశ్చ నారాయణే । 
విద్వత్యం నుజనత్వ మిం(ద్రియజయ: నత్వా(త్రదానే రతిః 

తే వుణ్యేన వినా త్రయోదశ గుణాః నంసారిణాం దుర్లభా: ॥ 5 


1) ఉత్తమమగు మనుష్యత్వము, 2) సద్దుణవంతుల వంశములో 
జన్మించుట, 3) సంపత్త్తు, 4) దీర్చాయుస్సు, 5) ఆరోగ్యము, 6) సన్మి(త్రుడు, 
7) వినయోపేత కుమారుడు, 8) మధురాలాపినియగు సతీమణి, 9) భగవద్భక్తి, 
10) జ్ఞానము, 11) మంచి స్వభావము కలిగియుండుట, 12) ఇంద్రియ 
జయము, 13) యోగ్యులకు దానము చేయవలయునను ప్రీతి - ఈ పదుమూడు 
గుణములు పుణ్యము లేనిచో గృహస్థులకు లభించవు 


130 శ్రీమలయాళ సద్లురు గ్రంధావళి 


పతివ్రతా లక్షణము 


యన్య భార్యా శుచిర్డక్షా నదా భర్రనుగామినీ । 
నిత్యం మధురవక్తీ చ సా రమా న రమా రమా ॥ 6 


ఎవని భార్య శుచియై, పుణ్యకర్మములో సమర్జురాలై, భర్తను అనుసరించు 
స్వభావము గలదియో, ఎల్లప్పుడు మధుర భాషిణియో అట్టి లలనామణియే 
భార్యయని చెప్పబడుచున్నది ఏతద్వ్యతిర్తిక్త లక్షణములు కలది భార్య కాదు 
దుఃఖదాయిని యగుచున్నది (లక్ష్మి లక్ష్మి గాదు, అట్టి వనితమే లక్ష్మి) 


నిత్యం స్నాతా నుగన్హా చ నిత్యం చ (ప్రియవాదినీ । 
అల్పభుజ్మితవక్తీ చ దేవతా సా న మానుషీ ॥ 7 


నిత్యము స్నానము చేయునట్టినదియు, వరిశుద్దురాలును, 
కుంకుమాదులను ధరించునదియు, ఎల్లప్పుడును ప్రియమునే భాషించునదియు, 
మితముగా భోజనము చేయునదియు, మిత భాషిణియునగు సతి మనుష్య 
రూపము ధరించి యుండిన దేవతా స్వరూపిణిగా గణింపబడుచున్నది 


కల్యోత్సానవరా నిత్యం గురుశుశ్రూషణే రతా । 
సునంమృష్టగృహా చైవ గోశకృత్కృతలేవనా ॥ 8 


ఏ గృహిణి తెల్లవారు జామున లేచునదియు, సర్వదా గురువులను 
సేవించునట్టిదియు, గృహమును గోమయముచే అలుకునదియు, గృహమును 
ఎప్పుడును శుద్దముగా చేయునదియు నగుచున్నదో అట్టిదియే గృహిణి యని 
చెప్పబడుచున్నది 

శ్వ(శూశ్వశురయోః పాదౌ తోషయన్తీ వతివ్రతా ! 

మాతాపితపరా నిత్యం యా నారీ సా పతివ్రతా ॥ 9 


తన తల్లి దండ్రుల, అత్తమామల పాదములకు (మొక్కి వారియందలి 
భక్తిచే భరితురాలగు నారి పతివ్రత యని చెప్పబడుచున్నది 


గృహస్థాశ్రమ ధర్మము 131 


భక్తిః ప్రేయసి సంశ్రితేషు కరుణా శ్వ్యశూషు నమం శిరః 
ప్రీతిర్యాతృము గౌరవం గురుజనే క్షాన్తిః కృతాగన్యపి | 

అమ్హానః కులయోషితాం వ్రతవిధిః: సో౭= యం విధేయః పునః 
మద్భర్తుర్ణయితా ఇతి (ప్రియసఫఖీబుద్రిన్సవత్నీవ్వపి ॥ 10 


భర్తయందు భక్తి ఆశ్రయించిన వారియందు దయ, అత్తమామలపై నమత, 


తోడికోడండడ్రపై అతిధులపై ప్రీతి, గురువులపై గౌరవము, అపరాధులపై గూడ 
ఓర్పు- ఇవన్నియు నుండుట కుల(స్తీలకు చెడని వ్రతము మజియు సవతులపై 
స్నేహము గలిగి యుండుటయు ఆచరించవలయును 


— అకా 
పతివ్రతా మాహాత్మ్యము 
శ్రీస్కాందమహాపురాణే తృతీయే బ్రహ్మఖండే ధర్మారణ్యఖండే 


శ్రీసూత శౌనకమహాముని సంవాదరూపం పతివ్రతా మాహాత్మ్య్యమ్‌ । 


శృణు నూత! మహాభాగ నర్యధర్మవిదాం వర । 


గృహస్థానాం సదాచారః (శుతశ్చ్ళ త్వన్ముఖాన్మయా ॥ 1 
ఏకం మమేప్పితం మే తత్కధయస్వాద్య సూతజ! | 
వతి(వ్రతానాం సర్వాసాం లక్షణం కీదృశం వద ॥ 2 


ఓసూతమహర్షీ ! మహాభాగా ! ధర్మతత్వజ్ఞ (శ్రేష్ట! తమ ద్వారా గృహస్థుల 


సదాచారములను వింటిని ఇకనొకటి యున్నది అద్దాని నిప్పుడు చెప్పదొడంగుము. 
అదేమన మహాపతి(వ్రతల లక్షణము లెట్టివో చెప్పుము 


10 


సూత ఉవాచ =సూతుడు పలికెను. 


పతివ్రతా గృహే యన్య సఫలం తన్య జీవనమ్‌ । 
యస్యాంగచ్చాయయా తుల్యా యత్కథా వుణ్యకారిణీ ॥ 3 


ఎవని గృహమున పతివ్రత యుంటున్నదో వాని జన్మము సార్థకము 


132 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


పతివ్రత తన శరీరచ్చాయ (నీడ) వలె తనను అనుసరించి యుండును అట్టి 
పవిత్ర స్వరూపిణి చరిత్ర పుణ్యమును కలుగజేయును 

వతి(వతాస్త్వ్వరున్హత్యా సావిత్యావ్యనసూయయా । 

శాండిల్యాఛైవ నత్యా చ లక్ష్మ్యాచ శతరూవయా । 4 


మేనయా చ సునీత్యా చ నంజ్ఞయా స్వాహయా నమా: । 
వతివ్రతానాం ధర్మా హి మునినా చ (ప్రకీర్తితాః ॥ 5 


పతివ్రతలు అరుంధతి, సావిత్రి, అనసూయ, శాండిలి, సతి, లక్ష్మి, శతరూప, 
మేనక, సునీతి, సంజ్ఞ, స్వాహాదేవి అను వారలతో సమానలు అనగా పాతివ్రత్యము 
గల సహధర్మచారిణులు పై బేర్కొన్న పతివ్రతల వలె అట్టి ప్రభావమును 
పవిత్రతయును గలిగి యుందురు పతివ్రతా ధర్మములు వ్యాసమహర్షిచే ముందు 
పేర్కొనబడినవి. 


భుంక్తే భుక్తే స్వామిని చ తిస్టతి త్వనుతిస్టతి | 
వినిద్రితే యా ని(ద్రాతి ప్రధమం వరిబుధ్యతి ॥ 6 
పతివ్రతా ధర్మములు - ప్రభువగు భర్త భుజించిన తాను భుజించుటయు, 


భర్త నిలబడినచో తాను వెంబడే నిలుచుటయు, భర్త నిద్రించిన తర్వాతనే తాను 
పరుండుటయు, పతికన్న ముందుగానే తాను నిద్రనుండి లేచుటయు నగును 


అనలంకృతమాత్మానం దేశాంతే భర్తరి స్టితే । 
కార్యార్డ (ప్రోషితే కాపి సర్య్వమండనవర్టితా ॥ 7 


మరియొక దేశమున భర్త నివసించుచుండినను, కార్యాంతరమున 
(గ్రామాంతరమునకు వెళ్లినను తాను అలంకారములచే భూషితురాలు కాకుండుట. 


భర్తుర్నామ న గృహ్లోతి హ్యాయుషోఐ_ స్య హి వృద్దయే i 
పురుషాంతరనామాపి న గృహ్లాతి కదాచన ॥ 8 


భార్య భర్తయొక్క ఆయుస్సును కోరినట్టిదై భర నామధేయమును 
(గ్రహించకుండుట, చెప్పకుండుట, పరపురుముని వర్ణనను ఎప్పుడును 


గృహస్థాశ్రమ ధర్మము 133 


చేయకుండుట - ఈ మొదలగునవి పతివ్రతా ధర్మములు 
ఆహూతా గృహకార్యాణి త్యక్త్వా గచ్చతి సత్వరమ్‌ 1॥ 
కిమర్థం వ్యాహృతా నాధ న (వ్రసాదో విధియతామ్‌ ॥ 9 
గృహ కార్యములను నిర్వర్తించుచుండినను తన పతి పిలిచిన ఆ కార్యముల 


నన్నింటిని విడనాడి శీఘ్రముగా భర్తను సమీపించును ఓ నాధా! ఎందులకు 
పిలువబడితినో అను[గ్రహించుడని తాను నుడువును. 


న చిరం తిష్ట్రతి ద్వారి న ద్వారమువసేవతే | 
ఆదాతవ్యం స్వయం కించిత్‌ కర్షిచిన్న దదాత్యపి ॥ 10 


వాకిట చాల కాలము ఉండదు వాకిట మరుగున నిలువదు తానివ్వదగని 
వస్తువును కొంచెము కూడ ఒకప్పుడును ఎవ్వరికి నివ్వదు 

పూజోపకరణం నర్వమనుక్తా సాధయేత్వయమ్‌ | 

నియతోదకబర్హంషి యత్ర వుష్పాక్షతాదికమ్‌ ॥ 11 

భర్త చెప్పకనే స్వయముగా సమిధలు, తీర్ధము, దర్భలు, పుష్పములు, 
అక్షతలు మొదలుగా గల పూజా సామగ్రి నంతయు సిద్దము చేసియుంచును 


(వ్రతీక్షమాణా చ వరం యధాకాలోచితం హి యత్‌ । 
తదువస్థావయేత్సర్వమనుద్విగ్నా౭_ తిహృష్టహాత్‌ 11 12 


మహా సంతోషము గలదై, కొంచెము కూడ శ్రమయని తలచనిదై, భర్త 
కొరకు నిరీక్షించుచున్నదై ఏయే కాలమునకు ఏదేది యవసరమో అదంతయు 
ఆయా కాలములలో సిద్దము చేసి యుంచును 


సేవతే భర్తురుచ్చిష్టమిష్టమన్నం ఫలాదికమ్‌ ॥ 13 


తన భర్త యొక్క ఉచ్చిష్టములగు అన్నము, ఫలము మొదలుగా గల 
వాటిని పవిత్రములని తలంచును. ఇష్టములగు వాటిని భుజించును 


హరి(ద్రాం కుంకుమం చైవ సిందూరం కజ్జలం తధా । 
కూర్చాసకం చ తాంబూలం మాంగళ్యాభరణం శుభమ్‌ ॥ 14 


134 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


కేశ నంస్కారకం చైవ కరకర్ణాది భూషణమ్‌ । 
భర్తురాయువ్య మిచ్చన్తీ దూరయేన్న వతి(వ్రతా ॥ 15 


పసుపు, కుంకుమ, సిందూరద్రవ్యము, కాటుక, రవిక, తాంబూలము, 
మాంగళ్యవంతములగు ఆభరణములు, వెంట్రుకలను సంస్కరించుట, కరకర్ణాది 
భూషణములు - వీటిని మంగళవతులు విడనాడకూడదు ఇటుల నుండుటచే 
తన పతి యొక్క ఆయుస్యమును వృద్దిచేసిన వారగుదురు. అనగా సర్వదా 
సుమంగళులు అని భావము 

భర్భవిద్వేషిణీం నారీం నైషా నంభాషతే క్వచిత్‌ । 

నైకాకినీ క్వచిత్‌ భూయాన్న నగ్నా స్నాతి చ క్వచిత్‌ ॥ 16 


ఏ స్త్రీ భర్తను ద్వేషించునో అట్టి స్త్రీతో సంభాషణను మానుకొనవలయును 
తానొంటరిగా ఒకప్పుడును ఉండకూడదు వ(స్తహీనయై యెప్పుడును స్నానము 
చేయకూడదు. 


నోలూఖలే న మునలే న వర్ణన్యాం దృషద్యపి । 
న యనన్రకేన దేహల్యాం సతీ చోవవిశేత్యచిత్‌ ॥ 17 


సుమంగళులు రోలు, రోకలి, పొరక, విసరురాయి, రంగులరాట్నము 
మొదలగు యంత్రములు, వాకిలి - వీటి మీద కూర్చండగూడదు 


వినా వ్యవాయసమయాత్‌ ప్రాగల్భ్యం న క్యచిచ్చరేత్‌ | 
యధత్ర యత్ర రుచిర్భర్తున్తత్ర (ప్రేమవతీ నదా ॥ 18 


ఉచిత సమయమునందు తప్ప ప్రగల్భపు మాటలను ఒకానొకప్పుడును 
అవలంబించకూడదు. ఏయే వస్తువులయందు తన భర్తకు ప్రీతి కలదో ఆయా 
వస్తువులన్నిటి యందును (పేమ కలిగి యుండవలయును. 


ఇదమేవ (వ్రతం (స్తీణామయమేవ వరో వృషః 1 
ఇయమేవ చ వూజా చ భర్భవాక్యం న లంవుయేత్‌ ॥ 19 


(స్రీలకు భర్త వాక్యమును అతి(క్రమింప కుండుటయే ముఖ్యమగు ధర్మము, 


గృహస్థాశ్రమ ధర్మము 135 


(వ్రతము, పూజయు అగుచున్నది 


క్రీబం వా దురవస్థ్రం వా వ్యాధితం వృద్ధమేవ వా । 
సుస్పిరం దుస్త్రిరం వా౭పి పతిమేకం న అంవుయేత్‌ ॥ 20 


భర్త నపుంన కుడ్జెనను, కష్టదళలో నున్నను, రోగ(గన్తుడైనను, 
ముదుసలియైనను, చపలాత్ముడైనను, స్థిరమగు మనస్సు గలవాడైనను పతివ్రతా 
(స్తీ పతిని తిరస్కరించకూడదు 

నర్పిర్ణవణహింగ్వాదిక్షయే2 పి చ వతి(వ్రతా | 

పతిం నాస్తీతి న బూయాదాయసీషు న భోజయేత్‌ ॥ 21 

ఘృతము, ఉప్పు, ఇంగువ మొదలగు వస్తువులు లేకున్నను లేదని చెప్పుచు 
భర్తను పీడింపకూడదు ఇనుప పాత్రల యందు భోజనము పెట్టకూడదు 

ఉక్తా ప్రత్యుత్తరం దద్యాన్నారీ యా (క్రోధతత్సరా । 

నరమా జాయతే (గ్రామే శృగాలీ నిర్జనే వనే ॥ 22 


ఏ (స్రీ వతిమాటను వినక (క్రోధురాల్డె జవాబు ఇచ్చునో ఆమె 
మరుజన్మములో ఆడుకుక్కగను, ఘోరారణ్యమున ఆడునక్కగను జన్మించును 


(స్త్రీణాం హి పరమకశ్షైకో నియమన్పముదాహృత: । 

అభ్యర్భ్య్య చరణా భర్తుః భోక్తవ్యం కృతనిశ్చయా ॥ 23 

(స్రీలకు ఈ నియమము ముఖ్యము. అదేమన పతి పాదములకు పూజ 
చేసి నిశ్చలమతులై భోజనము చేయవలయును 


ఉచ్చాననం న సేవేత న (వ్రజేత్పరవేళ్మసు । 
తత్ర పారుష్య వాక్యాని బ్రూయాన్నైవ కదాచన ॥ 24 


(స్రీలున్నతాసనముల మీద కూర్చొన కూడదు. పొరుగిండ్లకు జనకూడదు 
ఏ చోటునందును, ఏ సమయమునందైనను కరిన వాక్యములను పలుకకూడదు 


136 శ్రీమలయాళ పద్దురు గ్రంధావళి 


గురూణాం నన్నిధా వాపి నోచ్చెర్పూయాన్న వాహయేత్‌ ॥ 


గురువుల సమీపమున బిగ్గరగా సంభాషింపగూడదు కార్యభారమును 
వారిపై మోపగూడదు. 


యా భర్తారం వరిత్యజ్య రహశ్చరతి దుర్మతిః ! 
ఉలూకీ జాయతే (కూరా వృక్షకోటర శాయినీ ॥ 25 


ఎవతె భర్తను విడనాడి దుష్టబుద్ది కలదై రహస్యముగ సంచరించునో 
ఆమె తొజ్జలో వసించు (క్రూర స్వభావము గల గ్రుడ్డగూబయె పుట్టును 


తాడితా తాడయేచ్చేత్తం సా వ్యా(ఫీ వృషదంళికా | 
కటాక్షయతి యా౭_న్యం వై కేకరాక్షీ తు సా భవేత్‌ ॥ 26 


భర్త కొట్టినచో తిరిగికొట్టు నట్టి స్రీ ఆడపులిగా, లేక ఆడ పిల్లిగా జన్మించును 
దోషదృష్టితో ఇతరుని ఏనారి గాంచునో, ఆ వనిత మెల్లకన్ను కలదిగా నగును 


యా భర్తారం వరిత్యజ్య మిష్టమళ్చ్నాతి కేవలమ్‌ । 
(గ్రామే సా నూకరీ భూయాత్‌ వల్గులీవాధ విడ్భుజా ॥ 27 


ఏ వధువు భర్తను భుజింపజేయక తాను మాత్రము షడ్రసోపేతమగు 
అన్నమును తినునో, అట్టి వనిత (గ్రామములో ఆడుపందిగానో, లేక మలమును 
భక్షించు బరిణ పురుగునో జన్మించును 


హంస్పృంకృత్యా£.(ప్రియం (బూతే మూకా సా జాయతే ఇలు । 
యా నవత్నీం నదేర్చ్యేత దుర్భగా సా పునః వునః ॥ 28 


ఎవతె హుంకరించి భర్తతో అ(ప్రియములగు వాక్యములను మాట్టాడునో, 
ఆస్రీ మూగది యగును. నవతిని ద్వేషించు న్వభావము కల ననీ 
దౌర్భాగ్యురాలగును 

దృష్టిం విలుప్య భర్తుర్యా కంచిదన్యం నమీక్షతే । 

కాణా చ విముఖా వాపి కురూపా£.పి చ జాయతే ॥ 29 


గృ హస్టాశ్రమము ధర్మము 137 


భర్తను మరుగుపరచి యితరుని ఏ వనిత గాంచునో, అట్టిది (గ్రుడ్డిదిగాను, 
వ(క్రముఖిగాను, రూపహీనురాలుగాను పుట్టును 


బాహ్యాదాయాంతమాలోక్య త్వరితా చ జలాననైః | 
తాంబూలైర్యూజనైశ్రైవ పాదసంవాహనాదిభిః ॥ 30 


తద్గెవ చారువచనైః స్వేదనన్నోదనైః పరైః । 
యా ప్రియం ప్రీణయే (త్రీతా త్రిలోకీ ప్రీణితా తయా ॥ 31 


భర్త ఆయాసముతో వెలుపలినుండి రాగానే చూచి త్వరిత గమనము 
కలదై జలము, ఆసనము నొసగి తాంబూలము నిచ్చి, విసరుట, పాదముల 
నొత్తుట మొదలగువాటి చేతను, మృదుమధుర వాక్యముల చేతను శ్రమమును 
పోగొట్టి ఏ పతివ్రత భర్తను సంతోష పెట్టునో ఆ పతివ్రత మూడు లోకములను 
సంతోష పెట్టిన దగును. 


యమదూతాః పలాయతే తామాలోక్య పతి(వ్రతామ్‌ । 
తపనస్తవ్యతే నూనం దహనోఇ_పి చ దహ్యాతే । 
కంపంతే నర్వ తేజాంసి దృష్ట్వా పాతివ్రతం మహః ॥ 32 


పాతివ్రత్యమును ధరించిన సహధర్మచారిణిని గాంచిన యమదూతలు 
పరుగిడుదురు సూర్యుడు తాపము నొందును అగ్నియు దహింపబడును ఇవి 
యవి యననేల, పాతివ్రత్య మాహాత్మ్యముచే సమస్త తేజస్సులు గడ గడ 
వడంకును 


ధన్యా సా జననీ లోకే ధన్యో౭_సౌ జనకః వున; ॥ 
ధన్యస్ప చ పతిః శ్రీమాన్‌ యేషాం గేహే పతివ్రతా ॥ 33 


ఎవరియింటిలో పతివ్రత నివసించునో ఆమె తల్లిదండ్రులు, భర్తయు 
కృతార్జు లగుదురు. 

పితృవంశ్యా మాతృవంశ్యాః పతివంశ్యా (స్రయ(స్త్రయ: | 

పతివ్రతాయాః వుణ్యేన న్వర్ష్శసాఖ్యాని భుంజతే ॥ 34 


138 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


పతివ్రతయొక్క పుణ్యముచేత పితృ వర్షములో చేరిన మూడు తరముల 
వారును, మాతృవర్గములో చేరిన మూడు తరముల వారును, పతివర్గములో చేరిన 
మూడు తరముల వారును స్వర్గసౌఖ్యముల ననుభవించుచున్నారు 


శీలభంగేన దుర్వృత్తాః: పాతయంతి కులత్రయమ్‌ । 
పితుర్మాతు స్తథా పత్యురిహాముత్ర చ దుఃఖితాః ॥ 35 


ఏ స్త్రీలు దుష్టస్వభావము కలవారగుదురో వారల తల్లి, దండ్రి, పెనిమిటి- 
వీరల కులములను నశింపజేయడమేకాక తామును ఇహపరలోక సుఖములకు 
దూరమగుదురు 

పతివ్రతాయాశ్చరణో య[త్ర యత్ర స్పృశేద్భువమ్‌ । 

సా తీర్ణభూమిర్మాన్యేతి నాత్ర భారో2_స్తి పావన: ॥ 36 

పతివ్రత యెచ్చటెచ్చట పాదముల నిడునో ఆ ప్రదేశము లన్నియు తీర్థము 
వలె పూజనీయము లగును భూభార ముండదు ఆ ప్రదేశము లన్నియు పవిత్రము 
లగును 

ఆవః పతివతాస్సర్శమభి లవ్యన్తి సర్వదా | 

గాయ(త్ర్యా౭_ఫువినాశో నో పాతివ్రత్యేన సా౭వునుత్‌ ॥ 37 


గంగాది జలములు పవిత్రత కొరకై పతివ్రతా స్నానమును కోరుచున్నవి 
గాయత్రిచే కూడా నశించని పాపములు పాతివ్రత్యము చేత నశింపజేయబడును 


గృహే గృహే న కిం నార్యః రూవలావణ్యగర్వితాః । 

వరం విశ్వేశభక్త్యైవ లభ్యతే (స్తీ పతివ్రతా ॥ 38 

లోకములో ప్రతి గృహములోను రూపలావణ్యాదులచే గర్వితులైన స్త్రీలు 
ఎందరు లేరు? ఈశ్యరునియందు భక్తి గల వారికే పతివ్రతలు లభించెదరు. 

భార్యా మూలం గృహస్థ్రన్య భార్యా మూలం సుఖన్యచ । 

భార్యా ధర్మవలాయలైవ భార్యా నంతానవృద్దయే ॥ 39 


గృహస్థాశ్రమము ధర్మము 139 

గృహస్టునకు భార్యయే ముఖ్య కారణము సుఖమునకు, ధర్మ ఫలమునకు, 
సంతానాభివృద్దికి భార్యయే కారణము 

పరలోకస్వ్యయం లోకో జీయతే భార్యయా ద్వయమ్‌! 

దేవపిత్రతిధీనాం చ తృప్తిస్ప్యాద్భార్యయా గృహే ॥ 40 

ఇహ పరలోక సుఖమునకును భార్యయే ముఖ్యకారణము ఇంటిలో 
పతివ్రత యుండుటచే దేవతలు, పితృదేవతలు, అతిధులు తృప్తి నొందుదురు. 

గృహస్ళస్స తు విజ్ఞేయో గృహే యన్య పతివ్రతా ॥ 41 

ఎవని యింటిలో పతివ్రత యున్నదో వాడే సద్భహస్థుడని చెప్పబడు 
చున్నాడు 

యధా గంగావగాహేన శరీరం పావనం భవేత్‌ । 

తధా వతివ్రతాం దృష్ట్వా సదనం పావనం భవేత్‌ ॥ 42 


గంగలో స్నానము చేయుటచేత శరీరము పవిత్ర మగును అటులనే 
పతివ్రతా నివాసముచే గృహము పావన మగును 

యద్యదిష్టతమం లోకే యద్యత్పత్యుః నమీహితమ్‌ । 

తత్తద్గుణవతే దేయం వతిప్రీణనకామ్యయా ॥ 43 

తన భర్తకు ఏది యేది ఇష్టతమమగు వస్తువో దానిని భర్త తృప్తి బొందును 
గాక అనుబుద్దితో సద్గుణవంతునికి దానము చేయవలయును 


వైశాఖే కార్తికే మాసే విశేషనియమాంళ్ళరేత్‌ । 
స్నానం దానం తీర్ణయా(త్రాం వురాణ(శ్రవణం ముహుః ॥ 44 


వైశాఖమాసములోను, కార్తిక మాసములోను విశేష నియమములను 
పరలోకగత భర్భకలు ఆచరించవలెను స్నానము, విశేషదానము, తీర్ణాటనము, 
పురాణ(శ్రవణము అను వాటిని ఆదరముతో చేయవలయును. 


140 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


వైశాఖే జలకుంభాళ్ళ కార్తికే వృతదీపికాః ॥ 
మాఘే ధాన్యతిలోత్సర్లః న్వర్గలోకే విశిష్యతే nu 45 
వైశాఖ మాసములో జలకుంభములు, కార్తిక మాసములో ఘృతదీపములు, 


మాఘమాసములో నువ్వులు - దానము చేయవలయును ఇట్టు దానము 
చేసినవారు స్వర్గలోకములో పూజింపబడెదరు. 


('వ్రపా కార్యా చ వైశాఖే దేవే దేయా గలంతికా | 
ఉశీరం వ్యజనం ఛత్రం నూక్ష్మవాసాంసి చన్దనమ్‌ ॥ 46 


నకర్ఫూరం చ తాంబూలం వుష్పదానం తథైవ చ | 
జలపా(త్రాణ్యనేకాని తధా వుష్పగృహాణి చ ॥ 47 


పానాని చ విచిత్రాణి (ద్రాక్షారంభావలాని చ । 
దేయాని ద్విజముఖ్యేభ్యః వతిర్మే ప్రీయతామితి ॥ 48 


వైశాఖ మాసములో చలవ పందిళ్ళను ఏర్పాటు గావించవలయును. 
మరియు దేవునికి గరిక కుండలు (కలశస్థాపనలు) స్థాపించవలయును. వట్టివేళ్ళ 
విసనకజ్టలు, గొడుగులు, మంచి వస్త్రములు, చన్లనము, కర్పూరముతో 
కూడుకొన్న తాంబూలము, పుష్పములు, నీటి చెంబులు (జలపా(త్రలు) 
పుష్పాలంకృత గృహములు లేక పుష్పవన యుత గృహములు, మధురములగు 
పానకము మొదలగునవియు, ద్రాక్షపండ్లు, అరటిపండ్లు - ఈ (ద్రవ్యములను 
'నా భర్తకు ఆత్మసంతృప్తి కలుగుగాక అను దృఢసంకల్పముతో (బ్రహ్మజ్ఞానులు 
మొదలగు ఉత్తములగు వారికి దానము చేయవలయును 


ఊర్జే యవాన్నమశ్నీయాదే కాన్న మధవా వునః | 


వృన్హాకం నూరణం చైవ శూకశింబీం చ వర్జయేత్‌ ॥ 49 
కార్తికే వర్ణయేత్తైలం కాంన్యం చాపి వివర్జయేత్‌ । 
కార్తికే మౌననియమే చారువుంటాం (ప్రదాపయేత్‌ ॥ 50 


కార్తికమాసములో (వ్రతము గలవారలు వంకాయలు, కందగడ్డలు, 


గృహస్థాశ్రమ ధర్మము 141 


దురదకందలను భుజించకూడదు. గోధుమ అన్నమును మాత్రము భక్షించవలెను. 
లేక స్వయం పాకమును చేసికొనవలెను కార్తికమాసములో అభ్యంగస్నానము, 
తైలము పూసికొనుట, కంచములో భుజించుటలను విసర్జించవలెను. కార్తిక 
మాసములో మౌన(వ్రతము నాచరించి మనోహరమగు ఘంటను దానము 
చేయుటగాని లేక చేయించుటగాని చేయవలెను 


ప(త్రభోజీ కాంన్యపాత్రం వృతవూర్ణం ప్రయచ్చతి | 

భూమిశయ్యా (వ్రతే దేయా శయ్యా శ్లక్షాంసతూలికా ॥ 51 

పత్రములలో భోజనము చేయవలయును. నేతిచే నిండిన కంచుపాత్రను 
దానము చేయవలయును, (వ్రతానుష్టాన నమయములో భూళయ్యను 


గావించుకొనవలయును మృదువగు దూదిచే నమర్భబడిన శయ్యను 
గుణవంతునికి దానము చేయవలయును 


వలత్వాగే వలం దేయం రసత్వాగే చ తద్రసః । 
ధాన్యత్యాగే చ తద్దాన్యమధవా శాలయస్స్మృతాః ॥ 52 


తనదే విసర్దింపబడిన ఫల రసవర్గములను ఉత్తములకు నొసగవలయును, 
అటులనే ధాన్యములను లేక వడ్డను దానము చేయవలయును 


ధేనుం దద్యాత్రయత్నేన సాలంకారాం నకాంచనామ్‌ ॥ 


బాగుగా నలంకరించిన ధేనువును (గోవును) బంగారు తోటి యత్నముతో 
మహాత్ములకు నొసగవలయును 


ఏకతన్పర్వదానాని దీపదానం తర్గెకతః । 
కార్తికే దీపదానన్య కలాం నార్హంతి షోడశీమ్‌ ॥ 53 


కార్తికమాసములో దీపదానముయొక్క ఫలాంశములో తదితరములగు 
సమస్త దానఫలములు పదునాజువపాలును గూడ ఫలమును వహింపజాలవు, 
కార్తిక మానములో దీవదానము మిక్కిలి ముఖ్యముగా మహాత్ములచే 
పేర్కొనబడినదని యెజుంగునది. 


142 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఇత్యాది విధవానాం చ నియమాన్పం(వ్రకీర్తితా: | 
ఇటుల వితంతువుల నియమములు చెప్పబడెను 
[= 


పతివ్రతోపాఖ్యానమ్‌ 
(శ్రీమహాభారతే ఆరణ్య పర్వణి) 


మార్కండేయ ఉవాచ :- 


కళ్ళిద్దిజాతి ప్రవరో వేదాధ్యాయీ తపోధనః । 
తపస్వి ధర్మశీలశ్చ కౌశికో నామ భారత ॥ 


సాంగోపనిషదో వేదానధీతే ద్విజసత్తమః । 

స వృక్షమూలే కస్మింశ్చిద్వేదానుచ్చారయన్‌ స్థితః ॥ 
ఉపరిష్టాచ్చ వృక్షస్యే బలాకా సంన్యలీయత । 

తయా పురీషముత్సృష్టం బ్రాహ్మణస్య తదోపరి ॥ 
తామవేక్ష్య తతః (క్రుద్ధః సమపద్యత స ద్విజః । 

భృశం (క్రోధాభిభూతేన బలాకా సా నిరీక్షితా ॥ 
అపధ్యాతా చ వి(పేణ న్యపతద్దరణీతలే । 

బలాకాం పతితాం దృష్ట్వా గత సత్యామచేతనామ్‌ ॥ 
కారుణ్యాదభిసంతప్తః పర్యశోచత తాం ద్విజః | 
అకార్యం కృతవానస్మి రోగరాగ బలాత్కృతః ॥ 
ఇత్యుక్త్వా బహుశో విద్వాన్‌ (గ్రామం భైక్ష్యాయ సంథ్రితః | 
గ్రామే శుచీని ప్రచరన్‌ కులాని భరతర్షభ ॥ 
ప్రవిష్టస్తత్కులం య[త్ర పూర్వం చరితవాంస్తు సః । 
దేహీతి యాచమానో2_సౌ తిష్టేత్యుక్తః (స్రియా తతః ॥ 


గృహస్థాశ్రమ ధర్మము 


శౌచం తు యావత్కురుతే భాజనస్య కుటుంబినీ | 
ఏతస్మిన్నంతరే రాజన్‌ క్షుధాసంపీడితో భృశమ్‌ ॥ 


భర్తా ప్రవిష్టః సహసా తస్యా భరతసత్తమ । 


సా తు దృష్ట్వా పతిం సాధ్వీ (బ్రాహ్మణం వ్యవహాయ తమ్‌ ॥ 


పాద్యమాచమనీయం వై దదౌ భర్తుస్తధా2.2.సనమ్‌ । 
(ప్రహ్యా పర్యచరచ్చాపి భర్తారమసితేక్షణా ॥ 
ఆహారేణాధ భక్ర్యైశ్చ భోజ్యైః సుమధురైస్తధా । 

ఉచ్చిష్టం భావితా భర్తుర్భుంక్తే నిత్యం యుధిష్టిర ॥ 
దైవతం చ పతిం మేనే భర్తుశ్చిత్తానుసారిణ్‌ | 

కర్మణా మనసా వాచా నాన్యచింతా౭_ భ్యగాత్సతిమ్‌ ॥ 
తం సర్వభావోపగతా పతిశుశూషణో రతా । 
సాధ్యాచారా శుచిర్హక్షా కుటుంబస్య హితైషిణీ ॥ 
భర్తుశ్చాపి హితం యత్తత్సతతం సా2_నువర్తతే | 
దేవతాతిధిభృత్యానాం శ్వ(శ్రూశ్చశురయోస్తధా ॥ 
శుశూషణపరా నిత్యం సతతం సంయతేం(ద్రియా ! 

సా బ్రాహ్మణం తదా దృష్ట్వా సంస్థితం భైక్షకాంక్షిణామ్‌ ॥ 
కుర్వతీ పతిశు(శ్రూషాం సస్మారాధ శుభేక్షణా | 

ప్రీణితా సా౭_ భవత్‌ సాధ్వీ తదా భరతసత్తమ ॥ 
భిక్షామాదాయ విప్రాయ నిర్జగామ యశస్వినీ । 
బ్రాహ్మణ ఉవాచ:- 


కిమిదం భవతి త్వం మాం తిష్టేత్యుక్వా వరాంగనే ॥ 
ఉపరోధం కృతవతి న విసర్టితవత్యసి । 


143 


10 


TH 


12 


13 


14 


15 


16 


17 


18 


144 


శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


మార్కండేయ ఉవాచ :- 

(బ్రాహ్మణం (క్రోధసంతప్తం జ్వలంత మివ తేజసా ॥ 
దృష్ట్వా సాధ్వీ మనుష్యేంద్ర సాంత్వపూర్వం వచో2_బ్రవీత్‌ | 
బ్రాహ్మణ్యువాచ :- 

క్షంతుమర్హసి మే విద్వన్‌! భర్తా మే దైవతం మహత్‌ ॥ 
స చాపి క్షుధితశ్రాంతః ప్రాప్తః శుశ్రూషితో మయా! 
బ్రాహ్మణ ఉవాచ:- 

(బ్రాహ్మణా న గరీయాంసో గరీయాం స్తే పతిః కృతః ॥ 
గృహస్థ్రధర్మే వర్తన్తీ బ్రాహ్మాణానవమన్వసే । 

ఇంద్రో. ప్యేషాం ప్రణమతే కిం పునర్మానవో భువి ॥ 
అవలిప్తే న జానీషే వృద్దానాం న (శ్రుతం త్వయా । 
బ్రాహ్మణా హ్యగ్నిసదృశా దహేయు: పృధివీమపి ॥ 
బ్రాహ్మణ్యువాచ;- 

నాహం బలాకా విప్రేంద్ర! త్యజ (క్రోధం తపోధన | 
అనయా ॥(క్రుద్దయా దృష్ట్యా (క్రుద్ధః కిం మాం కరిష్యసి ॥ 
నావజానామ్యహం వి(ప్రాన్‌ దేవైస్తుల్యాన్‌ మనస్వినః । 
అపరాధమిమం విప్ర క్షంతుమర్హసి మే2_నఘ ॥ 
జానామి తేజో విప్రాణాం మహాభాగ్యం చ ధీమతామ్‌ । 
అపేయః సాగరః (క్రోధాత్‌ కృతో హి లవణోదకః ॥ 


తదైవ దీప్రతపసాం మునీనాం భావితాత్మనామ్‌ । 
యేషాం (క్రోధాగ్షిరద్యాపి దండకే నోపశామ్యతి 1 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


గృహస్థాశ్రమ ధర్మము 


(బ్రాహ్మణానాం పరిభవాద్వాతాపిః స దురాత్మవాన్‌ | 
అగస్త్యమృషిమాసాద్య జీర్లః (క్రూరో మహాసురః ॥ 


బహు(ప్రభావాః (శూయంతే బ్రాహ్మణానాం మహాత్మనామ్‌ । 


(క్రోధః స విపులో (బ్రహ్మన్‌! (ప్రసాదశ్చ మహాత్మనామ్‌ ॥ 
అస్మిం స్వ్వతి(క్రమే (బ్రహ్మన్‌! క్షంతుమర్హసి మేల నఘ। 
పతిశుశూషయా ధర్మో యః స మే రోచతే ద్విజ ॥ 
దైవతేప్వపి సర్వేషు భర్తా మే దైవతం పరమ్‌ । 

అవిశేషణ తస్యాహం కుర్యాం ధర్మం ద్విజోత్తమ ॥ 
శుశూషాయాః ఫలం పశ్య పత్యుర్రాహ్మణ యాదృశమ్‌ । 
బలాకా హి త్వయా దగ్గా రోషాత్తద్విదితం మయా ॥ 
(క్రోధః శత్రుః శరీరస్టో మనుష్యాణాం ద్విజోత్తమ । 

యః (కోధమోహౌ త్యజతి తం దేవా బ్రాహ్మణం విదుః॥ 
యో వదేదిహ సత్యాని గురుం సంతోషయిపష్యతి | 
హింసితశ్చ్ళ న హింసేత తం దేవా బ్రాహ్మణం విదుః॥ 
జితేంద్రియో ధర్మపరః స్వాధ్యాయనిరతః శుచిః ॥ 
కామ(క్రోధౌ వశే యస్య తం దేవా బ్రాహ్మణం విదుః ॥ 
యస్య చాత్మసమో లోకో ధర్మజ్ఞస్య మనస్వినః | 
పరధర్మేషు చ రతస్తం దేవా (బ్రాహ్మణం విదుః ॥ 
యో2.ధ్యాపయేదధీయీత యజేద్వా యాజయేత వా! 
దద్యాద్యా2_.పి యధాశక్తి తం దేవా బ్రాహ్మణం విదుః ॥ 


(బ్రహ్మచారీ చ వేదాన్‌ యో2_ప్యధీయా ద్విజపుంగవః । 
స్వాధ్యాయే చాప్రమత్తో వై తం దేవా బ్రాహ్మణం విదుః ॥ 


145 


28 


29 


31 


32 


34 


36 


37 


146 


శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


య(ద్రాహ్మణానాం కుశలం తదేషాం పరికీర్తయేత్‌ । 
సత్యం తధా వ్యాహరతాం నానృతే రమతే మనః ॥ 


ధర్మం తు బ్రాహ్మాణస్యాహు: స్వాధ్యాయం దమమార్దవమ్‌ 


ఇం(ద్రియాణాం నిగ్రహం చ శాశ్ళతం ద్విజసత్తమ ॥ 
సత్యార్ణనం ధర్మమాహుః పరం ధర శ్రైవిదో జనాః | 
దుర్చ్వేయః శాశ్ళతో ధర్మః స చ సత్యే ప్రతిష్టితః ॥ 
(శ్రుతిప్రమాణో ధర్మః స్యాదితి వృద్దానుశాసనమ్‌ । 
బహుధా దృశ్యతే ధర్మస్ఫూక్ష్మ ఏవ ద్విజోత్తమ ॥ 
భగవానపి ధర్మజ్ఞః స్వాధ్యాయ నిరతః శుచిః | 

న తు తత్లేన భగవన్‌ ధర్మం వేత్సీతి మే మతిః ॥ 
యది విప్ర న జానీషే ధర్మం పరమకం ద్విజ; 
ధర్మవ్యాధం తతః పృచ్చ గత్వా తు మిధిలాం పురీమ్‌ ॥ 
మాతాపితృభ్యాం శుశ్రూషుః సత్యవాదీ జితేంద్రియః | 
మిధిలాయాం వసేద్వ్యాధస్స తే ధర్మాన్‌ ప్రవక్ష్యతి ॥ 
తత్ర గచ్చస్వ భద్రం తే యధా కామం ద్విజోత్తమ । 
అత్యుక్తమపి మే సర్వం క్షంతు మర్ష స్యనిందిత ॥ 
(స్రియో హ్యవధ్యా స్సర్వేషాం యే ధర్మమభివిందతే । 
బ్రాహ్మణ ఉవాచ:- 


ప్రీతో£.స్మి తవ భద్రం తే గతః క్రోధశ్చ శోభనే ॥ 
ఉపాలంభస్త్రయాత్యుక్తో మమ నిగ్రేయసం పరమ్‌ । 
స్వస్తి తే౭_స్తు గమిష్యామి సాధయిష్యామి శోభనే ॥ 


39 


40 


41 


42 


43 


44 


46 


47 


48 


గృహస్థాశ్రమ ధర్మము 147 


మార్కండేయ ఉవాచః- 


తయా నిసృష్టో నిర్లమ్య స్వమేవ భవనం యయౌ । 

వినిందన్‌ స్వస్వమాత్మానం కౌశికో ద్విజసత్తమః ॥ 49 

వి॥ తెనుగు భారత పద్యములు ముందు వ్రాసి యున్నందుచే ఈ సంస్కృత 
భారత శ్లోకముల కిచ్చట అర్హము (వ్రాయలేదు మజియు తెనుగులో గల దాని 
కన్న సంస్కృతమున నెక్కువ భావార్థముండుటచే శ్లోకములు మాత్ర మిచ్చట 
(వ్రాయబడినవి 


మార్కండేయుడు ధర్మజునకు పతివ్రతా 
మాహాత ట్రంబు చెప్పుట 
శ్రీమహాభారతము - ఆరణ్యపర్వము 


ఎ కౌశికోపాఖ్యానము ఫా 


మరియు నిజభర్భ శుశ్రూష యందు నిత్యాసక్త యయిన పతివ్రతకు నఖిల 
యజ్ఞదాన తపః ఫలంబులు సులభంబులగు నొక్క యితిహాసంబు చెప్పెద నందు 
సీయడిగిన యర్హంబు లన్నియు దేటపడు నాకర్షింపుము కౌశికుండను 
(బ్రాహ్మణుండు ధర్మతపళ్ళిలుండు సంతతాధ్యయన తత్పరుండయి యొక్క 
విశిష్ట [గ్రామంబున నుండునతండొక్కనాడు (గ్రామ సమీపంబునందొక్క 
వృక్షమూలంబున నాసీనుండై వేదంబులు గుణియించుచుండం దదీయ శాఖా 
గతంబైన కొక్కెరయొక్కం డాతనిపై రెట్టవెట్టిన, నమ్మహాద్విజుం డలిగి 
చూచుటయు నది యప్పుడే నిశ్చేతనంబై నేలం బడినం గనుంగొని యతండు 
అక్కట నా హృదయము గడు నక్కటికము లేనిదయ్యె ననిమిత్తమ యీ 
కొక్కెర నిటు సేసితి నా కెక్కడి శాంతి యని వికల హృదయుండగుచున్‌. 
పెక్కుభంగుల వగచి నుధ్యాహ్నం బగుటయు గృతాహ్నిక విధానుండై 


(గ్రామంబున కరిగి, యందు శుచులైన విప్రగృహంబుల కరిగి భిక్షాచరణంబు 
F1l1l 


148 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


సేయుచు నందొక్క పుణ్యగృహంబు వాకిట నిలిచి ‘భిక్షాం దేహి యనుటయు 
నా యింటి యవ్వయు, నతి సం(భ్రమంబున భిక్ష యిడుటకుం బాత్రశోధనంబు 
సేయునెడ, 


ఆయెలనాగ భర్త గడు నాకట దూలుచు వచ్చె వచ్చినం 

దోయజనేత్ర సంభ్రమముతో దగు పీరము వెట్టి పాద్యముం 
బాయక మజ్జన (క్రియయు భక్తి నానర్చి (ప్రియోక్తు లొప్పగా 
నాయన ్రీతు జేసె రుచిరాన్న రనంబుల నింతి చెచ్చెరన్‌. 


కుడిచిన పిమ్మటం గునుమ కోమలి విసృృతనంస్తరంబుగా 
నొడికవు సెజ్జసేసి ప్రియుడొయ్యన యందు శయింప దమ్ములం 
బిడి చరణంబు లొత్తి మదిరేక్షణ యంతటిలో దలంచె ము 
న్నడరగ భిక్షకై నిలిచినట్టి మహీనురముఖ్యు నాత్మలోన్‌. 


ఇటుల దలంచి భిక్ష గొనుచుం జనుదెంచిన నమ్మగువం జూచి కాశికుండు 
రోషరంజిత లోచనుం డగుచు నిట్లనియె 

అడిగిన యప్పుడ చెచ్చెర గడిపిన బోనవ్వ యేను గడు దుర్మతివై 

వడతి నను నిలిపి భిక్షం బిడక కడు నవజ్ఞ సేసి తేల మదమునన్‌ 

అనిన బతి(వ్రతాతిలక మాతని కిట్లను నయ్య మ(త్రియుం 

డనువమిత న్షుధాకలితుడై. చనుదెంచిన భక్తి నమ్మహా 

త్మునకు నవర్య సేయుచు మిమున్‌ మదిలోన దలంవజాలనై. 

తి నిదియు దప్పుగా గొనక ధీరత యొవ్ప నహింవగా దగున్‌. 


అనిన నమ్మహీదేవుం డప్పతి(వ్రత కిట్టనియె - 


నీమగడంత యెక్కుడె మనీషులు భూనురు లింత తక్కువే 
కోమలి యేల యిట్టు గడు (గ్రొవ్వున గానవు లోకవంద్యులన్‌ 
భూమి సురేంద్రులన్‌ దివిజవుంగవుడాదిగ భక్తి గొల్చుచో 
నేమిట నొక్కొ వారు గడు నెల్లిదమై రిటు నీకు నిచ్చలున్‌. 


గృహస్థాశ్రమము ధర్మము 149 


ఆవమానితులై ధరణీదివిజాలు (గోధాగ్నిశిఖల దీపించి మహా 
(ద్రివనద్వీపంబులతో నవని నయిన బొడవడంతు ర(ప్రతికారుల్‌. 


నీ వింత నెజుంగ నాల్లవై తివిగా కేమి యనిన నయ్యంగన యిట్లనియె, 


దేవతానములు భూదేవతావరులౌట 
యేను దన్మాహాత్మ్య మెయిగనయ్య 
యొక విపు డలిగి పయోనిధి జలము ల 
పేయముల్‌ గాగ శపింపడెట్టు 
దండక విషయంబు దగ్గంబు సేయండె 
యలుక మ్రైనాక్క మహాద్విజుండు 
వాతాపి యను దైత్యవరు (మింగి యతేిగించు 
కొనడ భూదేవుం డొక్కొరుడు గినిసి 


ధరణి మతియును బెక్కు విధంబులందు 

(బహ్మవిదులైన (బ్రాహ్మణ ప్రభుల మహిమ 
వినమె యెణేగి యెతేింగి నద్వినుత చరిత 

కొజవి గొని వెజ్టినే తల గోకికొనగ. 


నొ తెఅంగు సెప్పెద నాకర్ణింపుము 
వతియ చూవె నాపాలికి బరమధైవ 
మేను వాజ్మనః॥క్రియల దద్దితమ యెవుడు 


గోరి యొనరింతు దీని మిగులగ నాండు 
ధర్మువులు గాన నెందును దలచి చూచి, 


నీవతి క్రోధనుండ వగుటయు నెజుంగుదు నీ కోపంబున నొక్క కొక్కెర 
నిహతం బయ్యెంగాదె యిది మదీయపాతివ్రత్య మహిమంజేసి కాంచితిం గాన 
(కోధంబు గొనియాడుట లగ్గుగాదని యిట్లనియె 


(కోధమోహనామకులైన వరోరశ[త్రు 
లిరువురెరియించుచుండుదు రెపుడు నంత 


150 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


రంగమయ్యుభయంబు నడంగకున్న 
గలదె యూరక (బ్రాహ్మణ్య గౌరవంబు. 


ఎవ్వడు నత్యంబు నెపుడు బల్కు హిం 
సావిదూరుడు గురుజనహితార్హి 
యిం(ద్రియంబుల నోర్చి యెల్లవారలం దన 
యట్టకా జూచు ధర్మాభిరతుడు 
గామంబు దగులండు కర్మంబు లాజును 
నముచిత నంప్రయోజ్యత నొనర్చు 
నట్టి పుణ్యాత్ముని ననవతు (బ్రాహ్మణుడని 
యనిశంబు గీర్తింతు రమరవర్యు 


లార్టవంబు శమము నధ్యయనంబును 
బరమధనము నువ్వె బ్రాహ్మణునకు 
ధర్మగతికి నవియ తగు సాధనంబులు 
వేదవిహితముఖ్యవిధులు నివియె. 


ధర్మంబు బహుమార్ల్గ దృష్టంబయి సూక్ష్మంబయి యుండు నీవు కేవల 
స్వాధ్యాయ పరుండవు గాని ధర్మ సూక్ష్మత యెణుంగవు కావునం దడయక 
మిధిలా నగరంబున కరుగు మందు జితేంద్రియుండును సత్యవాదియు, 
మాతాపితృ భక్తుండు ను నయినవాడు ధర్మవ్యాధుండను కిరాతుండు నీకు 
నఖిల ధర్మంబులు నెజింగించి సంశయచ్చేదంబు సేయు నాదెసం ప్రసన్నుండ 
వగునది వనితలకు బరిజ్ఞానంబు లేదు గావున వారెట్టి యపరాధంబు సేసినను 
సహింపవలయు గదా యనిన గౌశికుండిట్టనియె 


ననుదూజందగు నీకతమున నాచిత్తము (ప్రశాంతి బొరసె బురంధధ్రి 
జనవినుత పోయి వచ్చెద ననువమ శోభన సమృద్దులయ్యెడు నీకున్‌. 


ఈ తెనుగు భారతమందు కౌశికుడు (గామమందుండిన వాడనియు, 
(గ్రామ సమీప వృక్షము (క్రింద తపమొనర్చుచుండు వాడనియు గలదు సంస్కృత 


గృహస్థాశ్రమ ధర్మము 151 


మహాభారతమున (గ్రామము పేరు గనుపించుట లేదు ఒకానొక వృక్షము (క్రింద 
నుండి తపమొనర్చుచుండు వాడని గలదు అరణ్యమున వృక్షము (క్రింద నుండి 
తపమొనర్చుచుండిన వాడనియే అనేకుల మతము 


శ్రీ సీతాదేవి జీవితము 


(భాస్కర రామాయణము) 


ఈ పుణ్యమగు శ్రీ సీతాదేవి చరిత్రమును భాన్కరరామాయణ 
యుద్దకాండమున విస్తారముగా కనందగును సం[గ్రహముగ మాత్రమే ఇచ్చట 
తెలుపబడును ఈ పావన చరిత్రము తెలియని వారు భారతీయులలో నెవరును 
ఉండరనియే తలంచెద 

ఇప్పుడు శ్రీ సీతాదేవి తన యొక్క పాతివ్రత్య మాహాత్మ్యముచే నగ్ని 
ప్రవేశము చేయుచున్న సమయమున చెప్పిన దివ్య వాక్యములే మహామం('త్రములు 
ఇవియే దృఢవ్రతము యొక్క గుర్తులు వీటిని సంగ్రహముగా తెలిపెద 


విభీషణుండు సీతను తెచ్చి రామునకు సమర్పించి యిట్లనియె 


దేవర పంవునన్‌ వరనతీతిలకంబగు సీత దెచ్చితిం 

గావున నీదు దర్శనము కాంతకు నీ దగువేడ్క నావుడున్‌ 
భూవరుడంత దైన్యమును మోదము గోపము నొంది జాతచిం 
తావిలమానసుండయి రయంబున జానకి బిల్వబంచినన్‌. 


శ్రీరాముని వాక్యము 


ఇంతి వినుము వురుమ డెట్టివాడైనను బరుని యింటనున్న బడతి మగుడ 
(బ్రాకృతుండ పోలె జేకొన నేర్చునే యింత కంటె నింద యెద్ది కలదు 


మానంబరయగ (బ్రాణసమానము మానంబు సఖుండు మానమె ధనమున్‌ 
మానము విడుచుట కంటెను మానుగ (బ్రాణములు విడువ మంచిది దలపన్‌. 


శ్రీసీతాదేవివచనము 


152 


శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


పురుషులు నమ్మరేని దమ పాల్తుల చేష్టిత చిత్తవర్తనం 
బరయుట దవ్వుగాదు మనుజాధిప! యుక్తము కాన నీవొగిం 
బరునని వల్కు వల్క వినబాలయితిన్‌ సభలోన నక్కటా 
శరముల బోలు వాక్యములు సైతురటే నతు లింత కోర్తురే! 


నరవర! నీవు చిత్తమున నమ్మని వాడవయేని మున్ను న 
న్నరయగ మారుతాత్మభవు నంపిన యప్పుడ నీ తలంపు చౌ 
వృరుదుగ నాకు నేర్పడగ నాతనిచే నెరిగింతు వేని నే 
నెరియుచు (బ్రాణముల్‌ విడుతు నివుడు నన్నిటు లాడగూడునే. 


పరవృత్త చేష్టిత భావేంగితంబులు 
సూచి తెలియు దీవు శుద్ద చరిత ! 
యౌదార్య గంభీర తాన్నత్య థైర్యాది 
గుణముల నెంతయు గొమరు మిగిలి 
యాగమ లౌకిక వ్యవహారముల యందు 
నరయ నీ వెజుగని యదియు గలదె 
నను నీవు దగ జిన్న నాటినుండియు జూచు 
చుండుదు విట యెగ్గు లున్నవయ్య 


యొగి మహీపతి యప్పటి నుండి వలుకు 
ననుచితంబులు మాన్సంగ ననువు లేదె 

వరుష దు(శృవభిషణ భాషణములు 

వీవు దయమాలి యననెట్టు నేర్చితయ్య! 


మీరింత నమ్మకున్నను గారవ మేపార నన్ను గరుణించి మవో 
దారంబగు సాదబెట్టుడు ధీరమతిం జొత్తు నందు దిరమగు కడకన్‌. 


సీత యగ్ని ప్రవేశము చేయుట 


కలగక జాతవేద సుముఖంబున నెంతయు శుద్దురాలనై 
నలువయు శూలియున్‌ వహరియు నన్ను వెనంగొని యాడు నట్టుగా 


గృహస్థాశ్రమ ధర్మము 153 


సాలవక మీరు మెచ్చు గతి జొచ్చెద జిచ్చు మదీయ భర్త క 
న్ఫెలవగు నంత మీద శుభశీలత ధారుణి నాశ్రయించెదన్‌. 


అనినం దల్లడమంది లక్ష్మణుడు దైన్యాయత్త చేతన్ముడై 
తనలోనం దలపోసి ఖేద మొదవన్‌ ధాత్రీవతిం జూచి య 
జ్ఞనపాలా(గ్రణి సన్నజేసిన నుదంచ ద్వేగ మేపార నే 

చిన మంటల్‌ మొగి మిన్ను ముట్ట సొదపేర్చెన్‌ సీత మోదింవగాన్‌ 


పరమహపావని యగు నీత పరగ నేడు 
చెలగి నాయందు జొచ్చుట జేసి మిగుల 
ననవు శీలుండ నయ్యెద నని ముదంబు 
బొందుకైవడి మిన్నంది పొదలె నగ్ని, 
తదనంతరంబ 


తలవాల్చి యున్న భాస్కర, కులఎతికి (ప్రదక్షిణించి గురుతరకీలా 
కులమగు సాదచేరంగా, నలలిత గతి నేగు దెంచి జానకి యంతన్‌, 


వినయము తోడ (మొక్కి యరవిందనిభానన వేడ్క వీతిహో 
తునకు (బ్రదక్షిణంబు చనుదెంచి కృతాంజలియైు (త్రిలోకపా 
వన గత సర్వ భావన! నివారిత కల్మష! సర్వనిర్డరా 
నన! నకల (క్రియాధికరణ (వ్రవణాభినివేశ] పావకా! 


స్పిరమతులార! యో సకల దిక్సతులార! నురేంద్రులార! కి 
న్నరవరులార! సరకుల నాయకులార! మునీం(ద్రులార! ఖే 
చరవరులార! యక్షగణ చారణ గుహ్యాక సాధ్యులార! వి 
స్పురదిన చంద్రులార! వరభూతములార! యెతింగి యుండుడీ! 


మీరందణు దగు గుతిగా, గోరుచు నేనున్న దాన గురుహితముతి నా 
చారిత్రం బేచందం, బేరూపము దాని మీర లెరుగుదు రరయన్‌. 


కావున వాజ్మనః కాయ బుద్దీంద్రియ తదర్హంబులం జేసి నిమేష కాసా 
కళాక్షణ ముహూర్త యామ సంధ్యాహోరాత్ర పక్ష మాసర్హయన వత్సర పరిగణితంబు 


154 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


లగు కాలంబులు సాక్షిగ స్వష్నాద్యవస్థలయందును జ్ఞానాజ్ఞానంబులయందును 
మద్వల్లభుండగు రఘునాధునకుం దప్పుట లేదు 


ఛాయగతి నాదు చిత్తము, పాయక రఘునాధునందు పరగున యేనిన్‌ 
న్యాయము దప్పక దహనుడు, ధీయుక్తిన్నన్ను గాచు ధృతి యొడగూడన్‌ 


దుష్టకల్మబుద్దినై దోషమునను జనకులాధీశునకు దప్పి నచ్చరిత్ర 
మెడలి నడచుట గలిగిన నీక్షణంబ చెలగి నను నగ్ని భస్మంబు సేయుగాత! 


ఆనుచున్‌ నిశ్చలచిత్తలైై రవలుకులేంద్రాయత్త చింతావళం 
బున దాత్పర్యము గల్లి నిర్మల లసద్బుద్ది వ్రసాదంబు పెం 
పున నభ్రంకషకీలుడై కనలుచుం భూరిప్రభుండైన య 

య్యనలుం డుప్పతిలంగ జొచ్చె నిరపాయస్నేహరాగంబునన్‌! 


అనఘ మంత్ర పూతమైన యాజ్యాహుతి, పగిది ధరణిపుత్రి పడియె నంత 
తేజ మెనగ నగ్ని దేవుండు మిన్నంది, మహిత శిఖలు గలిగి మండబొచ్చె. 


లోలవిలాన ఖేలన విలోచన మీనము లాననాబ్దముల్‌ 
లాలిత బాహువల్లరి మృణాళములుం బృధుకేశభార శై 
వాలము నొప్ప సీత యనవద్య వవిత్ర చరిత్ర విన్ఫుర 
చ్చీల కృశానునందు నరసీగతి జూడగ నాప్పె నెంతయున్‌. 


వవడవు రాసిలోని నవ భర్మశలాకయు బోలె జారువ 
ల్లవముల కుప్పలో నిడిన లాలిత చంపక దామమట్టుర 

క్ర వనజ రాజహంసి యనగా నరుణాభ్రములోన నున్న యా 
నవళళిరేఖ బోలె దహన స్థితయయ్యె విదేహకన్య దాన్‌. 


అప్పుడు పతివ్రతా శిరోమణియగు సీత దహన శిఖావృతయై యున్న 
గనుంగొని దానవాంగనలు శోకింప, నిశాచరులు దుఃఖింవ, కవులు 
సమాక్రందనములు సేయ, సుగ్రీవుండు బెగ్గిల, విభీషణుండు పారవశ్యంబు నొంద, 
నంగదుండు విన్నదనంబు సెంద, హనుమంతుడు భేదింప, లక్ష్మణుండు వగలం 
బొగుల, |రాఘవుం డవాబ్ముఖుండై నిర్వేదింప, సుర లనుచితంబనల, సాధ్యు 


గృహస్థాశ్రమ ధర్మము 155 


లన్యాయంబన, యక్షు లనుపేక్షణీయంబన, గంధర్వు లద్భుతంబన 
మహోరగంబులు తగదన, చరాచరంబులు దృశ్యాదృశ్యంబులునగు భూతంబులు 
దల్లడిల్ల, మహాభూతము లాకక్రోశింప నక్కోలాహలంబు నొక పెట్ట నొదవిన, 


(ప్రమథులు చనుదేర బాలేందు ధరుడైెన 
మూడు కన్నుల వేల్పు మున్నుగాగ 
జగముల నృజియింవ జాలి యాద్యుండైన 
చతురాన్యుడగు వద్మ నంభవుండు 
గమనీయ వికసిత కమల (ప్రతములన 
వేయి కన్నులు గల వేల్పురేడు 
వహ్ని కాలానుర వరుణానిలశ్రీద 
శూలవాస్తులు గూడి సురుచిరముగ 


గరుడ సిద్ద సాధ్య గంధర్వ ఖేచర 
యక్ష పక్షి నాగ యాతుధాను 
లాదిగాగ బుష్పు కారూఢులై రాము 
దీరు జూడ నేగుదెంచి రెలిమి. 


ఇంద్రాది దేవతలు రాముని స్తుతించుట 


పాతివ్రత్య గుణంబు నుస్థిరమతిం బాటించి కళ్యాణ న 
చ్చేతో వృత్తి దనర్చి లక్షణములం జెల్యొంది శుద్దక్రియో 
సేత ప్రక్రియదైైన జానకి భవ(త్రేమానురూపంబుగా 
(బ్రీతిం బుట్టిన యాదిలక్ష్మి దలపం బృద్వీతలాధీశ్యరా! 


ఆకట! యుపేక్షసేయ దగునయ్య రఘూద్యహ! మండుచున్న పా 
వకమున దత్పతీత్వ గుణవైభవ మొప్పగ నుండునట్టి జా 

నకి నిటు చూచుచుండ దగునా పిలిపింపగదయ్య సాధ్వి నూ 
రక చెడ నాడనేల యనురాగ దయామృత దృష్టి చూడవే! 


156 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


వనజేక్షణ! నారాయణ! నిను నీవిట మరువదగునె నిర్ణయమతివై 
జనక సుత నుపేక్షింతురె మనుజేశ్వర! మమ్ము నెలమి మన్నింప గదే! 


అను నయ్యవనరంబున విశ్య్వమయుండును విళ్వైక సాక్షియు 
విశ్వపావనుండును నగు వ్లైశ్వానరుండు నముత్తాలాభీ లజ్వాలావళీ 
దహ్యమానంబులగు నింధనంబులు పాయం (దోచి, యస్వేదబిందు 
జాలాంచితయు, నమ్హాన వదనపంకజయు, నక్షిష్ట తనువల్లికయు, నతాంత 
లతాంతమాలికయు, నవవసనాంగరాగయు, ననాహతదుకూలయు, ననిర్జూత 
కేశకపాలయు, నకంపమూర్తియు, నవిచ్చిన్న హారాద్యలంకారయు, నవిపాయాన 
సూయాదత్తపుణ్యాంగరాగయు, గంధబంధుర మూర్తియు నయి తొంటి(క్రియ 
నున్నం గనుంగొని కపులు నసురులును సబాషనయనులై నృపతి కిప్పు 
రంధ్రీరత్నంబు నిన్ని యెగ్గులాడ దగదన వసుమతీ దుహిత యగు సీతను 
రఘునాధు సన్నికర్షంబునకు నెత్తికొని తెచ్చి ముందర నిలిపి యిట్లనియె 
అగ్నిదేవుండు సీతామాహాత్మ్య్యంబు చెప్పి రాముని కొప్పించుట, 

రఘుకుల దుగ్దవారినిధిరాజ! భవత్సతి దూషిత (క్రియా 

లమఘుచరితానుశక్తిమెయి లౌల్యము దాల్చి చరింవ నేర్చునే 

యవుములు జానకిం దలచి నంతనె నాశము నొందు నీకు ని 

ట్టు ఘనతరా(గ్రహంబున గడుం జెడనాడుట జూడయుక్తమే? 


పసచెడవు మేని మెజుగులు, 

గనుగందపు (క్రొవ్విరులును గనుగన ధూమ 
ప్రసరమున నెజ్బ్జబారదు, 

వెస దలచీరయును నట్ట వెలయుట గంటే! 


దైవము (ప్రాణమి(త్రుడును దాత నఖుండును జీవితార్హముల్‌ 
నీవుగ వాజ్మనఃకరణ నిశ్చయబుద్ది శరీరదృష్టి నం 

భావిత వృత్తి నేమఆక పన్నుగ నిన్నె తలంచు నవ్య దు 
ర్భావన లేదు భూమినుత భవ్యచరి(త్ర వవిత్ర భూవరా! 


గృహస్థాశ్రమ ధర్మము 157 


శుచినై జగములకు బరమ 

శుచిత్వ మొనరించు నే వనుమతీ తనయా 
రచిత (ప్రవేశమున గడు 

శుచినైతి గృతార్థ భావ సుభగుడ నైతిన్‌. 


మందార భూజంబు మరిగిన భృంగికి 
బిచుమంద శాఖిపై (బ్రేమ గలదె 
లలిమాననంబున మెలగెడు హంసికి 
వెలయ బల్వలముపై వేడ్క గలదె 
మలయ (ద్రుమంబున మలయు భుజంగికి 
బర్ఫూర తరువుపై వలపు గలదె 
భాస్కరోదయమున భాసిల్లు పద్మిని 
కిందుకర స్పృష్టి నెలమి గలదె. 


రాజితానేక నద్గుణారామ! రామ 
కర్మపాలన పరమ నీ ధర్మపత్ని 
యైన సార్వికి సీతకు నన్యునందు 
గూర్మి యేచందనమున సమకూడునయ్య? 


కావున నీవు నా పలుకు గైకొనగా దగు గాదు నాక సం 
భావన తోడ నచ్చరిత భాసురయైన మహీనుతన్‌ దిగీ 
శావళి సంతసిల్లగ (బ్రియం బొందవంగ బరి(గ్రహింవు రా 
జీవహితాన్వయాభరణ! సింధుగభీర గుతైక భూషణా! 


nleafe als 
wuss 


158 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


నలోపాఖ్యానము 


(శ్రిమహాభారతము - ఆరణ్య పర్వము) 


ఇచట దమయంతి యొక్క చరి(త్రమే కావలనియున్నప్పటికిని 
నలోపాఖ్యానమందు అది ఉండుటచే నలోపాఖ్యానమని తెలుపడమైనది ఇచట 
ఈ కధ సంక్షిప్రముగ (వ్రాయబడును విస్తారముగ చూడ దలంచు వారు 
మహాభారత ఆరణ్య పర్వమున గనందగును 


నిషధేశ్యరుండైన వీరసేనుని కుమారుడైన నలుండనువాడు ఎల్లప్పుడు 
జూదమాడుట యందు ప్రియుడై తన ప్రతాపము వలన నెల్ల రాజులను జయించి 
ధర్మ ప్రకారము (ప్రజాపాలన చేయుచుండెను అప్పుడు విదర్భాధిపుడైన 
భీముండనువాడు దముని వరమున దమయంతి యను కుమార్తెను బడసెను 
ఆమె సౌందర్యము చేతను, గుణములచేతను దేవకన్య లందరిని తిస్కరించుచు, 
దేవకన్యలతో సమానలైన నూర్వురుసఖులు దన్ను గొలుచుచుండగ నానాటికి 
వర్ణిల్చుచుండెను అంత నలుని యొక్క రూపాది సద్గుణ విశేషంబులను విని 
బద్దానురాగయై యుండెను భీమ మహారాజు చెలికత్తెల ద్వారా తన కుమార్తె 
యొక్క మనోరధము నెజింగి నలుని నటకు రావించు నుపాయంబు నాలోచించి 
స్వయంవరమును చాటించెను అటకు ప్పధివింగల రాజు లెల్లరు విచ్చేయ 
నలుడును తన రధంబెక్కి వచ్చునెడ 


మనుజేశ్వరులెల్లను బో రస దమయంతీ స్వయంవరమునకు నొప్పం 
జనుదెంచిరి సైన్య న్యం, దన వంట్టన నవనితలము తల్చడవడగన్‌. 


ఆ సమయంబున బర్వత నారదులను పురాణమునులు భూలోకం బెల్ల 
గ్రుమ్మరి యిం[ద్రలోకంబునకుం బోయిన నింద్రుడు వారలం బూజించి 
భూలోకంబున కుళలవార్త యడిగి యిదియెట్టు ధర్మపరిపాలనపరులై వీరులై రణ 
నిహతులైన రాజు లక్షయలోక సుఖంబు లనుభవింప నతిధులై యిందులకు నింత 
కాలం బయ్యె రాని కారణం బేమియని యడిగిన నారదుం డిట్లనియె 


గృహస్థాశ్రమ ధర్మము 159 


వరసిద్ద సాధ్య విద్యాధర నురకన్యకలకంటె దమయంతియ నుం 
దరి దాని సున్వయంవర మరుథై వర్తిల్లుచున్నయది యివ్మ మహిన్‌. 


ఆందులకు ధరణి గల నృపనందను లెల్లను ముదంబునం బోయెడువే 
డ్కం దమలో గలహంబును (గ్రందును లేకున్న వారు గడు నెయ్యమునన్‌ 


అనిన నిం(ద్రుడును లోక పాలవరులును దదాలోకన కౌతుకంబున 
గనకరత్న రమ్య దివ్య విమానారూఢులై భూలోకంబునకు వచ్చి దమయంతి 
స్వయంవరంబునకు బోయెడు వాని నాదిత్యులలోన విష్ణుండును బోలె, 
దేజో౨_ధికుండైనవాని ననన్య సాధారణ రూపవిభవంబున రెండవ మన్మధుండు 
నుంబోలు వాని నలుంగని యంతరిక్షంబున విమానంబులు నిలిపి భూతలంబునకు 
వచ్చి వాని కిట్టనిరి నిషధేశా! మాకు దూతవై అభిమతంబు సేయుమని వేడ 
వెంటనే అట్టుల సేయుదునని చెప్పి ఏమి చేయవలెననియు, మీరెవ్వరనియు 
నడుగ వారు నేనింద్రుండ వీరు దిక్సాలురనియు, ఇచట జరుగుచున్న దమయంతి 
స్వయంవరము జూడ వేడ్కతో వచ్చినారమనియు, నీవు మమ్ము దమయంతి 
కెరిగించి అక్కోమలి మాయందు తనకు నిష్టపడిన వారిని వరించునట్టు 
చేయుమనిన నింద్రునకు నలుండు నమస్కరించి యిట్లనియె 


ఎటిగి ఎటీగి నన్ను నేకార్థ సముపేతు, బాడి యయ్య! యిట్టి పనికి బనుప 
ననిన నుత్సుకుండవై. యేల చేసెద, నంటి చేయకుండ నగునె యింక. 


నిన్ను నిత్య సత్య నిరతుగా నెణింగియి కార్యమునకు వలను గలుగు టెటిగి 
వనువ వలసె దూత భావ మపేక్షించి, దేవహితము దీని దీర్భృవలయు. 


ఆయుధీయ సురక్షితంబైన రాజగృహంబు నెట్టు సొరనగునని శంకింప 
వలదు దమయంతి నివేశంబు (ప్రవేశించునప్పుడు నిన్నెవ్వరు వారించ నోడుదు 
రనిన శక్రువచనంబుల నశంకితుడై నలుడప్పుడ విదర్భాపురంబునకు బోయి 
యొక్కరుండ దమయంతీ గృహంబు సొచ్చినంత 


ర 


160 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


నలుండు దమయంతి యొద్దకు దేవదూతయై పోవుట:- 


అపూర్వ తేజస్కుండైన ఈ నలుని దమయంతీ సహితులగు ఆ అంతః 
పుర స్త్రీలు గాంచి ఆశ్చర్య చకితలై తమ ఆసనముల నుండి దిగి మనములందు 
హర్షమొనగ అభ్యుద్గతలైరి అంత దమయంతి నలుజూచి 


నీవు మహానుభావుండ వెవ్వండవు ఏమి కారణంబున నొంటరిగ 
ఉ(గ్రశాసనుండైన నా జనకునిచే సురక్షితంబగు అంతఃపురమును ఎవ్విధంబుగ 
జొచ్చినాడవు ఎజీగింపు మనిన దానికి నలుండిట్టనియె 


ఏను దేవదూత నింతి నలుండను, వాడ నిం[ద్ర దహన వరుణ యములు 
నీ సయంవరంబు నెమ్మితో జూడంగ, నరుగుదెంచి నన్ను నబల మున్న 


నీ యొద్దకు బుత్తెంచిరి మా యందాక్కరు నభీష్టమతి వరియింవం 
దోయజముఖి (బ్రార్జింపుము మాయందరకును (బియం బమర్పుము 'ప్రీతిశ్‌ 


అని పంచినం ద(త్రభావంబున నన్యులచేత నలక్షితుండనై వచ్చితి 
నింద్రాదులకు (బ్రియంబు సేయుమనిన నవనతవదనయై, దమయంతి దొల్లి 
హంసచేత నలుని విని వానియందు బద్దానురాగయై నవయుచున్న యది 
యపుడతని నలునిగా నెజింగి తద్వచన (శ్రవణ దుఃఖాయమాన మానస యగుచు 
నిట్లనియె. 


ఏ నేడ నింద్రాదులేడ వారలకు నెప్పుడు మైక్కుదు నేను నీధనమ 
భూనాధ! నీ గుణంబులు హంసచేత బొలుపుగా విని మనంబున నిల్పి యున్న 
దాన భవన్నిమిత్తమున నిట్టఖిలధారుణీనాధ సార్జంబు రావింవ 

గానివ్ను వలసె లోకఖ్యాత కీర్తి కరుణించి వతిబుద్ది గావింపు మిందు. 


నీవు దీని కొడంబడని నాడు, రజ్ఞా విష అగ్ని జలంబులం (బ్రాణ 
పరిత్యాగంబు సేసికొందుననిన దానింజూచి నలుం డిట్లనియె 


ఆ దేవతలు గొప్ప పరా(క్రమశాలురు, సర్వలోక విభులు, ఐశ్చర్యవంతులు, 
దేవతోత్తములు నిన్ను గోరుచుండగ, వారి పాదరజంబునకు బోలని వాడను 


గృహస్థాశ్రమ ధర్మము 161 


మనుష్యుడను సంసారియగు నన్ను గోరందగునా అదియుగాక 


దేవతల కప్రియంబులు, గావించి మనుష్యులధమ గతులగుదు రిలం 
గావున వారి కభీష్టము, గావింవుము నన్ను (బ్రతి గావుము తరుణీ! 


అనిన దమయంతి చింతించి నీ యభిప్రాయమునకు అపాయము లేని 
యుపాయమును గంటిని, ఇంద్రాదులు నా సయంవరమునకు వచ్చెదరేని వారి 
సన్నిధిలోనె నిన్ను వరించెద అట్టయిన నీకు దోషము లేదని పలికెను నలుండు 
లోకపాలుర కడుకుం జని ఈ వృత్తాంతం బంతయు నెటిగించె అంత దమయంతీ 
స్వయంవరంబు ప్రవర్తిలిన 

నలున కాని నళినదళనే(త్ర వరియింవ 

దట్టై చూతమనుచు నమరవరులు 

నలువురును గడంగి నలరూపమున వచ్చి 

రా న్వ్యయంవరమున కతిరయమున 


అంత 


దమయంతి సిత వుప్పదామాభి శోభిత 
హస్తతై చమదెంచి యంబుజాక్షి 
యమ్మహోత్సవ దర్శనాగత రాజన్య 
నివహంబు వీక్షించి నెమ్మితోడ 
నలువురు వేల్పులు నలుదొట్టి యవ్రుడే 
కాకారులై యున్న నందు నలుని 
నేర్పరింవగ నేరకింద్రాదులను నలు 
నెణుగు నుపాయమిం కెద్దియొక్కొ 


యనుచు నంశయాకులాత్మయైు 
నురలార నలు నెజుంగు విధము నాకుజేయు 
డాత్మరూవధరుల రగుడని వరిదేవ 

నంబు సేసె దన మనంబులోన. 


162 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


దేవతలు దాని పరిదేవనంబు విని కరుణించి యనిమిష లోచనంబులు 
నస్వేద గాత్రంబులు నొప్ప నవనీతలంబు ముట్టక యాసన్నులై నిలిచిరంత 
లోకపాలురును భూలోకంబునం గల రాజలోకంబు నవలోకించుచుండ బుణ్యశ్లో 
కుండైన నలుని ధర్మవిధానంబున వరియించి దమయంతి తదీయ స్కంధంబున 
సుగంధి కుసుమదామకంబు వెట్టిన 


దేవతల సాధువాదముతో విప్రాశీరవంబుతో బహుతూర్యా 
రావంబులు సెలగెను పారావార రవంబు బోలె ననివార్యములై. 


ఇట్టపూర్వ స్వయంవరలబ్దయైన దమయంతి నత్యంత విలాసంబుతో 
వివాహంబైన యా నలునకు, నిం(ద్రుడు వాని యజ్ఞంబుల యందు నిజరూపంబు 
జూపను, అగ్నియు వరుణుండును వాని వలసిన చోటున యగ్ని జలంబు 
లుత్సాదింపను, ధర్ముండు ధర్మువునందు వారి బుద్ది వర్తిల్లను వరంబు లిచ్చి 
దేవలోకంబున కరుగు వారెదురు ద్వాపరంబుతో వచ్చు కలింగని యెందులకుం 
బోయెదవని యడిగిన నింద్రాదులకు గలి యిట్లనియె 


అవనిలో దమయంతీ న్వ్యయంవరంబు, విస్తరిల్టుట విని కడు వేడ్కతోడ 
నేను దమయంతిచే వరియింపబడుదు, నని తదర్ధ్థినై యరిగెద నానజేసి. 


అనిన నందణు నగి నీవందుల కేలబోయెదది ముందర నివృత్తంబయ్యె 
నక్కోమలి యొరుల నెవ్వరి మెచ్చక నలుండను వాని వరియించె ననినం గలి 
కరం బలిగి యన్నలునకు దమయంతికి రాజ్య విభవపరిత్యాగంబును బరస్పర 
వియోగంబును జేసెదనని నిశ్చయించి వాని నక్షరతుగా నెజింగి యక్షంబుల 
జొచ్చియుండ ద్వాపరంబు బనిచి నలుండు సేయుచున్న యశ్వమేధాదికానేక 
భూరిదక్షిణ మహా(క్రతువులయు, జపహోమదానాది వివిధ పుణ్య కర్మంబులయు 
గారణమునం జొర నవసరంబు గానక, యంతరం బన్వేషించుచు బెద్దకాలంబుండి 
యొక్కనా డతండు కృతమూ!తుండయి జలోప స్పర్శనానంతరంబునం 
బాదశౌచంబు సేయమణచి సంధ్యోపాసనంబు సేసిన, నుపలబ్బావసరుండయి, 
కలి నలునందు (బ్రవేశించి పుష్కరుండనువాని పాలికింబోయి తన్నెజింగించి నీవు 
నలునితో జూదంబాడి వాని రాజ్యంబును సర్వస్వంబును నొడిచి కొమ్మని చెప్పి 


గృహస్థాశ్రమ ధర్మము 163 


తానును వానికి విప్రవేషంబున సహాయుండయి యక్షంబుల గొని పుష్కరునితో 
నొక్కటం జని నలుంగాంచి నీవు మారాజుతో జూదంబాడు మనిన, 


ద్యూతార్హము తత్కితవా, హూతుడనై జూదమాడకుండుట ధర్మా 
సపేతంబని యభిముఖుడై, యాతనితో నలుడు జూదమాడ గడంగెన్‌. 


కలధనము లెల్లనొడ్డుచు, నలయక జూదమున విజితుడగు చుండె నిజా 
పులు వారించిన నుడుగక, నలుడు కలిప్రేరణంబునను హతమతియె. 


ఇట్టనేక మాసంబులు దుర్యుననాసక్తుండైన యన్నలుండు వివిధ 
వస్తువాహన నివహంబులొడ్డి పుష్కరున కోటువడంబోయిన నెజింగి పౌరబ్రాహ్మణ 
(ప్రధాన వరులు దమయంతీ పురస్కృతులై వచ్చి వారించి కలి సమావేశ పరవశుండైన 
యన్నలుచేతం |బ్రతిహతులయి వలుకకుండి రంత దమయంతి చింతా(క్రాంత 
చిత్తయె 
ఎంత యోటుపడిన నంతియ జూదంబు, నందు దగులు జలము నతిశయిల్లు 
నేమి సేయు దాన నిది యెగ్గునకు మూల, మని లతాంగి దుఖితాత్మ యగుచు. 


అంత దమయంతి పుష్కరునకు జయంబును తన భర్తయైన నలున 
కపజయంబును గాంచి భర్త యనుజ్ఞచేత సారధితో తన కుమారుని, కుమార్తెను 
విదర్భకు బంపెను. 
నలుడును ధరణీ రాజ్యము, దలగగ సర్వంబు నపహృతంబైన గడుం 
దలరి దమయతి దోడ్కొని, వెలువడియె నశేష రాజ్య విభవచ్యుతుడై! 
పురము వెలి మూడహోరాత్రములు వసించి, యున్న నలుపాలి కెవ్వరు నోడిరరుగ 
జనవిభుండైన పుష్కరు శాసనమున, గలికృత ద్యూత విద్వేష కారణమున. 
ఇట్లు సర్వజనన త్కారార్టుండయ్యును నలుండు విధికృతంబున 
నెవ్వరివలనను సత్కారంబు గానక జలంబు లాహారంబుగా దత్సుర సమీపంబున 
దమయంతీ ద్వితీయుండై యుండి, బుభుక్షాపీడ సహింపనోపక, హిరణ్య 
పక్షంబులతో దమముందట దిరుగుచున్న పక్షులం గని యవి భక్ష్యంబు లగునని 
Fl2 


164 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


యప్పక్షులం బట్టికొన సమకట్టి తన కట్టిన పుట్టంబు వానిపై వైచిన, నవి 
పుట్టంబుతోన గగనంబున కెగసి నగుచు విగతవ(స్తుండైన నలున కిట్టనియె 
నీ ధనంబును రాజ్యంబు నికృతి గొన్న, యక్షముల మేము నీ వస్త్ర మపహరింప 
బక్షిరూపులమై వచ్చి పార్ట్‌వేం[ద్ర! యపహరించితి మని చెప్పి యరిగె జదల. 
నలుండును వానిం జూచి విస్మయంబంది యీ యక్షంబుల దోషంబునం 
గాకేమి నాకిట్టి దయ్యె ననుచు దమయంతి కట్టిన పుట్టంబు చెజగు గట్టికొనియె 
నట్టిద్దరు నేక వ(స్రులై యొండొరుల మొగంబు చూచి దుఃఖించుచో నలుండు 
దమయంతి కిట్టనియె 


ఇది దక్షిణావధంబున, కిదియు విదర్భావురమున కిది కోనల కి 
య్యది యుజ్ఞయినికి దెరువులు, మది నిన్నిటిలోన నరుగ మన కెద్ది యగున్‌? 


అడవులలో నాతో గడు, నిడుమల వడనోవ వరుగు మిందుముఫీ ! యి 
ప్పుడు నీ బంధు జనంబుల, కడ కనవుడు దరుణి శోక గద్గద యగుచున్‌. 


ఆతని కిట్టు లనియె నవనీశ నీవును, నేను జని విదర్భ నిష్టలీల, 
నుండుదము మృగాకులో(గ్రవనంబుల, కరుగనేల యిడుమలందనేల? 


అనిన విని నలుం డవనతాననుండై నీ చెప్పినట్ల విదర్భేశ్వరు రాజ్యంబును 

మన రాజ్యంబ యేను దొల్లి యధికైశ్చర్యయుక్తుండనైై యందులకు బోయి 

బంధుజనులకు హృదయానందంబు సేసి యిప్పుడివ్విధంబున సర్వస్వహీనుండనై 
యెట్టు పోవనేర్తు ననిన దమయంతి యిట్టనియె - 

అధిక దుఃఖరోగార్హున కౌషధంబు, సురచిరంబుగ భార్యయచూవె యెందు 

నొనర భార్యా సమేతుడై యున్నవాని, కెంతలయ్యును నాపద లెటుకపడవు. 


ఆలసినను డస్పినను నా కలి తృన్ణయు నైన యెడల గడుకొని ధరణీ 
తలనాధ పురుషునకు నిమ్ముల భార్యయ పాచు జిత్తమున దుఃఖంబుల్‌! 


కావున మదనుగమనంబునకు అంగీకరించవలయునని వేడగా 
నలుండంగీకరించి చనుచు విజనంబైన యరణ్యంబున నొక్క యెడ విశ్రమించి 


గృహస్థాశ్రమము ధర్మము 165 


మార్గ(శ్రమమున తన పాదంబుల యంతికంబున క్రేశపరవశయె నిద్రవోయెడు 
దమయంతిం జూచి మనంబున 


ఏను దీని దుఃఖంబు జూడనోప, నెట కేనింబోయెద నిది నన్నుంగానక 
తన బంధువుల యొద్దకుం బోయి సుఖంబుగా నుండునని విచారించి పోవ 
సమకట్టి యక్కోమలి మేలుకొనకుండ మెల్లన దాని వ(స్తంబునం దర్హంబు చించి 
తనకుం బరిధానంబు సేసికొని వెలువడి కొండొక నేలపోయి దమయంతియందు 
ఘనంబైన నెయ్యంాను తీగం ద్రెంపనేరక (క్రమ్మరి వచ్చి, 

కలి దమయంతి బావ నమకట్టు నతిం బతి వాయనోవడా 

లలనను దీర్చ సౌహృదబలంబున నిట్టుల రెంటజేసి య 

న్నలుడు విమోహరజ్ఞాల బెనంగి గతాగతకారిరైంన యు 

య్యెలయును బోలె మాజడక యెంతయు (బొద్దు వినిశ్చితాత్ముడై. 


బాలనాక్కర్తు నిక్కానపాలు చేసి 
నిషమ్ధురుండనై. యేనెట్టు నేర్తు బోవ 

ననక కలిచేత నాకృష్ణుడైన నలుడు 

విగత కరుణుడై దమయంతి విడిచి చనియె. 


అంత దమయంతి మేలుకొని తన పతిం గానక తన వస్తార్ద నికృంత 
నంబును జూచి లేచి నలుగడలం బరికించి భయశోక వ్యాకులిత చిత్తయై 


హా మహారాజ! మహామహీ రక్షణ 

దక్ష దక్షిణ బాహుదండ! దండి 
తారాతి! నిషధరాజా(గ్రణి! నన్నిట్టు 

వీత దయుండవై విడిచి చనగ! 
దగునె నీవన్నండు ధర్మువు దప్పని 

వాడవు నూనృత (వత రతుండ 
వోడకుమని నన్ను నూరడబలికిన 

వలుకిట్టు మటువంగ బాడియగునె. 


166 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


పొదలలోన దాగి పొడనూవ కిట్టేల 
యున్నవాడ విటి యు(గ్రభావ 

మేల నీకు వలసె నెటబోదు నింకెట్టు 
గాంతు నిన్ను నుగకాననమున. 


వగవగ సాంగోపాంగము 

లగు నాలుగు వేదములయు నధ్యయనము పా 
ల్పుగ నొక సత్యముతో నెన 

యగునే యెవ్వియును బోలవటె సత్యంబున్‌. 


ప్రాణసమానురాలవయిన నిన్నవళ్యంబును విడువనని పలికితివి సత్య 
ప్రతిపాలనంబు సేయుమని ప్రలాపించుచుం దన యేకాకిత్వంబునకు నబలాభా 
వంబునకు బ్రతిపదన్యాస జాయమాన కంటక మృగ పన్నగ భయంబునకు వగవక 
నిజనాధు నసహాయత్వంబునకు దుస్ఫహక్షుత్సిపాసాశ్రమాకులత్వంబునకు 
వగచుచు 
అలయుచు బులుగుల యెలుగుల, కులుకుచు నుగ్రాతపమున కోపక వృక్షం 
బుల నీడల నిలుచుచు నెలు, గుల బులులంజూచి భయముగొని వగవగచున్‌! 


ఏచిన పొదల బొరల్పడ, (ద్రోచుచు ముండ్లకును నల్లదొాలగుచు దిక్కుల్‌ 
సూచుచు దొడరుచు (దైళ్ళుచు, లేచుచు లలితాంగి సంచలించుచు నరిగెన్‌. 


ఇట్టరుగుచున్న దమయంతి నంతికన్య స్రచరణయయిన దాని నాహారాక్షిలై 
యొక్క యజగరంబు వట్టికొనిన నక్కోమలి మెదల నేరక 


ఇంకనైన నన్ను నేల యాలింపవు, నాకు శరణమగుము నాధ! యనుచు 
నరచుచున్న దాని యా(క్రందనధ్వని, వినుచునొక్క యెజుకు వేగ వచ్చి. 


తనపట్టిన సురియ నప్పెనుబాము వదనంబు (వ్రయ్యం దరిగిన రాహుముఖ 
విముక్రయయిన చం|ద్రరేఖయుంబోలె నజగర ముఖంబువలన వెలువడిన యా 
దమయంతి నాశ్వాసించి తత్సమీప సరోవరస్నాతను, వన్యస్వాదు ఫలాహారనుగా 
జేసి విగతశ్రమం గావించి నీ వెవ్వరిదాన విట్టేల యేకతంబ యివ్వనంబునకు 


గృహస్థాశ్రమ ధర్మము 167 


వచ్చితని యడిగి మధుర భాషిణిలమైన యమ్మగువ చలన నంతవృత్తాంతంబు 
నెజింగి 


రజనికరానన బీనవయోధరరాజిత రాజనుతన్‌ విలన 
ధ్గజవతిగామిని జందనగంధి (బ్రకాశితకాంతి సమన్విత బం 
కజదళలోచన జూచి కిరాతుడు కామనిశాతశరాహతుడై 

నిజ హృదయం బెతిగించె అతాంగి కనింద్య చరిత్రకు వేడుకతోన్‌. 


ఆగ్ని శిఖయుబోలె నంటను డాయను జూడరాని యట్టి శుభ చరిత్ర 
నెరుకలేని కరకు టెరు కపేక్షించె గాదనక తనకు నాయు వల్పమైన! 


దమయంతి శాపంబునం గిరాతుండు చచ్చుట. 


దమయంతి వాని నలిగి చూచి యేను పతివ్రతనైతినేని యిద్దురాత్ముండైన 
కిరాతుడిప్తుడ మృతుండయ్యెడు మని శాపంబిచ్చిన వాడప్పుడ యగ్నిదగ్తంబైన 
వృక్షంబునుబోలె విగతజీవుండై పడియె అంత దమయంతి తన హృదయమున 
నిజాధీశుని స్మరించుచు, నుగ్రాటవిలో సంచరించుచు భర్త నన్వేషించుచు 
దిరుగుచుండ ముందట 


వారి భక్షులు వర్లభక్షులు వాయుభక్షులు శాక నీ 
వారభోక్షులు వృక్షమూలనివాన యుక్తులువై తవం 
బారజేయు మహానీంద్రుల యా(శ్రమం బెడ గాంచె నం 
భోరుహాక్షి పురాసమార్జితవుణ్యకర్మవ లంబునన్‌. 


ఇట్టు మృగవ్యాళతస్కరకిరాత నిరంతరంబైన కాంతారంబునం బుణ్యనదీ 
తీరంబున నొకముని పల్లియం గని యందు వసిష్ట వామదేవ వాలఖిల్య భృగు 
నారద సదృశులయిన మహామునులంగని నమస్కరించి యున్న నమ్మునులు 
దమయంతింజూచి యచ్చెరువడి యవ్వా నీ వెవ్వరిదాన వివ్వన దేవతవో, 
దేవభామినివో, దివ్యంబైన తేజంబుతో నేల(క్రుమ్మరియెద వనిన వారలకు 
దమయంతి యిట్లనియె 


168 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


వినుడే బుణ్యశ్లోకుం డనగ నదా యజ్ఞనిరతుడనగ ధరితత్రిన్‌ 
దనరిన నలుభార్యను నజ్జననుత దమయంతియన నెసంగిన దానన్‌. 


విధివశంబున నన్నుంబాసి హృదయేశ్వరుం డెటయేనియుం బోయిన 
దదన్వేషణాసక్త చిత్తనై విపిన పరిభ్రమణంబు సేసెద, మీ తపోవనంబునకు వచ్చి 
నలుండు, భవత్సాదాభివందన కృతార్జుడ్తై యెక్కడికిం బోయె నతని పోయిన 
వల నెజుంగుదురేని నానతిండు కొన్ని దినంబులలోన దద్దర్శనంబు సంభవిల్లని 
నాడు దేహంబు విడుతునని యేడ్సుచున్న దానింజూచి కరుణించి మునులిట్లనిరి 


వనజాయతాక్షి! కతొిపయ దినములలో జూడగాంతు తివిరి నలుని భూ 
జననుతు నెప్పటి యట్టుల తనవురమున రాజ్యలీల దనరెడివానిన్‌. 


మేము మా తపోదృష్టిం జూచితిమి, దుఃఖింపకుండుమని తాపసులు 
దమయన్ని హోత్రంబులయు, నపార ఫలపుష్పతరునదీరమ్య తపోవనంబుల 
యుందోడ నదృశ్యులైనంజూచి దమయంతి యిది కలయో నిక్కువంబో యని 
విస శ్రయంబందుచుం జని ముందట నొక్కచనుపం గని దానిం జొచ్చునపు డందలి 


జనంబులు, 


పాంనుజాలములు పై (బ్రాకిన గరము రూ 
క్షములగు నూర్జాలకములదాని 
నతిమలినంబైన యర్హవ(స్తంబుచే 
నావృతంబగు దేహయష్టిదాని 
నాకలి తృవ ని(ద్రలను వీని నెజుగక 
యున్మాదినియు బోలె నున్నదాని 
దమయంతి జూచి కొందరు పిశాచంబని 
పజచిరి కొందు భయమువాొంది 


రందు గొందణధిక హాన్యంబు కసిరి 
యడవి నేమి రోసి దనిరి కొంద 


గృహస్థాశ్రమ ధర్మము 169 


రవ్వ నీవు వేల్పవగుదని కొందు 
మొగిన కేలు మొగిచి మొక్కి రంత. 


దమయంతి సార్థవాహులంజూచి యిమ్మహాగహనంబున నిట్టి జన 
సంకులంబయిన సార్థంబు గానంబడియెడు నెట్టి పుణ్యంబోయని పలికి మతియు 
నిట్లనియె 


ఏను నలుభార్య బుణ్యవి, హీనత బతి బాసి నవసి యేకాంతమ యీ 
కానల బరి(భ్రమించెద, గానరె మీ రమరసదృశు గరుణాత్ము నలున్‌. 


అనిన దానికి సార్ధవాహుండు శుచియనువా డిట్లనియె అమ్మా! యీ 
వనంబున నలుంగాన మనిన, ఆమె మీ రెటుబోయెదరనిన మేము చేదిపతియైన 
సుబాహు పురంబునకుం బోదుమనిన అట్లేని మీతోడ వచ్చెదనని పతి దర్శన 
లాలసమై మునుల పలుకులు దలంచుచు నరిగిన వారు చని చని అర్హరాత్రంబున 
నాక జలాశయంబున విశ్రమించుటయు అంత గజయూధములు నిద్రాసక్తులై 
యున్న యా బాటసారుల నుగ్గు సేయుటయు కొందలు భిన్నాంగులైరి, కొందు 
(ప్రాణభీతి మహీజంబుల నెక్కి (ప్రాణంబులు దక్కిన వారల తోడం దమయంతి 
చనుచు నాత్మగతంబున 


జీవితార్థులైన జీవుల నుఖనువ్ను, లైన వారి జంపె నజవ నజవ 
మరణకాంక్ష నున్న మగువ జంపక నను, మటుచె విధి కరంబు మందబుద్ది 


అని చింతిల్లుచు మును నా స్వయంవరమునాడు దేవతల వరింపక నలు 
వరించిన నాటియెగ్గు దలంచి వేల్పులు ఇట్టి యాపదలు సేసిరో యని దుఃఖించుచు 
వగచుచు నిజభర్చృ పాదంబుల నెద నిడుకొని హతశేషులైన యా(బ్రాహ్మణ 
వరులతో చేదిపతి పురంబు చొచ్చి జనసంకులంబైన రాజమార్గంబున వచ్చుచున్న 
దమయంతిని ప్రాసాదగతయైన రాజమాత దవ్వులం గని తనదాది కిట్టనియె. 
'ధూళిధూసరిత గాత్రయై యున్మత్త వేషిణి యైన లచ్చికరణి యీమె వచ్చుచున్నది 
చూడుము అక్కోమలియందు నాకతి స్నేహంబై యున్నయది ఆమెను దోడ్కొని 
రమ్ము” అనగా దాది ఆమెను దోడ్కొని రాజమాత యొద్దకుం జనిన నా రాజమాత 


170 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


దమయంతిని జూచి నీ వెవ్వరి దానవు ఇట్లేల దుఃఖావేశవివశవై యున్న దానవు 
చెప్తుమనిన దమయంతి యిట్లనియె 


జబితవైరి మత్పతి జూదమాడి నిర్జితుడయి చనిన 

బతితోడ నీడయుబోలె నేనును బాయక యతేిగి 
యతి బుభుక్షాతురుండైన వతిచేత నవ్య థైవాను 
మతి జేసి వంచిత నైతి నొక్కచో మజచి నిద్రించి. 


అంత నుండియు నమ్మహానుభావు నేకవ(స్తు ననికేతను నన్వేషించుచు, 
'సైరంధ్రీ వృత్తంబు సేకొని వియోగానలంబునం గంది కంద మూలఫలంబుల 
నాహారంబుగా బొద్దు వడిన చోట నివాసంబుగా మృగకులంబ సహవాసంబుగా 
వనంబులం బరిభ్రమించితి నని బాప్పజలంబుల విడచుచు మారుబలుక నేరకున్న 
యా దమయంతికి రాజమాత యిట్లనియె 


నీవుండుము నాకడ నిం, దీవర దళనేత్ర నీ పతిని రోయగ భూ 

దేవోత్తములం బంచెద, నావుడు నిట్టనియై ఖీమనందన నెమ్మిన్‌. 

ఏను సైరంధ్రినై యుండియు నుచ్చిష్టంబు ముట్టను బద ధావనంబు 
చేయను, పర పురుషులతో బలుకనోప బతి నన్వేషించు పాంటి నరిగెడు 
(బ్రాహ్మణులతో బలుకుదు నట్టైన నీ యొద్ద నుండుదు నొండు విధంబైన 
నుండనేర ననిన నీ కిష్టంబైన విధంబున నా యొద్దన యుండుమని దాని నతి 
గౌరవంబునం జేకొని దనకూతు సునందన యను దానికి సమర్పించిన 


ఆలయక పుణ్యవ్రతములు, సలువుచు సైరంధ్రియనగ జైద్యేశువురిన్‌ 
నలుదేవి యుండె నెదబతి, దలచుచు దుస్పహవియోగతాపార్రితయై. 


అట నలుండు దమయంతి బాసి దారుణారణ్యంబులో నరుగువాడు 
ముందట 


అవిరళ విస్సులింగ నివహంబుల నభ్రవథంబు నంటుచున్‌ 
దవదహనం బుద(గ్ర తరుదాహము సేయుచు నున్నజూచి మా 


గృహస్థాశ్రమ ధర్మము 171 


నవపతి దాని యంతరమునన్‌ వినియెన్‌ నరనాధ! నన్ను గా 
రవమున గావవేగ యిట రమ్మను నార్త మహా నినాదమున్‌! 


విని శంకింపక చెచ్చెర ననఘుం డత్యు(గ్రతర దవానలమధ్యం 
బున కరిగి కనియె దీనానను మండలితాంగు నొక్క నాగకుమారున్‌. 


అన్నాగకుమారుండును నలునకుం గృతాంజలియై యేసు గర్కోటకుండను 
వాడ గర్మవశంబున నొక్క బ్రహ్మబుషి నుపాలంభించి తచ్చాపంబున నెక్కడం 
గదలనేర కున్నవాడ 


నాలుగు దిశలను దావ జ్యాలావళి గవిసె (మంది చానోప మహీ 
పాలక! నన్నాక నరనీ కూలము జేరంగ నెత్తికొని పొమ్ము దయన్‌. 


నలుండు కర్కోటకునిచేత దష్టుండగుట 


నన్ను రక్షించిన నీకుం బబ్రియంబు సేయనోపుదు ననిన వాని నెత్తికొని 
పోవం జులకనై యంగుష్ట ప్రమాణ దేహుండై యున్న నెత్తికొని నలుం డతిత్వరితగతి 
నరిగి తాపవర్ణితంబైన యొక్క సరోవర సమీపంబున విడువంబోయిన నింకను 
బదియడుగు లరుగుము నీకు (శ్రేయః (ప్రాప్తిం జేసెద ననిన నడుగు లెన్నికొనుచు 
నరిగి పది యగు నప్తుడప్పాము చేత దష్టుండై తన రూపంబు విడిచి వికృత 
రూపంబుతో నున్న నలునకుం గర్కోటకుం డాత్మరూపంబు చూపి యిట్లనియె 
“అయ్యా! నీవు నా చేత విషపీడితుండ వైతివని దుఃఖింప వలదు నిన్నారులెతింగిన 
నెగ్గగుం గావున వికృత శరీరుం జేసితి నెంత కాలంబు నీ శరీరంబున నా 
విషంబుండు నంత కాలంబును నీకు విషోరగ రాక్షస పిశాచ శత్రునివహంబు 
వలన భయంబు లేదు సర్వసం[గ్రామ జయంబును భార్యాసంగమంబును నెప్పటి 
రాజ్యవిభవంబును నగు నీకెప్పుడేని నిజరూపంబు సేకొన నిష్టంబయ్యె నప్పుడ 
నన్నుం దలంపు మీ వస్తంబు నీ యొద్దకు వచ్చు దాని ధరియించుడు, నిజరూప 
ప్రాప్తి యగునని వరంబిచ్చి వెండియు నిట్లనియె 


ఇల(బ్రసిద్దుడు బుతువర్షుడనెడు మహీశుడిక్ష్వాకు 
కులజుండు నీకు సేవ్వుండగు నతని గొలిచి యందుండు 


172 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


నెలకొని యతనికి నశ్వహృదయ మనెడి విద్య యిచ్చి 
వెలయ నతనిచేత నక్షహృదయ మన్విద్య జేకొనుము. 


మరియు బాహుకుండను నామంబుతో సూతవృత్తి నుండు”'మని 
హితోపదేశంబు సేసి కర్కోటకుం డదృశ్యుడైన, దద్వచనంబున నలుడయోధ్యా 
పురంబునకుం జని బుతుపర్గు గని యేను బాహుకుం డనువాడ నళ్వశిక్షయందు 
కుశలుండనన్న సంస్కారంబుల శిల్పంబుల బెక్కు విధంబుల రచియింప నేర్తు 
భవత్సేవార్థినై వచ్చితి ననిన బుతుపర్జుం డిట్లనియె 


నా యొద్దనుండు దేని మదీయ రధాశ్వములకును ద్రుతిని శీఘ్రముగా 
జేయుము నావుడు నట్టుల చేయుదు నని నలుడు వాని సేవించె దగన్‌. 


ఇట్టు బుతుపర్గునొద్ద నశ్యాధ్యక్షుండై దుష్టాశ్స్వంబుల వశంబు జేయుచు, 
నళ్యారోహకుల నారోహణంబుల శిక్షించుచు రనవంతంబులుగ నన్న 
సంస్కారంబుల సేయుచు, బుతుపర్గ్గుచేత నియుక్తులైన వార్‌స్టేయ జీవలులు 
దనకు సహాయులుగా బ్రచ్చన్నుండై యుండి తన ప్రియురాలైన దమయంతి 
మదిందలంచుచు మనోవ్యధం గుందుచు కాలంబు గడుపుచుండ అట 
విదర్భేశ్వరుండు, నలురాజ్యభ్రంశంబు విని కూతురు నల్టుండు నెటుబోయిరో 
యెందున్న వారో యని శోకించి వారల నన్వేషించుటకై విద్వాంసులైన బ్రాహ్మణ 
శ్రేష్టుల బంపుచు నలదమయంతులున్న చోటెరింగి వచ్చిన వారికి వేయి గద్యా 
ణంబు లిత్తుననియు వారలం దోడ్కొని వచ్చిన వారికి గోసహ(స్రంబులు, 
న(గ్రహారంబులు నిత్తుననియుం బలికి పంపిన వారలు మహాపట్టణంబులు 
గ్రామంబులు వెదకుచుండ అందు సుదేవుండను బ్రాహ్మణండు చేదిపతియైన 
సుబాహుపురంబునకుం జని పుణ్యాహంబు సేయింపం బోవు బ్రాహ్మణులతో 
రాజ గృహంబు చొచ్చి యంతఃపురంబున సునందాసహితయై యున్నదాని సైరంధ్రీ 
వేషిణియె యున్నను దదీయ భ్రూయుగ మధ్యగతంబైన సూక్ష్మలక్షణంబుల 
నిరీక్షించి దమయంతిగా నెణింగి యాత్మగతంబున నిది పతివిముక్త యయిన 
పతివ్రతా గుణంబున నొప్తుచున్నయది 


గృహస్థాశ్రమ ధర్మము 173 


ఆనపహార్యంబు తేబోమయంబు సర్వ 
గుణములకు నలంకారంబు గురుతరంబు 
భామకుం బతిభక్తియు పరమమైన 
భూషణం బిట్టివే పరభూషణములు 


అని ఈమెకు భర సమాగమం బెన్నండయ్యెడినో యని చింతించుచు 
నల్లనల్లన దమయంతి కిట్టనియె 


అవ్వ నీతల్లి దండ్రుల కాత్మజులకు 
బంధుజనులకు కుశలంబు భామనీదు 
కుళలమెరుగునంతకు వంత గూరి వగచు 
చున్న వారు వారికి వంత యుడుగు నింక. 


దేవి యేను భవ(ద్రాతృనఖుండ నుదేవుండను (బ్రావ్మాణుండ 
విదర్శేశ్వరుండు నీ యున్నచో టెరుగం బెక్కం(డ్రు బ్రాహ్మాణులం బుచ్చిన 
నిందులకు వచ్చి నా పుణ్యంబున నిన్ను గంటి ననిన దమయంతి వాని నెజింగి 
తన పుత్రుల తల్లిదండ్రుల బాంధవులం (బ్రత్యేకంబ యడిగి య(శ్రుజలంబు 
లురుల నేడ్చుచున్నం జూచి యేలకో యిప్పుడు సైరంధ్రి యేడ్చుచున్నయది 
యని సునంద తన తల్లికిం జెప్పి పుచ్చిన 


చనుదెంచె నంతివురమున వనితానివహంబుతోడ వారిజదళలో 
చన రాజమాత నృపనందన యగు దమయంతికడకు దద్దయు వేడ్కన్‌ 


ఇట్లు వచ్చి తమలో మాటలాడుచున్న బ్రాహ్మణుని దమయంతి జూచి 
రాజమాత (బ్రాహ్మణుని వలన నలదమయంతుల సకల వృత్తాంతంబును విని 
అచ్చెరువంది భయ స్నేహంబుల దమయంతిం గాఢాలింగనం బొనర్చి యూరడిరచి 
తల్లీ నీవు మా కూతురవే యనిన దమయంతి కొన్ని దినంబు లచ్చట సుఖంబుండి 
పిదప తల్లి దండ్రుల ననుజుల నాత్మజుల జూడ వేడుకయైనది విదర్భకుం బోయెద 
నానతిమ్మని కృతాంజలిలైన దమయంతి నతిస్నేహంబున సుబాహుజనని 
సుత(పేషిత బలంబుతో సువర్షమణిమయ విమానోపమాన యానంబున నునిచి 


174 శ్రీములయాళ సద్గురు గ్రంధావళి 


పుచ్చిన దమయంతి విదర్భకుం జని దేహసౌఖ్యంబుల నొల్లక మలినార్ర వస్త్రమును 
ధరించి జీవితేశ్వరుని స్మరించుచు వ్రతంబుల సలుపుచు భరృవియోగంబును 
భరింపనోపక తన మనోరధంబును దనజనని కెరిగించిన ఆమెయు గూతు 
నభిప్రాయంబు భీమున కెజింగించిన నాతండు నలుమార్గణంబున స(ద్రాహ్మణుల 
నియోగించిన దనపతి నన్వేషంప నరుగు బ్రాహ్మణులకు దమయంతి యిట్లనియె 


నైషధేశ్వరుండు నలుడిప్పు డనమర్జు 
డగుట జేసి తన్ను నన్యులెజటుగ 

కుండ నుండుగాన యురునభాంతరముల 
కరిగి యరిగి యిట్టులనుడు మీరు 


సత్యనిత్యుండవు నతినిట్టు వంచించి 
దాని వస్రారంబు దతిగి నీకు 
బరిధానముగ జేసి పాడియే పోవంగ 
భార్య భర్తవ్యనా బరగుధర్మ 
మదిమిధ్య యయ్యె నీయందు నీకిట్టి ని 
ర్లయబుద్ది జేకొన దగునె యట్టి 
సాధ్వికి గరుణ (బ్రనన్నుండ వగుమని 
యెల్లచో బలికిన నెవ్వడేని 


బలుకువడగ నోడి (ప్రతివచనం బిచ్చు 
నతడు నలుడుగా 'బ్రియంబుతోడ 
నెతేగి నన్ను నతని కెతిగించి తోడ్కొని 
రండు రానివాడు రండెటింగి. 


అని పంచినం బనిపూని బ్రాహ్మణులు దమయంతి కజపిన పలుకులెల్ల 
సభలం బలికి యెందుం గానక వచ్చిరి అందు పర్ణాదుండను బ్రాహ్మణుండు 
దమయంతి కిట్టనియె నే నయోధ్య కరిగి బుతువర్జ్హు సభ నీపలికినట్టు బలికిన 
అందు విరూపాంగుండు శీఘ్రయాన కుశలుండు బాహుకు డనువాడు విని నన్ను 
నేకతంబ కనుంగొని వెలవెల నగుచు దీర్హనిశ్చాస పురస్సరుండై యిట్లనియె 


గృహస్థాశ్రమ ధర్మము 175 


పురుషునందు దోషపుంజంబు గలిగిన 
నెరిగి యెద సహించునేని భార్య 
వురుషునందభీష్ట భోగంబు దేహాంత 
రంబునందు ధర్మరతియు వడయు. 


అని యొండిద్దియుం బలుకక తన నివాసంబునకుం బోయెనని సకల 
వృత్తాంతము నెరింగించిన దమయంతి ఆతని నలుంగా నెరింగి బెద్దయుం(బొద్దు 
చింతించి సుదేవుండను (బ్రాహ్మణుని రావించి వానికిట్లనియె నన్ను ఎజింగి 
తెచ్చినట్ట నలునెజింగి తెమ్మా యని పంపుచు నతనితో మరియు విదర్భాధిపుండైన 
భీముండు నలు నెందుం గానక దమయంతీ పునఃస్వయంవరంబు చాటించిన 
సకల రాజులుం బోయెదరని అతిత్వరితంబుగ బుతుపర్గ్గున కెరింగింపు మనియు 
చెప్పెను అతడట్టు సేయ బుతుపర్గుండు బాహుకుంజూచి నాకు దమయంతీ 
స్వయంవరంబు జూడ నొక్కనాట విదర్భకుం బోవలయు నీయశ్వనైపుణ్యంబు 
(ప్రకాశింప జేయుమనిన నట్ట చేయుదునని నలుండు మనంబున దుఃఖించి 
తాను జేసిన (ద్రోహంబునకు (ప్రతిఫలించినది గాబోలునని తలంచి పతివ్రత లిట్టు 
చేయరైనను బుతుపర్జుతో బోయి యెరుంగవలయునని బుద్ధిదలచి సకల 
శుభలక్షణంబులతో గూడి మనోవాయు వేగంబులు గల యశ్వంబుల బూన్నికొని 
వచ్చిన బుతువర్గుం డారధం బెక్కునప్పుడు హయంబులు యొగ్గినం జూచి 
యిప్పేద గుజ్జంబులతి దూరంబెట్టు పోవనోపుననిన బాహుకుండు, 


అవనీశ! ఈహయంబులు పవనగతిం బరచు (బ్రొద్దువడకుండగ నే 
డ విదర్భకు ననవుడు విని కువలయపతి మెచ్చి బాహుకున కిట్లనియెన్‌. 


అట్లయిన నీ హయతత్త్య కౌశలం బెరింగి నీకు నభిమతం బొనరింతునని 
రధం బెక్కి బాహుక వార్‌స్టేయ సహితుండై యరుగువాడై బుతుపర్జుండు నలుని 
రధయాన కౌశలంబున కచ్చెరువాంది తాను నెరింగియున్న యక్షహృదయమను 
విద్యను నలున కుపదేశింప కుతూహలుండై దాని మాహాత్మ్యంబును వినిపించి, 


సకలగుణ (వ్రసిద్దుడగు నర్వహితుండగు జూవెయంచు బా 
హుకునకు (బ్రీతితోడ విధియుక్తముగా నుపదేశమిచ్చె న 


176 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


త్యకుటిలబుద్ది నక్షహృదయంబు గరంబు రయంబుతో విద 
రకు జనువేడ్క జేసి బుతుపర్జుడు పూర్ణమనః(ప్రసన్నుడై. 


ఇట్టు నలుండు బుతుపర్గువలన నక్షహృదయంబు వడసి సంతుష్టుండై 
నీకు నశ్చ్వహృదయం బిచ్చెద బరిగ్రహింపు మనిన బుతుపర్గుండట్ల చేయుదు 
నది యంతకు నీయంద యుండనిమ్ము నా వలసినప్పుడు గొందుననియె నంత 
నయ్యక్షహృదయసామర్థ్యంబున నప్పుడు 


నలు దొల్లియా(క్రమించిన కలిగర్కోటక విషంబు గ్రక్కుచు నొడలన్‌ 
వెలువడి నలునకు విహితాంజలియై తన్నైజలుగ జెప్పె జంచలుడగుచున్‌. 


వాని జూచి నలుడు దానల్లి శాపమీనున్న గలి యెరింగి నిన్ను బొంది 
యహివిషంబు చేత ననిశంబు దగ్టుండ నైతి నింక నాకు నలుగవలదు. 


నిన్నుం గీర్తించిన జనంబులు నావలని భయంబు బొందరు కరుణింపు 
మనిన నలుండు గోపంబుడిగె కలియు నవ్విభీతకి వృక్షంబు నాశ్రయించె నది 
మొదలుగా విభీతకంబప్రశస్తం బయ్యెనట్టు నలుండు వికృత రూపంబు మాత్రంబు 
దక్క, దక్కిన దుషృతంబుల వలన విముక్తుండై రధంబెక్కి యతి వేగంబున 
బుతుపర్లవారొప్మేయ సహితుండై విదర్భకుం జనియె నంత సాయాహ్నంబున 
దమయంతి పట్టణ సమీపంబున నా రధధ్వని విని యిది నలురధ ఘోషయని 
యనురాగ మొందియుండ వచ్చిన బుతుపర్జుని భీముండును యధార్హంబుగ 
బూజించి యుచిత హర్మ్యంబున విడియించెను బాహుకుండును రధశాల 
రధాశ్య్వంబుల బంధించి రధసమీపమున విశ్రమించి యుండె నంత దమయంతి 
కేశినియను దాది ద్వారా నలుని సకల వృత్తాంతముల నెతింగి సఫలమనోరధయై 
నిజజనని కిట్టనియె 


నందియ మేల నర్వగుణనంవద జాడగ బాహుకుండు భూ 
వందితుడైన నైషధు డవళ్యము దానగు నా మనంబు నా 
నందము బొందుచున్నది ్హునంబుగ వాడిట వచ్చువాడా యే 
నందుల కేగుదాననా రయంబున నాతని నిశ్చయింపగన్‌. 


గృహస్థాశ్రమ ధర్మము 177 


అనిన నదియప్పుడ భీము ననుమంతంబున దమయంతి యొద్దకు 
బాహుకు రావించిన, 


చనుదెంచి యందు దీనానన 
నవిరళపంకమలిన నతగాత దవ 

న్విని నతికృళ దమయంతిం 

గనియె నలుండుదిత బాష్పకణ కలితముఖిన్‌. 


దమయంతి నలుని వికృతాం 

గము జూచియు నతని నన్యుగా వగవక నె 
య్యమునను లజ్ఞను నతినం 

(భ్రమమున వివశాత్మ యగుచు బతికిట్లనియెన్‌. 


విజనంబైన విపినంబునందు నలసి నిద్రబోయిన దాని నబల నతిసార్వి 
నను(వ్రత నగ్నిసన్నిధి బాణి(గ్రహణవిధి లబ్దయైన దానిం బాసి నలు నట్టారులు 
నిర్రయులై యరిగిన వారు లేరు 


నురవరుల దొరగి తన్నున్‌ 
వరియించితి నన్ను బు(తవతి నేలొకొ చె 
చ్చెర విడిచె నాతనికి ని 

ష్కరుణున కేనేమి యెగ్గు గావించితినో? 


నిన్ను విడువనోడకుండుమని పలికిన యప్పలుకులేల మరచెనో యని 
శోక తప్తంబైన తన హృదయంబు దడుపుచున్నదియును బోలె బాప్పధారలం 
గుచమండలంబు దడుపుచు నున్న దమయంతి జూచి శోకాకులుండైై 
నలుండిట్లనియె. 


కలిస మావిష్టమతినయి కష్టవృత్తి 
నట్టియిడుమల బడితి నేనవి మదీయ 
తపము బలమున నీ దుఃఖ దాహమునకు 
నష్టమైపోయె గలియివ్మ నన్ను విడచె. 


178 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఏనిందులకు నీ తదర్ధంబ వచ్చితి నది యట్టుండె నన్ను ననురక్తు ననువ్రతు 
దలంపక యన్యాపేక్షంబున స్వయంవరంబు రచియించుట యిది కులసస్త్రీ 
ధర్మంబు గాదు. రాజులనెల్ల నీ స్వయంవరంబునకు రావించుటం జేసి గాదె 
బుతువర్గ్షుండు వచ్చెననిన వెజుచి కృతాంజలిమై దమయంతి యిట్లనియె 


నిన్ను రోయంగ విప్రులు నెమ్మి నరెగి 
పలికి రెల్లచో నా చేత బలుక బడియ 
యందు బర్జాదుడను వివ్రుడయ్యయోధ్య 
కేగి ప్రతి వచనంబుల నెటిగె నిన్ను. 


ఆపర్జాదువలన నిన్నెతింగిన దాననై నిన్నిట రావించు నుపాయంబు దలంచి 
యెల్లి దమయంతీ ద్వితీయ స్వయంవరం బగునని బుతువర్జ్హునందుం (బ్రకాశింప 
లా లా 
సుదేవుడను (బ్రాహ్మణుం బుత్తెంచితి 


నరవరుడు నలుడు గాకె 

వ్యరు శతయోజనములొక్క వానరమున వ 
త్తురు నరులొరులని దీనిం 
బరికింవగడంగి యిట్టు వంచితి నధిపా! 


ఏనతిపాపభావమును నెగ్గు దలంపక యుండునట్టుగా 
వానతవైరి! నీ యడుగులంటగ నోవుదు వట్టిదైన న 

న్నీ నలినావ్ను డీయనలు డీమృగలాంఛను డీసురోత్తముల్‌ 
జాను సెడంగ నీక్షణమ చంవరె కోపపరీతచిత్తులై. 


అనుచున్న యవసరంబున నఖిల భూతాంతర్గతుండైన వాయుభట్టార 
కుండెల్లవారలు విన నాకాశంబున నుండి నలున కిట్టనియె 


అమల చరిత్ర నిట్టు దమయంతి బతివ్రత బల్కుదే నృపో 
త్తమ! విను దీనియందు విదితంబగు శీలవిధిన్‌ నుధాంశుడుం 
గమలహితుండ యేనునయి కాచితి మొక్కట మూడు వర్షముల్‌ 
గొమరుగ దీని జేకొనుము కోమలి నీ కమరక్త నాపుడున్‌. 


గృహస్థాశ్రమ ధర్మము 179 


ఇట్టెల్ల వారికి నాశ్చర్యంబుగా వాయుదేవుండు తన్నెజింగించి దమయంతి 
పతివ్రతా గుణంబులను పతియందు యకృతిమానురాగంబునుం జెప్పిన విని 
నలుండు పరమ (ప్రమోద పరిపూర్ణహృదయుండై తత్‌క్షణంబ కర్కోటకుం 
దలంచి వాని యిచ్చిన పుట్టంబుపై బెట్టికొని నిజరూపంబు దాల్చిన, 


ఆయతబాహు దప్తకనకాంచితవర్జ్హు మనోజరూపవు నిం 
ద్రాయితు సూర్యతేజా నిషధ(వ్రభు నన్నలు జూచి పద్మవ 
(తాయతనేత్ర యవ్హు దమయంతి గరంబు ముదంబు నొంది ల 
క్షీయుత యయ్యె బంధులకు మిత్రులకున్‌ హృదయప్రియంబుగన్‌ 


ఇట్టు సంగతులైన యయ్యిరువురకు భీముండు మంగళ స్నానంబు 
లాచరింపజేసి రాజోచితములైన భూషణ విలేపన వ(స్తాదులచే విస్తరిల్లంజేసి పరమ 
సంతుష్ట హృదయుండై దేవగృహంబుల యందును విశేష పూజలు చేయించె 
నట్టి మహోత్సవం బెతింగి బుతుపర్జుండు నలునొద్దకు వచ్చి నీవు నిఖిలలోక 
పూజ్యాండవయ్యును నాయొద్ద బాహుకుండనంగ (బ్రచ్చన్న వృత్తినున్న నిన్నాయుంగక 
నీచకర్మంబులందు నియోగించితి. దీని క్షమించునదియని నలుచేత సత్కృతుండై 
యశ్వహృదయోపదేశంబుగొని యయోధ్యకుం జనియె నిట నలుండును 
విదర్భాపురంబున నొక్క మాసంబు నివాసంబు చేసి విదర్భేశ్వరు వీడ్కొని 
దమయంతి నందబెట్టి యొక్క రధంబున కతిపయ బలంబులతో నిషధపురంబున 
కరిగి పుష్కరు నోడించి రాజ్యముం జేకొని దమయంతీ సహితుడై స్వర్గసమాన 
భోగంబుల సుఖంబుండెనని బృహదశ్వుండు ధర్మజున కిట్లనియె 

ఇన్నలోపాఖ్యాన మెప్పుడు దత్తావ 

ధానులై వినువారు దవిలి సభల 

జదివెడు వారును జగదీశ కలిదోష 

నిర్ముక్తు అగుదురు నిఖిల వుణ్య 


ఫలభాగు లగుదురు బహు వుత్ర పౌ్యతాయు, 
రారోగ్య ధనయుక్తు లగుదురెల్ల 


F13 


180 


శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


వివములకును దుష్ట విషయంబులకు దూరు 
అగుదురు ధర్మాత్ము లగుదురుర్వి 


గడు (ప్రసిద్ద మిదియు గర్కోటకుని దమ, 
యంతి బుణ్యమూర్తి యయిన నలుని 
నుత చరిత్రుడైన బుతువర్జు కీర్తింప, 
గలిభయంబులెల్ల (గ్రాగు నధివ! * 


Em అపా 


మార్కండేయుడు ధర్మజునకు 
సావిత్ర్యుపాఖ్యానంబు సెప్పుట 
(ఆరణ్య పర్వము : సప్త్రమాశ్వాసము) 


కలడు మ(ద్రేశుండు వును డళ్య్ళ్యవతి యను 
ధరణీశుడతడు సంతానకాంక్ష 
నెంతయు ధృతి బదుననిమిది యేడులు 
సావిత్రి గొల్చె నజ్ఞనవిభునకు 
నద్దేవి ప్రత్యక్షమై వరమడుగుము 
నావుడు నతడు విన్యముడగుచు 
నాత్మజు గోరెద ననవుడు గన్నియ 
పుట్టు నీ కనియె నా భువన మాత 


యనుడు దేవి భవత్మృవ నన్మదీయ 
వాంఛితము నవలంబుగా వలదె యని నృ 


శవ దీనియందు అజగరము నోటి నుండి రక్షించిన కిరాతకుని దమయంతి శపించి 
భస్మమొనర్చినట్టు గలదు అయితే నలచరిత్ర యందు ఆ కిరాతకునకు అనేక ధర్మములు 
బోధించిన ను మనసును నిలుపజాలక (వ్రత భంగము చేయ నిశ్చయించినందుచే విధిలేక అట్టు 


శపించినట్టు గలదు 


గృహస్థాశ్రమ ధర్మము 181 


పోత్తముడు విన్నవింప నయ్యోగమూర్తి 
గాఢకారుణ్య వికచ హృత్కమల యగుచు 


ఏను నీ మనోరధంబు తెజుంగు మున్న చతురు శ్రఖున కెజిగించిన నతండు 
గన్నియగా నిర్దేశించె, నద్దేవుని యానతి యమోఘంబు విను మక్కన్నియ 
కారణంబున నీకు నొక్క విధంబునం బిదప బుత్రశతలాభంబునగు సంతసిల్లుమని 
యను(గ్రహించి యద్దేవి యంతర్జానంబు నొందె నయ్యశ్చపతియును సావిత్రీ 
ప్రసాదంబున నిజధర్మపత్ని యయిన మాళవియందు సావిత్రి యను కూతుంగని 
మక్కన్నియ నతిగౌరవంబునం బెనిచె నంత 


ఆవనజాక్షి పరిస్ఫుట యౌవనయై సిద్ద సాధ్యయక్షామర క 
న్యావళి దన సౌందర్య శ్రీ విలసనరేఖ నపహసించుచు నొప్పెన్‌. 


కోరి జనపతి దనకూర్మి కూతు జూచి గుణవయోరూపముల కనుకూలుడైన 
భర్త నెమ్మెయి దీనికి బడయువాడ నొక్కొయని యెడ్డదడవుచు నుండె నెలిమి. 


అదియును సాళ్యపతియైన ద్యుమత్సేను కొడుకు సత్యవంతుండు 
రూపవంతు డనియును గుణవంతు డనియును విని వాని యందు జిత్తంబు 
దగిలి యున్నను నిగ్గు పెంవున నెవ్వరికి నెణేంగింవ కుండె నంత 
నొక్కనాడమ్మదద్రపతి కడకు నారదుం డరుగుదెంచిన నతం డమ్మహాముని నుచిత 
సపర్యాపరితోషితుం జేసి సద్దోష్టీ విశేషంబు సలుపుచున్న యెడ 
నెచ్చెలులు దన్ను గొలువగ బచ్చవిలుతు కలిమియెల్ల బద్మాననయై 
యచ్చుపడినట్టు మెజయుచు నచ్చటి కేతెంచె భూవరాత్మజ నెమ్మిన్‌. 


ఇట్టు వచ్చి సథీజనంబు నంతంత నిలిపి మెలుపుతోడి పొలుపు మిగుల 
విముగ్ద లీలామధురం బగుఛుండ దండ్రికి మొక్కిన నతండు ప్రగాఢ స్నేహ 
సన్నాహదోహలం బగు చిత్తంబుతో నత్తన్వి గ్రుచ్చి యెత్తి నిజాంకతలంబున 
నునిచికొని సమంచితోపలాలన కేళీ పరవశుం డయ్యెనప్పుడు నారదుండ 
మ్ముద్దియం జూచి యశ్వపతి తోడ నిక్కన్నియం దగిన వరునకొసంగక యిట్టేల 
యునిచినాడ వనిన నతండు గూతున కిట్లనియె 


182 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


తల్లి నీ గుణరూప వృత్తముల కెందు, 

దగినవరు గాంచనైతిని దడవి కాన 

నీ మనస్సున కెక్కిన నృవకుమారు 

గోరి వరియింవు మిదియ నాకును (బియంబు 


అనిన నదియు గొండొక లజ్జించి కోర్కి పెంపున సిగ్గు దొలంగందద్రోచి 
ప్రకట కాతూహల తరళితాంతరంగ యగుచు దండ్రికి నల్లన యిట్లనియె 


చిరకీర్తి సాళ్ళభూవరు 

వరతనయుండయిన నత్యవంతుడు నాకున్‌ 
వరుడుగ గోరుదు మదిలో 

నరవర యాతనికి నిమ్ము నను (బ్రీతిమెయిన్‌ 


సాళ్ళపతి యిప్పుడ దైవయోగంబునంజేసి విగతచక్షుండయి తన రాజ్యంబు 
వైరులచేతం గోల్పడి పుత్రదార సహితంబు వనంబున నున్న వాడెట్టయినను 
సత్యవంతునే వరియింతుననిన మద్రేశ్చరుండు నారదుంజూచి మునీంద్రా! మీ 
రెజుంగని వారు లేరు సావిత్రి చేత వరియింపబడిన కుమారుం డెట్టివాడు? 
వాని గుణ రూపశీలంబు లెజింగింపుడన నారదుండిట్లనియె 


నత్యంబు పలుకుట నత్యవంతుండన 
నతడాప్పు మజియు బిత్రాశ్వుడనగ 
నామాంతరంబు నన్నరనాధ సుతునకు 
గలదు తేజంబున గమల మిత్రు 
బుద్ది నింద్రాచార్యు బురుడించు శూరత 
వానవు దాలిమి వనుధ బోలు 
గాంతి జం(ద్రున కెనగా దగు రూపున 
నాశ్వినేయుల నరియన దలిర్చు 


దపము శమము దమము దానంబు (బ్రాహ్మణ 
భక్తియును మహాప్రభావతయును 


గృహస్థాశ్రమ ధర్మము 183 


నతని యందకాని యన్యులయందు లే 
దింత నిక్కువము మహీతలేశ! 


వానియందును గీడు నొక్కటియుం గలదు నేడు మొదలుగా నొక్క 
సంవత్సరంబునకు మృతిం బొందు నిది నీకు జెప్పవలయుటం జేసి చెప్పితి 
ననిన నతండు గూతురు మొగంబుచూచి తల్లీ! యిమ్మహాత్ముండు 
దేవరహస్యంబు లెజుంగు నీతని వచనంబమోఘంబు నీకు నట్టివరుండేల? 
యొండొకవరుని వెదకి కొమ్మనిన అక్కన్నియ తండ్రి కిట్లనియె 


వినుము మనోవాక్కాయము లను, మూడు దెజంగు లందు నంతఃకరణం 
బనవు (ప్రధానము గావున, మనమున గైగొన్న భర్త మానందగునే? 


సత్యవంతుం డెట్టివాడైన నగుంగాని యేనింక నొరుల వరియింప నొల్లననిన 
నళ్చపతి నారదుదెస జూచుటయు నతండిట్లనియె 


గొనముల (ప్రోక నీ యనుగు గూతురు దీవి తలంవు మాన్సగా 
మనకు నశక్యమింక ననుమానము లేల నరేంద్ర! యింతి జ 
య్యన నృవనూతి కిమ్ము కమలానన చేసిన వుణ్య గౌరవం 

బున నయినం (బ్రియుండు పరిపూర్ణ చిరాయు రుపేతు డయ్యెడున్‌. 


అనిన నమ్మహీపతి యమ్మునిపతికి మొక్కి నీవు మాకుం బరమ 
గురుండవు నీ యానతిచ్చినట్ట చేసెద ననిన నారదుండు వారి దీవించి 
దివంబునకుం జనియె నంత 


అమర పుణ్యదినంబు నందు బాంధవ మంత్రి 
వృద్ద పురోహిత వితతి తోడ 

సావిత్రి దోడ్కొని జననాయకుండు వై 
వాహిక మహనీయ వస్తుకోటి 

గొనుచు బుణ్యారణ్య గోచరుండై తప 
స్థిరుడైన యా ద్యువమత్సేను కడకు 


184 


శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


జనిన నా రాజును నం(భ్రమంబున నళ్వ 
వతికి నర్జ్వ్యాది నంభావనంబు 


లాచరించి సముచితాభిమతాలావ 
వూర్యకముగ సుజన పూజ్యుడతని 
యాగమన నిమిత్త మడిగిన మ(ద్రేశు 
డెలమి సాళ్ళపతికి నిట్టు లనియె. 


ఈ కన్నియ నాకూతురు, మాకులమున కెల్ల దేవ మనుజోత్తమ నీ 
వీ కన్నియ గోడలిగా గైకొనుము మదీయవచన గౌరవ బుద్దిన్‌. 


అని పలికి సావిత్రి నతనికి నభివందనంబు సేయించి మజియు నతండు 


నీ కొడుకు నత్యవంతున, కీ కన్నియ దగు నరేంద్ర యీ కన్నియకున్‌ 
నీ కొడుకు దగు ననన్యగుణాకరు లియ్యిరువురును సమంచిత మూర్తుల్‌ 


అనిన నతనికి ద్యుమత్సేనుం డిట్టనియె 


విగత రాజ్యాలమై ఘోర విపినములకు 
వచ్చి యిమ్మెయి దవమున్న వారమేము 
బాల సుకుమారి యిది జనపాల యడవి 
నుండి మాతోటి యిడుమల కోర్చునయ్య. 


అనిన నళశ్యపతి యతని కిట్లనియె 


కలిమియు లేమియున్‌ సతము గావవి సెందినచో జెలంగుచుం 
గలగుచు నున్కి ధీరుల (వ్రకారమె లెస్సగ నింతవట్టు నే 
దెలియగ జెప్పెదన్‌ పసుమతీవర! పిన్న యనంగ నేల నే 
కొలదియు గాదు ధీరమతి గూతురు పేర్కొనజాల బెంపునన్‌. 


నీతోడ వియ్యమందం జేతోగతి నానజేసి చెచ్చెర ని ట్లే 
నేతెంచితి మఢ్రార్థన (బ్రాతిగ జేకొనక యునికి పాడియె నీకున్‌? 


గృహస్థాశ్రమ ధర్మము 185 


సావిత్రి సత్యవంతుని వివాహం బాడుట 


అనుటయు నయ్యంధనృపతి తత్సంబంధంబునకు సంతసిల్లి నిజా(శ్రమ 
వాసులైన మునులం గూర్చుకొని శుభలగ్నంబున సత్యవంతునకు సావిత్రిం 
=] 


బరిణయంంబు సస నయ్య్యుశ్వువ తియునుం గూతంనకు నల్సున కు 
వివిధాంబరాభరణాది వస్తు విశేషంబు లొసంగి నిజపురంబున కరిగె బదంపడి 


పడతి రమణీయ భూషణాంబర విలాన ముజ్జగించి వనాంతర యోగ్యలీల 
వల్కలాజినవనన యై వదల కధిక భక్తి భరృచు(ళూషణపరత నుండె. 


ఆ మెలతి సేయు సవినయ సామకధల మృదుగభీర నంభావనలన్‌ 
మామయు నత్తయు సంతోషామృతమున దేలి రంతరంగముల దగన్‌. 


సావిత్రియు దనమగని యాయుః(ప్రమాణంబు నారదముని చెప్పిన 
దినంబు మొదలుగా ననుదినంబును లెక్కయిడికొను చుండె నిట్లు వర్తిల్లుచుండ 
నాలుగు దివసంబులు గొజుంతగా నొక్క సంవత్సరము గడచిన 


నాలవ దినంబు పతిమృతి కాలంబని మది నెజింగి కడు నిష్టమెయిం 
జాల భరంబుగ బూనెను బాల (త్రిరాతోపవాన పరమ (వ్రతమున్‌. 


దానికి విస్మయంబంది ద్యుమత్సేనుండు గోడలిం బిలిచి తల్లీ యిట్టేల 
దున్తరంబగు (వ్రతంబు దొడంగితి వనిన నమ్మద్రరాజతనయ వినయంబుతో 
నిట్టనియె 
మీరు మదీయంబగు(వ్రత భారమునకు వగవవలదు పరమ శుభంబుల్‌ 
గోరి యొనరింవబూనితి గారణమును మీ కెటుంగగా నగు మీదన్‌. 


అనిన నతం డట్లేని మేలగుగాక యనియె నంత జతుర్హ దివసంబున 


కడు రేపకడయ మేల్కని నిజభర్తకు 
మరణ దినంబని మాననమున 

దద్దయు శోకసంతాపంబు గదురంగ 
దినముఖోచిత విధుల్‌ దీర్చి భక్తి 


186 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


బతికి సమంచిత పావన పరిచర్య 
యప్పుడు కడు వేడ్కనాచరించి 

యత్తకు మామకు నచటి వివ్రలకును 
వేర్వేజ ప్రణమిల్లి వేడ్కవారూో 


దనకు సౌభాగ్య భాగ్యవర్హనముగాగ 
నిచ్చు దీవన మదిలో (గ్రహించియున్న 
(బొద్దు జామెక్కుటయు బూవుబోడి బిలిచి 
మామ యిట్టని పలికె నమ్మాన మెసగ 


కడు ను(గ్రంబగు వ్రతమిది దొడగితి దివసత్రయంబుతో నది సెల్లెం 
బడతీ యెంతయు డస్పితి దడయక పారణ యొనర్పదగదే యింకన్‌. 


అనిన సావిత్రి యతని కిట్టనియె 


ఆధివ (ప్రాద్దుగ్రుంకు నంతకు నేడును 
గుడవ దగదు నాకు గోరి యిట్టు 

గాగ (వ్రతము బూనుకాలంబునన మున్ను 
నిశ్చయించుకొనిన నియమ విధియు. 


అనియె నప్పుడు నత్యవంతుడు నమిత్కుశ వలాహరణార్హంబు 
వనంబునకుం గదలినం జూచి సావిత్రి యతని జేరంజని వనంబున కేనును నీ 
తోడ జనుదెంతు దోడ్కొని బోవలయుననిన నతండు నీవు త్రిరాత్రోపవాసంబునం 
జేసి యెంతయు డస్పిన దానవు రానోపవనిన నిది వాని కిట్టనియె 


ఉపవాస(శ్రమ మివ్పు డించుకయు నాయుల్లంబునం దోవ దీ 
విపినం బుజ్వల పుష్ప పల్లవ ఫలావిర్వూతి నానాలతా 
గ్రవరీతంబన విందు జూడగ మదిం గౌతూహలం బయ న 
న్నుపరోధింపకు మింత వట్టు చననీ యుక్తుండ వెబ్బంగులన్‌. 


అనిన నతండట్టకాక చనుదెమ్మనుటయు సావిత్రి చయ్యనం జని 
భార్యాసహితుండయి యున్న తన మామకుం (బ్రణమిల్లి మీ కొడుకు వనంబునకు 


గృహస్థాశ్రమ ధర్మము 187 


నగ్నిహో్రార్థంబై సమిధలు దేర నరిగెడు నాకును నతని తోడన చని వనంబు 
చూడ వేడ్కయైనది మీరు నాకివ్వరంబు గృపసేయవలయుననిన నాతండిమ్మగువ 
యెన్నండును నెయ్యదియును నడుగదిత్తెజుంగు దీనికింబ్రియంబై యున్నది. 
నాకు నివారింప నేల యని తలంచి యనుమతించిన నయ్యిరువుర యడుగు 
లంబడి వీడ్కొని 


సత్యవంతుడు సావిత్రి సహితుండై వనంబునకు బోవుట 


చిత్తంబున బైకొనియెడు నుత్తలమడచుచును ముఖపయోరుహమున ద 
శ్కొత్తైడు వెడనవ్వున (బ్రియు చిత్తంబిగురొత్త జనియె జెలువ యడవికిన్‌. 


ఇట్టాదంపతులు మందగమనంబున నరిగి పరిసరారణ్యంబు దజీయం 
జొచ్చిరప్పుడు 
కమనీయ కమలినీ కల్లోల వీధుల 
గదలు రాయంచల గతుల యొప్పు 
బహువుష్పపల్లవ (వ్రకర చి(త్రితములై 
తనరారు తరులతా తతుల సాంపు 
మకరంద రసపాన మదవిలోలంబులై 
'కాలెడి యెలదేటిగముల యులివు 
బరిపక్య్వమంజాల వలరసోద్దతములై, 
పలుకు రాచిలుకల వటురవంబు 


(బియుడు వేటు వేట (ప్రీతిమై జూపుచు 
జెవుచును జనంగ జిగురుబోడి 
గనుచు వినుచు నిర్వికారనల్లావ మిం 
పార నతని తెజగు నరయుచుండె. 


తదనంతరంబ యా రాజర్షి నందనుండు మధురంబులగు ఫలంబులు 
గోయుచు గరిడియ నిండించి యొక్క యెడ బరశుపాతంబునంజేసి 
కాష్టదళనంబు చేయందొడంగి (శ్రమపడి యొల్లంబోయి గొడ్డలి పుడమిపయి వైచి 


188 శ్రీిమలయాళ సద్గురు గ్రంధావళి 


నిరంతర నిశ్వాస వేగ వివర్షవదనుం డగుచు సావిత్రిం గనుంగొని 


ఒడలు వశంబుగాదు (భ్రమ నొందిన యట్టు మనంబు దూలెడిం 
గడగి శిరంబు శూలవిశిఖ (ప్రకరంబున నొంచినట్టి ద 

య్యెడు నిలువంగ నోర్వనాక యించుకసేవు శ్రమంబుదీజ నీ 
యెడ శయనింతు నావుడు సితేక్షణ మెత్తని సంభ్రమంబుతోన్‌. 


తన యంకతలమ (ప్రియుళిర 

మున కువధానముగ జేయ భూవతనయుడా 
య్యన (వ్రాలి సోలి నిళ్ళే 

తనుడై నట్టుండె గొంత తడవున కెదురన్‌ ! 


కనియెం గోమల నీల మేఫువిలనత్కాలాంజనాకారు వరో 
రనిశాతోత్కటదం(మ్రు నుజ్బలచల(ద్రక్తాక్షు (బ్రత్య(గ్రకాం 
చన వర్ణ్థాంబరు నంత్యకాల దహన జ్వాలా (ప్రచండున్‌ జగ 
జ్ఞన సండత్రానను నొక్క దివ్యు బటుపాశప్రాఢహస్తోద్దతున్‌. 


అప్పురుషుండును నధిక సంరంభంబున సత్యవంతుం గదిసిన నయ్యింతి 
యెంతయు భయంబునం (బ్రియుని శిరంబొయ్యన దిగువంజేర్చి నిల్చి 
కృతాంజలియె అయ్యా! మీ రెవ్వరియ్యెడకు నెయ్యది చేయందలంచి విజయంబు 
చేసితి రనిన నతండిట్లనియె 


కాలుండ జువ్వె యే గమలాక్షి నను నీవు 
మహిత పాతివ్రత్య మహిమ జేసి 
కానంగ జాలితి కానరా నన్యుల 
కిదె నీదు భర్తకు నివుడు కాల 
మగుటయు వీడు మహావుణ్యనిధి గాన 
యితరులం బనువక యేన వీని 
(గచ్చజు గొనిపోవగా జనుదెంచితి 
నని యుగ భంగి నయ్యంతకుండు 


గృహస్థాశ్రమ ధర్మము 189 


ధరణినాధ తనయు తనువున (బ్రాదేశ 
పరిమితాత్ముడగుచు (బ్రజ్వరిల్లు 
జీవువెడల దిగిచి చెచ్చెర నతిదీర్ణ 
భయదపాశనికరబద్దుజేని. 


కొని వేగంబున దక్షిణాభిముఖుడై. వరోరంవు మార్గంబునం 
జనగా బొచ్చె నవంతరంబ మదిలో సావిత్రి శోకంబు పై 

కొన (బ్రాణేశ్వరు దేహ మొక్కయెడ నంగుప్తంబు గావించి యా 
తనివజ్ఞం దగ దాను నేగె బద వద్మంబుల్‌ వడిం దొట్రిలన్‌. 


దాని జూచి కరుణ ధర్ముండు నీవేల వచ్చెదవు లతాంగి వలదు నిలువు 
మింతి నీకగమ్య మిటమీది తెరువెల్ల ననిన నతని కిట్టులనియె బొలతి. 


వతులెందు జనిన నచటికి సతులకు జనవలదె నీ (వ్రసాదమునను మ 
త్పతిభక్తి కతమునను నంస్తుత గుణ నాకరుగరాని చోటులు గలవే. 


సకల మార్గంబులందును ధర్మ మార్గంబు ప్రధానం బట్టి ధర్మంబునకు 
నాధారంబు సజ్జనుల యని వినంబడు నట్టి సజ్జన సందర్శనం బెప్పుడు వృధ 
గాదు గావున సజ్జ్ఞనశేఖరుండ వనంజను నీదైన సందర్శనంబునం బరమ 
శుభంబుల బొందక యేను రిక్తజనంబుల తెజంగున నూరక యెట్టు మగుడుదు 
ననిన దాని ప్రగల్భవచనంబులకు నద్భుతం బంది ధర్ముం డిట్లనియె 


తనులతాంగి భవదుదార వాగ్భంగికి మెచ్చు వచ్చెనాత్మ నిచ్చువాడ 
వేడు మొక్క వరము విభుని జీవిత మొక్కటియును దప్ప నేది యయిన నొండు 


సావిత్రి యముని వలన నభీష్ట వరంబులు వడయుట 


అనవుడు మ।ద్రరాజనుత (ప్రాంజలియై సమవర్తితోడ ని 
ట్లను రివుకోటిచే నవజయంబును బొంది వనాంతరంబునం 
దనవరత(వ్రతాభిరతుడైన మహాత్ముడు సాళ్ళభూవిభుం 
డనముడు లబ్దచక్షుడగు నట్టులుగా గరుణింపవే దయన్‌. 


190 


శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


నావుడు నట్టుల నయ్యెడు నీవిట రావలదు మగుడు నెమ్మినని వెసం 
బోవ దొడంగెను బితృపతి యా వెలదియు నంత నిలువ కరిగె బిఆుందన్‌. 


ఇట్టు చనిచని మతేయు నిట్లనియె 


ఎడపక వాజ్మనఃక్రియల నేరికి నెగ్గానరింపబూన రె 

య్యెడలను దీనులం గరుణ యేర్పడ బ్రోవగ జూతురిచ్చుచో 
గడమ వడంగ నీ కెదిరి కాంక్షితముల్‌ దుదిముట్ట దీర్తు రె 
క్కుడు మది గూర్తు రాశ్రితులకున్‌ వినుమిన్నియు నార్యధర్మముల్‌. 


నీ వెటుగని యది యెయ్యది దేవోత్తమ! ధర్మగతుల తెజగెల్ల భవ 
ద్భావాధీన మగుటగాదే వెలసితి వీవు ధర్మదేవత యనగాన్‌. 


సమబుద్దితోడ దత్త తృముచిత కర్మఫల మఖిల జంతు తతులకున్‌ 
సమకూర్చుట నీ కయ్యెను సమవర్తి యనంగ బేరు జగదభినుతమై. 


యముడండడ్రు నిన్ను నార్యులు 
యమింతు భూతముల నెల్ల నట్టగుట దగున్‌ 
శమనుండ వైతి కల్మష 

శమనంబున జేసి నీవు జలజాప్తనుతా! 


అనినం (బేతిపతి యా పుణ్యసతి కిట్లనియె 


తృషితు డగు వాని బరిలఘు తుషార తోయములు మోదితుని జేయుగతిన్‌ 
హృషితాంగు జేసె నను గల్మషహరణములైన నీ నమంజసన వణితుల్‌. 


కావున సత్యవంతు (ప్రాణంబులు దక్కందక్కినకోర్కి యెయ్యదియైనం 


జెప్పుము నఫలంబు సేసెద ననిన సావిత్రి, దేవా! వైరులచేత నపహృతంబైన 
రాజ్యం బెప్పటియట్ల ద్యుమత్సేనునకు ప్రాప్తించునట్టుగా నను(గ్రహింపవే యని 
వేడుటయు వైవస్వతుండట్ల యగు నని పలికి యిట్లనియె 


వలదు నిలువు మింక వదలక నీభక్తి మగని కెక్కెదుర్గమంవు (ద్రోవ 
యిది కృతంబు లయ్యె నెల్లయు నీ విట వచ్చు సెలవు లేదు వనజనయన। 


గృహస్థాశ్రమ ధర్మము 191 
అనిన నమ్మహాభాగ యితని కిట్టనియె 


ధర్మాత్ములు దమ సలిపెడు ధర్మ(క్రియ దప్పరెట్టి దశలందును మో 
హోర్మియు దాపము బుట్టవు ధార్మిక హృదయముల (బ్రధమ ధర్మాధ్యక్షా! 


కావున బతియనుగమనం, బేవిధమున విడువ దగునె యెట్లయినను మో 
హావేశము భొందక ధర్మావస్టితి నలువ వలదె యవహిత బుద్ధిన్‌ ! 


అనిన నంతకు డిట్లను నతివ నీవు 

(వ్రకట ధర్మవిశేషతత్పరవుగాన 
యింకనొక వరమిత్తు (బ్రాణేశు (బతుకు 
వలదు గాని యొండడుగుము వలయు దాని, 


అనుటయు నక్కాంత గృతాంజలియై మాతండ్రి మద్రేశ్యరుం డపుత్రకుం 
డతనికి బుత్ర శత లాభంబగునట్టుగా (బ్రసాదింపుమని యభ్యర్థించిన నట్ట 
కానిచ్చితని పల్కి ధర్మరాజు నేడు నీవు గడు దూరంబు వచ్చి డస్సితింక మగుడుట 
లెస్సయని పలికిన నప్పతివ్రత యిట్టనియె 

నాకు దప్పి యెక్కడిది మనంబు భర్త 

చరణ పంకజాసక్తమై కరము భక్తి 

నలరుచున్నది సతులకు నన్యమెట్టి 

దియును ధర్మమె భరనంశ్రయమ కాక, 

మటియు నొక్క విన్నపంబు సేసెద 

ఆత్మ ధర్మనిరతులైన పుణ్యాత్ములు 

దుర్గభులు సమస్త దురితములును, 


శాంతిబొందు వారి సంసర్గమున దీర్ణ 
పూతమతులు వారు భూతలమున. 


వారల పేర్మి గాదె శశివారిజమి(త్రులు నిర్వికార సం 
చారత నుల్లసిల్లైదరు నర్వపయోనిధులున్‌ నిరాకులా 


192 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


కారత (గ్రాలెడుం గులనగంబులు నిశ్చలరూఢి జాల నొ 
ప్పారెడు భూత ధాత్రి నిఖిలైక ధురీణత బేర్మి బొందెడున్‌. 


అని పలికి మజియు నిట్లనియె 


ఏడు మాటలాడిన యంత నెట్టివారు నార్యజనులకు జాట్టంబు లగుదురనిన 
జిరసమాలాపనంసిద్ధి జేసి నీకు నేను జుట్టమనని వేజ యేల చెప్ప. 


కావున మి(త్రమనోరధం బవళ్య కర్తవ్యంబుగా జిత్తగింపుమనిన 
నమ్మహానుభావు డబ్బామిని దెసం గనుంగొని నీకుంబ్రసన్నుండనైతి నభీష్టంబైన 
వరంబొక్కటి యిచ్చెద వేడు మనిన నమ్మానిని యిట్లనియె 


మది సత్యవంతు జీవిత మది యిమ్ముగ దొలగ బెట్టి యన్యంబుల ని 
చ్చెదనని పలుకుదు మును నీ వది యిప్పుడు లేద యింక నడిగెద 'బ్రీతిన్‌. 


వతి రహితంబు దుస్ఫహము భరృవినాకృతితైన కాంత దూ 
షిత యగు సర్వమంగళ విశేషములందును గాక మ(త్రియుం 
డతులిత కీర్తిశాలి సుగుణాఢ్యుడు సాళ్ళసుతుండు లబ్బజీ 
వితుడుగ నిమ్ము ధర్మవదవీ పరిరక్షణ! వుణ్యవీక్షణా! 


అనిన నట్ట చేయుదునని యా క్షణంబ కృతాంతుండు సత్యవంతు నపగత 
పాశుంబేసి యా సుందరి కిట్టనియె 


కొనుమిదె నీ మనఃప్రియుని గోమలి వీడు చతుశ్శతాబ్దముల్‌ 
మను నిటమీద బు(త్రుల (గ్రమంబున నూర్యరగాంచు గీర్తివ 
రను డగు నంతతాధ్యరవిధానములం బరితుష్ట్రి సేయు న 
య్యనిమిషకోటి కెల్లను నిజాన్వయమౌళివిభూషణుండగున్‌. 


అని యాదేశించి యాతండంతర్హితుండయ్యె నక్కాంతయు (గ్రమ్మతణి చని 
యెప్పటి యట్ల జీవితేశ్చరుం దన తొడలపై నిడికొని కూర్చున్న యెడ గొండొక 
వడికి లబ్బచేతనుండై సత్యవంతుడు దెలిసి నిజవల్లభం జూచి యిట్లనియె. 


గృహస్థాశ్రమ ధర్మము 193 


కడు దడవు నిద్ర వోయితి బడతీ నను దెలుప వలదు బలియు డొకరు డె 
క్కుడు జవమున బట్టి బలం బెడలగ ననుదిగిచె నాత డెవ్వడు సెవుమా. 


అది కలగాదు నిక్కువమ యైనటులున్నది నాకు నెంతయున్‌ 
మది వెజ వుట్టైె నావుడును మానిని యిట్లను నీకు నంతయున్‌ 
ముదమున రేవు సెప్పెద దమోమయమై యిదె శర్వరీ ముఖం 
బొదవె విలంబనం బిచట నొప్పదు లెమ్ము నరేంద్రనందనా! * 


మనుస్కృతి యందు నార్యుల కాలములో (స్త్రీలు ఎంత పూజ్యత గలవారై 
యుండిరో చెప్పబడినది చూడుడు 


య(త్ర నార్యస్తు వూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః | 
య(తైతాస్తు న వూజ్యన్తే నర్వాస్త(త్రావలాః (క్రియాః ॥ 


ఏ కుటుంబమునందు నారీమణులు పూజింప బడుచుందురో యా 


కుటుంబమును జూచి దేవతలు సంతుష్టి గలవారై యుందురు ఏ యింటిలో 

ఖా చరిత్రలో సామాన్య జనులకు గలిగి యుండు యొక్క కుళంక నివృత్తి గాగలదు 
అదేమన స్త్రీలు చేయుచుండు దైవకార్యములచే గలిగెడు ఫలితము భర్తలకు చెందదనియు, నది 
భార్యలకు మ *) ఫలమిచ్చుననియు జెప్పుచుందురు ఇందువలన గాబోలు స్త్రీలు బ్రహ్మ నిష్టాది 
దైవకార్యము లాచరించుటకు పురుషులు సహింపకున్నారు పురుషులు జేసిన పుణ్యములో నొక భాగము 
భార్యలకు లభించుననియు నందువలన భర్తలు చేయు దైవ కార్యములలో భార్యలు పాల్గొన్న 
చాలుననియు, నిర్బంధింతురు ఓహో, ఎంత యంధ విశ్వాసము! చేయువారికిని, చేయించెడి వారికిని, 
'ద్రేరేపించెడి వారికిని, చూచి సంతోషించు వారికిని కర్మఫలము సమానముగ గలగునని చెప్పెడు 
శాస్త వాక్యములను వీరు వినుట లేదే ఇట్టి సందేహము ఈ సావిత్రీ చరిిత్రముచే తొలగి పోవును 
సావిత్రియనియు, గాయ(త్రియనియు, సరస్వతి యనియు చెప్పెడు ఈ మూడు పేరును నొకటియే 
ఈమెకు తపశ్ళక్తి వల్లనే యమధర్మరాజును చూచు భాగ్యము గలిగినది దీనికే దివ్యదృష్టి యని 
పేరు ఈ బాలిక తన తపస్సు చేత భర్చప్రాణములను సంరక్షించుటయే గాక మామకు నేత్రములు 
గలుగుటయు, కోల్పోయిన రాజ్యము లభించుటయు, తండ్రికి సంతాన (ప్రాప్తియు వీటినినన్నిటిని 
సిద్దింపజేసినది కనుకనే సాధ్వీమణులకు (వ్రతములు, దైవచింతనలు లేకపోయినవో యప్పటి నుండియే 
వారి గర్భములో జన్మించెడు బిడ్డలు గూడ జ్ఞానహీనులై పోవుటకు (ప్రారంభించిరి కుంతీదేవి 
తపస్సంపన్నుడగు దుర్వాసమహర్షి సేవచేతనే గదా లోకోద్దారకులగు ధర్మరాజ భీమార్జుననకుల 
సహదేవులను పుత్రులను గనినది ఈలాంటి చరిత్రము లెన్నియో గలవు 


194 శ్రీమలయాలళ సద్గురు గ్రంధావళి 


(స్రీలు దుఃఖితలై తపింతురో యా గృహస్సుడు చేసెడు సమస్త (క్రియలు 
నిషలములగును 

ఈలాగున చూచిన దైవభక్తి గలిగి సత్యగుణములతో ప్రసన్న చిత్తలగు 
(స్త్రీలు చాల యరుదుగనున్నారు. గదా! కనుకనే సంసారము దుఃఖసాగరమైనది 
సత్త్యగుణము గలిగి దైవభక్తి గల (స్త్రీలలో నీ క్రింద నిరూపించేలాగున సంతానము 
గలుగును 


రూవనత్త్వగుణోపేతా ధనవంతో యశళస్విన: | 
వర్యావ్తభోగా ధర్మిష్టా జీవంతి చ శతం సమాః ॥ 


మంచి రూపము, మంచి బలము, సంపూర్ణ గుణసంపదలతో గూడిన 
వారలై ధనవంతులై, పేరెన్నిక గలిగి, నిండు భోగంబులు గలిగిన వారైన పుత్రులు 
పుట్టుదురు మజియు వారు నూరేండ్లు ఆయుస్సు గలవారై యుందురు 
అట్టుగానిచో కుయుక్తులు గలవారు, కురూపులు, అల్పాయుస్సు గలవారు, 
దైవద్వేషులు, మాతా పితృ (ద్రోహులు, దుష్టులు, దుర్గుణ భూయిష్పులు, 
సాధునిందకులు, ధర్మ ఘాతకులు మొదలగువారే గలుగుదురు నారీమణుల 
యొక్క పవిత్రతను గుజించి శ్రీ కృష్ణభగవానులు విభూతి యోగమున 
నుపదేశించిన దానిని చూడుడు 


కీర్తి శ్రీర్వాక్క నారీణాం న్మృతి ర్మేధా ధృతిః క్షమా | 
(స్త్రీలలో గల లక్ష్మియు, కీర్తియు, మంచి వాక్కును, జ్ఞాపకశక్తియు, పరిశుద్ద 
బుద్దియు, ధర్మకార్యములందు ధీరతయు, ఓర్మియు నేనై యున్నాను ఈ 


గుణము లన్నియు నేస్త్రీలలో గాన్సించునో యట్టి నారీమణులు లక్ష్మీదేవితో 
సమానలగుదురు అవి యన్నియు భగవదంశములని భగవాను డుపదేశించెను 


www 


అష్టవిధ వివాహములు 
(మనుస్ఫృతి) 


(బ్రాహ్మో దైవస్తదైవార్డః (ప్రాజావత్యస్తధా౭ ౭._నురః | 
గాంధర్యో రాక్షనశ్రైవ పైశాచశ్చాష్టమోలి.ధమ: ॥ 


(1) బ్రాహ్మము, (2) దైవము, (3) ఆర్షము, (4) ప్రాజాపత్యము, (5) 
ఆసురము, (6) గాంధర్వము (7) రాక్షసము, (8) పైశాచము అని వివాహము 
లెనిమిది తెజంగులు అందష్టమమగు పైశాచ మధమము 


యో యస్య ధర్మో వర్షన్య గుణదోషా చ యన్య యౌ । 
తద్యత్సర్వం (ప్రవక్ష్యామి (ప్రనవే చ గుణాగుణాన్‌ ॥ 


ఏ వర్షము వారికేది శాస్తీయమైనదో, ఎవరికి ఏ వివాహమున కేవి 
గుణదోషములో, ఆ వివాహమువలన బుట్టిన సంతతకి గల గుణాగుణము 
లెవ్వియో వానినన్నింటిని మీ కెరింగించెదను * 


వంచానాం తు (త్రయో ధర్మ్యా ద్యావధర్మ్యా నృృతావిహ । 
సపైశాచశ్సానురశైవ న కర్తవ్యా కదాచన ॥ 


(ప్రాజాపత్యము మొదలు ఆసురము వణుకు గల అయిదు వివాహములలో 


శ వివాహ విషయములలో కేవలము వరములను గూర్చి నిర్ణయించడమైనది ఒక వేళ 


వర్షమును నిర్లయించినను వివాహము మాత్రము అందరికన్న శుద్దమైనది యేల చేయకూడదు? 
ఈ అష్ట విధ వివాహములలో 1 (బ్రాహ్మము, 2 దైవము, 3 ఆర్హము, 4 ప్రాజాపత్యము ఇవి 
నాల్ల్నును ప్రశస్తములు వీనిలో ఆర్షమందు వరునుండి ఒక ఆవు, ఒక ఎద్దును పుచ్చుకొనేలాగున 
గలదు అది వరశుల్క మగుటచే దీనియందే నిషేధింపబడినది తక్కిన మూడును సర్వజనులకును 
(శ్రేయోదాయకములు గాంధర్వ వివాహమొకటి క్షత్రియునకు విధి గలదు కాని విషయ వాంఛతో 
చేయున దగుటచేత అదియు నిందితమని దీనిలో నిరూపించడమైనది ముఖ్యముగా నా కాలమున 
క్షత్రియ రాజులు రాజ్యమును పాలించు వారగుటచే ఈ గాంధర్వము ఏ మాత్రము వారికి తగదు 
ఏలన రాజుయొక్క వర్తన ననుసరించియే ప్రజలు కూడా (ప్రవర్తింతురు కావున ఈ గాంధర్వ 
వివాహము విషయో(ద్రేక బుద్దితో చేయున దగుటచే నిందితము తక్కిన ఆసురము, రాక్షసము, 
'సైశాచము సర్వజనులకును నిందితములు 


F14 


196 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


(బ్రాహ్మ దైవ ప్రాజాపత్యములు మూడును ధర్మశాస్త సమ్మతములు. తక్కిన 
రెండును శాస్త సమ్మతములు గావు ఆసుర పైశాచములు ఎవరికిని ఒకప్పుడున్ను 
కూడవు (బ్రాహ్మ దైవ ఆర్ష ప్రాజాపత్య ఆసురములు అను అయిదింటిలో 
ఆర్షమును, అసురమును మంచివి గావు. బ్రాహ్మ, దైవ, ప్రాజాపత్యములు 
మూడును మంచివి, శ్రేయోదాయకములు ) అందథికిని దెలియుట కొజకు ఆ 
అష్ట విధ వివాహముల లక్షణములు (క్రింద వివరింపబడుచున్నవి 


1. బాహ్మము 
ఆచ్చాద్య చార్చయిత్వా చ (శ్రుతిశిలవతే స్వయమ్‌ । 
ఆహూయ దానం కన్యాయా (బ్రాహ్మో ధర్మః ప్రకీర్తితః! ॥ 


వేదాధ్యయనము జేసి యాచారవంతుడయిన యొక బ్రహ్మచారిని తానుగా 
రప్పించి యతనికి గట్టబెట్టి, మర్యాదలు సలిపి అలంకృత కన్య నొసగుట బ్రాహ్మ 
వివాహ మనబడును 


2. దైవము 


యజ్ఞే తు వితతే నమ్యగృత్విజే కర్మ కుర్వతే | 
ఆలంకృత్య నుతాదానం దైవం ధర్మం (వ్రచక్షతే ॥ 


జ్యోతిష్టోామము మొదలగు యజ్ఞములందు ఆధ్వర్యవము చేయునట్టి 
బుత్విజునకు సాలంకృతముగా కన్యనొసగుట దైవ వివాహ మనబడును. 


3. ఆరము 
యె 


ఏకం గోమిధునం ద్వే వా వరాదాదాయ ధర్మతః । 
కన్యా(ప్రదానం విధివదార్నో ధర్మస్స ఉచ్యతే ॥ 


యాగాదిసిద్ది కొణకుగాని, కన్యనొసగుటకు గాని, ఒక గోమిధునమునో, 
లేక రెండు గో మిధునములనో వరుని కడనుండి కైకొని శాస్త్ర ప్రకారము, వరునికి 
గన్య నొసగుట యార్షవివాహ మనబడును. 


గృహస్థాశ్రమ ధర్మము 197 
4. ప్రాజాపత్యము 
నహోభా చరతాం ధర్మమితి వాచానుభాష్య చ | 
కన్యాప్రదానమభ్యర్య (ప్రాజాపత్యో విధిః స్మృతః ॥ 
మీరిరువురు గలిసి ధర్మమాచరింపుడని జెప్పి తల్లి దండ్రులు వరుని 
పూజించి పిల్లనిచ్చుట (ప్రాజాపత్య వివాహ మనబడును 


5. ఆసురము 
జ్ఞాతిభ్యో (ద్రవిణం దత్వా కన్వాయై చైవ శక్తితః | 
కన్యావ్రదానం స్వాచ్చంద్యాదానురో ధర్మ ఉచ్యతే ॥ 
జ్ఞాతులకును పిల్లకును వలసిన ధనమును నొసగి తమ యిష్టంబున పెండ్రి 
చేసికొనుట యాసుర వివాహ మనబడును 


6. గాంధర్వము 
ఇచ్చయాన్యోన్యనంయోగః కన్యాయాళ్ళ వరన్య చ | 
గాంధర్వన్స తు విజ్ఞేయో మైధున్యః కామసంభవః ॥ 
ప్రీపురుములొండురు లపేక్షచే సమ్మతించి కలియుట గాంధర్వ 
మనంబడును ఇయ్యది కామ సంభవమైనదియు మైధున కర్మ కేర్పడినదియునై 
యున్నది 
7. రాక్షసము 


హత్వా ఛిత్వా చ భిత్వా చ (కోశంతీం రుదతీం గృహాత్‌ | 
ప్రనహ్య కన్యాహరణం రాక్షసో విధిరుచ్యతే ॥ 


కన్యక బంధువులు సమ్మతింపనప్పుడు వారిని చంపి కాని, నజికికాని, 
చీల్చి గాని బంధు నాశనమునకై వగచుచున్న కన్యను బలవంతముగా దెచ్చుట 
రాక్షస వివాహ మనబడును 


198 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 
8. పైశాచము 


నుప్తాం మత్తాం ప్రమత్తాం వా రహో యత్రోవగచ్చతి । 
స పాపిష్టో వివాహానాం పైశాచశ్చాష్టమోకి ధమ: ॥ 


ని(ద్రించుదానిని గాని, కైపుతోనున్న దానిని గాని, ఏమణుపాెటున నున్న 
దానినిగాని బలాత్కారమున, నేకాంతమున (గ్రీడించుట పైశాచమనబడును 
ఈయెనిమిదవ వివాహము మిక్కిలి అధమమైనది 


యో యస్ట్యైషాం వివాహానాం మనునా కీర్తితో గుణః 
నర్వం శృణుత తం విప్రాః సర్వం కీర్తయతో మమ ॥ 


ఓ ద్విజోత్తములారా! ఏయే వివాహమునకు నేది యేది గుణమో, ఆ 
గుణమును, మనువు చెప్పిన దెజుగున తెలిపెద నాలకింపుడు 


దళ వూర్వాన్‌ వరాన్‌ వంశానాత్మానం చైకవింశకమ్‌ । 
బ్రాహ్మీపుత్రన్సుకృతకృన్మోచయేదేనన:ః పిత్తూన్‌ ॥ 


(బ్రాహ్మ వివాహముచే జనించిన పుత్రుడు పుణ్యము జేసిన వాడు అతడు 
తన ముందటి పదితరముల వారిని, తన వెనుకటి పదితరములవారిని, తనను, 
మొత్తమున కిరువదియొక్క తరముల పితృదేవతలను పాపములనుండి 
తరింపజేయును (వాని పితరులను పాపమునుండి తరింపజేయును) అతని 
పుత్రాదులు గూడ నతని కులమున పాపరహితులై జన్మింతురు. * 


క్‌ హస్ట (బ్రహ్మచర్య పాలనతో సహా ఈ (బ్రాహ్మాదులగు నాల్లువివాహ ధర్మములు కూడ 
నుండవలయును వేదమం(త్రములతో గూడినదిగాను, (బ్రహ్మనిష్ణల ఆశీర్య్వచనములతో 
కూడినదిగాను, అగ్నిహోత్రముతో గూడినదిగాను, ఉభయ మాతాపితరుల ప్రీతితో గూడినదిగాను, 
దైవపూజతో కూడినదిగాను, పెద్దల సన్నిధిలో చేయునదిగాను వివాహ ముండవలయును అట్లయిన 
'పైచెప్పిన పవిత్రగుణములన్నియు గల్షియుండును వివాహానంతరము గృహస్థ బ్రహ్మచర్య మనుస్టించి 
గర్భము ధరించినప్పుటి నుండి ప్రసవించువరకు గల దోష నివారణ (క్రియలు చేయుచు వేదములలో 
చెప్పినట్టు దివ్యోషధిని సేవించుచు సంతానోత్పత్తి కాలము నుండి బిడ్డలను పవిత్ర మార్గ ప్రవర్తకులుగా 
చేయుచుండవలయును 


గృహస్థాశ్రమ ధర్మము 199 


దైవోఢాజన్సుత శైవ సప్తనప్త వరావరాన్‌ । 
ఆర్బోఢాజన్సుత (స్త్రీం (స్తీన్‌ షట్‌ షట్‌ కాయోఢజస్సుతః ॥ 


దైవ వివాహముచే జనించినవాడు ముందేడు, వెనుక నేడు తరములవారిని, 
ఆర్ష వివాహ జాతుడు ముందు మూడు వెనుక మూడు తరముల వారిని, 
పాజావత్య వివాహజాత కుడు ముందాజబుతరముల వారిని వెనుకటి 
యారుతరముల వారిని తన్నును పితృ బుణణము నుండి విడిపించును 


(బ్రాహ్మాదిషు వివాహేము చతుర్ద్వ్వేవానువూర్వశః | 

(బ్రహ్మవర్చస్వినః పుత్రా జాయంతే శిష్టసమ్మతా: ॥ 

(బ్రాహ్మము మొదలగు నాలుగు వివాహములందును జన్మించిన పుత్రులు 
వేదాధ్యయన సంపత్తి వలన కలిగిన బ్రహ్మవర్చస్సు గలవారై, శ్రేష్పులకు ఇష్టులైన 
వారై జన్మింతురు 

రూవనత్త్యగుణోపేతా ధనవంతో యశస్వినః । 

పర్యాప్తభోగా ధర్మిష్టా జీవంతి చ శతం సమాః ॥ 


మజియు రూపము, బలము, గుణసంపదలను వానితో గూడిన వారలై 
ధనవంతులై పేరెన్నిక గలిగి, నిండు భోగంబులు గలిగినవారైన పుత్రులు పుట్టుదురు. 
మటీయు వారు నూరేండ్ల ఆయుస్సు గలవారై యుందురు. 


ఇతరేము తు శిష్టేమ నృశంసానృతవాదినః । 

జాయంతే దుర్వివాహేము (బ్రహ్మధర్మద్విషస్సుతాః ॥ 

తక్కిన యాసురాది వివాహముల వలన జన్మించిన సుతులు (క్రూరులు, 
అసత్యవాదులు, వేదవిరోధులు, యాగాది ధర్మకార్యద్వేషులునునై యుందురు * 


అనిందితైః (స్త్రీవివాహైరనింద్యా భవతి (వ్రజా | 
నిందితైర్నిందితా నాణాం తస్మాన్నింద్యాన్‌ వివర్జయేత్‌ ॥ 


ఈ ధర్మసూక్ష్మము తెలిసిన ఇపుడు కొందజు చేయుచుండు దుష్టవివాహముల 


ఫలమేమగునో తెలిసికొనవచ్చును 


200 శ్రీమలయాళ సద్గురు గ్రంథావళి 


అనిందితములైన (స్తీ వివాహములచేత నింద్యము గానట్టి సంతతి 
కలుగును నిందితములైన స్త్రీ వివాహములచేత నింద్యమైన సంతతియే కల్లును 


బుతుకాలాభి గామీ స్యాత్స్వదారనిరతస్సదా । 
సర్వవర్ణం (వ్రజేచ్చెనాం త(ద్రతో రతికామ్యయా ॥ 


భార్యను సంతోష పెట్టుటయే (వ్రతముగా నెంచి అన్య(స్త్రీల గోరక 
వర్వదినముల బాని బుతుకాలమునందు నిషిద్ద దినములు వదలి 
సత్సంతానోత్పత్తి కోరికతో భార్యను గూడవలయును 

న కన్యాయాః పితా విద్వాన్‌ గృహ్హీయాచ్చుల్కమణ్వపి । 

గుహ్హష్ఞ్యల్యం హి లోభేన స్యాన్నరో౭_ వత్యవి(క్రయీ ॥ 

వివెకయగు కన్యతం[(డ్రి వరుని కడనుండి యించు కేనియు ఓలి 
గైకొనరాదు లోభముచే నట్టతడు గైకొనెనా, వాడు బిడ్డనమ్ముకొన్నవాడే యగును. 


(స్రీథనాని తు యే మోహాదువజీవంతి బాంధవాః । 
నారీయానాని వస్త్రం వా తే పాపా యాంత్యధోగతిమ్‌ ॥ 


తండ్రియో లేక చుట్టములో కన్యకకు వివాహకాలమున నొసగిన ధనమును 
వాహనములను వస్త్రములను తా ముపయోగించుకొందురేని అట్టివారు పాపము 
నొనర్భిన వారై యధోగతి పాలగుదురు. 


ఆర్షే గోమిధునం శుల్కం కేచిదాహుర్ముషైవ తత్‌ | 
అల్ఫో2_ ప్యేనం మహాన్వాపి విక్రయస్తాపదేవ హి ॥ 


ఆర్ష వివాహమునందు గోమిధునము (ఒక ఎద్దు ఒక యావు) ఓలి 
గైకొనవచ్చునని కొందరనిరి. కాని యది కల్లయే యగును. ఓలి కొలదిగా 
పుచ్చుకొన్నను నది విక్రయతుల్యయే యగును * 


ఖా ఆర్ష వివాహముగూడా మంచిది కాదు (బ్రాహ్మం, దైవం, (ప్రాజాపత్యం ఈ మూడును 


మాత్రమే (శ్రేష్టములు,వీరికి గల్గిన సంతానములే ధర్మబుద్ధి గలవారలై, మాతా పితరులయందు భక్తి 
గలవారలై, వేదములోను, దైవమందును, సాధువులయందును విశ్వాసము గలవారై జీవ దయాపరులై 


గృహస్థాశ్రమ ధర్మము 201 


యాసాం నాదదతే శుల్కం జ్ఞాతయో న న విక్రయః । 
అర్హణం తత్కుమారీణామానశంన్యం చ కేవలమ్‌ ॥ 


ఏ(స్త్రీకి వివాహకాలమున బంధువులు సుంకము (ఓలి) గైకొనరో అది 
విక్రయము గానేరదు అది వివాహమున కన్యలకు ప్రీతితో నొసగిన ధనము 
కాన దానిని వారి నిమిత్తమే యుపయోగ పరచవలయును 


యత్ర నార్యస్తు పూజ్యున్తే రమన్సే తత్ర దేవతాః | 

యకైతాన్తు న పూజ్వన్తే నర్వాస్తత్రావలాః (క్రియాః ॥ 

ఏ కులమున నతివలు (స్త్రీలు ) గౌరవింపబడుదురో ఆకులము వారిపై 
దేవతలు దయ గల్లియుందురు ఏ కులమున వీరికి గౌరవములు లేవో ఆ కులము 
వారు చేయు ధర్మ కార్యము లన్నియు నిష్ణలములు 


జాయాళశ్చ్ళ యత శోచంతి వినశ్యత్యాశు తత్కులమ్‌ | 
న శోచంతి తు య్మజైతా వర్ణతే తద్ది సర్వదా ॥ 


ఏ కులమున స్త్రీలు పరితపించుచుందురో ఆకులము శీఘ్రముగా 
నశించును ఏ కులమున (స్త్రీలు సంతోషము గల్లి యుందురో ఆ కులము సర్వదా 
వృద్దినాందుచుండును * 


సంతుష్ట్రో భార్యయా భర్తా భ6ర్హా భార్యా తడెవ చ । 
తస్మిన్నేవ కులే నిత్యం కల్యాణం తత్ర వై (ధ్రువమ్‌ ॥ 


ఏ కులంబున భార్యచే భర్తయు, భర్తచే భార్యయు సంతసము కల్లి 


యుందురు ఇది చూచిన ఇప్పుడు జరుగుచుండు కన్యాశుల్కము, వరశుల్కము ఎట్టి అధర్మముతో 
కూడినవో ఆలోచించుకొనవచ్చును 

క ఆర్ష ధర్మమును జూచిన అట్టి వేదకాలములో నుండు స్త్రీలు 
యుండిరో తెలిసికొనవచ్చును కావుననే అట్టి గర్భములో జన్మించిన ఫ్ర 
అయితే (స్త్రీలు తమ గౌరవమును సంరక్షించక నీచ బుద్ధి గలహాడై్‌ః 
వారివల్ల కలిగెడు దు ఖమునకు వారే కారకులని గూడా మరువకూడదు 


ర్రంచిన ఇంటిలో న 
ACG 


202 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


యుందురో ఆ కులంబున నంవద యెల్దవ్వుడు స్థిరముగా తాండవ 
మాడుచుండును 


కువివాహైః (క్రియాలోపై ర్వేదానధ్యయనేన చ । 
కులాన్య కులతాం యాంతి బ్రాహ్మణాతి(క్రమేణ చ ॥ 
నిషిద్ధ వివాహములచేతను, దైవసంబంధ (క్రియలు లేమి చేతను, వేదముల 


నధ్యయనము చేయమి చేతను, (బ్రహ్మనిష్టుల గౌరవింపమి చేతను సత్కులంబెల్ల 
హీనస్థితి నాందును 


తక్కిన విషయములు వతివ్రతా ధర్మము చెప్పిన నలమున 
చూడందగును అయితే ఈ యుత్తమ సంతతిని కలుగజేయు విషయమై ఒక 
ప్రశ్న రావచ్చును అదేమన మీరెన్ని సంస్కారములను జేసినను, ఎన్ని (క్రియ 
లొనర్చినను జీవులయొక్క పూర్వ జన్మకర్మ ననుసరించి గదా! పుట్టుదురు దానిని 
మార్చుటకెవరికి సాధ్యము? 


దీనికి సమాధానము ఇట్టి వేదవిధి ననుసరించి దివ్య సంస్కారముతో 
నుండు నప్పుడు దానికి తగిన పుణ్యజీవులు, జ్ఞానజీవులు మాత్రమే అట్టి గర్భమున 
జన్మింతురు ఎట్లన ఒక పరీక్షలో ఒకటి, రెండు, మూడు తరగతులలో నుత్తీరులైన 
వారికి వారి యుత్తీర్లతకు తగినట్టుగా ఉద్యోగార్హతను నిర్ణయించునటుల, 

—o9 లా రా లాం 

అట్టివారిని వేరు వేరుగా విభజించునటుల ఈ ధర్మరహస్యము గూడ నుండును 
పుత్రకామేష్టి యజ్ఞముచే నిటువంటి సంతానము పుట్టునని కలదు గదా! అట్టి 
(క్రియ వల్ల గదా శ్రీ రామ లక్ష్మణాదులు జన్మించిరి ఇదే దీనికి దృష్టాంతము 


పునర్వివాహము 


(స్రీలకు పునర్వివాహమును శా(స్తమంగీకరించుచున్నదా యని యనేకులు 
అడుగుచుందురు పురుషులకు పునర్వివాహ మేర్చడుటకు కారణమేమని వారిని 
అడిగినచో శా(స్తమాలాగున చెవ్వుచున్నదని మా(త్రమే నమాధానము 
లభించును శా(స్తమాలాగున పక్షపాతముతో తెలుపుటకు హేతువేధై యుండునో 


గృహస్థాశ్రమ ధర్మము 203 


అని అడిగినచో దానికి మౌనము తప్ప వేటు ప్రత్యుత్తర మేదియు కనిపించదు 
వేదములలో పునర్వివాహమును గురించిన మంత్రము లనేకములు గలవు వేదము 
యొక్క వ్యాఖ్యానమనందగు మనుస్కృతియందు నియోగమని యొక పద్ధతి 
గలదు అయితే అది అంత మంచి పద్దతి యని తోచుట లేదు కావున ఆ 
నియోగ విధానమును గుజించి యిప్పుడేమియు జెప్పంబూనలేదు శాస్త్రములో 
యావజ్జీవితము బ్రహ్మచర్యవ్రతముతో కాలము గడుపువాడే దుఃఖరహిత శాంతిని 
పొందగల్లునని తెలుపడమైనది 


కావుననే మన మతకర్త లందజిలో అనేకులు బ్రహ్మచర్య వ్రతమునే 
సల్పిరి శ్రీశంకరాచార్య, శ్రీమధ్వాచార్య, శ్రీరామానుజాచార్య ప్రభృతులు నైష్టిక 
(బహ్మచారులే అయితే రామానుజాచార్యులు మా(త్రము వివాహమును 
జేసికొనినను సంసారములో ఉండలేదు శ్రీబుద్దదేవులు వివాహితు లయినను 
త్వరలోనే పరమత్యాగ మవలంబించి సన్న్యాసులైరి శ్రీ ఏసుక్రీస్తు గూడ నైష్టిక 
(బ్రహ్మచారియే శ్రీ మహమ్మదునబిగారు వివాహము కలవారైనను త్యాగమూర్తియై 
సాధువై దైవమతమును బోధించుటలోనే కాలము గడిపిరి వర్తమాన యుగమున 
శ్రీ దయానందస్వామిగారును అఖండ బ్రహ్మచారి యయ్యే యుండెను శ్రీ 
కృష్ణవైతన్యులకు బాల్య కాలమున వివాహము జరిగినను వెంటనే పరమత్యాగియె 
శ్రీకృష్ణపాదారవింద యుగళములం దాసక్త చిత్తము గలవాడై భగవద్బక్తిని 
ప్రపంచములో బోధించెను 


ఈ వల నేర్పడిన శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ నారాయణ గురుస్వామి 
మొదలగు లోకోద్దారకులు గూడ పూర్ణ బ్రహ్మచర్య వ్రతమును సల్పినవారే శ్రీ 
గురునానక్‌ బుద్దదేవునివలె వైవాహిక ధర్మము గలవారైనను శీఘ్రముగానే త్యజించి 
దైవధ్యాన పరాయణులై, దయ, శాంతి ,భక్తి మొదలగు పవిత్ర ధర్మములను 
జాతి మత భేదము లేక సర్వజనులకు నుపదేశించి జీవులను పవిత్రులనుగా 
జేసిరి. ఆ గాధలన్నిటిని ఇచట విస్తరింప బూనలేదు నిర్మల జీవిత మేలాటి 
బంధమును లేక గడప దలంచు (స్తీగాని, పురుషుడుగాని బ్రహ్మచర్య (వ్రతము 
నవలంబించుటయే మంచిది లేనిచో పరప్రాణులకు మేలు జేయుటకుగాని, 


204 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


లోకసేవ యొనర్చుటకుగాని, నిశ్చింతగా పరమేశ్వరుని ధ్యానించుటకు గాని 
జీవితములో సమయము దొరకదు అట్టిది సత్యమని పలుకుచున్నాను 


అయితే విధి ప్రకారము బ్రహ్మచర్య వ్రతమును పవిత్రముగా సలుప శక్తి 
లేని వారు ధర్మబద్దమగు వివాహమును జేసికొనడమే మంచిది అట్రైనను గృహస్థ 
(బ్రహ్మచర్యమున విధించినటుల ఆచరించిన మాత్రమే సుఖము గల్లును లేనిచో 
జీవితమంతయు దుఃఖమయమై నష్టమయిపోవును అట్టు వివాహితు లయినను 
ఎంతకెంతకు విషయ విరక్తిని జేసికొనెదరో, అంతకంతకు (స్తీ పురుషులు 
ఉభయులకును ఊర్యగతియు, సంసారభారశమనమును, ఓజస్సును,శాంతియు 
గలుగును, స్రీ అయినను, పురుషుడైనను ఒకసారి వివాహము అయిన తర్వాత 
ఉభయులలో ఎవరికైనను వియోగము గల్లినచో అప్పటినుండి యయినను 
(బ్రహ్మచర్యమును పాలించుట శ్రేయస్కరము ఒకానొకడే దుర్గమమగు 
పర్వతోపరిభాగమునకు వెళ్లుటకు ప్రయాసముగా నున్నప్పుడు, మజియొకరినిగాని 
ఇద్దజిని గాని లేక ముగ్గుఅిని గాని ఎత్తుకొని పోవడము ఎటుల దుస్పాధ్యమో, 
ఆలాగున (ప్రకృతికి విలక్షణమగు పరమ పురుషుని స్థానమైన ముక్తిపదవి సర్వసంగ 
పరిత్యాగు లయిన వారికే మిక్కిలి ప్రయాసముగ ఉంటుండగా సంసార 
మహాభారముతో భార్య బిడ్డలను గూడ మోసికొని యెట్టు మోక్షమును 
జేరగలుగను? ఇందువలననే సంసారము మహారణ్యమనియు, సంసారసాగర 
మనియు, సంసారకూపమనియు వర్షించిరి 


మజియొక రహస్యము, పెట్రోలుచేత గాని (కూడాయిలుచేత గాని 
నడుపబడు యం(త్రమునకు తైలము నశించినయెడల ఎట్టు గమన మాగిపోవునో, 
ఆలాగున శారీరక మానసికమగు నీ దేహయం(త్రమును శుక్షము నడుపుచుండును 
స్త్రీలకు శుద్దశోణితమును అట్టిదే, కావున శుక్లమునకు వీర్యమని పేరు గల్లినది. 
అందువలననే వీర్యము నష్టమయిన నిర్వీర్యుడగును ఈ విషయమంతయు 
“శుష్క వేదాంత తమోభాస్కరమున” గనందగును. ఇప్పుడు (స్తీ పునర్వివాహ 
విషయమును గూర్చియే చెప్పబూనినందుచే బ్రహ్మచర్య (వ్రతపుణ్యము, జ్ఞానము, 
అతీం(ద్రియజ్ఞానము మొదలయిన వానిని తెలుప తలంచలేదు. (స్తీ యయినను, 


గృహస్థాశ్రమ ధర్మము 205 


పురుషుడైనను యావజ్జీవితమును బ్రహ్మచర్యముతో గడిపి బ్రహ్మపదవిని 
పొందవలయుననియే యీ ఉపాధి యొక్క నమ్మకము కలియుగమున కేర్పడిన 
పరాశరస్మృతిలో ఒక శ్టోకమునే నిరూపింప దలంపు గలదు. 


నష్టే మృతే (ప్రవ్రజితే క్షీబే చ వతితే వతౌ | 
వంచస్వాపత్సు నారీణాం వతిరన్యో విధీయతే ॥ 


పతి దేశాన్తరమునకు పోయి వార్త తెలియకున్నను, మృతి నొందినను, 
సన్వ్యసించినను, నపుంసకు డయినను, పతితుడైనను (స్రీలకు వేరొకపతి 
విధింపబడుచున్నాడు 


మృతే భర్తరి యా నారీ (బ్రహ్మచర్యే వ్యవస్థ్టితా ! 
సా మృతా లభతే న్వర్గం యధా తే (బ్రహ్మచారిణః ॥ 


ఏ స్త్రీ భర్త మరణించిన పిదప బ్రహ్మచర్యమును పరిపాలించునో అట్టి స్రీ 
మరణానంతరము (బ్రహ్మచారులవలె స్వర్గమును పొందుచున్నది 


(ప్రోషితో ధర్మకార్యార్థం (పతీక్ష్యో౭ ప్లా నరస్సమాః | 
విద్యార్థం సద్యశోర్టం వా కామార్డం (త్రీంన్తు వత్సరాన్‌ ॥ 
భీత వ్ర థ అ మ 


వివాహిత పతి ధర్మము కొజుకు పరదేశముపోయి యుండిన యెనిమిది 
యేండ్హ వరకును, విద్యాకీర్తులకొణకు పోయి యుండిన ఆరేండ్ల వరకును, 
ధనాదుల కొజుకు పోయి యుండిన మూడేండ్లు వరకును నిరీక్షించి, అంతు 
తెలియక పోయినచో, స్వజనులకు తెలిపి వారియిష్ట ప్రకారము మరియొక 
వివాహము చేసికొనవచ్చును 


భరవియోగానంతరము పవిత్ర జీవితమును గడుపజాలక పాడు 
కృత్యములలో (ప్రవేశించి గర్భ(స్రావాది పాపములు చేసి జీవించుటకన్న ఈ 
పునర్వివాహము మంచిదని తలంచబడినదేగాని నిజముగా పై జెప్పిన ప్రకారము 
వివావోది బన్హము లేకుండుటయే సౌఖ్యమని తెలువబడినది కాని 
పునర్వివాహమును జేయుట పాపమని శాస్త్ర నిషిద్దమని జెప్ప సాహసించను. 


206 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఇకను వివాహితులగు దంపతులకు (శ్రేష్ట సంతానము గలుగవలసియుండిన 
(స్త్రీ పురుషు లుభయులును పవిత్ర జీవులై యుండవలయునని మనువు చెప్పెను 


క్షేతభూతా నృృతా నారీ బీజభూత: స్మృతః వుమాన్‌ । 
క్షేతబీజస మాయోగాత్సంభోవస్సర్వదేహినామ్‌ ॥ 


(స్రీ క్షేత్ర (భూమి) తుల్య యనబడును పురుషుడు బీజతుల్యుం 
డనబడును క్షేత్ర బీజముల రెండింటి చేరిక వలన సకల (ప్రాణులు పుట్టునని 
చెప్పబడినది 


నుఖీజం చైవ నుక్షేత్రే జాతం నమృద్యతే యధా । 
తధా2_౨_ర్యాజ్ఞాత ఆర్యాయాం సర్వం సంస్కార మర్హతి ॥ 


'ఎటుల మంచి క్షేత్రమున విత్తిన మంచి విత్తనము చక్కగా మొలిచి 
మెండుగా ఫలించునో, అట్టార్యుని (శ్రేష్టుని) మూలమున ఆర్య (స్తీ యందు 
(శ్రేష్టురాలగు (స్తీ యందు) పుట్టినవాడు (్రేష్పుడగును (ఆర్యుడగును) అయినను 
జన్మించిన వారందథికిని సంస్కార కర్మ లవసరములు సంస్కారము వలననే 
ఆత్మశుద్ధి నొందగల్లును 


అక్షేత్రే బీజముత్సృష్టమంతరైవ వినశ్యతి । 
అబీజకమపి క్షేత్రం కేవలం స్థండిలం భవేత్‌ ॥ 


తగని క్షేత్రమున (చవిటినేల యందు) విత్తిన విత్తనము ఫలము నాసంగక 
నళించుచున్నది మేలైన క్షేత్రమున మంచి బీజము విత్తనిచో బీడు పడిపోవును 
కనుక క్షేత్రము బీజము రెండును మంచివై యుండవలయును 


ఓహో, శాస్త్ర మెంత పవిత్ర ధర్మము నుపదేళించెను! ఈ లాగున 
ఆచరించువారును బోధించు వారును లేక పోవుటే గదా యుత్తమ సంతానము 
కలుగకపోవుటకు కారణము! పై జెప్పిన శాస్త్రసారమేమన పవిత్రమగు గృహస్థ 
(బ్రహ్మచర్యము స్తీ పురుషు లుభయులకును లేనిచో ఉత్తమ సంతాన మేర్చడదు 
చవిటిభూమిలో మంచి విత్తనము వేసినను మంచి ఫలము గలుగదు సారవంత 


గృహస్థాశ్రమ ధర్మము 207 


మగు భూమిలో లేత విత్తనము గాని (క్రుళ్ళిన విత్తనముగాని పెట్టిన బాగుగ 
ఫలింపజాలదు సారవంతమగు భూమియు, మంచి ముదిరిన విత్తనము నుండిన 
నెట్టు బాగుగ ఫలించునో ఆలాగున భార్యాభర్త లిణువురు గృహస్థ బ్రహ్మచర్యము 
నవలంబించి శుద్దమగు నాహారము గల్లి నిర్మలవర్తనము గలిగియుండిన మాత్రమే 
సత్సంతానము బడయగలరు అట్టివారు లోకోద్దారకులును, వంశోద్దారకులును, 
ఆత్మోద్దారకులును గాగలరు 


అయితే ఆహారము గూడ శుద్దముగా నుండవలయును సాత్తికాహారముచే 
నత్వ్వగుణ నంతతియు, రాజసాహారముచే రజో గుణ నంతతియు, 
తామసాహారముచే తమోగుణ సంతతియు గలుగునని మరువకూడదు వీరు 
బుతుకాల ధర్మము నవలంబించిన వారైనను యుత్తమ సంతానము గలుగదు 
సత్వగుణ రజోగుణ తమోగుణాహారములు భుజించెడు వారికి మూడు 
గుణములతో మిశ్రమ స్వభావము గల సంతతియు, సాత్మికరాజసాహారములను 
భుజించు వారికి నత్వగుణము రజోగుణము గలినిన సంతతియు, 
రాజసతామసాహారములను భుజించెడు వారికి రాజస తామసగుణ మిశ్రమమగు 
సంతతియు జన్మించును ఈ విషయములో గృహస్థులు చాల జాగ్రత్త గలిగి 
యుండవలయును ఈ త్రిగుణాహారముల గురించి గీత - 17 వ అధ్యాయమున 
కనందగును 


ఇక అన్నిటికన్న పరమరహస్య మొకటి దెలిపెద అదేమన సత్వగుణ 
రజోగుణ తమోగుణ పదార్థములను మాత్రము భుజించిన చాలదు సాత్త్విక 
రాజస తామసన్యభావము గలిగియుండిన అట్టి గుణముల ననునరించి 
సంతానము పుట్టుట గలదు ఏలన, ఆహార పానీయములచే స్థూల దేహమును, 
న్వభావము అనగా (ప్రవర్తన ననుసరించి సూక్ష్మదేహ వేర్పడును ఈ 
విషయములోను జా[గ్రత్త పడవలయును మజియు వస్తువు మాత్రము శుద్దముగా 
నుండిన చాలదు అది వచ్చు మార్గము గూడ శుద్దముగా నుండవలయును 
అనగా పాపపు సొమ్ముచే శుద్ద పదార్థమును కొని తినినచో అది పాపాహారమే 
యగును కావున సత్యార్ణితమగు ధనముచే శుద్దమగు వస్తువును కొని 


208 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


దైవభావముతో యుక్తముగా భుజింపవలయును, ఇది సాత్మికాహార మనబడును 
దొంగవస్తువుగాని, అసత్యసాక్షి సామ్ముగాని, అసత్య వ్యాపారపు సొమ్ము గాని 
అయిన దానితో శుద్ధ వస్తువులను కొని భుజించినను అది పాపాహారమే 
యగును కట్టకడకు తానివ్వవలసిన వారి కివ్వకయు, తనపనివారలకు సరిగా 
కూలి నివ్వకయు, తాను చేయవలసిన పనిని సరిగా చేయకయు వచ్చెడు పదార్థము 
గాని, లేక వచ్చెడి సొమ్ముచే కొనిన మంచి వస్తువుగాని పాపాహారమే కనుక 
ధర్మముయొక్క సూక్ష్మ మీలాగున నున్నది సంతానోత్పత్తికి హేతువు ప్రీ పురుషుల 
శుక్ల శోణితములే. 


ఈ ధర్మము ననుస్టించుచు రావలయును అనగా భార్యా భర్తలు 
సంతానోత్పత్తికి హేతువగు మిధున (క్రియలో ప్రవేశించుటకు ముందుగా ఈ 
ధర్మములో మెలకువ కల్షియుండవలయును ఏలన మనుష్యులు భుజించెడు 
ఆహార పానీయములే (స్తీ పురుషులకు శుక్షశోణితములుగా మారుచుండును 
కావున అచ్చటి నుండియే శుద్ది గలుగవలయును అట్టు కానిచో బిడ్డలు పుట్టిన 
తర్వాత ఎంత చక్కబరచజూచినను చక్కబడజాలరు యంత్రము గట్టిగా 
నుండవలసిన లోహములు కరుగజేసి అచ్చులో పోయుటకు ముందుగా ఏయే 
లోహము ఎంత (ప్రమాణముగా జేసిన ఆ యింజనులు, గడియారములు, గంటలు 
శుద్ధముగా దృఢముగా నుండునో అది తెలిసికొని యుండవలయును మలిన 
లోహము లయినచో మిషన్లు గాని, గడియారములుగాని, ఘంటలు గాని సరిగా 
పనిజీయ జాలవు కనుకనే ధర్మశాస్త్రము ఈ రహస్యమును తెలిపినది 


ఈ లాగుననే బ్రహ్మనిష్ట చేయువారు గూడ అచ్చట నుండిన మంచి 
భోజనము దొజకునని తలంచి చెడ్డ ఆహారమునకై ఆశింపకూడదు ఒకవేళ 
పెట్టేవారు మంచి పదార్థమునే ఇచ్చినను అది వచ్చే మార్గము శుద్దమా, అశుద్దమా 
అని భోక్తలు గమనించుకొనవలయును. లేనిచో బుద్దిసూక్ష్మత, మనోనిర్మలత 
తగ్గిపోవును సోమరితనము తనలో (ప్రవేశించును. దుస్పంకల్పము గలుగును 
దుర్గుణములు పొడమును వీని వలన పతితులు గూడ కావచ్చును ఈ సత్య 
మెజుంగుటే పూర్వ బుషులు వనవాసులై యుండి కందపక్తృఫల మూలాదులను 


గృహస్థాశ్రమ ధర్మము 209 


భుజించి యుండుటకు కారణము అందువలననే వారు ఊర్ష్వరేతస్సును గలవారై, 
అతీస్తియ జ్ఞానులై, అమానుష ప్రజ్ఞావంతులై యుండిరి 


అన్నం వుంసా2.శితం (త్రేధా జాయతే జరరాగ్నినా | 
మలం స్థవిష్ట్ణో భాగస్ప్యాన్మధ్యమో మాంసతాం (వ్రజేత్‌ | 
మనః కనిష్టో భాగస్స్యాత్తస్మాదన్నమయం వవుః (మన9) ॥ 
(చరక సంహిత) 


జీవులు భుజించెడు అన్నపానాదులు జరరాగ్ని వలన మూడు భాగములుగా 
మారుచుండును స్టూలభాగము మల, మూ(త్రములుగాను, మధ్యభాగము 
రక్తమాంసములు గాను, కనిష్టభాగము మనసుగాను మారుచుండును కావున 
ఆహారముచేతనే దేహమేర్చడు చున్నదని చెప్పబడినది ఆహారము చేతనే స్టూల 
సూక్ష్మ దేహము లేర్నడుచున్నవి 

పరాన్నేన తు భుక్తేన మైధునం యో౭_ధిగచ్చతి । 

యస్యాన్నం తన్య తే వుత్రా అన్నాచ్చు(క్రం (ప్రవర్తతే ॥ 

(శంఖలిభితన్మ్రతి) 

ఎవనివద్ద ఏ విధమయిన అన్నమును మనుజుడు భుజించునో అట్టి 
అన్నముచే నేర్పడిన శుక్లముచే వానికి గలిగెడు పుత్రులును ఆ అన్నదాత 
యొక్కయు, అన్నము యొక్కయు స్వభావమునే గలిగియుందురు అణు 
స్వరూపముగా నుండెడు బీజము వృక్షాకారముగా పరిణమించునటుల శుక్షములో 
గల అణువులు ఏలాటి స్వభావములు గలవో ఆలాటి స్వభావములు గల 
సంతానములే పుట్టుచుండును నైస్టికులు ఆహార విషయమందు అంతనిష్ట 
గల్లియుండుటకు కారణమిదియే 


ఓమ్‌ తత్‌ సత్‌ ఓమ్‌ 


(4. 


బుతుకాల నిర్ణయము 
(మనుస్ఫృతి) 
బుతుస్వాభావికః (స్త్రీణాం రాత్రయః షోడశన్మృతాః | 
చతుర్శిరితరైస్పార్థమ హోభిస్పద్విగర్హితై: 1 


న ;భావికముగా బదునాజు దినముల వరకు బుతుకాలము, 
అందు మొభీడ్‌ నాల్గు దినములు సజ్జన నిందితములు (వర్ణనీయములు) 


తాసామాద్యాళశ్చత(ప్రన్తు నిందితైకాదశీచ యా । 
(తయోదశీ చ శేషాస్తు (వ్రశస్తా దశ రాత్రయః ॥ 


ఆ బుతుకాలవు దినములలో మొదటి నాలుగు దినములును, 
పదునాకండవ, పదుమూడవ రాత్రియు నిందితములు తక్కిన పదిరాత్రులు 


ప్రశస్తములు * 


యుగ్మాసు వుత్రా జాయంతే (స్రియో౭.యుగ్మాను రాత్రిము | 
తస్మాద్యుగ్మాను వు(త్రార్జీ సంవిశేదార్తవే (స్తియమ్‌ ॥ 


ముందు చెప్పిన పది రాత్రులలోను ఆణివది, ఎనిమిదవది మున్నగు 
సరిరాత్రులలో పుత్రులు పుట్టుదురు బేసిరాత్రులలో (అనగా 5,7,9, మొదలగునవి) 
(స్త్రీలు పుట్టుదురు కావున పుత్రార్థి యగువాడు సరి రాత్రులలోను, పుత్రికలను 
గోరువాడు బేసి రాత్రులలోను బుతుకాలమందు స్వభార్యలను గూడవలయును 


వుమాన్సుంసో2.ధికే శు(క్రే స్త్రీ భవత్యధికే (ప్రియాః । 
సమే పుమాన్‌ పుం(స్రియౌ వా క్షీణే2.ల్పే చ వివర్యయ: ॥ 


దిగాక అమావాస్య, ఆదివార, పర్వదిన, (వ్రతరోజులును నిందితములు బుతువైన 


పదునాజు దినములు గడచిన తర్వాతను, గర్భము ధరించిన పిమ్మటను గర్భాశయము 
మూసికొనిపోవును ఆ సమయమున శుక్తము వ్యర్హమై పోవుట వల్ల కూడదు ఈ కాలములో స్త్రీ 
యొక్క శోణితము ఆగిపోవును వర్ణనీయము 


గృహస్థాశ్రమ ధర్మము 211 


పురుషుని శుక్లము మిక్కుట మైనప్పుడు పురుషుడును, స్త్రీ శోణితము 
మిక్కుట మైనప్పుడు (స్తీయు జన్మింతురు పురుషుని శుక్లము (స్త్రీ శోణితము 
సమమైనప్పుడు నపుంసకుడుగాని, (స్త్రీ పురుషులు (కవలలు) గాని జన్మింతురు 
శుక్ల శోణితములు లేక యున్నప్పుడు గర్భమే గలుగదు 


నింద్యాన్వష్టాను చాన్యాను (స్త్రియో రా(త్రిషు వర్ణయన్‌ | 
(బ్రహ్మచార్యేవ భవతి యత్ర త(త్రాశ్రమే పనన్‌ ॥ 


ముందు చెప్పిన నిషిద్దములైన మొదటి నాల్లు దినములను, పదకొండవ 
పదుమూడవ దినములును, అమావాస్య పున్నమ (వ్రత దినములును వదలి పెట్టి 
తక్కిన రాత్రులు పత్నితో గూడినవాడు గృహస్థాశ్రమము నందున్నను 
(బ్రహ్మచారియే యగుచున్నాడు (స్రీయును బ్రహ్మచారిణియే యగును అనగా 
(బ్రహ్మచారులు, (బ్రహ్మచారిణులు పొందెడు జ్ఞానమును (బ్రహ్మ(ప్రాప్తియును 
వీరుగూడ పొందగలరు (గ్రంధాంతరమున చెప్పినది జూడుడు 


బుతుకాలాభిగామీ యః న్వదారనిరతశ్చ యః | 
న నదా బ్రహ్మచారీ హి విజ్ఞేయః న గృహాశ్రమీ ॥ 


స్వభార్య యందు బుతుకాలమున మాత్రము చేరువాడు సదా (బ్రహ్మచారి 
యనియే [గ్రహించుకొనదగినది అట్టివాడు గృహస్టాశ్రమి యైనను బ్రహ్మచారులలో 
గణింపదగినవాడు. అట్టి (స్త్రీ గూడ బ్రహ్మచారిణి యనియే తలంచవలయును 


స్వదారే విధివత్కృత్వా నివృత్తిశ్చాన్యతన్సదా । 

మనసా కర్మణా వాచా బ్రహ్మచర్యమితి నృతమ్‌ ॥ 

న్వభార్యయందు విధిప్రకారము బుతుకాలమందు మా్యతము 
ప్రవర్తించుటయు, మనస్సుచేతను, కర్మచేతను, వాక్కు చేతను ఇతర (స్తీ యందు 
నివృత్తి గల్లియుండుట యేది కలదో అదియే గృహస్థ (బ్రహ్మచర్యమని 
గ్రహించబడెను 

(బ్రహ్మచారీ గృవహాస్టో వా వాన(పస్థోల ధవా యతిః । 

యది స్యాత్సంయతాత్మా స నూనం ముక్తి మవావ్నుయాత్‌ ॥ 
F15 


212 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


(బహ్మచారియైనను, గృహస్టుడైనను, వాన(ప్రస్టుడైనను, సన్బ్యాసిమైనను 
ఆత్మ సంయమము గలవాడాయెనేని అతడు నిశ్చయముగా ముక్తిని పొందగల్లును 


కేచిత్తణైవ ముచ్యంతే జ్ఞానయోగరతా నరాః । 
ఆవర్తన్తే వునశ్చాన్యే నంసారే భోగతత్పరాః ॥ 


తస్మాద్విముక్తిమిచ్చంస్తు భోగానక్తిం వివర్జయేత్‌ । 
విరక్తః శాన్తచిత్తాత్మా శివజ్ఞానమవావ్నుయాత్‌ ॥ 


జ్ఞానయోగ నిరతులగు నరులు ఆ గృహస్థాశ్రమమందుండియే ముక్తులగు 
చున్నారు అట్టుగాక సంసారమందు భోగతత్పరులగు వారు పునర్జనన 
మొందుచున్నారు అందువల్ల మోక్షమిచ్చగించువా డగునేని భోగానక్తిని 
వర్ణించవలయును విషయ విరక్తుడై ప్రశాంతమైన చిత్తము గలవాడు శివజ్ఞానమును 
(దైవజ్ఞానమును) బొందును 


యధా భూస్పర్వ భూతానాం స్థానం సాధారణం నృతమ్‌ ॥ 
తత్తధా శివభక్తానాం తుల్యం శివవురం నృృతమ్‌ ॥ 


ఏలాగున సమస్త (ప్రాణులకు భూమి సమానమైన ఆధారముగా నున్నదో 
ఆలాగున శివస్థానము (కైవల్యము) సమానముగా నున్నది 


os సా 


సంపూర్ణ బుతుకొల నిర్ణయము 


ఇదివరలో మనుస్మృతి [గ్రంధములో నిరూపింపబడిన బుతుకాల 
నిర్ణయముచే ఈ ధర్మము పూర్తి కాజాలదు ఏలన బుతుకాల ధర్మము 
ననుసరించి గర్భము భరించి ప్రసవించిన (స్తీ మరల గర్భాధానమునకు కాలము 
నిర్లయించెడు గ్రంధము దొరకలేదు పునఃగర్భాధాన కాలము తెలియక పోయినచో 
బుతుకాల ధర్మము ఎట్టు పూర్ణముగా తెలిసినదగును? మామూలుగా (ప్రతి 
మాసమునను గల్లెడు బుతుకాల ధర్మము తెలిసిన చాలదు ఈ విషయమై 


గృహస్థాశ్రమ ధర్మము 213 


ఆయుర్వేదము గూడ తెలిసికొనవలయునని తలంచి ఆయుర్వేదజ్ఞాలను కొందరిని 
అడుగగా, వారును నిర్ణయించి చెప్పకపోయిరి, ధర్మశాస్రజ్ఞాలగు పండితులగు 
కొందతిని విచారించినను వారు గూడ ఇదమిత్చమని నిర్ణయించలేదు 


కొన్ని పత్రికలలో కూడ నీ విషయమై పండితుల ఆశయములను 
తెలుపవలయునని ప్రచురణ చేసినను ఇదివరలో ఎవరును ఈ కార్యమును 
గూర్చి పూనియుండ లేదు లోక వ్యవహారము తెలిసిన కొందు పెద్దలను, 
కొందరు నారీమణులను అడుగగా వారును భిన్నభిన్నాభిప్రాయములను 
చెప్పిరేకాని ఇదే నిశ్చయమని తెలుపకపోయిరి కొందు శిశువును కనిన తర్వాత 
గర్భాధానమునకు 5 సంవత్సరము లవధియనియు, కొందరు 3౩ సంవత్సరము 
లవధియనియు, కొందరు 2 సంవత్సరములనియు, కొందరు 1సంవత్సరమనియు, 
కొందరు ప్రసవానన్తరము ఎప్పుడు (స్తీ రజస్వల యగునో అప్పటినుండి బుతుకాల 
మనియు, మతికొందరు (ప్రీ వురుషులకు నెప్పుడు అట్టి సంకల్పము 
గలుగుచున్నదో అదే కాలనిర్లయమనియు అభిప్రాయమును వెలిబుచ్చిరి అయితే 
ఈ విషయమై (ప్రమాణ మేదైన కలదా యని అడిగిన ప్రమాణము తమకు 
తెలియదనియు, లోకానుభవము ఈ లాగున నుండుననియు తెలిపిరి 


పాశ్చాత్యశా(స్త కోవిదులగు డాక్టర్లను కొందథిని విచారించినను సరియగు 
కాలనిరయము తెలుపలేదు విజ్ఞలగు కొందజి ఆశయమేమన ఉత్తమ 
అక్షణములు గల వనితామణులు సంవత్సర్మత్రయమునకు సంతానము కనెడు 
స్వభావము గల్షియుందురని వచించిరి ఇది చాల మట్టుకు అంగీకరించదగిన 
విషయమే ఇక కొందలు శిశువులు ఎంత వరకు స్తన్యపానమును చేయుదురో, 
అంతవరకు పునర్గర్శ్భాధానము చేయకూడదనియు రమారమి 3 సంవత్సరములు 
వయస్సు వచ్చువరకు శిశువులు స్తన్యపానమును చేయుచుందురనియు, తర్వాత 
దైవసృష్టి ననుసరించి స్వయముగానే స్తన్యము ఆగిపోవుచుండుననియు, అప్పుడే 
పునర్గర్భాధానమునకు. తగిన కాలమనియు' తెలుపుచున్నారు దీనిని చాలవణుకు 
అంగీకరించవచ్చును (ప్రసవానన్రరము రజస్వల యయిన తర్వాత గర్భాధానమును 
చేయవచ్చునని చెప్పెడి ధర్మము సరి యగునదికాధు స్రీలు తీర్ణమాడిన పిమ్మట 


214 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


కొందటు ద్విమాసములకును, కొందణు మాస(తయమునకును, కొందు 
షణ్మాసములకును, కొందజు సంవత్సరమునకును, కొందు సంవత్సర 
(తయమునకు రజస్వల లగుదురనియు, అది వారి వారి శరీర స్వభావము 
ననుసరించి యుండుననియు విద్యావతులును, విజ్ఞానవతులునగు కొందణు 
వధూమణులు అభిప్రాయ మిచ్చిరి 


ఇవన్నియు ఏ విధముగ నుండినను పిల్లలు పాలు త్రాగువజకు పునః 
గర్భాధానము లేకుండుట మంచిది అది సుమారు 3 సంవత్సరముల 
వజకుండును అట్రైన గర్భము ధరించిన పిమ శ్చ 'ప్రసవించుటకు 10 మాసములు 
అనగా ఒక సంవత్సరము తర్వాత తీర్థమాడినప్పటి నుండి ఒక సంవత్సరము 
(బ్రహ్మచర్యము నందుండిన రెండు సంవత్సరము లేర్చడును పిమ్మట గర్భాధానమై 
ప్రసవించుటకు ఒక సంవత్సరము గడువేర్పడును అప్పటికి పునస్సంతానము 
గల్లుటకు ౩ సంవత్సరములు పట్టును ఈ (ప్రకార మాచరించిన మొదటి 
సంతానము కనిన పిమ్మట ఒక్క సంవత్సరము (స్తీ పురుషులు (బ్రహ్మచర్య 
మనుష్టించ వలసియుందురు ప్రస్తుత కాలస్థితికి ఇంతమా;త్రమైన ఉండిన చాలును 
దాని కన్న అధికముగా ఇప్పుడుండు వారు నిగ్రహము గలిగియుండ జాలరు 
శిశువును కనిన 2 సంవత్సరముల వరకు నిగ్రహము గల్లియుండిన చాలమంచిది 
అట్టైెన గర్భాధానము నుండి 3 సంవత్సరముల వణకు బ్రహ్మచర్యము ననుష్టించిన 
వారలగుదురు ఆచరించుట కలవి గాని విషయము వ్రాసిన ప్రయోజన ముండదు. 
అందువలన ఇంత వరకైన వాయడమైనది 


(స్త్రీలు భుజించెడు అన్నపానాదులు రసముగా, రక్తముగా మారుచు దాని 
నుండి క్షీరమేర్చడుచుండును ఎప్పుడు గర్భము ధరించునో అప్పటి నుండి కొద్ది 
రోజులు పోయిన క్షీర(దుగ్భ) ముండదు అప్పుడు శిశువులకు తృప్తిగా పాలు 
లేకపోవుటచే శుష్క శరీరు లగుదురు. దీని వలన పూర్ణారోగ్యమును, శారీరక 
మానసిక బలమును శిశువులు పొందక పోవుదురు అంతేగాక నారిమణులు గూడ 
దుర్చల లగుదురు. వెంట వెంటనే సంతానములు గలుగుటచే శిశువులకు 
తగినంత పాలులేక పోవుట చేతను, (స్త్రీల రక్తము దుర్చలస్థితిని పొందుటచేతను 


గృహస్థాశ్రమ ధర్మము 215 


ఉభయులును అనారోగ్యము గలవారై అల్పాయుస్సు గలవారై పోవుదురు ఇది 
మానవ లోకమునకు గొప్ప నష్టము ఏ వృక్షములైనను తగినంత జల పోషణలు, 
బలమైన క్షేత్రములును ఉండిన మాత్రమే గదా సంపూర్ణముగ వికసించి పల్ల 
వించి పుష్పించి పూర్లఫలముల నివ్వగల్లును! ఒక్కరు భుజించెడు ఆహారము 
నలుగురైదుగురు భుజించిన వారెట్టు ఆరోగ్యవంతులు గాగలరు? ఏలాగున 
సస్యములు ఎరువుతోను, జల సహాయముతోను ఉండిన మాత్రమే సంపూర్ణ 
ఫలము నివ్వగల్లునో ఆలాగున బిడ్డలు గూడ సృష్టికర్త యొక్క నియతిని 
అనుసరించి క్షీరపానము, నివాస (ప్రదేశము సరిగా నుండిన మాత్రమే బలవంతులై, 
ప్రజ్ఞావంతులై పూర్ణాయుస్సు గలవారై జీవింపగలరు 

ఇదిటుల ఉండునుగాక! బుతుకాల నియమము తెలియక విషయ 
ప్రమత్తులగుట వలన, బహుసంతానము గల్లి వారికి సరియగు నాహారమును 
తృప్పిగా పెట్టుటకు అశక్తులై పోవుటవల్లను, ఈ శిశువులు దుర్చలులును, 
దుర్మనస్సు గల వారు నగుచున్నారు ఇది లోకమునకు గొప్ప నష్టము (బ్రహ్మచర్య 
పటుత్వము లేనందుచేత తండ్రియు, ఇం(ద్రియ రక్తసౌష్టవము లేకపోవుటచే 
తల్లియు బలహీను లగుచున్నారు ఇంతకన్నను భారమైన మతియొక విషయము 
గలదు అదేమన, బహుసంతానము లేర్చడుట వలన వారికి సరిగా విద్యాభ్యాసము 
చేయించ సమర్థత లేకపోవుటచే బాలబాలికలు విద్యావిహీనులై, మానవ జన్మము 
యొక్క ఫలమనుభవించుటకు నోచుకొనక కూలినాలి చేసికొనుచు యాచక 
వృత్తి నవలంబించి దీన జీవితమును గడుపవలసిన వారగుచున్నారు ఇతర 
దేశములలో గల విద్యాభీవృద్ధికిని, భారత దేశములో గల విద్యకును సరిచూచు 
కొనిన ఆ సంగతి చరిత్రము చదువుకొన్న వారి కందథికిని విదితమగును కావున 
నీ విషయమై పాశ్చాత్య వైద్య శాస్తజ్ఞులుగాని, ప్రాచ్య దేశ ఆయుర్వేదకోవిదులుగాని, 
ధర్మ శాస్తసారమెతింగిన వారు గాని ప్రమాణ పూర్వకముగా తెలిపినచో ప్రణామ 
ముతో నందుకొని మరు ముద్రణమున ఈ (గంధమున చేర్చి ముద్రించెద. 


ఇది స్వల్ప విషయమనియో, హీన విషయమనియో తలంచి విజ్ఞులు 
మౌనము నవలంబించ వలదు. ఏలన భావి కాలమున భారత దేశము నుద్దరించుట 


216 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


కును, సంరక్షించుటకును, ఉన్నత స్థితిలోనికి తెచ్చుటకును ఇక పుట్టబోవుచుండు 
బిడ్డలే ఆధారభూతులని యెవరును మరువకూడదు ఏలాగున గోడయుండిన 
మాత్రమే చిత్తరువుల చి(త్రించుటకు సాధ్యపడునో, ఆలాగున లోకము స్వాధీనము 
గాను, నుభిక్షముగా నుండిన మాత్రమే మతమును చి(త్రించుట కును 
సాధ్యమగును అప్పుడే ఆత్మరాజ్యమును సంపాదించుటకును, నిలబెట్టుటకును 
తగిన ధీరోదారవిరాగులగు సంతతులు భారత భూమిలో జన్మించగలరు. అప్పుడే 
ఆర్యుల యొక్క దివ్యతేజస్సు, ముఖములోను, శరీర సర్వావయవములలోను, 
దేహ సర్వాణువులలోను (ప్రకాశించగల్లును అప్పుడే దయ్య్మార్హహృదయులును, 
శాంతమూర్తులును, వైరాగ్యపరులునునగు సంతానములు స్తీలలోను, 
పురుషులలోను మనము జూడగలము అప్పుడే ఆర్య వంశము యొక్క (ప్రభావము, 
ప్రతాపమును మనము కండ్డార గాంచగలము అప్పుడే పరమ బుషి సంతతి 
వారే భారతీయులని చెప్పెడు శా(స్తసారమును జూడగలము అప్పుడే 
గృహస్థాశమములో నుండినను జనకుడు, శిఖిధ్వజుడు, చూడాల, మదాలస 
మొదలగు వారివలెనుండు జీనన్ముక్తులను దర్శింపగలము మన దేశమును, 
మనమును అప్పుడు ధన్యులము గాగల్లుదుము 


అంతేగాదు ఇతర దేశములను, ఇతర దేశీయులను ధన్యులుగా జేయు 
శక్తియు మనకు గల్గును వేదాధ్యయనమును చేయుటకును, తవ 
మొనరించుటకును గల దివ్య శక్తి మనలో నుదయమగును అప్పుడు మోక్షము 
కొకు మజియొక్క స్థలములోనికి వెళ్ళకనే, గృహములో నుండినను వసీములో 
నుండినను ముక్తి తనలోనే గలదను జ్ఞానమును, దృఢమైన విశ్వాసమును, 
అనుష్టించ దగిన శక్తియును మనలో గల్గును అన్నిటికిని పరమకారుణికుడగు 
సర్వేశ్వరుని కరుణయు మనకు గల్గును పరమ పావనులగు మహాబుుషి పుంగవుల 
కరుణతో గూడిన ఆశీర్వచనములును జడివానవలె మన సై వర్షింప గల్లును 


ఈ పరిపూర్ణ బుతుకాల నిర్లయమును వ్రాసిన తర్వాత కాశీ హిందూ 
విశ్వవిద్యాలయములో గల ఆయుర్వేద మహాపండితుల యొక్కయు, వారణాసీ 
నివాసులగు ఆయుర్వేదాచార్యుల యొక్కయు సహాయము వలనను ఆర్యసమాజ 


గృహన్హాశ్రమ ధర్మము 217 


స్థాపకులగు శ్రీదయానందసరస్వతీ స్వాముల వారు రచించిన 'సంస్కార విధి” 
అను (గ్రంధము వల్లను దొరికిన విషయముల క్రింద తెలిపెద అగుచో దీని 
వలన మా ప్రయత్నము పూర్తి యయినది అని గాని, మరల ప్రయత్నము 
చేయనవసరము లేదని గాని తలంచము అయితే ఇది అంతమట్టుకు మాత్రమని 
విజ్ఞులు తలపక భావిలో ఉభయుల (శ్రేయస్సును గోరు భూలోక వాసులగు 
సకల (స్త్రీ పురుషుల స్వంతకర్తవ్యమని తలంచి యింకను శారీరక మానసిక శక్తి 
గల సంతానము గలుగుట మన కందరికి అవసరమని తలంచి తగిన శా(స్తము 
దొరికినంతవరకు పంపుచుండిన మరుముద్రణలో చేర్చగలము ఏలన ఒకసారి 
తీర్ణమాడిన తర్వాత మరల గర్భాధానమునకు కాలము తెలియకపోయిన 
బుతుకాలనిర్లయము మనకు తెలియజాలదు అనేక ధర్మశా(స్త్రములలోను, 
ఆయుర్వేద గ్రంధములలోను బుతుకాల నిర్ణయము మామూలు రజస్వల అయిన 
నాల్గవ దినము నుండి 16 రోజుల వరకని కనపడుచున్నది ఈ విషయము 
లన్నియు ఈ (గ్రంధములో మునుపు వ్రాయబడి యున్నవి సాధారణ ధర్మశాస్త్ర 
కోవిదులు బుతుకాల నిర్ణయమును అడిగిన ఈ (క్రింది విధముగ తెలుపుదురు 

“బుతావుపేయాత్‌ అనగా బుతౌ ఉపేయాత్‌ = బుతుకాలమందు ధర్మపత్నిని 
చేరుటయే బుతుకాల నిర్ణయమని యర్థము దీనిచే పునఃగర్భాధాన నిర్ణయము 
కాజాలదు ఇది మామూలుగ ప్రతి మాసములో జరుగుచున్న బుతుకాల 
దర్శనమును మాత్రమే నిరూపించుచున్నది 


మహా పండితాశయము 


యాజ్ఞ వల్య్యస్మృతిలోను, ఇతర ధర్మశా(స్తములందు గూడ ఈ బుతు 
గమనము మొదలగు విధి పుత్రప్రాప్తి కొజకే విధింపబడియున్నది “అపుత్రస్య 
గతిర్నాస్తి” అని అన్నందున సద్గతి కొజుకై పితృపిండాది పైతృక (క్రియానుష్టానము 
ననుష్టించుటకై పుత్రప్రాప్తి ఆవశ్యకమని ధర్మశా(స్తములు తెలుపుచున్నవి 
అందువలననే జ్యేష్టపుత్రుడే పుత్రుడనియు, ఇతరులు కామజులనియు చెప్పబడెను 
ఇందువలననే పితృ కర్మలన్నియు జ్యేష్టపుత్రుడు చేయుట అత్రి సంహిత యందు- 


218 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


షణ్మాసాన్మామయేన్మర్యో గర్భిణీం (స్రియమేవహి। 

ఆదన్తజననా దూర్ష్య మేష ధర్మో విధీయతే ॥ 

అని కలదు దీని వలన (ప్రసవానన్తరము బిడ్డకు దంతములు వచ్చిన 
పిమ్మటనే (స్త్రీతో చేరుట విధింపబడుచున్నది అయితే దంతజనన మెప్పుడో 
ఆలోచించవలయును 'షణ్మాసం చైనమన్నం ప్రాశయేల్లఘు హితం చి అని 
సుశుతము (అ॥10 సూ॥52) 


ఆరవ మాసములో అన్న (ప్రాశనము విధింపబడియుండుటచే దంతములు 
అప్పుడే రా (ప్రారంభమగునని తెలియుచున్నది “అష్టాంగ సం(గ్రహి మను 
(గ్రంధములో 'ఆధైనం జాతదశనం'” అను అన్న ప్రాశనవిధి సందర్భములో ఆక్టోక 
వ్యాఖ్య 'అధ వర్షాదనన్తరం జాతదశనం బాలం (క్రమళః స్తనాదపన యేత్‌ అని 
కలదు కాబట్టి ఆరవ మానములో దన్తములు రా ప్రారంభమయినను, 
సంవత్సరమునకు గాని బాగుగా రావు కాబట్తియే “క్రమశః అని చెప్పబడెను 
కాశ్యప సంహితా దంత జన్మకాధ్యాయము 'అధ అష్టమే మాసి సర్వ గుణ సంపన్నా 
భవన్తి అని యున్నందున ఎనిమిదవ మాసములో గాని, పదవ మాసములో గాని, 
ఒక సంవత్సరములో గాని దన్రము లేర్పడును అంతవరకు స్తన్యపానము 
ఉండుననియు, ఈ కాలములోనే దమ్పతులు కలియగూడదనియు ఏర్పడు 
చున్నది 

అచ్చటనే 'సుశుత టీకి లో ప్రసవానన్తరము ఆరు మాసములు వర్ద్యము 
లనియు ఆరు మొదలు ఎనిమిది వరకు కనిష్టమనియు, సంవత్సరము తర్వాత 
మధ్యమ మనియు, రెండు నంవత్సరముల తర్వాత ఆచరించుట 
యుక్రమమనియు చెప్పబడుచున్నది కాశ్యప సంహితా సూతికోప(క్రమణీ 
యాధ్యాయము - 


షడ్భిర్మాసైః ప్రనూతాయాః ధాతవో రుధిరాదయ: । 
(ప్రయ్యగచ్చన్యరోగాయాః యధాన్వం వరినంస్టితమ్‌ ॥ 


ఈ (ప్రమాణము వలన ఆరు మాసములకు మరల శుక్త్ష రుధిరములు 


గృహస్థాశ్రమ ధర్మము 219 


మొదలగు అన్ని ధాతువులు సమానములై పూర్వపుస్టితి (గర్భధారణ యోగ్యస్థితి) 
సంభవించునని తెలియుచున్నది కాబట్టి యీ పూర్యోక్త శాస్త్ర ప్రమాణములచే 
ఆరు మాసములకు పూర్వము కూడదనియు, తర్వాత కిమాసములు కనిష్ట 
మనియు, సంవత్సరము మధ్యమమనియు, రెండు సంవత్సరములు ఉత్తమ 
మనియు తేలుచున్నది బెనారస్‌ ఆయుర్వేద కాలేజీ పండితులగు డాక్టర్‌ భాస్కర 
గోవింద ఘాణేకర్‌ సుశుతమునకు ఆయుర్వేదరహస్య దీపికయను హిందీ 
వ్యాఖ్యను (వ్రాసిరి దానిలో ప్రాచ్య, పాళ్యాత్యాభి ప్రాయములను అనేక ధర్మశాస్త 
ప్రమాణ పురస్సరముగ నిరూపించిరి వారును పై వ్రాసిన ప్రకారమే తెలిపియున్నారు. 
గర్భాధాన విషయమై శ్రీ దయానందసరస్వతీ స్వాములవారు రచించిన సంస్కార 
విధియను (గ్రంధములోగల సారమిచట నిరూపించెద వర్తమాన యుగములో 
లోకోద్దారణ విషయమై శ్రీ స్వాములవారు చేసిన పరిశ్రమ అపారమైనది ఆలాగున 
మరియొకరు చేసియుండలేదని చెప్పుట అతిశయోక్తి కానేరదు వారును 
ప్రపంచములో ఉత్తమ సంతానము గల్గిన మాత్రమే లోకోద్దారకము గలుగునని 
తలంపు గలవారు 
పంచవింశే తతో వర్షే వుమాన్నారీ తు షోడశే | 


సమ్యత్వాగతవీర్యా తౌ జూనీయాత్కుశలో భిషక్‌ ॥ 
(నుశ్రుతే నూ(త్రస్థ్రానే ఆ. 35) 


ఊన షోడశవర్షాయామషప్రావ్రః పంచవింశతిమ్‌ । 

యద్యాధత్తే వుమాన్‌ గర్భం కుక్షిస్త న వివద్యతే it 

జాతో నా న చిరంజీవేత్‌ జీవేద్యా దుర్చలే(న్దియః । 

తస్మాదత్యంత బాలాయాం గర్భాధానం న కారయేత్‌ ॥ 

(సుశ్రుతే శారీరస్టానే అ. 10) 

ఇరవై అయిదు సంవత్సరములు పురుషునికి, పదునారు సంవత్సరములు 
(స్త్రీకిని వయస్సు వచ్చునప్పుడు ఉభయులకును సంతానోత్పత్తికి తగిన శుక్ష 
శోణితములు మంచి స్థితిలోనికి వచ్చును అని తెలియందగినది అని వైద్య శ్రేషుడగు 


220 శ్రీమలయాళ సద్దురు గ్రంధావళి 


సుశ్రుతకారుని ఆశయము 


పదునారు సంవత్సరములకు తక్కువ వయస్సు గల (స్తీయందు 25 
సంవత్సరముల కన్న తక్కువ వయస్సు గల పురుషుడు గర్భమును ధరింపజేసిన 
అది నిలువకనే పోవచ్చును ఒకవేళ నిలిచి శిశువు జనించినను చిరకాలము 
జీవింపదు అట్టుగాక ఒక వేళ జీవించినను, దుర్చలమగు మానసే[న్లియకాయము 
గలదగును అనగా ఇం(ద్రియ పటుత్వము మనళ్ళక్తి లేని శిశువులే జన్మింతురు 
అందువలన 16 సంవత్సరముల (ప్రాయమురాని (స్త్రీయందు గర్భాధానము 
జేయరాదు. 


ఇట్టి ప్రబల ప్రమాణము పాటింపక పోవడము చేతనే బాల్య వివాహమును 
జేసికొని భూమికి భారములగు సంతానములను కనుచున్నారు వీరు తమ 
ఆత్మోద్దరణకు గాని, దేశోద్దరణకుగాని, కుటుంబోద్దరణకు గాని, వంశోద్దారణకు 
గాని, మాతాపితరులను రక్షించుటకు గాని, కట్టకడకు స్వజీవితములైనా సుఖముగా 
గడుపుటకు గూడ శక్తిహీను లగుచున్నారు 


చత(స్రో2. వస్థాః శరీరన్య వృద్ధిర్యౌావనం నంవూర్ణతా కించిత్సరి 
హాణిశ్ళేతి, ఆషోడశాత్‌ వృద్ది రాచతుర్వింశతేర్యౌవన 
మాచత్వారింశతః సంపూర్ణతా తతః కిం చిత్పరిహాణిశ్చేతి 1 


శరీరమునకు నాలుగవస్ట్రలు గలవు 1 వృద్ది, 2 యౌవనము, 3 సంపూర్ణత 
4 (క్రమముగా క్షీణించుట అనగా పదునారు సంవత్సరముల వణుకు శరీర 
వృద్దియు, ఇరువది నాలుగు సంవత్సరముల వరకు యౌవనము, నలుబది 
సంవత్సరముల పర్యన్తము సంపూర్ణత, అచ్చటి నుండి కొంచెము కొంచెముగా 
క్షీణదశయు గల్గును కావున 16 సంవత్సరములు (స్త్రీలకును, 25 సంవత్సరములు 
పురుషులకును దేహే(న్దీయ మనస్సులకు వృద్ది కాలమగుటచే ఈ లోపల 
ఉభయులును (బ్రహ్మచర్య వ్రతమును పాలించుకొనవలయును దీనిలోపల 
గర్భాధానము చేసిన (స్త్రీ పురుషులు శారీర మానస్నేన్లియములు వృద్దిని 
పొందకపోవడము చేత కాయిక మ్లానసికేవియములు శుష్కించును అందుచే 
ఉత్తమ సంతానము గలుగ వలయునను తలంపు గల దంపతులును, 


గృహస్థాశ్రమ ధర్మము 221 


ఆరోగ్యవంతులై పూర్ణాయుస్సు గలవారై ధృఢ శరీరులై యుండవలయునని తలంపు 
గలవారును ఇట్టి నియమములు అనుష్టింప వలయును అట్టైన తాము సుఖముగా 
జీవించగలరు తమకు గల్గిన బిడ్డలును వీర్యౌదార్య శౌర్యపరాక్రమోపేతులై, 
శ్రీమంతులై, బలవంతులై, ధర్మాత్ములైన దైవగుణము గలవారై యుందురు 


వర్ణతొం (బ్రహ్మవిద్యా చ లోకేభ్యన్సుఖ మేధతామ్‌ ॥ 
(బ్రహ్మవిద్య వృద్ది నొందునుగాక, లోకము సుఖము నొందునుగాక 
-అళయొూ। రా 


గర్భాధాన కాలను 


గర్భధారణ విషయమై ఇదమిత్తమని సర్వజన సమ్మతముగ శా(స్త్రములో 
నిర్ణయము కనబడుట లేదు అయినను ఉపనయన కాలమునుండి గురుకుల 
స్నాతకవ్రతము వణకు లెక్కించిన, కాలమును నిర్ల్ణయించుకొనవచ్చును ఆ 
విషయమై దిగువ తెలిపెద ఈ విషయములో స్మృతి కర్తలను మాత్రము మన 
మాధారముగ జేసికొనిన చాలదు ఆరోగ్య విషయమై ఆయుర్వేదమే బోధించును 
ఇప్పుడు మన మవలంబించెడు పద్దతిని గాంచిన స్మృతికర్తల యొక్కయు 
ఆయుర్వేదము యొక్కయు ఆశయము ఇంచుమించుగా దగ్గజలోనే యున్నది 
అదియు [క్రింద తెలిపెద 


ఏ ఫలరన మైనను చక్కగా ముదిరి పండిన దైనచో ఏలాగున ఎంతో 
రుచికరముగను, ఆరోగ్యము కూడ గలిగియుండునో, ఆలాగున కందములు 
(గడ్డలు) చక్కగ ముదిరినచో ఎంత స్వాదుకరములో, బలప్రదములో తెలిసికొన 
వచ్చును ఆలాగున గర్భాధానమునకు స్తీ పురుషు లుభయులు గూడ 
యౌవనావస్థలోనికి రావలయును అట్టి యౌవనమేర్చడి నందులకు గుణుతేమనగ, 
పురుషునకు మీసములును, (స్త్రీలకు స్తనములును చక్కగ ఏర్పడవలయును. 
అప్పుడే గర్భాధానమునకు తగిన కాలము 


222 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


అట్టుగాక గర్భధారణమును చేసినచో లేత విత్తనము దుర్చలభూమిలో 
పెట్టిన సస్యములవలె చక్కగా పెరిగి ఫలము నివ్వజాల నటుల అట్టివారి శిశువులును 
దుర్చలులై రోగ(గ్రస్తులై, అల్పాయుస్సు గలవారై యుందురు బాగుగా ముదిరిన 
విత్తనమును బలమైన భూమిలో పెట్టి పోషించినచో లెస్సగ పెరిగి పూర్త ఫలము 
నొసంగెడు విధమున, యౌవనావస్తలో గలిగెడు సంతానము ఆయుస్తేజః 
ప్రజ్ఞాబలములు గలిగియుండును కాన బాల్య వివాహమెంత ప్రమాదకరమో 
విజ్ఞ లూహించుకొనవచ్చును 


ఈ విషయమై శా(స్త్రముమాత్రము జదివినవారి అభిప్రాయ మేమన, 
రజస్వల యగుటకు ముందు వివాహము జేసినను గర్భాధానమును మాత్రము 
యౌవన కాలమున చేసిన చాలదా? అని అడుగుదురు ఒకవేళ వారు చెప్పిన 
వాక్యములో మాత్రము కొంత సత్యముండినను క్రియలలో అలాగున జరుగదు 
రజస్వల యగుటకు పూర్వము వివాహ మయినను రజస్వలానంతరము తప్పక 
దమ్పతులు సంసారకార్యములలో ్రవేశింతురు ఇందువలన విద్యాభ్యాసమునకు 
గొప్పయాటంక మేర్చడుచున్నది పురుషుల విషయములలో ఎట్టైనను ఉండుగాక, 
(స్త్రీలకు విద్య యందు ప్రవేశము లేకనే పోవుచున్నది అయితే ఈ విషయమై 
శాస్త్రమును చదువుకొన్న పండితులు ఏమని చెప్పుదురనగా, రజస్వల అయిన 
వెంటనే పతితో గృహస్థాశ్రమమున సతిని జేర్చకపోయిన ఏదైన విషయవృత్తి గల్లి 
జారత్వములోనికి జారిపోవచ్చుననియు చెప్పుదురు ఇది యెంత అవమానకరమగు 
వాక్యమో వారాలోచించుటలేదు. ఏలన తమ వంశమంత హీనమైనదా! తమ పిల్లలు 
ఆంత నికృష్ణ గుణము కలవారా! అని కొంచెమైనను ఆలోచించుకొనుట లేదు 


మజియు క్షత్రియులలోను, రెడ్డి, కమ్మ మొదలగు ఉన్నత జాతులలో 
గల (స్త్రీలకు రజస్వలానన్తర వివాహమును సామాన్యముగా జేయుదురు 
ఇందువలన అట్టివారి కన్యకలు దురాచార జార వృత్తి గలవారని ఎవరైన చెప్పగలరా! 
రజస్వలానన్తర వివాహము వల్లనే రాజులలోను, రెడ్డి, కమ్మ మొదలగు జాతులలోను 
గల స్త్రీ పురుషులు అంగసౌష్టమును గలిగి యుండుటకును, శక్తి మంతులై 
యుండుటకును, దృఢకాయము గలవారై యుండుటకును కారణము. 


గృహస్థాశ్రమ ధర్మము 223 


అయితే బాల్య వివాహ దౌష్ట్యము నుండి ముఖ్యముగ కన్యలను రక్షించుట 
కొణకు ఈ మధ్య శారదా బిల్లు ఒకటి యేర్చడెను దానికి అంబులేని కారణముచే 
వట్టి విల్చుమాత్రమై యుండిపోయెను అందువల్ల అది నిరుపయోగమైనది 
అంబుగల విల్లయినచో, అది లక్ష్యమును భేదించుట కుపయోగపడును ఈ 
ఆక్టు బాణము లేని ధనుస్సు బోలె వ్యర్ధమాయెను అనగా ఆక్టును సంరక్షింప 
దగిన కట్టుదిట్టములు గల శాసన మేర్చరచకపోయిరి దీనికొజుకు (ప్రత్యేకముగ 
నొక కోర్టు ఉండవలయును అనగా విచారణ కచ్చేరి యుండవలయును కన్యల 
జననము నుండి 16 సంవత్సరముల వణుకు సరియగు రికార్డు కన్యకల కర్తలు 
కోర్టులో దాఖలా జేసి వివాహానుమతిని పొందిన తర్వాతనే వివాహమును 
జేయవలయునని కరిన శాసనము ఉండవలయును. అప్పుడు మాత్రమే బాల్య 
వివాహ పిశాచమును ఉచ్చాటన జేయగలము అలాగున పురుషునకు 26 గాని 
24 గాని వయస్సు ఉండవలయునని గూడ శాసన ముండవలయును 


లోక జ్ఞానము, ఆరోగ్య జ్ఞానము తెలియని వారికిది కష్టముగా 
తోచవచ్చును అయినను కొంతకాలము జరిగిన పిమ్మట వారికే దీనియొక్క 
యుపయోగము గోచరమగును శారదా ఆక్టు వచ్చినప్పుడు చాలమంది దీనిని 
(ప్రతిఘటించినను గవర్నమెంటువారు అధిక జనుల యొక్క ఆశయమును 
ఆధారముగ జేసికొని శాసించిరి ఇప్పుడు చాలమంది ప్రజ్ఞావంతులు అది యెంతో 
యుపయోగమని తలంచుచున్నారు శాసనానుసారముగ వివాహమును గూడ 
చేయుచున్నారు అయితే కొందజు ముదుసలులు అయ్యో మేము జీవించి 
యున్నప్పుడే మా అమ్మాయికిని, అబ్బాయికిని వివాహము జరుగు దానిని 
చూచుటకు పుణ్యము లేకపోయినదని దుఃఖింతురు వివాహమైన వెంటనే 
వైధవ్యస్థితి పొందిన పిల్లలను జూచి మరల నిరంతరము దుఃఖపడుచునే యుందురు 
విధి యెట్టుండినను ఉండుగాక! మానవుల మతిని గూడ వ్యర్ధ పరచగూడదనియ 
శాస్త్రము తెలుపుచుండును దీనిని గూర్చి విషయము లన్నియు పునర్వివాహమును 
గూర్చి చెప్పిన చోట చూడందగును అచ్చోట ఈ యుపాధియొక్క ఆశయము 
స్పష్టీకరింపబడెను 


224 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఇక వివాహపు వయో నిర్లయమును గుతించి మనువు ఏమి తెలిపెనో 
చూతము 

గర్భాష్టమే2._బ్లే కుర్వీత (బ్రాహ్మణస్యోపనాయనమ్‌ । 

గర్భాదేకాదశే రాజ్ఞో గర్భాత్తు ద్వాదశే విశః ॥ 

(బ్రాహ్మణునకు ఏడవ యేటను, క్షత్రియునకు పదవ యేటను, వైశ్యునకు 
పదునొకొండవ యేటను ఉపనయనము చేయవలయును ఇచ్చట గర్భకాలమొక 
సంవత్సరము తగ్గించడమైనది 

(బ్రహ్మవర్చసన కామన్య కార్యం విప్రస్య పంచమే । 

రాజ్ఞో బలార్థినష్టష్టే వైశ్యహ్యేహార్థినో౭ ష్టమే ॥ 

(బ్రహ్మవర్భస్సును గోరు విప్రునికి నైదవయేటను, చతురంగ బలము గోరు 


క్షత్రియునికి నారవయేటను, బహుకృష్యాదులను గోరు వైశ్యునికి ఎనిమిదవ 
యేటను ఉపనయనము చేయవలయును 


ఆషోడశా(ద్రాహ్మణన్య సావిత్రీ నాతివర్తతే । 
ఆద్యావింశాత్‌ క్ష(త్రబంధోరాచతుర్వింశతేర్త్సిశః ॥ 


(బ్రాహ్మణునకు పదునాజవ సంవత్సరము వణుకును, క్షత్రియునకు 
నిరువది రెండవ సంవత్సరమువణకును, వైశ్యునకు నిరువది నాల్గవ సంవత్సరము 
వణుకును గాయత్రి నశింపదు అనగా ఈ సంవత్సరముల లోపల అయినను 
ఉపనయనము చేసికొనవచ్చును 


ఇచట ఉపనయన కాలము క్షత్రియులకు 10 సంవత్సరముల నుండి 22 
సంవత్సరముల వజకు అవధి విధింపబడినది ఇప్పుడు మనము ఉత్తమ పక్షమగు 
(బ్రాహ్మణనియమమును, కనిష్ట పక్షమగు వైశ్య ధర్మమును దొలగించి మధ్యమ 
ధర్మమగు క్షత్రియులకు విధించినది (గ్రహించిన 22 లో సగము 11 వ సంవత్సరము 
తీసుకొనవచ్చును. కాల దేశ స్థితులను అనుసరించి ఇటుల జేయడమైనది. ఏ 
ధర్మమైనను దేశముల ననుసరించి చేయవలయుననియే ప్రతి స్మృతికర్తయు 
తెలిపియున్నారు ముఖ్యముగ కలియుగమునకు సంబంధించిన పరాశరస్మృతి 


గృహస్థాశ్రమ ధర్మము 225 


(వ్రాసిన పరాశర మహర్షియు అలాగుననే తెలిపియున్నారు పరాశరస్మృతి 
చూడందగును ఉపనయనానన్రరము గురుకుల వాస కాలమును ఇక తెలుపుదును 


ఏష (ప్రోక్తో ద్విజాతీనా మౌవనాయనికో విధిః : 
ఉత్పత్తివ్యంజకః పుణ్యకర్మయోగం నిబోధత ॥ 


ద్విజులకు రెండవ జన్మమును కలిగించునదై పుణ్యమగు ఉపనయన 
సంబన్హమైన విధి యెల్ల చెప్పబడినది ఇకను వారికి గల యనుష్టాన (క్రమమును 
తెల్పెద 

'సంస్కారాద్దిజ ఉచ్యతే” ద్విజాడనగా రెండవ జన్మము గలవాడు దీనికి 
సంస్కారము గల జన్మమనియు, మొదట మాతృ గర్భము నుండి జన్మించినది 
ప్రధమ జన్మమనియు, అది దేహమనియు, దేహేన్దియములకు సాక్షియగు 
ఆత్మను కలుగచేయునది (బోధపరచునది) సంస్కారమనియు (గ్రహించదగినది 
దేహమునకు భిన్నమగు ఆత్మయే తానను జ్ఞానము గలిగిన మాత్రమే ద్విజత్వము 
సిద్ధించును ఇది కలుగనిచో ద్విజులలో జన్మించినను ద్విజత్వము లేదు ఆత్మయే 
తా ననుజ్ఞానము గలవాడు ద్విజులలో జన్మింపక పోయినను అతడు ద్విజు డగును 
మణియు ఉపనయనమనగా ఉప అనగా సమీపమనియు, నయన మన నేత్ర 
మనియు అర్థము గలదు ఉపనయన కృత్యమును ఆచార్యుండే చేయించును 
అప్పుడు పరమేశృరుని సమీపమునకు శిష్యుని చేర్చి, పరబ్రహ్మమును కనబరచే 
లాగున చేయుటయే ఉపనయన శబ్బార్థము అటువంటి ఆచార్యుడును 
ఉండవలయును సంస్కారమువలననే అనగా అనుష్టానము వల్లనే ఈశ్వర 
దర్శనము, లేక జ్ఞానము గలుగునని (ప్రతివారును జ్ఞాపకముంచవలయును 


ఉపనీయ గురుళ్ళిష్యం శిక్షయేచ్చాచమాదిత: | 
ఆచారమగ్ని కార్యంచ నన్ట్యోపానన మేవ చ ॥ 


గురువు శిష్యునికి ఉపనయనము జరిపించి, మొదట శౌచమును, 
ఆచారమును, సాయం(ప్రాతః కాలములందు అగ్నిహోత్రమును సన్ట్యోపాసనను 
నేర్వవలయును 


226 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


తపోవిశేషైర్వివిదై[ర్రతైశ్చ విధిచోదితై: | 

వేదః కృత్న్నో౨. ధిగన్నవ్యస్పరహస్యో ద్విజన్మనా ॥ 

ద్విజుడు నియమ సమూహములతోను, శాస్రోక్తములయిన (వ్రతములతో 
నుండి, మన్త (బ్రాహ్మణ రూపమయిన వేదమును ఉపనిషత్తులను అధ్యయనము 
చేయవలయును 

వేదమేవ నదా£. భ్యస్యేపస్త్రవ్యున్‌ ద్విజోత్తమ: 1 

వేదాభ్యాసో హి విప్రన్య తవః పరమిహోచ్యతే 11 

తపంబు జేయగోరు ద్విజశ్రేష్పుడు వేదమునే యెల్లప్పుడు నభ్యసింప 
వలయును విప్రునకు వేదాభ్యాసమే ఈ లోకమున ముఖ్యతపంబని మునులచే 
చెప్పబడినది 

సేవేతేమాంస్తు నియమాన్‌ (బ్రహ్మచారీ గురౌ వనన్‌ | 

సన్నియమ్యే[న్షియ (గ్రామం తపోవృద్ద్యర్థ మాత్మనః ॥ 

బ్రహ్మచారి గురుకులమున వసించుచు ఇ(న్దియములను నిరోధించి 
యాముష్మికము నందలి తపో౭_ భివృద్దికై ఈ నియమముల ననుసరింప 
వలయును 

నిత్యం స్నాత్వా శుచిః: కుర్యాద్దేవర్షి పితృతర్పణమ్‌ । 

దేవతాభ్యర్చనం చైవ నమి దా ధానమేవ చ ॥ 


(బవ్మాచారి (వ్రతిదినము స్నానమొనర్చి వరిశుద్దుడ్డె దేవర్షి 
పిత్సతరణమును ఈళశ్ళరారాధనమును, సమిదాధానమును జేయవలయును, 


చోదితో గురుణా నిత్య మ(వ్రచోదిత ఏవ వా । 

కుర్యాదధ్యయనే యత్నమాచార్యన్య హితేషు చ 

గురువు నిత్యము చెప్పినను చెప్పకున్నను (ప్రతిదినమును వేదాధ్యయనము 
నందును, గురుహిత కార్యములయందును ప్రయత్నము చేయవలయును 


గృహస్థాశ్రమ ధర్మము 227 


యది త్వాత్యన్తికం వాసం రోచయేత గురోః కులే । 
యుక్తః వరిచరేదేనమాశరీరవిమోక్షణాత్‌ ॥ 


గురుకులమున నైష్టిక బ్రహ్మచర్య రూపమగు [వ్రతము నాచరింప గోరెనేని 
జాగరూకుడై గురుశుశ్రూష నా జీవితాంత మాచరింపవలయును 


ఆసమాప్తేశ్ళరీరన్య యన్తు శుశ్రూషతే గురుమ్‌ । 
న గచ్చత్యంజసా విప్రో బ్రహ్మణన్పద్మ శాశ్యతమ్‌ ॥ 


శరీరము నశించునంతదనుక ఎవడు గురుశుశూష యొనర్చునో అతడు 
తప్పక శాశ్య్వతమగు (బ్రహ్మలోకము నొందుచున్నాడు 

షట్‌ త్రింశదాబ్దికం చర్యం గురౌ (జైవేదికం వ్రతమ్‌ | 

తదక్రికం పాదికం వా (గ్రహణాన్తికమేవ వా | 


పై జెప్పిన విధంబున మూడు వేదములను సాంగముగా నధ్యయనము 
చేయుటకై గురుకులంబున ముప్పది యాజు సంవత్సరము లుండవలయును 
లేదా అందు సగము (అనగా పదునెనిమిదేండ్డు) గాని అందు సగము (అనగా 
తామ్మిదేండ్డు) గాని, కనీనము బాగుగా నేర్చుకొను నంతవణకు గాని 
(బహ్మచర్య(వ్రతంబు ననుష్టింపవలయును 

వేదానధీత్య వేదౌ వా వేదం వా౭ పి యధా (క్రమమ్‌ । 

ఆవివ్నుత(బ్రహ్మచర్యో గృహస్టాశ్రమమావసేత్‌ ॥ 

మూడు వేదములను గాని, రెండు వేదములనుగాని తుదకు తన 
శాఖావేదమును గాని గురుని కడ (బ్రహ్మచర్యము దప్పక యభ్యసించి యావల 
గృహస్థాశ్రమమును ప్రవేశింప వలయును 

ఇప్పుడు మనము వివాహము యొక్క వయస్సును నిశ్చయించుకొన 
వచ్చును దీనియందు గూడ పైజెప్పిన యుపనయన కాలములో మధ్యమ 


భాగమును గ్రహించు నటుల ఇచ్చట గూడ మధ్యభాగమగు 18 సంవత్సరములు 
గ్రహించినచో, ఈ గురుకుల వాసము పదునెనిమిదియు, ఉపనయన కాలము 


F16 


228 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


పదుకొండును చేరునప్పుడు 29 సంవత్సరము లగుచున్నవి ఇదే ఆర్షకాలమున 
వివాహనియమము అప్పటికి విద్యపూర్తి యగును ఆయుర్వేదము గూడ ఈ 
లెక్క ననుసరించియే వివాహకాలమును నిర్ణయించు చున్నది 


ఇప్పుడు సంస్కృతములో శిరోమణి పరీక్ష కావలసియుండిన ఎనిమిదిగాని, 
పదిగాని వయస్సు వరకు మాతృభాషను చదివి సంస్కృత పారశాలల ఎలిమెంటరీ 
నాల్లవ క్లాసు 4 సంవత్సరములు, అనగా అప్పటికి (14) పదునాల్లు, తర్వాత 
అడ్యాన్సు కాసు 4 సంవత్సరములు, అప్పటికి 18 సంవత్సరములు, తర్వాత 
కాలేజీలో శిరోమణి 4 సంవత్సరములు, అప్పటికి 22 సంవత్సరములు, తర్వాత 
ఆచార్య వరీక్ష యూనివర్సిటీలో 6 నంవత్సరములు, అప్పటికి 28 
సంవత్సరములతో విద్య సంపూర్ణమగుచున్నది 


ఇది ప్రతి సంవత్సరము తప్పక పరీక్షలో ఉత్తీర్ణుడయిన వానికి జెందినది 
ఆలాగున ఇంగ్రీషులోను 12 గాని 13 గాని సంవత్సరములు ఎలిమెంటరీ పాటశాలలో 
చదివి అచ్చట నుంచి హైస్కూలులో స్కూల్‌ ఫైనల్‌ వణకు చదువ వలసి యుండిన 
6 సంవత్సరములు, అప్పటికి 19 సంవత్సరములు కళాశాలలో బి ఏ , చదువుటకు 
* సులు, అప్పటికి 23 సంవత్సరములు పిమ్మట ఎంఏ పరీక్ష 
కాలవసియుండిన విశ్వవిద్యాలయములో 2 సంవత్సరములు మొత్తం 25 
సంవత్సరములు అగుచున్నవి ఇక దానిపై చదవవలసిన భాగములను 
చదువునప్పటికి 27 సంవత్సరముల (ప్రాయమగును. ఇదియును (ప్రతి 
“ దత్సరము తప్పక పరీక్షలో నుత్తీర్ణులయిన వారికి సంబంధించినదై యుండును 
దేసేయ ంద్దైనను ఒక నంవత్సరముగాని రెండు నంవత్సరములుగాని 
నకయినచో 29 సంవత్సరములు పట్టును ఈ ధర్మమును సమన్వయ 
అగు ఆయుర్వేద కర్తయు 26 సంవత్సరములు గాని, 28 సంవత్సరములు 
గాని వివాహమునకు తగిన కాలమని చెపి ప్పెను 


గురుణా౭_ నుమత స్నాత్వాసమావృత్తో యధావిధి | 
ఉద్వహేత ద్విజో భార్యాం సవర్థాం లక్షణాన్వితామ్‌ u 


గృహస్థాశ్రమ ధర్మము 229 


గురువు ననుజ్ఞ బడసి స్వగృహమందు చెప్పిన విధమున స్నాన సమావర్తన 
వ్రతము లాచరించి స్వజాతియందు పుట్టినదియు, శుభలక్షణములు గలదియునైన 
కన్యను పెండ్తియాడవలయును 


గృహస్థాశ్రమము నవలంబించవలయునని (ప్రీతి గలవారికే ఇది 
చెప్పడమైనది ఆత్మశుద్ధి గల్లి నిర్విషయస్టితి గలిగినచో యావత్కాలము 
(బ్రహ్మచర్యాశ్రమము నందే యుండవచ్చును లేక ఎనిమిదిగాని, నాల్లుగాని, 
సంవత్సరములు వానప్రస్టమున నుండి తర్వాత సన్యసింపవచ్చును జీవితాంతము 
వరకు వానప్రస్థములోనే యుండదలంచిన ఆలాగున చేసి కొనవచ్చును 


ఇప్పుడు ఆయుర్వేద (గ్రంధమున (స్తీ పురుషులకు వివాహకాలమును 
గుతీంచి చెప్పినది చూడుడు 


ఊనషోడశవర్షాయామషప్రావః వంచవింశతిమ్‌ | 
యద్యాధత్తే వుమాన్‌ గర్భం కుక్షిస్థః న వివద్యతే । 
జాతో వా న చిరంజీవేజ్జీవే ద్వా దుర్చలే(న్దియః ॥ 


తస్మాదత్యన్త బాలాయాం గర్భాధానం న కారయేత్‌ ॥ 
(నుశుతము - శారీరము) 


16 సంవత్సరములు పూర్తికాని (స్రీ యందు 25 సంవత్సరముల వయస్సు 
నిండని పురుషుడు గర్భమును ధరింపజేయుచో అట్టి గర్భము నిలువజాలదు 
ఒకవేళ గర్భము నిలిచి శిశువు జన్మించినను చాల కాలము జీవించదు ఒక వేళ 
జీవించినను దుర్చలుడై రోగపీడితుడగును అందువలన పరిపక్ష్వము గాని 
కన్యయందు గర్భాధానమును జేయరాదు ఓహో! దైవసమ్మతమగు ఆయుర్వేదము 
ఎంత సత్యము నుపదేశించినదో చూడుడు 


రసా(ద్రక్తం తతో మాంనం మాంసాన్మేదః (ప్రజాయతే | 
మేదసో౭_స్టి తతో మజ్ఞా మజ్ఞాచ్చుక్రన్య నంభవః ॥ 


మానవులు భుజింజెడు అన్నపానాదులు జరరాగ్నిచేత రసమై, రసము 
రక్తమై, రక్తము మాంసమై, మాంసము మేదస్ప్ఫై మేదస్సు అస్టియె, అస్థి మజ్జ్ఞయై 


230 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


(అనగా మూలుగ), అట్టు మజ్జ నుండి శుక్ల మేర్చడుచున్నది ఆహారము యొక్క 
సారమే సప్త ధాతువుతుగా మారుచున్నది 1 రసము, 2 రక్తము, ౩ మాంసము, 
శ మేదస్సు 5 అస్థి, ర మజ్జ, 7 శుక్షము- ఇవే సప్తధాతువులు కావున ఆహారమెంత 
సత్యార్దిత మైనదిగను, శుద్దమైనదిగ నుండిన సంతానము గూడ అంత శుద్దముగ 
నుండును 


ధర్మ్యం యశన్యమాయష్యం లోకద్య్వయరసాయనమ్‌ । 

అనుమోదామహే (బ్రహ్మచర్యమేకాంతనిర్మలమ్‌ ॥ 

బ్రహ్మచర్య మెట్టి నిర్మలమైనదో తెలుపబడుచున్నది అన్ని ధర్మముల 
కాధారమై నదియు, యశస్సును కలుగజేయునదియు, పూర్ణాయుస్సును 
కలుగజేయునదియు, ఇహలోకమందును, పరలోకమందును అజ్ఞానరోగమునకు 
దివ్యరసాయనము వంటిదియు నగునది ఒకానొక (బ్రహ్మచర్యము మాత్రమని 
బుషులు తలంచుచున్నారు 


(శ్రద్దావినయనంయుక్తః శాస్తి దాన్యాది నంయుతః | 
యావత్‌ జ్ఞానోదయస్తావద్వేదాన్హార్హం నిరూవయేత్‌ ॥ 


ఎంతకాలము వరకు ఆత్మజ్ఞానోదయము గలుగునో అంతవరకు భక్తి, 
(శ్రద్ద, వినయములతో గూడినవాడ్డై శాన్తి దాన్యాది గుణములు గలవాడై 
వేదాన్హార్థమును విచారణ చేయుచుండవలయును 


అవ్యుత్సన్నమనా యావద్భవానజ్ఞాత తత్పద: 1 

గురుశా[న్రవ్రమాణైన్తు నిర్లీతం తావదాచర ॥ 

ఎంత వరకు మనోరాహిత్యము గలుగలేదో, ఎంతవరకు తత్ప్సదార్థస్వరూప 
సాక్షాత్కారజ్ఞానము గలుగలేదో, ఓ రాఘవా! అంతవరకు గురువుచేతను, శాస్త్ర 


ప్రమాణముల చేతను నిర్ణయింపబడిన అనుష్టానమును నిదిధ్యాసమును 
చేయుచుండుము 


భక 


పంచాగ్ని విద్య 
ఛాన్లోగ్యోపనిషత్తు 
సంచమ ప్రపారకము- తృతీయ ఖండము 


మూలముతో సహితము (వాయవలసియుండిన (గ్రంధము పెరుగునని 
తలంచి అధిక భాగమును తాత్పర్యము మాత్రము వ్రాసి ముఖ్యమైన పురుష 
విద్యయు, (స్తీ విద్యయు మూలముతో సహా వ్రాయ నిశ్చయించడ మైనది 
మూలము సహితము చూడ దలంపు గలవారు ఈ ఉపనిషత్తున జూచుకొన 
వచ్చును ఈ (గ్రంధము రచించుటకు కారణము పీరికలో నిరూపించిన 
'దివ్యజననము' అనగా పుణ్యజీవులను పుట్టించుట అను విషయమై ఆధారపడి 
యున్నది దీని యొక్క కధారంభము - 


(బ్రహ్మాదిస్తంబ పర్యంత జీవులకు సంబంధించుచుండెడి సంసార గతి 
భేదమును దెలియజేయుట కొజకు ఆఖ్యాయిక చెప్పబడుచున్నది పూర్వ 
కాలమున అరుణుడను బుషి పుత్రుడైన శ్వేతకేతుడను (బ్రాహ్మణుడు 
విద్యాభిమానగర్వముతో పాంచాల దేశములోని సభకు వచ్చియున్న వాడాయెను. 
ఆ సభలో జిబలపుత్రుడై యుండెడి ప్రవాహణుడను రాజు, ఈ (బ్రాహ్మణుని 
జూచి విద్యాభిమానమును పోగొట్టుట కొరకు, ఓ వత్సా! * అని సంబోధించి 
పిలిచి చెప్పుచున్నాడు-..(ఏమనగా) మహర్షియెన మో తండ్రివలన (శ్రద్దాభక్తి 
పురస్సరముగా వినయముతో విద్యాగ్రహణము చేసి యుంటివా? అని ప్రశ్న వేసెను 
ఓ స్వామీ! నాకు మాతండడ్రి శిక్షానియమ పూర్వకముగా విద్యోపదేశము 
చేసియున్నాడు కనుక నేను విద్యాభ్యాసము చేసియున్నానని శ్వేతుకేతు డుత్తరము 
చెప్పిన వాడాయెను 


* వత్తా! అని రాజు సంబోధించుటలోనే యితడు శాస్త్రము మాత్రము చదువుకొన్నవాడనియు, 
బ్రహ్మజ్ఞానము లేనివాడనియు (గ్రహింపనగును ఈ విషయము స్వయముగా తెలిసికొనియే రాజు 
అట్టు సంబోధించుట జరిగినది “వత్సా” అనగా పసివాడా అని అర్థము ఎన్ని శాస్త్రములు చదువుకొనినను 
ఆత్మజ్ఞానము లేనిచో పిల్లవానితో సమానుడని శా(స్త నిర్ణయము 


232 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


పూర్వమంత్రమునందు జెప్పబడిన (ప్రకారము, తండ్రివల్ల నుపదిష్టడనై, 
విద్యాభ్యాసము చేసియున్నానని చెప్పిన శ్వేతకేతుడను (బ్రాహ్మణునికి, జిబల 
కుమారుడగు (ప్రవాహణుడను రాజునకు జరిగిన (వశ్నోత్తరములు 
వివరింపబడుచున్నవి 


(1) ఓ శ్వేతకేతుడా! కర్మాధికారులైన జనులీ లోకమును విడిచిన తర్వాత 
యే ప్రదేశమునకు బోవుచుందురో, ఆ విషయము నీకు దెలియునా? యని 
రాజు ప్రశ్నము చేసెను స్వామీ! నాకు దెలియలేదని శ్వేతకేతుడు (ప్రతి వాక్యమును 
జెప్పెను (2) లోకాంతరమునకు బోయిన వారు మజణల ఈ లోకమున కే 
ప్రకారముగా వచ్చుచున్నారో దానిని తెలిసి కొంటివా! యని మణుల రాజు ప్రశ్ళము 
చేసెను అదియును నాకు దెలియదని శ్వేతకేతు డుత్రరమును జెప్పెను (3) 
అధికారి భేదముచే నిర్లీతమై యుండెడు మార్గములలో దేవయాన పితృయానముల 
విభాగమును దెలిసికొని యుంటివా? యని మజల రాజా ప్రశ్నించెను అదియును 
నాకు దెలియదని శ్వేతకేతు డుత్తరము జెప్పెను 


(4) ఈ లోకమునుండి అనేక జీవులు సంతతము పోయి ప్రవేశించు 
చున్నను, పితృ సంబంధమైన యూర్ష్యలోకము ఏ ప్రకారము నిండక యున్నదో, 
ఆ విషయమును దెలిసికొంటివా? యని రాజు మరల ప్రశ్నము జేసెను అదియును 
నాకు తెలియదని శ్వేతకేతు డుత్తరము జెప్పెను (5) ఈ లోకములో అంత్యేష్టి 
విధిచే నగ్గియందు హోమము చేయబడి యవూర్వమను సంజ్ఞ గలిగి యుండెడి 
అప్పబ్ద వాచ్యములైన భూత సూక్ష్మములు పునరావృత్తి ద్యారా అయిదవ యాహుతి 
వినియుక్తములై, పురుష శబ్ద వాచ్యము లే ప్రకార మగుచున్నవో, ఆ స్వరూపమును 
నీవు తెలిసికొని యుంటివా? యని రాజు మరల (ప్రశ్న వేసెను ఓ స్వామీ! ఈ 
విషయమున నేమియును నాకు దెలియలేదని శ్వేతకేతు డుత్తరము జెప్పిన 
వాడాయెను 


ఈ (ప్రకారమైదు (ప్రశ్చ్నముల విషయములును నాకు దెలియలేదని 
చెప్పియుండెడి శ్వేతకేతుని గూర్చి రాజు చెప్పుచున్నాడు ఓ శ్వేతకేతుడా! నీవు 
తం(డ్రివలన శిక్షా పూర్వకముగా విద్యోవదేశము చేయబడి యున్నానని 


గృహస్థాశ్రమ ధర్మము 233 


చెప్పియుంటివి లోకమునం దొిప్రశ్న విషయములు తెలియకుండెడి ఏ 
పురుషుడైనను నేను విద్యాభ్యాసము జేసియున్నానని యే విధముగా చెప్పవచ్చును? 
నీవు విద్యాభ్యాసము చేయకయే సమగ్రముగా విద్య పరిపూర్తియైనదని యీ 
ప్రకారము సభలలో చెప్పుట యుక్తము కాదని యాక్షేపణ పూర్వకముగా 
నిరాకరించిన వాడాయెను 


ఈ లాగున రాజుచే అధిక్షేపింపబడిన శ్యేతకేతుడు అత్యంత నిర్వేద 
యుక్తమైన ఆయాసముతో గూడిన వాడై తండ్రి సమీపమునకు బోయి యడిగిన 
దేమనగా, సర్వజ్ఞులైన మీరు నాకు సమ(గ్రముగా విద్యోపదేశము జేయకయే 
సమావర్తన కాలమునందు విద్యోపదేశము పూర్తి మైనదని ఆజ్ఞ యిచ్చి యుంటిరని 
నాకు సంశయము గలిగినది ఈ సంశయ నిమిత్తమును విని ప్రతి వాక్యమును 
ఆజ్ఞాపించవలయునని ప్రార్థించుచున్నానని విజ్ఞాపన చేసెను పూర్వమం(త్రము 
నందు రాజుచే తిరస్కరింపబడిన శ్వేతకేతుడు తండ్రి సమీపమునకు బోయి, 
తండ్రిని గూర్చి మీరు నాకు విద్యోపదేశము సమగ్రముగా జేయనందున రాజసభలో 
తిరస్కారము సంభవించినదని నిర్వేదముతో విన్నవించుకొనియుండెను (గనుక) 
నిర్వేద నిమిత్తమును, తండ్రియొక్క ్రత్యుత్తరమును ఈ మం(త్రమునందు 
వివరింపబడుచున్నది 


సామాన్య రాజుగా నుండెడి జైబలుడు నన్ను అయిదు విషయములను 
'ప్రశ్నము చేసిన వాడాయెను వానిలో నొక ప్రశ్న విషయమునైనను వివిరించి 
చెప్పుటకు నేను సమర్షుడను కాకపోతినని శ్వేతకేతుడు తండ్రికి మనవి 
చేసికొనెను తండ్రియైన గౌతము డీ వాక్యమును విని, ఓ శ్వేతకేతుడా! నిన్ను 
గూర్చి రాజు ప్రశ్నము చేసియుండెడి అయిదు విషయములును విద్యోపదేశ 
కాలమున నీవు నన్నడిగియుందువేని ఈ (ప్రశ్నములలో నొక్క విషయమైనను 
నాకు దెలియకుండు విషయము నప్పుడే నీకు దెలిపియుందును ఈ ప్రశ్న 
విషయములు నాకు తెలిసియున్న యెడల (ప్రియ షుతుడనవైన నీకు 
విద్యోపదేశములో ఏ నిమిత్తముచే చెప్పక పోవుదును? కనుక నాకు 
దెలియకపోయిన యంశమే నీకును దెలియకపోయినది గాని యుపదేశములోని 


234 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


లోపముచే దెలియక పోయినది కాదని తండ్రియైన గౌతముడు శ్వేతకేతుని గూర్చి 
ప్రత్యుత్తరము చెప్పిన వాడాయెను 

పూర్వమం(త్రమునందు జెప్పబడిన ప్రకారము, కుమారునికి ప్రతి వచనము 
నిచ్చి యుండెడి గౌతముడు జిబల పుత్రుడై యుండెడి ప్రవాహణుడను రాజు 
వలన నైదు ప్రశ్నల విషయమయి యుండెడి పంచాగ్గివిద్య మొదలయిన వాని 
స్వరూపమును (గ్రహించవలయునను కోరిక గలవాడై రాజాయొక్క నివాస 
స్థానమునకు బోయినవాడాయెను ఈ లాగున నతిధిరూపముగా సంప్రాప్రమైన 
(బ్రాహ్మణునికి రాజు యధావిధిగా పూజచేసి సత్కరించెను రాజగృహమున 
సత్కృతుడై యున్న యా గౌతముడు మజునాటి (ప్రాతఃకాలమున రాజసభలో 
ప్రవేశించి సభామధ్యమునకు వెళ్ళాను ఈ (ప్రకారము సభలోనికి వచ్చియున్న 
యా (బ్రాహ్మణుని రాజు చూచి యోగ క్షేమ రూపకార్యార్థమై వచ్చియున్నాడని 
యూహించి సర్వజ్ఞుడవైన యో గౌతముడా! యని పిలిచి మనుష్యలోక భోగార్థమయి 
యుండెడి ధన పశుక్షేత్రాది విత్తములలో నీకిష్టమై యుండెడి వాని గోరిన యెడల 
పుష్కలముగా సమర్పించెదనని చెప్పిన వాడాయెను ఆ (బ్రాహ్మణు డీవాక్యమును 
విని యో రాజా! మనుష్యలోక భోగార్హమైన ధన పశుక్షేత్ర విత్తాదికము నకు నీవే 
యర్హుడవుగాని, నాకు వానితో ప్రయోజనము లేదు నేనుద్దేశించిన ప్రయోజన 
మేమన, నా కుమారుడైన శ్వేతకేతుడు మీ సభలోనికి వచ్చియున్న సమయమున, 
ఏ విషయములను ్రశ్నచేసి యుంటివో యా విషయములను నిరూపించుటకు 
సమర్థత గలుగజేయు విద్యాస్వరూపమును నాకు చెప్పవలసినదని విజ్ఞాపించెను 


ఈ ప్రకారము వినయపూర్వకముగా విద్యోపదేశముకొజకు ప్రార్థన 
చేయుచుండెడి (బ్రాహ్మణుని రాజు చూచి, ఇంతకు పూర్వము క్షత్రియ పరంపరలోనే 
ప్రర్తించుచుండెడి ఈ విద్యను బ్రాహ్మణునికి జెప్పవలసి వచ్చినదను వ్యసనముతో 
గూడియున్నను, విద్యా విషయమయి (ప్రశ్లముచేసిన బ్రాహ్మణుని (ప్రత్యాఖ్యానము 
(నిరాకరణము) చేయకూడదను నియమముచే విద్యాన్యాయము ననుసరించి 
చిరకాలము నివసించి యుండవలసిన ట్లాజ్ఞాపించెను. ఆ (బ్రాహ్మణుడు విద్య 
నపేక్షించి చిరకాలము సేవించియుండగా ఆ రాజు (బ్రాహ్మణుని గూర్చి 


గృహస్థాశ్రమ ధర్మము 235 


విద్యోపదేశము చేయుటకు ముందుగా తాను బ్రాహ్మణునిచే (ప్రార్ధింపబడి 
నందుకును, దీర్జకాలము నివసించి యుండవలసినదని యాజ్ఞాపించినందుకును 
క్షమాపణ వాక్యమును జెప్పుచున్నాడు 

(ఏమనగా) సర్వవిద్యా పారంగతులై యుండెడి బుషివంశ జాతుడవైన 
నీవు సామాన్య రాజునైన నన్ను విద్యా విషయము చెప్పవలసినదని యడుగుటతోనే 
ఆ విషయమును జెప్పవలసిన వాడనై యున్నాను అయినను ఈ విద్య పూర్వము 
లేనిదానివలె నింతవరకు (బ్రాహ్మణపరంపరలో జేరి బ్రాహ్మణు లుపదేశము 
జేయుటకాని, (గ్రహించుట గాని లేదు * ఇందువలననే, సర్వలోకములయందును 
క్షత్రియజాతికే ఈ విద్య సంప్రాప్తమై క్షత్రియపరంపరలోనే ఉపదిష్ట మగుచున్నది 
ఇప్పుడు నీవు నా వలన విద్యాగ్రహణము చేయుటతో నుత్తర కాలమందు 
బ్రాహ్మణుల యొక్క పరంపరలో (బ్రవేశించుచున్నది. ఇట్టి విద్యా స్వరూపమును 
బోధించుటకై రాజునైన నేను, బుషి వంశజాతుడవైన, సర్వజ్ఞుడవైన నిన్ను 
నియమించుటయును, మీచే ప్రార్థింపబడుటయును సంభవించినది కనుక నిది 
తగనిదియె యున్నను క్షమింపవలసినదని చెప్పి అరుణపుత్రుడైన (బ్రాహ్మణునికి 
('ప్రవాహణుడను రాజు పంచాన్నివిద్యా స్వరూపము నుపదేశము చేసినవాడాయెను 

ఇంక పంచాగ్ని విద్యలో 1 లోకవిద్య, 2 పర్జన్య విద్య, ౩ పృధివీ విద్య, 
4 పురుషరూపవిద్య, 5 (స్తీ రూపవిద్య ఈ అయిదింటిలో లోకరూప విద్యయు, 
పర్జన్య రూప విద్యయు, ప్పధివీ విద్యయు మన విషయమునకు సంబంధించినవి 
కానందుచే నిచట వ్రాయబడలేదు పురుష రూప విద్యయు, (స్తీరూప విద్యయు 
మనకు కావలసిన వగుటచే (క్రింద నిరూపింపబడిచున్నవి 


శ దిని యందు గౌతముని యొక్క నిగర్వమును, వైరాగ్యమును, విద్యాగ్రహణాసక్తియు, 
దీర్హకాల గురుకుల వాసరీతియు (గ్రహించుకొనవచ్చును మరియు రాజు బుషులపై జూపిన 
గౌరవమును తెలియందగినది ఈ పంచాన్నివిద్య ఆర్ష కాలములో క్షత్రియులలో ఉండుటయే 
మహావీర్య పరాక్రమ శాలురగు సంతానములు గలుగుటకు కారణమైనది ఇదే విధముగా 
ఆత్మపురాణమున జాబాలి అను బ్రాహ్మణునకు అజాత శత్రువను కాశీరాజు బ్రహ్మోపదేశము 
చేసినట్టు గలదు 


236 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 
1. పురుష రూప విద్య 
పురుషో వావ గౌతమాగ్నిన్తస్య వాగేవ నమి(త్రాణో 
ధూమో జివ్యోర్చి శృక్షురంగారా శ్రోత్రం విన్పులింగాః ॥ 


నాల్గవ యాహుతి విషయమున పురుష శరీరమును అగ్ని స్వరూపముగా 
భావన చేయవలసినది ఈ పురుష శరీరము (ప్రకాశించి వృద్ది పొందుటకు 
హేతువై యుండెడి వాగింద్రియమును అగ్భ్యుద్దీప్రమైన సమిధల స్వరూపముగా 
భావింపవలయును ముఖనాసికా రంధ్రముల నుండి నిర్ల్గమించుచుండెడి 
ప్రాణవృత్తిని ధూమన్వరూపముగాను, అన్నపానభక్ష్యములు మొదలైన 
యిష్టరసముల నాస్వాదించుటకు యోగ్యమైన రసనేంద్రియవృత్తిని ఆజ్యాది 
హవిస్సులను (గ్రహించుటకు యోగ్యమైన జ్యాలయొక్క స్వరూపముగాను, రూపాది 
విశేషములను దెలియజేయుటకు యోగ్యమైన చక్షురింద్రియవృత్తిని అంగారముల 
స్వరూపముగాను, సర్వ దిక్కులయందు వ్యాపించి శబ్దమును (గ్రహించు చుండెడి 
(శ్రోత్రేంద్రియమును ఆగ్ని నుండి లేచి సర్వదిక్కులను వ్యాపించుచుండెడి యం 
గారలేశముల స్వరూపముగాను భావించవలసినది 

తస్మిన్నేతస్మిన్నగ్నా దేవా అన్నం జాహ్వాతి, 

తస్యా ఆహుతే రేతస్పంభవతి ॥ 

పూర్వమం(త్రమునందు జెప్పబడిన ప్రకారము కార్యకరణ సంఘాత 
రూపమైన పురుష స్వరూపముగా భావింపబడి యుండెడి యగ్ని విద్యయందు 
యాగకర్త యొక్క వాగాది వృత్తి పరిణామ స్వరూపములైన దేవతలు, (వ్రీహ్యాదుల 
సంస్కారము ద్వారా అన్న రూపముగా పరిణమించియుండెడి భూత సూక్ష్మములను 
హోమము చేసిన వారైరి ఈ హోమము వలన నపూర్వ సంస్కార విశిష్టమైన 
ఆయన్నమే పురుష శరీరములో (ప్రజనన శక్తి (సంతానోత్పత్తి శక్తి యుక్తమయిన 
రేతోరూపముగా పరిణమించుచున్నది 


2. ప్రీ రూపవిద్య 


యోషా వావ గౌతమాగ్ని స్తస్యా ఉపస్థ ఏవ సమి 
ద్యదువమం'త్రయతే స ధూమో యోనిరర్భి 


గృహస్థాశ్రమ ధర్మము 237 


ర్యదన్తః కరోతి తే£.౦గారా అభినందా విన్సులింగాః ॥ 


అయిదవ యాహుతి విషయమున (స్తీ యొక్క శరీరమునే అగ్ని 
స్వరూపముగా భావించవలయును అట్టి (స్తీ శరీర రూపమై యుండెడి యన్నికి 
ఉపస్ట్రేంద్రియము (రహస్యప్రదేశము) పుత్రోత్పత్తి ద్వారా వృద్దిహీతు వైనందున, 
అగ్ని వృద్ది సంపాదకములైన సమిధల స్వరూపముగాను, పురుషునితో సంబంధము 
కొరకు సంకేతము చేసికొని యుండుట అన్నియొక్క ధూమ స్వరూపముగాను, 
యోని జ్వాలా స్వరూపముగాను, సుఖానుభవము కొజకు పురుషునితో 
సంయోగము గలిగి యుండుటయే అంగారముల న్వరూపముగాను, ఆ 
పురుషసంబంధముచే ననుభవించెడి క్షుద్రసుఖమే అగ్నీ లేశముల స్వరూపముగాను 
భావన చేయవలయును 

తస్మి న్నేతస్మిన్నగ్నా దేవా రేతో జువ్వూతి 

తస్యా ఆహుతే ర్లర్భన్సంభవతి nu 

పూర్వ మం(త్రము జెప్పిన (ప్రకారము యోషిద్రూపముగా నిరూపింపబడిన 
యగ్ని యందు యాగకర్తయొక్క వాగాది వృత్త్యభిమాన దేవతలు పురుష 
శరీరమనెడి అన్నిలో హుతమై రేతోరూపముగా పరిణమించి యుండెడి భూత 
సూక్ష్మములను హోమము చేయుచున్నారు ఆ హోమమువలన రేతోరూపమై, 
అప్పబ్ద వాచ్యములై యుండెడి భూత సూక్ష్మములు స్త్రీ శరీరమున గర్భరూపముగా 
పరిణమించుచున్నవి * 


శొపంచాగ్ని విద్యయొక్క స్వరూపము సంగ్రహముగా నిరూపించడమైనది దంపతులిరువురు 
దీనిలో నిరూపింపబడిన భావము లన్నింటిని మిధునక్రియా కాలమునందు బాగుగా భావన 
చేసికొనవలయును ఉభయులును ఏక మనస్సు గలవారలై ఉత్తమ సంతానము గలుగవలెనను 
భావన మాత్రమే అప్పుడుండవలయును దైవ భావన గలిగియుండవచ్చును దివ్య పురుషుల 
లోకోద్దారకుల, (బ్రహ్మ నిష్ణుల భావనకూడా కొందణు చేయుదురు కరిగిన కంచు అచ్చురూపము 
ననుసరించి విగ్రహ రూపముగా మారునట్టు, ఆ సమయమున ఎట్టి భావము కలుగునో అట్టి 
సంతానమేర్చడును బుతుకాల ధర్మవిషయమై మనుస్మృతి భాగము జూచుకొనవలయును 


బృ హదారణ్యకోపనిషత్తు 


దీనిని చదువునప్పుడు విరక్తులకు కొంత సిగ్గు కనబడును అయినను 
వేదములో ఉండుటచేతను, ఉత్తమ సంతానము గలుగవలసి యుండుటచేతను 
(వ్రాయడమైనది 

ఈ (శ్రుతియందు గూడ దివ్య జననము గురించి యజ్ఞ రూపముగా 
తెలుపడమైనది దీనివల్లను దివ్యజననము అనగా దివ్య సంతానము గలిగెడు 
విధానమును తెల్పడమైనది పూర్వరాజులును, బుషులును ఇట్టి విద్య నెజీంగి 
యుండుటచేతనే దివ్య సంతతిని గనగల్షిరి దృష్టాంతముగ దశరధమహారాజు 
పుత్రకామేష్టియాగము చేసి యేర్పడిన ప్రసాదమును భుజించుట గదా శ్రీ 
రామలక్ష్మణాది దివ్యమూర్తులు జన్మించుటకు కారణమైనది దీనివల్లనే యిపుడు 
మనము యజ్ఞముయొక్క ఫలము పొందగలము ఛాందోగ్యకుతి యందును 
మనుస్మృతి యందును ఉండు విధానముతో కూడి, యీ దాంపత్య (క్రియను 
గూడ ననుష్టించవలయును 


చతుర్ధ బ్రాహ్మణము - షష్టాధ్యాయము 
ఏషాం వై భూతానాం పృధివీ రసః ప్పధివ్యా ఆపోల_ పా మోషధయ ఓషధీనాం 
పుష్పాణి వుష్పాణాం ఫలాని ఫలానాం వురుషః వురుషన్య రేతః ॥ 


జంగమస్థావరాత్మకమైన సమస్త భూతముల యొక్క సారమైనది భూమి 
భూమియొక్క సారము ఉదకములు ఉదకముల యొక్క సారము ఓషధులు, 
ఓషధుల యొక్క సారము పుష్పములు, పుష్పముల యొక్క సారము ఫలములు 
ఫలముల యొక్క సారము పురుషుడు / పురుషుని యొక్క సారము రేతస్సు 

పురుషునికి నేరేతస్సు చెప్పబడెనో స్త్రీకిని ఆలాగున రక్తము ఏర్పడుచున్నది. 


న హ (ప్రజావతిరీక్షాఇ(క్రే హన్లాస్మై (ప్రతిష్టాం కల్పయానీతి, 
న (స్రియగ్‌ నన్ఫజే తాగ్‌సృష్ట్వా౭ ధ ఉపాస్త 


గృహస్థాశ్రమ ధర్మము 239 


తస్మాత్రియ మధ ఉపాసీత న ఏతం (ప్రాఖ్బం గ్రావాణ 
మాత్మన ఏవ నముదపారయ త్రేశైనామభ్యనృజత్‌ ॥ 


సమస్త భూతములకు మిక్కిలి సారభూత మైనది రేతస్సు గనుక ఆ 
(బ్రహ్మదేవుడు, దీనికి స్థితిని చేయవలయునని యుద్దేశించి స్త్రీని సృష్టించెను 
ఇట్లు (స్త్రీని సృజించి మైధునకర్మను సేవించెను కనుకనే యిప్పుడును (ప్రజలు 
(స్త్రీలను సేవించుచున్నారు ఆ (బ్రహ్మ అధికగమనము గల చంధద్రకిరణమను 
పాషాణస్థానీయమగు ఈ జననేగన్టియమును నిండించెను అట్టి యింద్రియముతో 
(ప్రీసంసర్లమును చేసెను 

ఈ (శ్రుతి యందు (స్త్రీలను ఎంత గౌరవభావముతో నిరూపించెను! కావుననే 
దీనియందు 'ఉపాస్త' అనగా ఉపాసించెను అని తెలుపడమైనది ఉపాసన అని 
తెలుపుటచే, అదియెంత గౌరవభావ ప్రయోగమో (గ్రహింపనగును? (ప్రీయందు 
అట్టి గౌరవభావము లేనిచో గౌరవార్హములగు సంతానములు గలుగవు ఈ 
భావము ఇప్పుడు గూడ రాజులలో గలదు (స్త్రీలను నీచముగా చూచువారికిని 
పిలుచువారికిని గంభీరాశయముగల సంతానము గలుగదు 


తస్యా వేది రుపస్టో లోమాని బర్హిశళ్ళర్మాధిషణే సమిధో 
మధ్యతస్తా ముష్కా సయావాన్‌ హ వై వాజపేయేన 
యజమానస్య లోకో భవతి తావానస్య లోకో భవతి 
య ఏవం విద్వానధోవహాసం చర 


త్యా సాగ్‌ న ప్రీణాగ్‌ సుకృతం వృజ్వ్రేల ధ య ఇద 

మవిద్వానధోపహానం చరత్యస్య (స్త్రియః సుకృతం వృజ్ఞతే ॥ 

ఇట్టు సృజింపబడిన (స్రీ యొక్క సంసర్గమును చేసెడి సమయమునందు 
ఆ (స్తీ యొక్క ఉపస్థయే యజ్ఞవేదికగాను, ఆ (ప్రదేశము నందలి వెండ్రుకలే 
దర్భలుగాను, ఆ (ప్రదేశమునందలి చర్మమే సోమఖండనము కొణుకు 
పలకయందుంచిన వృషభచర్మముగాను, రహస్య (ప్రదేశ పార్యముల యందలి 
కరినమైన మాంసఖండములే ఆగ్నిగాను భావించి ఉపాసించెడి వానికి లోకము 


240 -శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


నందు వాజపేయ యాగమును చేయువానికి ఎట్టి ప్రసిద్దలోకము గలుగునో, 
అట్టిలోకము కలుగుచున్నది ఇట్టు తెలిసికొని సంసర్గమును చేయువాడు స్త్రీల 
యొక్క సుకృతమును పొందుచున్నారు ఇట్టు తిరిగి తెలిసికొనక సంసర్గమును 
చేయువాని యొక్క సుకృతమును స్రీలు పొందుచున్నారు 

ఏతద్దన్మవై తద్విద్వానుద్దాలక ఆరుణి రాహైతద్దన్మలై 

తద్విద్వాన్నాకో మౌద్గల్య ఆహైతద్దన్మవై తద్విద్వాన్‌ 

కుమార హారిత ఆహ బహవో మర్యా (బ్రాహ్మణాయనా 

నిరిన్రియా వినుకృతో౭_స్మాల్గొకాత్ర్రయన్రి య ఇద 

మవిద్వాగ్‌ సో౭ ధోవహానం చరన్తీతి బహువా ఇదగ్‌ 

సుప్తన్య వా జా(గ్రతో వా రేతన్పన్లతి ॥ 


-ఈ వాజపేయ యాగమహిమను తెలిసిన అరుణ పుత్రుండగు ఉద్దాలకుడు 
ముధ్గల పు(తుండగు నాకుడు, కుమార హారితుడు అను ముగ్గురును 
లోకమునందు అనేకులగు మరణమును పొందెడివారైన బ్రాహ్మణ జాతివారు 
వాజపేయ యాగ సంపత్తును తెలియక సంసర్గము చేసినను మేలుకొని యుండగా 
గాని, ని(ట్రించుచుండగా గాని రేతః స్థలన మైనను ఇంద్రియము లేనివారై 
సుకృతము లేనివారై యీ లోకము నుండి మరణము పొందుచున్నారని చెప్పిరి 


ఇచ్చోటినుండి కొన్ని శ్రుతి వాక్యములు అత్యవనరములు కావని 
విడువబడినవి అంతే గాక అవి నిండా అశ్రీలకరము లగుటచేతను త్యజించడ 
మైనది కావలసిన వారు బృహదారణ్యక భాష్యమును చూచుకొనవచ్చును 


అధ యద్యుదకే ఆత్మానం పరిపశ్యేత్తదభిమ(న్తయేత 

మయి తేజ ఇగన్రియం యశో[ద్రవిణగ్‌ సుకృతం మితి, శ్రీర్ష్వవా 

ఏషా (స్త్రీణాం యన్మమలోద్వాసాస్త స్మాన్మలోద్యాననం 

యశస్వినీ మభి(క్రమ్యోపమ(న్రయేత ॥ 

అనంతరము యోని యందు శుక్షపతనమైన యెడల 'మయితేజః ఇన్టియం 
యశో(ద్రవిణగ్‌ సుకృతమ్‌' అను మంత్రముతో అభిమంత్రించవలయును 


గృహస్థాశ్రమ ధర్మము 241 


లోకమునందు స్త్రీలలో రజస్వలా (స్తీ శ్రేష్టురాలు అట్టి (స్త్రీని పురుషుడు నాల్లవ 
దినమున స్నానానన్తరము పొంది దేవతలు నాయందు తేజస్సును, ఇన్షియమును, 
కీర్తిని ధనమును పుణ్యమును కల్పించెదరుగాక యని అభిమ(న్తించవలయును 


అధ యన్య జాయామార్తవం విన్హేత్రయహం కగొసేన 
పిబేదహతవాసా నైనాం వృషలో న వృషల్యుపహన్వాత్రి 
త్రి రాత్రాన్త ఆవ్బుత్య వ్రీహీ నవఘాతయేత్‌ ॥ 


పురుషుని యొక్క భార్య బుతుమతియైన యెడల ఆస్తీ గిన్నెతో 
నుదకపానమును చేయవలయును రజస్సుచే దూషితమైన వ(స్తము గలదియై 
యుండును ఆ స్త్రీని ఇతర (స్రీ పురుషులు తాకగూడదు మూడు రోజులు వెళ్ళిన 
తరువాత స్నానము చేసి రజోదూషితముగాని వస్త్రము గల (స్తీ స్వయముగా 
దంపతులకు బుతుకాల దివసములలో భుజించవలసిన అన్నమునకు తగిన 
వడ్డను దంచవలయును 


స య ఇచ్చేత్పుత్రో మే శుక్షో జాయేత వేదమనుబ్రువీత 
సర్వమాయు రియాదితి క్షీరౌదనం పాచయిత్వా 
సర్పిష్మన్త మళ్నియాతా మీశ్వరౌ జనయితవై ॥ 


ఇట్టు దంచబడిన వడ్లవలన గలిగిన బియ్యముతో నేమి చేయవలయు 
ననిన, ఆవాజపేయ యాగ సంపత్తుగల పురుషుడు తనకు తెల్లని కొంతిగల 
వాడును, నూరు సంవత్సరములు ఆయుస్సు గలవాడును, ఒక వేదమును 
సాంగముగా చదువుకొనిన వాడునగు పుత్రుడు గలుగవలయునని కోరిన యెడల 
ఆ బియ్యముతో క్షీరాన్నమును వండించి (స్రీ పురుషు లిద్దణును భక్షించవలయును 
ఇట్టు భక్షించిరేని వారు అట్టి పుత్రుని కనుటకు సమర్గు లగుదురు 


అధ య ఇచ్చేత్పుత్రో మే కపిలః పింగళో జాయేత 


ద్యౌ వేదావనుబ్రువీత సర్వమా యురియాదితి దధ్యోదనం పాచయిత్వా 
సర్పిష్మన్త మశ్నియాతామీశ్చరౌ జనయితవై ॥ 


242 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


కపిల వర్షము గలవాడును, పచ్చని కాంతి గలవాడును రెండు వేదములను 
చదువుకొనిన వాడును, సంపూర్ణమైన ఆయుస్సు గలవాడును నగు పుత్రుడు 
నాకు గల్లును గాక యని కోరెడు జనుడు పెరుగు అన్నమును పచనము చేయించి, 
నేతిలో కలిపి (స్తీ పురుషు లిద్దజును భక్షించిరేని అట్టి పుత్రుని కనుటకు సమర్భు 
లగుచున్నారు. 


అధ య ఇచ్భేత్సుత్రో మే శ్యామో లోహితాక్షో జాయేత 
త్రీన్వేదానను[బ్రువీత, నర్వమాయురియా దిత్యుదోదనం 
పాచయిత్వా నర్పిష్మన్న మశ్నీయాతా మీశ్యరౌ జనయితవై ॥ 


నల్లని దేహకాంతి గలవాడును, ఎజ్జని నేత్రములు కలవాడును మూడు 
వేదములు చదువు కొనినవాడును, సంపూర్ణాయుస్సు గలవాడును నగు ప్యుతుడు 
నాకు పుట్టును గాక యని కోరెడి వారు శుద్దాన్నమును వండించి (క్షీరాదలను 
కలుపకుండ నీటితో మాత్రము పచనము చేసిన అన్నమును) నేతితో కలిపి (స్త్రీ 
పురుషులు భక్షించిరేని, వారు అట్టి పుత్రుని కనుటకు సమర్హు లగుదురు 


అధయ ఇచ్చేద్దుహితా మే వణ్హితా జాయేత 
సర్వమాయురియాదితి తిలొదనం పాచయిత్వా 
సర్పిష్మన్త్నమశ్నీయాతా మీశ్వరౌ జనయితవై ॥ 


పూర్ణాయుస్సు గలదియును, గృహ కృత్యములయందు నేర్పుగలదియు 
నగు కుమార్తె నాకు కలుగునుగాక యని కోరెడి వాడు నువ్వుల పులగమును 
వండించి నేతితో కలిపి (స్త్రీ పురుషులు భక్షించిరేని ఆ (స్తీ పురుషులు అట్టి స్త్రీని 
కనుటకు సమర్హు లగుదురు 

అద్దె నామభిపద్యతే అమోహమస్మి సాత్యగ్‌ 

సాత్వమన్యమోహం సామాహమసి శ్ర బుక్యం 

ద్వౌరహం పృథ్వివీ త్వం తావేహి సగ్‌ రభావహై 

స హరేతోదధావహైవుగొసీ వుత్రాయ విత్తయ ఇతి ॥ 


ఆ పురుషుడు క్షీరాన్నాది భక్షణమును చేసిన తర్వాత ఈ స్త్రీని 


గృహస్థాశ్రమ ధర్మము 243 


“అమోహమస్మి' అను మం(త్రమును చెప్పుచు స్పర్శించుచున్నాడు ఈ 
మం(త్రాభిప్రాయ మేమనగా, నేను (ప్రాణము, నీవు వాక్కువు (ప్రాణమునకు వాక్కు 
స్వాధీనమయినట్టు, నీవు నాకు స్వాధీనయయిన దానవు నేను సామవేదము, 
నీవు బుగ్వేదము, సామవేదమునకు బుగ్వేద మాధార మయినట్టు నాకు 
నీవాధారమయి యున్నావు నేను అంతరిక్షము, నీవు భూమివి భూమ్యంత 
రిక్టములు లోకమునకు తల్లిదండ్రు లయినట్టు మనము వు(తునకు 
తల్లిదం(డ్రులమై యున్నాము కనుక నీవు రమ్ము అటువంటి మనమిద్దఅమును 
గూడి పుంస్వ్వము గల పుత్రోత్సత్తి కొకు ప్రయత్నము చేయుదము రేతస్సును 
ధరించుదము అని స్పర్శించుచున్నాడు 


ఇట్టి వాజపేయ యజ్ఞముచే గలిగిన కుమారునికి స్తన్యపానము చేయించు 
విధానము (క్రింద నిరూపింపబడుచున్నది గర్భిణిగా నున్నప్పుడు చేయవలసిన 
కర్మలన్నియు మామూలు గృహ్య సూత్రమున చెప్పినట్టు చేసిన చాలును 

ఆడైనం మాత్రే ప్రదాయ స్తనం ప్రయచ్చతి 

యస్తే స్వన స్పళయో యోమయో భూర్యో 

రత్నధా వను విద్యస్సుద్యతః యేన విశ్వాపుష్యసి 

వార్వాణి నరస్వతి తమిహ ధాతవే2-కరితి ॥ 

అనంతరము ఆ పురుషుడు, ఈ పుత్రుని, తల్లి తొడమీద కూర్చుండబెట్టి 
ఈ కుమారునికి స్తనమును 'యస్తేస్తనఃి అను ఈ మం(త్రమును చెప్పుచు 
ఇప్పించుచున్నాడు ఈ మంత్రము యొక్క తాత్పర్యమేమనగా, ఓ సరస్వతీ! 
సమస్త ప్రాణులకు స్థితి హేతువు అయిన అన్నమును, క్షీరమును గలుగజేయునది 
యును, సమస్త కర్మ ఫలమును తెలిసికొని ఆయా ఫలమును ఇచ్చునదియును, 
దేవాది సమస్తభూతములను పోషించునదియు నగు నీ యొక్క స్తనమును నా 
యొక్క పుత్రుడు పానము చేయుటకు నా భార్య యొక్క స్తనమునందుంచు 
మా యని చెప్పి ప్రార్థించుచు స్తనమును పుత్రునికి ఇప్పించుచున్నాడు 

తర్వాత అన్న(ప్రాశన కాలములో ఈ (క్రింది విధముగ చేయవలయును. 


F17 


244 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


అధాన్య దక్షిణం కర్ణమభినిధాయ వాగ్వాగితి (త్రిః 

అధ దధి మధు ఘృతగ్‌ నన్నీయా నన్తరితేన జాతరూపేణ (ప్రాశయతి 
భూస్తే దధామి, భువస్తీ దధామి, సువస్తే దధామి 
భూర్చ్భువస్తువన్సర్వం త్వయి దధామీతి ॥ 


అనన్రర మా పురుషుడు ఈ పుత్రుని కుడిచెవియందు ముఖము నుంచి 
వాక్కు వాక్కు అని మూడు సార్లు జపియించి సమీపమునందున్న బంగారుతో 
పెరుగును, తేనెను, నేతిని ఈ మూటిని కలిపి 'భూస్తే దధామి" అనునది 
మొదలయిన నాలుగు మంత్రములను చెప్పుచు పుత్రునికి తినుపించుచున్నాడు 


తదనన్తరము నామకరణ కాలమున వేదము, జ్ఞానము, ధర్మము, ఓజస్సు, 
ధీరత్వము, తపస్సు, దానము, ధనము మొదలగు గుణములు గల పేర్లతో కలిపియే 
నామకరణము చేయవలయును అట్టి [వ్రభావయుక్తమగు నామమే 
యుండవలయును గాని దీనభావమును గలుగజేసెడి నికృష్ట నామములు(పేర్లు) 
ఉండకూడదనిరి 


ఆధాస్య నామకరోతి వేదో౭_సీతి తదస్య తద్దుహ్యమేవ నామ భవతి ॥ 


అనంతరమునం దాపురుముడు ఈ పుత్రునికి వేదమని పేరు 
పెట్టుచున్నాడు ఈ పుత్రునికి పెట్టిన ఆ వేదము అను పేరు మిక్కిలి రహస్యమై 
యున్నది కనుక ఆ పేరుతో లోకమునందు వ్యవహారము లేదు 

పిమ్మట నకాలమున ఉపనయనాది (క్రియలు చేయించుటయు, 
(బ్రహ్మవేత్తలగు ఆచార్యుల స్థానమునకు విద్యాభ్యాసము, (బ్రహ్మచర్యమును 
సల్పుటకు పంపుటయు ఈ [శ్రుతియొక్క సారమై యున్నది 


os అసల 


యయాతి చరిత్రము 
(ఆంధ్ర భాగవతము - నవమస్కంధము,) 


ఇచ్చట యయాతి చరిత్ర సంక్షిప్తముగా వ్రాయబడుచున్నది విస్తారముగా 
జూడగోరువారు భావగవతమున నవమస్కంధములో చూడనగును 


యయాతి శక్రశాప([గ్రస్తుడై దేవయానిం దోడ్కొని పురంబునకుం జని పెద్ద 
కొడుకగు యదువుం బిలిచి యిట్లనియె 


నీ తల్లిం గనినట్టి శుక్రువలనన్‌ నే డీ జరం బొందితిన్‌ 
నా తండ్రీ! యదునామధేయ! సదయా! నా వృద్దతం దాల్పవే 
నీ తారుణ్యము నాకు నీవె తనివో నిండార గొన్నాళ్లు నే 
జేతోజూత సుఖంబులం దిరిగెదన్‌ శృంగారినై వు(త్రకా! 


అనిన విని తండ్రికి యదుం డిట్లనియె 


కాంతాహీయము దుర్వికారము దురాకండూతిమి(శ్రంబు హృ 
చ్చింతామూలము పీనసాన్వితము ప్రప్వేద వ్రణాకంవన 
శ్రాన్తిస్సోటక యుక్త మీ ముదిమి వాంఛం దాల్చి నానానుఖో 
పాంతం బైన వయోనిధాన మిది యయ్యా! తేర యీవచ్చునే. 


అని యందు కొడంబడకున్న యయాతి దుర్వసుద్రుహ్యాదుల నడిగిన 
వారును యదువు పలికినట్ల పలికిన గడగొట్టు కుమారుండైన పూరువున కిట్లనియె 

పిన్నవు గాని నీవు కడు బెద్దవు బుద్దులయందు, రమ్ము నా 

యన్న! మదాజ్ఞ దాటవు గదన్న! వినీతుడ వన్న! నీవు నీ 

యన్నలు సెప్పినట్టు వరిహారము సెప్పకుమన్న! నాజరన్‌ 

మన్నన దాల్చి నీతరుణిమం బొనగూర్పుము నాకు బు(త్రకా! 


అనిన విన గురుభక్తి గుణాధారుండయిన పూరుం డిట్లనియె 


246 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


అయ్యా! నన్నిటు వేడనేల భవదీయాజ్ఞానముల్లంవఎనం 

బయ్యుండం బరిహారమున్‌ నొడువ నే నన్యాయినే నీజరన్‌ 
నెయ్యంబొప్పగ దాల్చి నా తరుణతన్‌ నీకిచ్చెదం బంపినం 
(గ్రయ్యంబారెడి వుత్రకుండు (క్రిమిసంకాశుండు గాకుండునే. 


అదియునుంగాక, 


మునివృత్తి డయ్యనేటికి, జనపాలక సుగతిగోరు సత్సురుషులకున్‌ 
దను గన్నతండడ్రి సెప్పిన, పని చేసిన నుగతి గొంగుపసిండియ కాదే! 
పనుపక చేయుదు రధికులు, పనిచిన మధ్యములు పొందుపజుతురు, తండ్రుల్‌ 
పని చెప్పి కోరి పనిచిన, ననిశము మాజూడు వుత్రు లధములు తండ్రీ! 


అని పలికి పూరుండు ముదిమి సేకొని తన లేప్రాయంబు యయాతి 
కిచ్చె, నయ్యయాతియుం దరుణుండై, 


ఏడున్‌ ద్వీవము లేడు వాడలుగ సర్వేలాతంబెల్ల బా 

న్వీడై పోడిగ నేలుచుం (బ్రజల నన్వేషించి రక్షించుచున్‌ 
దోడన్‌ భార్గవి రా మనోజ సుఖ సంతోషంబులం దేలుచున్‌ 
గ్రీడించెన్‌ నియతేం[ద్రియుం డగుచు నా [క్రీడాతిరేకంబులన్‌. 


మర్మంబుల నతి సాధ్వీధర్మంబుల దేవయాని దన (ప్రాణేశున్‌ 
నర్మముల మనోవాక్తను కర్మంబుల నాండు లేక కడు మెప్పించెన్‌. 


ఆకాశంబున మేవ బృందము భునంబై నన్నమై దీర్హమై 
ఏకంబై బహురూపమై యడగున ట్లేదేవు గర్భంబులో 

లోక్రేణి జనించుచున్‌ మెలగుచున్‌ లోపించు నాదేవు సు 
శ్రీకాంతున్‌ హరి గూర్చి యాగములుసేసెన్‌ నాహుషుండిమ్ములన్‌. 


మతీయును, 


చెలికాం(డ్రన్‌ భటులన్‌ రధమ్ముల గరిశ్రేణిం దురంగంబులన్‌ 
గలలో గన్న ధనాళితో నమములుంగా జూచుచున్‌ భార్యతో 


గృహస్థాశ్రమ ధర్మము 247 


బలువేలేండ్డు మనోజ భోగలహరీ పర్యావ్నుడై తేలియున్‌ 
బలుతృన్లం గడగాన ?౧(ద్రియ మహాబంధంబులన్‌ (స్తుక్కుచున్‌. 


ఒక్క దినంబున నాత్మజ్ఞానంబునం జేసి కాంతా నిమిత్రంబున మోసపోవుట 
యెజింగి యయాతి (యతి విషాదంబునొంది) దేవయాని కిట్టనియె 


అబలా! నీ నిబిడాతి దురయ నలజ్ఞాపాంగ భల్చంబులం 
(బబలంబైన మనంబు భగ్నముగ నా ప్రావీణ్యముం గోలుపో 
యి బలిష్టుండగు కాముబారి బడి నేనెట్టోర్తునే బందిక 
త్తెబడిం బావవు దృష్ట యివుడకటా దీర్జ్చాకృతిన్‌ రొప్పుడిన్‌. 


కదలదు (ప్రాణము గదలిన, గదలవు సర్వాంగకములు గదలుచునుండన్‌ 
వదలవు బిగువులు వదిలన దుది, లేదీత్సష్ణ దీని ద్రుంపగ వలయున్‌. 
వెయ్యేండ్లయ్యెను నీతో గ్రయ్యం బడియున్న వాడ గామ సుఖములం 
(గ్రుయ్య దొకయించుకైన న్హయ్యదు కొనలిడియె దృష్ట నవ పద్మము! 
ముదిసెను దంతావళియును ముదిసెను గేశములు దనువు ముదిసెందనకున్‌ 
ముదియనివి రెండు సిక్కెను, బ్రదికెడి తీపియును విషయ పక్షస్సృహయున్‌. 


కడలే దాశాలతకుం గడ జూడగ గాన రాదు కడగని రేనిన్‌ 
గడు ముదమున సంసారము గడగందురు తత్త్యవిదులు గమల దళాక్షీ ! 


మండనహాటకప శు వేదండాళ్వ వధూ దుకూల ధాన్యంబులు పె 
క్కుండియు నాశాపాశము ఖండింపగ లేవు మజియు గడమయచుమ్మీ. 


కామోపభోగ సుఖములు వేమాలజును బురుషు డనుభవించుచు నున్నం 
గామంబు శాంతి బొందునె ధూమధ్యజుడాజ్యవృష్టి దుంగుడువడునే. 


అక్క తల్లి చెల్చెలాత్మజ యెక్కిన పానుపెక్క జనదు పద్మనయన 
పరమ యోగికైన బలిమిని నింద్రియ (గ్రామ మధికపీడ గలుగజేయు. 


వెంగలివిత్తయి తిరుగుచు గంగారై చెడక ముక్తి గాక్షించు నతం 
డంగనలతోడ విడువని నంగడములు వదలవలయు జలజాతముఖీ! 


248 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


అదిగావున నేడు మొదలు తృష్టాఖండనంబు సేసి నిర్విషయుండనయి 
యవాంకారంబు విడిచి మృగంబులం గలిసి వనంబున నంచరించెద 
పరబ్రహ్మంబునందు జిత్తంబు చేర్చెద (బ్రహ్మనిష్ట మనుష్యులకు నాశానివారిణి 
యగుటంజేసి యేనందు దత్సరుండనై యాహార ని(ద్రాది యోగంబుల 
బరిహరించెద, నాత్మ విదుండై సంసార నాశంబుల దలంచిన వాడే విద్వాంసుడని 
పలికి పూరుని యౌవనం బతనికిచ్చి ముదిమి దాను గైకొని విగతలోభుండై 
నిజభుజశక్తి పాలితంబగు భూమండలంబు విభాగించి (ద్రుహ్యునకు బూర్వ 
భాగంబును, యదువునకు దక్షిణ భాగంబును, దుర్వసునకు బళ్చిమ 
దిగ్భాగంబును, ననువునకు నుత్తర దిగ్భాగంబును సంరక్షింపుడని యిచ్చి వారల 
సమక్షంబున 


నాలుగు చెజగుల నేలయు బాలింపుండనుచు న(గ్రభవులను బంచెన్‌ 
భూలోక మేలు మనుచును, బాలార్కోదారు బూరుబట్టముగట్టైన్‌ 


ఇట్టు పూరునికి రాజ్యంబిచ్చి పెక్కు వర్షంబులందు ననుభూతంబులయిన 
యిం(ద్రియ సుఖంబులు వడ్డించి. 


మిక్కిలి నుజ్ఞానంబున జక్కగ దెగ నడిచి వైరిషడ్వర్శంబున్‌ 
అక్కలు వచ్చిన విహగము (గ్రక్కున నీడంబు విడచు కరణి నుదితుడై 


కారుణికోత్తముడగు హరి కారుణ్యము కతన నతడు ఘనుడై గెలిచెం 
(గూరములగు విషయంబుల నూరక గెలువంగ శక్తుడొక్కడు గలడే 


మరియు నిర్మూలిత సకల సంగుండై సత్త్వరజస్తమోగుణంబుల దిగనాడి 
నిర్మలంబయి పరమంబయిన వాసుదేవాభిధాన (బ్రహ్మంబునందు యయాతి 
భూపాలుండు స్వతస్పిద్దమయిన భాగవత గతిం జెందె నంత 


(ప్రాణేశుడాడిన పలుకులు నగవులు 
గాజూడ కంతరంగమున నిలిపి 
పధికులై పోవుచు బానీయశాలల 
జల్లగా నుండెడి జనులయట్ల 


గృహస్థాశమ ధర్మము 249 


నంసారమున గర్మ నంబంధులై వచ్చి 
యాలుబిడ్డలుమగండనుచు గూడి 

యుండుట గాని నంయోగంబు నిత్యంబు 
గా దీశమాయా (వ్రకల్పితంబు 


దినివిడుచుట దగవని తెగువ మెటుసి 
నిద్ర సాలించి మేల్కొన్న నేర్పుసాల 
గలిగి భార్గవి నర్వనంగముల విడిచి 
హరివరాధీనణై ముక్తి కరిగె నధివ. 


ఈ యయాతి చరిత్రము ఇచ్చట నిరూపించుటకు కారణమేమన అతడు 
చ(క్రవర్తియె యుండియు, తన యౌవన కాలమంతయు సర్వసుఖముల ననుభవించి 
యుండియు, తన కుమారుని యౌవనమును తాను గైకొనియు, తన వార్హక్యమును 
కొడంకున కిచ్చియు, బహుకాలము నర్వసాఖ్యముల ననుభవించియు, 
పూర్వపుణ్యవశంబున కొంత జ్ఞానము గలవాడై, వైరాగ్య మవలంబించి, వనమునకు 
వెళ్లెను దీనివలన ప్రపంచ సుఖము లెంతవరకు అనుభవించినను విషయాశ 
వర్దిల్లునే గాని శమించదని (గ్రహించు కొనవలయును దీనికి కావలసిన వాక్యము 
లన్నియు సయుక్తికముగ యయాతి చెప్పిన ఈ భాగవత వాక్యములలోనే కలవు 
కావున ఈ (గ్రంధము గృహస్థాశ్రమ మహిమను గుతీంచి చెప్పిన దయినను 
వైరాగ్యము గల్లి సర్వసంగపరిత్యాగియై, యేకాంతమున తప మొనరించి 
(బ్రహ్మచింతనము వలన మోక్షము పొందవలయునని తెలిసికొన వలయును 
విషయాన్ని భోగములచే అంతకంతకు వృద్దియగునేగాని శమించదని తెలిపెడి 
కొన్ని వాక్యముల నిచ్చట నిరూపించెద 


నర్పిషా కాష్ట్రభారేణ వర్ణతే2._ గ్నిశిఖా యధా | 
ఉపభోగేన కామేన హ్యాశా చోవరివర్దతే ॥ 


నేతిచేతను, సమిధలచేతను అగ్నిహోత్రు డంతకంతకు జ్వాలాకారమై 
వెలుగునే గాని శమించడు ఆలాగున కామము చేతను భోగోపభోగములచేతను 
ఆశ యనెడి విషయాన్ని ఉపరి ఉపరి వృద్ది నాందునే గాని శాంతి నాందదు 


250 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఇన్టనేన యధా వహ్నిః వర్ణతే ఉత్తరోత్తరవ్‌ 
భోగేన కామరూపాగ్నిః: ఉత్తరోత్తర వర్ధతే ॥ 


దీని యర్థము పై జెప్పినదే యగును 


భోగేన తృప్తిర్నైవాస్తి విషయాణాం విచారతః । 
తస్మాద్విరాగః కర్తవ్యో మనసా కర్మణా గిరా ॥ 


ఎంత విచారణ చేసినను విషయముల భోగము ననుభవించుటవలన నెంత 
కాలమున కైనను తృప్తి గలుగదు. కావున మనస్సు చేతను, కర్మచేతను, వాక్కు 
చేతను వైరాగ్య మొక్కటియే కర్తవ్యమని తెలియందగును 


న జాతు కామః కామానామువభోగేన శామ్యుతి | 
హవిషా కృష్ణవర్త్మేన భూయ ఏవాభివర్ధతే ॥ 


విషయముల భోగము వలన నేకాలమందును సంతృప్తి గలుగదు ఎట్టన, 
అన్ని హోత్రుండు కట్టెల చేతను, హవిస్సు చేతను అంతకంతకు వర్ణిల్లునే గాని 
శమించడు గదా! విషయముల ననుభవించిన తృప్తి పొందగలమని చెప్పువారు 
నేతి చేతను, హోమద్రవ్యాదుల చేతను, సమిధల చేతను అగ్నిహోత్రుడు చల్లనై 
చల్లారునని చెప్పెడి దాని యందు నెంత సత్యము గలదో యీ వాక్యములును 
అటువంటివే 


శబ్దన్నర్శమయా యే౭ రా అనర్జా ఇవ మే స్థితాః | 
యేషాం సక్రన్తు భూతాత్మా న స్మరేచ్చ పరం పదమ్‌ ॥ 


శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు సుఖములుగ నగుపడినను అవి 
నుఖములు గావు దుఃఖములే, ఎందుకనగా అట్టి అనర్హ విషయమలను 
అర్హవంతములుగా తలంచు వానికి పరమాత్మను గుతీంచి తలంచుటకైనను 
సమయము దొరకదు 


యథా నిరింధనో వహ్నిః న్వయమేవోవ శామ్యతి ॥ 
తధా వృత్తిక్షయాచ్చిత్తం న్వయమేవోపశామ్యతి 11 


గృహస్థాశ్రమ ధర్మము 251 


సమిధలు మొదలయినవి లేనిచో అగ్నిహోత్రుం డేలాగున స్వయముగా 
చల్చారునో, ఆలాగున విషయవృత్తిలేని మనస్సు స్వయముగా శాంతినాందును 
అనగా త్యాగముచేత శాంతి లభించునేగాని భోగముచేత గాదు అని 
మైత్రేయోపనిషత్తు తెలుపుచున్నది 


వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యన్య తు విద్యతే । 
తన్మిన్నేవార్థవన్తన్స్యుః వలవన్తళ్ళుమాదయ: ॥ 


ఎవ్వనికైతే వైరాగ్యము, ముముక్షుత్వమును తీవ్రముగా నుండునో, 
వానియందే శమదమాదిషట్కము, ధ్యానధారణా సమాధులును సార్ధకములును, 
ఫలకారులు గానగును 


ఏతయోర్మన్లతాయత్ర విరక్తత్వ ముముక్షయోః । 
మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాతతా ॥ 


ఎవనియం దీవిరక్తత్వ, ముముక్షుత్వములు మందములుగ నుండునో, 
వానియందు మరుభూమియందు తోయమువలె, శమాది షట్కము పైకి 
గనపడుటయే గాని శమాదులు నామమా(త్రములై ఫలము నీయజాలవు బురద 
నీరు నిర్మల మగునప్పుడు దానిలో గల అన్ని వస్తువులు ఏలాగున గోచరించునో, 
ఆకాశము నిర్మల మగునప్పుడు సూర్యచం(ద్ర నక్షత్రాదులు ఎట్టు కనబడు 
చుండునో, ఆలాగున పుణ్యము వృద్ది యగునప్పుడు ధర్మతత్వములును 
గోచరమగుచుండును. యయాతికి పుణ్య విశేషముచే మనస్సు స్వచ్చమయిన 
సమయమున ధర్మతత్త్వ మెటుల ఉదయమాయెనో, ఆ తరుణమున విషయ 
విరక్తియు, ముముక్షుత్వమును ఎటుల గలిగెనో, అదేరీతిగా శ్రీరామచంద్రునకు 
విషయ వైతృష్ట్యము, ఆత్మ జిజ్ఞాసయు గలిగిన విషయమై యోగవాసిష్టమున 
తెలుపబడిన దానిని జూడుడు 


యోగవాసిష్టము - వైరాగ్య ప్రకరణము 


ఆపాతమాత్రహృద్యేమ మా భోగేషు మనః కృధాః | 
ఇతి పార్వగతం భవ్యమనుశాస్తి సుహృజ్జ్ఞనమ్‌ ॥ 


252 శ్రీమలయాళ సద్గురు ([గ్రంధావళి 


శ్రీరామచంద్రుడు వైరాగ్యము ఉదయించినప్పుడు మిత్రులకు ఈ లాగున 
ఉపదేశించెను విషయే[న్లియ సంయోగము వలన కలుగునవియు, దుఃఖమునే 
అంతముగా గలవియు, క్షణికములను నగు భోగములందు మనస్సు నుంచకుము 


నూనం నిగరణాయాశు వునగర్హ మనారతమ్‌ । 
ఆఖుర్మార్దారకేణేవ మరణేనావలోక్యతే గా 


ఎలుకలను (మింగుటకు పిల్లి కనిపెట్టి యుండునట్టు మృత్యువు 
జీవితమును గబళింప వేచియున్నది కావున అజా(గ్రత్త పడకుడు 


అహంకారం పరిత్యజ్య మునే! శాంతమనన్తయా । 
అవతిష్టే గతోద్వేగో భోగౌవరో భంగురాస్పదః ॥ 


ఓ వసిష్టమునీ! నే నహంకారమును త్యజించి మనళశ్శాన్తిని బడసి ఉద్వేగ 
(మనోవేదన) రహితుడనైతిని భోగ పదార్థము లన్నియు క్షణభంగురములు 
ఇ(స్రియములకు పరాధీనము కావున విషయ భోగములచే మనళ్ళాంతి కలుగదు 


చేతః పతతి కార్యేషు విహగస్సామిషేష్వివ । 
క్షణేన విరతిం యాతి బాలః (క్రీడనకాదివ ॥ 


పక్షులు మాంసమును జూచిన ఆకాశమునుండి దిగి దాని మీద పడినట్టు 
చిత్తము సతతము విషయముల మీద (వ్రాలుచున్నది బాలుడు ఆటలు దొరకిన 
చదువును విడిచిపెట్టి ఆ ఆటల పైకి పోవునటుల, చిరాభ్యస్తధ్యానాది ధర్మ 
కార్యములను క్షణములో విడిచి మనస్సు విషయములపై పరుగెత్తి పోవుచున్నది 


యాం యామహమతీవాస్తాం సం్యశ్రయామి గుణ (శ్రియమ్‌ | 
తాం తాం కృన్తతి మే తృష్ణా తం(త్రీమివ కుమూషికా ॥ 


దుష్ట మూషికము వీణ తీగెలను కొరికి వేయునట్టు, తృష్టయు నేనాశ్రయించి 
అనుష్టించు వివేక వైరాగ్యాది గుణముల నాశన మొనర్చు చున్నది 


పాతాళాద్గచ్చతా పృద్వీం పృధ్వ్యాః పాతాళగామినా । 
కూవకాష్టం కుదామ్నేవ వేష్టితోజ స్మి కుచేతసా ॥ 


గృహస్థాశ్రమ ధర్మము 253 


కట్టబడిన (త్రాడువలన ఏతము క్రింద నుండి పైకి, పైనుండి (క్రిందికి 
తిరుగునటుల నేను మంచి చెడ్డలగు తలంపులతో, పుణ్యపాపములతోను 
ఇహలోకమునుండి పరలోకమునకు, పరలోకము నుండి ఇహలోకమునకు 
వచ్చుచు, పోవుచు నిలకడ లేక యున్నాను (కపిల తోలు బాన నూతి నుండి 
సైకిని, పైనుండి నూతిలోనికి తిరుగు నటుల, కర్మపాశముచే బద్దుడైన జీవుడు 
శాంతి పదమును పొందజాలక యెల్లప్పుడును ఇహ పర లోకములలోనే 
తిరుగుచుండును సంసార చక్రము యొక్క స్వరూప మీలాగున నున్నది ) 


అన్నర్షధితయా దేహే సర్వదుశ్చేదయా౨.నయా । 
రజ్ఞ్వేవాశు బలీవర్షన్షృష్టయా వాహ్యాతే జనః ॥ 


ముక్కుకు (త్రాడు వేయబడిన యెద్దువలె, తెంప నలవిగాని తృష్ణా 
సూ్యత్రముచే బంధింపబడిన మనుజుడు, ఐహికాముష్మిక వలరూపమగు 
భారమును వ్యర్థముగా మోయుచున్నాడు (ఎంత సుందరమైన, బలమైన 
కోడెదూడైనను ముక్కుదారము గట్టబడినదైనచో ఏలాగున దీనావస్థను 
పాందుచుండునో, విషయ తృష్ణగల మనుజుని యొక్క స్థితియు అట్టిదే) 


పదం కరోత్యలంహే౨-పి తృప్తా౭_ పి ఫలమీహతే । 
చిరం తిష్టతి నైకత్ర తృష్ణాచపలమర్కటీ ॥ 


తృష్టయను చపలమర్కట మొకచోట నుండదు పొంద వీలులేని వస్తువుకై 
ప్రాకులాడును తృప్తి నందినను ఇతర విషయముల వాంఛించును 


క్షణమాయాతి పాతాళం క్షణం యాతి నభః స్ప్రలమ్‌ | 

క్షణం (భ్రమతి దిక్కుంజే తృష్ణా హృత్పద్మషట్పదీ ॥ 

హృత్కమల (భ్రమరమగు విషయతృష్ణ ఒక క్షణమున పాతాళమునను, 
మజీయొక క్షణమున ఆకాశమునను, ఇంకొక క్షణము దిక్కులనే పొదలలోను 
విహరించుచుండను 


ప్రయచ్చతి పరం జాడ్యం పరమాలోకరోధినీ | 
మోహ నీహార గహనా తృష్ణా జలదమాలికా ॥ 


254 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


మంచుతో గూడిన మేవుసమూహము చలిని గలిగించి సూర్యుని 
కప్పివేయు నటుల, మోహముతో గూడిన విషయ తృష్ణ అజ్ఞానమును గలిగించి 
ఆత్మజ్ఞానమును గప్పివేయచున్నది 

తావన్ముహ్యత్యయం మూకో లోకో విలులితాశయః । 

యావదేవానునంధత్తే తృష్టావిషవిషూచికా ॥ 


విషూచి (కలరా) వ్యాధిచే బాధపడు మనుజుడు, అది తగ్గనంతవజకు 
మాటలాడు శక్తిని గోల్పోయి మూర్చితుడై పడియుండునటుల సంసారియు 
తృష్టావశమనము కానంతవజకు వేదాంత శాస్త్రమున మూగయై, వ్యాకులచిత్తుడై, 
మోహగ్రస్తుడై పడి యుండును 


తృష్టాశాంతియు, ఆత్మజ్ఞాన(ప్రాప్తియును జీవించి యున్నవ్వుడే 
కలుగజేసికొనవలయునని శ్రీకృష్ణభగవానుడు గీతలో ఉపదేశించిన దానిని 
కనుగొనుడు జీవించి యున్నప్పుడే సకల బంధములనుండి విముక్తి గలుగుటయే 
జీవన్ముక్తి యనబడును. 


మా(త్రాస్పర్శాస్తు కౌన్తేయ! శీతోస్ల సుఖదుఃఖదాః | 
ఆగమాపాయినో౨. నిత్యాస్తాం స్తితిక్షన్వ భారత! ॥ 


ఓ అర్జునా! ఇ(న్రియములకు శబ్దాది విషయములతోడ గలిగెడు 
సంయోగములు శీతోష్తములను, తన్మూలకముగ సుఖదుఃఖములను గలుగ 
జేయునవియు, రాగపోకలు గలిగినట్టివియు, స్థిరములు కానట్టివియు నగుచున్నవి 
కావున వాటిని ఓర్చుకొనుము సహనము వలననే మనుజుడు తరించవలసి 
యున్నాడు 

యే హి నంన్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే 

ఆద్యన్తవన్తః కౌన్తేయ! వ తేషు రమతే బుధః ॥ 


విషయే(న్లియ సంయోగమువలన పుట్టిన సుఖానుభవములు దుఃఖమునకు 


కారణము అనియు, ఆద్యంతములు గలవి యనియు తలచి నిర్మల బుద్దిగలవాడు 
విషయ సుఖములందు ఆసక్తి నుంచడు. 


గృహస్థాశ్రమ ధర్మము 255 


విషయే(నియనంయోగాద్యత్తద(గ్రే£ మృతోపమమ్‌ । 
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్‌ ॥ 


(ప్రకృందన వనితాది సంయోగముచేత ప్రసిద్ద మైనదియును, విషయముల 
యందు ఇ(న్ద్టియములు చేరుటవలన మొదట అమృత తుల్య మైనదియును, 
అనగా అతి (పేమాస్సద మైనదియును, పిమ్మట బలము, వీర్యము, రూపము, 
ప్రజ్ఞ, జ్ఞాపకశక్తి ఉత్సాహము అను వీని యొక్క హానికి కారణమగుట వలన 
విషము వంటిదియు నగు సుఖ మెద్దియో అదియే రాజససుఖము (ఇది విషము 
గలిసిన క్షీరాన్నము వంటిది). 

శక్నోతీహైవ యస్పోఢుం (ప్రాకృరీరవిమోక్షణాత్‌ । 

కామకక్రోధోద్భవం వేగం న యుక్తన్స నుఖీ నరః ॥ 

ఏ పురుషుడు ట్రతికియున్నప్పుడే కామ(క్రోధముల యొక్క వేగమును 
సహింపశక్తి గలిగియున్నాడో, అట్టి పురుషుడు ఇన్టియ నిగ్రహము గలవాడును, 
శాశ్వతానందము గలవాడూ నగుచున్నాడు 

ఇహైవ తైర్జితస్సార్లో యేషాం సామ్యే స్థితం మనః ః 

నిర్ణాషం హి నమం (బ్రహ్మ తస్మా(ద్రహ్మణి తే స్థితాః ॥ 

ఎవరి యొక్క మనస్సు సకల భూతములయందును బ్రహ్మముతో 
సమముగా నున్నదను విషయమునందు నిశ్చలమై యున్నదో అట్టివా 
రీలోకమునందే జన్మమును జయించిన వారగుచున్నారు మజియు (బ్రహ్మము 
(ప్రకృతి దోషరహితమైనది కనుక అట్టి దోషరహితులు సదా (బ్రహ్మమునందు 
నున్న వారగుచున్నారు (జలములో జలము, తైలములో తైలము ఐక్యమగునట్టున్ను, 
జలములో తైలము, తైలములో జలము ఐక్యము కానట్టు ప్రకృతిదోషరహిత జీవులే 
(బహ్మమునం డైక్యమును పొంద గలరు (ప్రకృతిగుణము గలవారు (బ్రహ్మ 
మందైక్యమును బడయజాలరు ) 

బాహ్యస్పర్శేప్వసక్తాత్మా విన్హత్యాత్మని యత్సుఖమ్‌ | 

న (బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమతళ్నుతే ॥ 


256 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఏ పురుషుడు బాహ్యములగు శబ్దాది విషయముల యందాసక్తి లేని 
మనస్సు గలవాడై తన ఆత్మయందే సుఖమును పొందుచున్నాడో అట్టి పురుషుడు 
(బ్రహ్మనిష్ట్ణయను సమాధితో కూడుకొనిన మనస్సు గలవాడై నాశరహితమగు 
(బ్రహ్మానందము ననుభవించుచున్నాడు (గ్రంధాన్తరము 

ఆనాత్మన్యరుచిళ్ళిత్తే రుచిశ్చాత్మని చేద్భవేత్‌ । 

పుణ్య వుంజేన శుద్దం తచ్చిత్తమైకా(గ్యమర్హతి ॥ 

అనాత్మ దృశ్యవిషయములలో అప్రీతియు, ఆత్మధ్యాన విషయములలో 
ప్రీతియు నేచిత్తమున గలుగుచుండునో అది యనేక జన్మములలో జేసిన పుణ్య 
సమూహము చేతనే గల్లును అట్టి శుద్దమైన చిత్తము ఏకాగ్రత గలదియై 
సమాధియందు ఉపరతిని పొందగల్లును 


ఇంతవరకు గృహస్థాశ్రమమునందుండి జీవన్ముక్తి పదవిని పొందదలచు 
వారు ఈ (క్రింద నిరూపింపబడు ఒక్క శ్లోక తాత్సర్యమును (గ్రహించిన చాలును 
ఇదే గృహస్టుని యొక్క ధర్మసారము 


దయా దానం దమో దేవపూజా భక్తిర్గురౌ క్షమా । 


నత్యం శౌచం తపో౭ స్తేయం ధర్మో౭ యం గృహమేధినామ్‌ ॥ 

1 భూతదయ, 2 కలిమికి తగిన దానము, 3 దేహేన్దియములను 
స్వాధీన మందుంచుట, 4 దైవారాధన, 5 గురుభక్తి 6 ద్వంద్వముల సహనము, 
7. సత్య వాక్యము, 8 బాహ్యాభ్యంతరశుచి, 9 వ్రతములు సల్పుట 10 ఇతరుల 
సొమ్ము నపహరింపకుండుట అను నీ పది ధర్మములు గృహస్థునకు 
శ్రేయోదాయకములు, మోక్షప్రదములు ఇట్టి ధర్మగుణములు గలవారు జనకుడు, 
శిఖిధ్వ్యజుడు, చూడాలవలె నుండి జీవన్ముక్తిని పొందవచ్చును అట్టు కాని వారు 
బుణత్రయమును నివృత్తి జేసికొని వానప్రస్థాశ్రమమున కేగవలయును వానప్రస్థ 
మనగా ఉద్యానము, తోట, ఏకాంత (ప్రదేశము మొదలగు చోట్ల నుండుట. 


Www 


వానప్రసము 
ఇ 


చతుర్ణమాయుషో భాగముషిత్వా౨. ౭. ద్యం గురావిహ । 
ద్వితీయమాయుషో భాగం కృతదారో గృహే వసేత్‌ ॥ 


ఆర్యులు తమ ఆయుః పరిమితిలో నాల్గవ (25 సం॥) భాగమును గురుకుల 
వాసముచే గడిపి రెండవ (26 సం: నుండి 50 వణకు) భాగమున గృహస్థాశ్రమము 
నవలంబించి గృహమున నుండవలయును 


ఏవం గృహాశ్రమే స్థిత్వా విధివత్స్నాతకో ద్విజః | 
వనే వసేత్తు నియతో యధావద్వొజితే(న్రియః ॥ 


విద్యావ్రత స్నాతకుడగు విప్రుడిత్తెజగున గృహస్థాశ్రమమును గడిపి 
నియమములను గొని, శా(న్ర విధిచొవున జితేన్చియుడ్డె వనమున 
వానప్రస్థాశ్రమమున నుండవలయును 


నూరు సంవత్సరముల ఆయుఃపరిమితి పూర్వము ఏర్పడినది ఇప్పుడు 
80 సంవత్సరములు కొందథికి, కొందజికి 60 సంవత్సరములు జరుగుచున్నవి 
వనమునందు 25 సంవత్సరములు అవసరములు గావు 12 గాని, 8 గాని, 4 
గాని సంవత్సరములు చాలును గృహస్టాశమములో నుండినప్పుడు అంతః 
కరణములో నుండిన విషయమాలిన్యము నశించుట కొజుకు వనమున 
తపమొనరించ వలయును అందువలన చిత్తము శుద్ద్ధమగును. బ్రహ్మధ్యానార్హృత 
గలుగును 


(గ్రంధాన్తరము :- 


యధా చ మలినే వ(ప్తే రంగః శుభతరో నహి | 
క్షాళనే హి కృతే శుద్దే నర్యో రంగః (ప్రసజ్ఞ తే ॥ 


ఏలాగున పొగ మొదలగు మాలిన్యము గల వ(స్తమునకు రంగువేసిన 
శుద్దముగా పట్టువడదో, అట్టి వస్త్రమును శుద్దముగా ఉతికిన నే విధమగు 


258 శ్రీిమలయాళ సద్గురు గ్రంధావళి 


రంగుగాని యేలాగున పట్టుకొనునో, ఆలాగున వనమున తపమాచరించి హృదయ 
మాలిన్యము నశించిన పిమ్మటనే (బ్రహ్మజ్ఞానావగాహనమునకు తగిన శుద్దమగు 
బుద్ది యేర్చడును 

తపసో న పరం కించిత్‌ తపో హి మహతాం ధనమ్‌ | 

తవసా (ప్రాప్యతే సర్వం తపోయోగ్యో2 సి పుత్రక 1 ॥ 


తపమున కన్న ్రేష్ట్రగుయినది మజియొకటి లేదు మహనీయుల ధనము 
తపస్పే తపస్సు వలననే సమస్తము (ప్రాప్రమగుచున్నది అందుచే ఓ కుమారుడా! 
నీవు తపమొనర్చ్భుటకు యోగ్యుడుగా అగుచున్నావు 


తపసో హి వినా నాస్తి సిద్దిః కుత్రాపి శోభతే | 

సర్వాసాం కర్మసిద్దీనాం మూలం హి తవ ఉచ్యతే nu 

తపస్సు లేకయే సిద్దియు నెచ్చటను ్రకాశించుట లేదు సర్వానుష్టాన 
సిద్దులకును తపస్పే మూలమని బుషులచే చెప్పబడెను 

నర్వపాపేషు నష్టము బుద్దిర్భవతి నిర్మలా | 

సైవ బుద్దిన్సమాఖ్యాతా జ్ఞానశబ్దేన నూరిభిః॥॥ 

తపస్సుచే సర్వపాపములు నశించునప్పుడు బుద్ది మిక్కిలి నిర్మలతను 
పొందును అట్టి నిర్మలతయు, ఏకాగ్రతయు గల బుద్ది జ్ఞానమును ధరించుటకు 
సమర్థత గలది యగును అని బుషులు చెప్పిరి 


ఇక మనుస్మృతిని అనుసన్తించెదను అందు వానప్రస్థ్టమునకు కాలము 
నిర్ణయించబడియున్నది 


గృహన్భస్తు యదా వశ్యేద్వలీపలితమాత్మనః | 
అపత్యస్యైన చావత్యం తదా2.రణ్యం నమాగ్రయేత్‌ ॥ 
ఎప్పుడు గృహస్థుడు తన మోమున ముడుతలను, శిరమున నెజను 


జూచునో, ఎప్పుడు పుత్రునికి పుత్రుని పుట్టుకను జూచునో, ఆ వెంటనే 
గృహస్థాశ్రమము వీడి వానప్రస్థాశ్రమ మూని యరణ్యమునకు బోవలయును 


గృహస్థాశ్రమ ధర్మము 259 


గృహస్థాశ్రమము పూనినను ఎప్పుడు వైరాగ్యము గలుగునో అప్పుడే 
వనమున కేగుట యుత్తమ మగును పుత్రుని కనిన తర్వాత వనమున కేగుట 
మధ్యమ మగును పుత్రున కైనను, పుత్రిక కైనను పుత్రుడు గలిగిన (పౌత్రు 
డేర్చడిన) తర్వాత వానప్రస్థమును పొందుట కనిష్ట మగును అటు తర్వాత గూడ 
గృహమున నుండెనేని అది అధర్మ మగును 


సంత్యజ్య (గ్రామ్యమాహారం సర్వం చైవ పరిచ్చదమ్‌ । 

పుత్రేషు భార్యాం నిక్షివ్య వనం గచ్చేత్సహైవ వా ॥ 

సామాన్యముగా గృహస్థాశ్రమములో భుజించెడు కట్వామ్ల లవణాది 
ఆహారములను మాని కందమూల ఫలములను ఆహారముగ గైకొనుచు పరిజనము 
నంతటిని వీడి భార్యను పుత్రుల యధీనతలో వదలిగాని, ఆమె కిష్టమున్నచో 
నామెతోగూడ గాని వనమునకు పోవలయును 


(బ్రహ్మచర్యవతము అవలంబించుటకును, వనములో దొరకు ఆహారముల 
భుజించుటకును, నారవస్తము మొదలగు వానిని ధరించుటకును, పర్షశాలలో 
నివసించుటకును, కితోష్టాది ద్వంద్వములను నహించుటకును, శక్తిగలదై 
యుండినచో భార్యను గూడ వానప్రస్టమునకు తీసికొనిపోవచ్చును గృహము 
వీడి వనము ప్రవేశించిన మరల గృహ సంబంధములగు ఏ సంకల్పములు గలుగని 
స్థితిలోనికి మనస్సు రావలయును నీవారధాన్యాన్నమును గోక్షీరమును వనవాసులు 
భుజింపనగును 


మున్యన్లైర్సివిధె ర్మేధ్యై శృాకమూలవలేన వా । 
ఏతానేవ మహాయజ్ఞాన్‌ నిర్వపేద్విధిపూర్యకమ్‌ ॥ 


నివ్వరి ధాన్యము మొదలగు పలు తెజంగులగు పవి(త్రములయిన మునుల 
ఆహార పదాకములచేతను, అరణ్యముననే దొణకు శాకములచేతను, కందమూల 
ఫలముల చేతను తొల్లి గృహస్సునికి విహితములగు పంచమహాయజ్ఞములను 
శా(స్త్రవిధి చొప్పున నాచదింపవలయును 


F18 


260 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


వసీత చర్మచీరం వా సాయం స్నాయా(త్రగే తధా | 
జటాళ్ళ బిభృయాన్నిత్యం శ్మశ్రులోమనఖభాని చ ॥ 


జింక మొదలగు జంతువుల చర ములను గాని, నారబట్టలను గాని ధరింప 
వలయును తెల్లవారుజామునను సాయంకాలమునను స్నానము చేయవలయును 
జడలను, గడ్డము, మీసములను, రోమములను, గోళ్లను ధరింపవలయును 


యద్భక్ష్యం స్యాత్తతో దద్యాద్బలిం భిక్షాం చ శక్తితః । 

అమ్మూలవ లభిక్షాభిరర్భయేదా(శ్రమాగతాన్‌ 1 

తానేది భుజించునో ఆ పదార్హముతోనే బలియు (పూజయు), వైశ్యదేవము, 
నిత్య(శ్రాద్దము జేయవలయును తన యాశ్రమమునకు వచ్చిన వారిని జలము, 
దుంపలు, పండ్లు అను భిక్షతోనే సత్కరింపవలయును 

స్వాధ్యాయే నిత్యయుక్తస్సాద్దాంతో మ్రై(త్రనృమాహిత: । 

దాతా నిత్యమనాదాతా నర్వభూతానుకంవకః ॥ 

వేదాధ్యయనమునం దెల్లప్పుడాసక్తి గలవాడును, ఎండ, వాన, చలి 
మొదలగునవి ఓర్చుకొనువాడును, అందణకు మేలొనర్చువాడును, మనస్సును 


వశపరుచుకొన్న వాడును, విడువని దాతయు, ఒరులకడ నుండి ఫ్రతిగ్రహమును 
చేయని వాడును, సకల జీవము లందు దయగలవాడును నై యుండవలయును 


తాపసేస్వేవ విపేమ యాతత్రికం భైక్స్షమావారేత్‌ | 
గృహమేధిషు చాన్యేము ద్విజేము వనవాసిషు ॥ 
తాపసులగు విపుల నుండియే జీవధారణమునకు వలసిన యాహారములను 


భిక్ష గైకొనవలయును అట్టివారు లేని చోట నితరులయిన వనవాసులగు 
గృహస్టులకడ నుండియు భిక్షగైకొనవచ్చును. 


(గ్రామాదాహృత్య వా౭_శ్నీయా దష్టా (గ్రాసాన్‌ వనే వనన్‌ | 
(ప్రతిగృహ్య పుటేనైవ పాణినా శకలేన వా ॥ 


అట్టివారు కూడ లభింపనప్పుడు (గ్రామము నుండియైనను నెనిమిది 


గృహస్థాశ్రమ ధర్మము 261 


ముద్దలను ఆకులోగాని, మూకుటి పెంకులో గాని, దోసిలితో గాని తెచ్చుకొని 
తాను వనవాసియై భుజింపవలయును 


ఏతాశ్చాన్వాశ్చ్ళ సేవేత దీక్షా వి(ప్రో వనే వసన్‌ 1 
వివిధాశ్సాపనిషదీరాత్మసంసిద్దయే (శ్రుతీ: ॥ 


వానప్రస్థుడు ఈ నియమములను, నితరములగు కొన్ని వానప్రస్థ 
శాస్త్రమున జెప్పబడిన నియమములను నభ్యసించుచు, ఉపనిషత్తులందు 
జెప్పబడిన (బ్రహ్మ(ప్రతిపాదకము లయిన వాక్యముల నన్నిటిని పరబ్రహ్మ (ప్రాప్తికై 
పలుమాటు పరించుచు వాని యర్హములను తెలిసికొనుచుండవలయును 


బుషిభిర్రాహ్మణాశ్చైవ గృహస్టైరేవ సేవితా: | 

విద్యాతపో వివృద్ధ్యర్దం శరీరన్య చ శుద్దయే ॥ 
అలయ 0 

ఏలయన బుషులను, (బ్రహ్మసాక్షాత్కారమునొందిన యతులును, 
గృహస్ట్థులును తమకు నద్వైత జ్ఞాన ధర్మ మభివృద్ది యగుటకై యుపనిషత్తులలోని 
వాక్యములను మననము చేసిరి శరీరే న్రియముల శుద్ది కొఅకును ఇట్లు చేసిరి. 
కావున వానప్రస్థు లిటుల చేయుట యుత్తమము 

ఆసాం మహర్షిచర్యాణాం త్యక్త్వా న్యతమయా తనుమ్‌ । 

వీతశోకభయో వి(ప్రో (బ్రహ్మలోకే మహీయతే ॥ 

-ఈ మున్ను చెప్పిన మహర్షి చర్యలలో నొక్క దానిని అనుష్టించి దేహమును 
పరిత్యజించు ఆర్యుండు భయదుఃఖములను బాసినవాడై (బ్రహ్మలోకమున 
పూజ్యాడగుచున్నాడు 

యరధోక్తాన్యపి కర్మాణి పరిహాయ ద్విజోత్తమః । 

ఆత్మజ్ఞానే శమే చ స్యాద్వేదాభ్యాసే చ యత్నవాన్‌ ॥ 

ఆర్యోత్తముడు శాగస్త్రవిహితములగు నగ్నిహో్రాదికర్మలను పరిత్యజించి 
యైనను పరమాత్మ చింతనము, ఇంద్రియ జయము, (ప్రణవ జపము, ఉపనిషదాది 
వేదపరనములయందు ప్రయత్నపరుడై యుండవలయును 


262 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


జపేచ్చ ప్రణవం నిత్యం జితాత్మా విజితే(న్రియః । 
పరేదుపనిషద్యాక్యం వేదాన్తార్థాంళ్ళ చిన్తయేత్‌ ॥ 


ఇంకను సం(గ్రహములో సంగ్రహించి తెల్పబడుచున్నది ఇన్లియ నిగ్రహము 
గలవాడై, ఆత్మ నియమము గలవాడై, నిత్యము ప్రణవమును జపించవలయును 
ఉపనిషద్వాక్యములను పరించవలయును వేదాన్హార్థ్హములను బ్రహ్మప్రాప్తికొఅకు 
చింతన చేయవలయును. ఈ లాగున యావత్కాలము వ్యాస విశ్వామిత్ర 
మై(త్రేయాదులవలె వానప్రస్థమున నుండవచ్చును అట్టు కానిచో అచ్చోటి 
నుండియే సన్న్యసింపవచ్చును. 

వనేషు తు విహృత్మ్యైవం తృతీయం భాగమాయుషః | 

చతుర్ధమాయుషో భాగం త్యక్త్వా నంగావ్పరి(వ్రజేత్‌ u 


ఇత్తెజగున నా శ్రమములందు నాయువు నందలి మూడవ భాగమును 
గడిపి పుత్రకళత్రాది సంబంధములను దొరగి యాయువున నాల్గవ భాగమున 
సన్న్యాసమును స్వీకరించవలయును దీనియందు గల వానప్రస్థుని ఆహార 
నియమము వర్తమాన యుగములో నుండు జనులకు కొంచెము కరినముగా 
కనిపించవచ్చును స్మృతికర్తలయొక్క, యోగనిష్ణులయొక్క ఆశయము 
దేశకాలానుగుణముగ వర్తన గలిగి యుండుటచే నగును పూర్వకాలమున నుండిన 
బుషుల యొక్క మానసిక కాయికములకును వర్తమాన యుగములో నుండు 
శారీర మానసే(న్టియములకును చాల మార్పు గలదు కావున ప్రస్తుత స్థితి 
ననుసరించి వనము అనిన విశ్రాన్తిగల ఉద్యానవనము, తోట, ఏకాన్త ప్రదేశమను 
అర్థము (గ్రహించిన చాలును ఆలాగున కందపక్వఫలములను శుద్ధ మగు 
సాత్తికాన్నాహారాదులు అని (గ్రహించిన సరిపోవును 


ల సా 


సతీవ్రత ధర్మము 
(ఏకపత్నీ వ్రత ధర్మము) 


పురా చ నైమిశారణ్యే పుణ్యన్ఫూతో జగాద యమ్‌ । 

లోకానాం చ హితాయైవ వతిధర్మం (బ్రవీమి తమ్‌ ॥ 1 

పూర్వకాలమున నైైమిశారణ్యమునందు పూజ్యుండగు సూతమహర్షి 
లోకహితము కొజకై ఏ పతిధర్మమును చెప్పెనో ఆ పతి ధర్మమునే చెప్పుచున్నాను 


('వ్రభుభక్తిం స్థావయితుం (ప్రజాసు చ (వ్రభుర్యధా । 
స్వానుష్టానేన యతతే తద్వత్సత్యాం వతిర్భవేత్‌ ॥ 2 


రాజేవిధమున 'ప్రజలయందు ప్రభుభక్తిని స్థాపించుటకు తన మంచి 
నడవడికచేత ప్రయత్నించుచున్నాడో, గురువు శిష్యులకు తన యందు భక్తి 
గలుగుటకు అ(ప్రమత్తుడై ప్రవర్తించు చున్నాడో, ఆలాగుననే భార్యకు తనయందు 
భక్తి గలుగుటకు భర్త జాగరూకుడై (ప్రవర్తించవలయును 


రవతూద్వహే మైధిలరాజవుత్రా నలే చ బభ్రైమ్యాః వతిభక్తిసిద్దా । 
త్రిశంకుజే చంద్రమతీ సుతన్వ్యా స్తద్భూమిభృద్వర్తనమేవ హేతుః ॥ 3 
శ్రీరామునియందు జానకీ దేవికి, నలునియందు దమయంతికి, 


హరిశ్చంద్రుని యందు చంద్రమతీదేవికి భక్తి గల్లుటకు శ్రీరామ నలహరిశ్ళం[ద్ర 
నృపతుల యొక్క నడవడికయే కారణము 


మనోవాక్కాయ కరణైః వరనారీస్పృహాం వినా | 
న్వపత్నీగమనం ధర్మ ఇతి వ్యాసో౭ివదత్స్పురా ॥ 4 


మనోవాక్కాయ కరణములచేత వరస్రీల యందాశను వదలి 
స్వభార్యాగమనమే పరమధర్మమని వ్యాసుడు పూర్వము పలికెను 

మాతృవత్సరదారాంళ్చ పర(ద్రవ్యాణి లోష్టవత్‌ । 

ఆత్మవత్పర్వభూతాని పశ్యేదేవం పతిస్పదా ॥ 5 


264 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


భర్త యితరుల భార్యలను తల్లుల వలెను, ఇతరుల సొత్తులను మట్టివలెను, 
సర్వభూతములను తనవలెను ఎల్లప్పుడును చూడవలయును దీనికన్న పవిత్ర 
ధర్మమును ఏమి చెప్పగలరు? 

దారాణాం దేహార్హం పత్యుస్వ్యాత్తదైవ పత్యుః కళ్యతన్య । 

నృష్ట్యాదౌ పరమేష్ట్రీ జగాద తస్మాదతంద్రిణా స్యాతామ్‌ ॥ 6 


భార్య యొక్క దేహార్హము భర్తదనియు, భర్త యొక్క దేహార్హము 
భార్యదనియు (బ్రహ్మదేవుడు సృష్ట్యారంభముననే చెప్పెను కాన దంపతులు కడు 
జాగ్రత్త గలవారలై మెలంగ వలయును 

ఆచారం పత్యురుద్దిశ్య నతీ వర్తేత సర్వదా । 

తస్మాత్పతిర్దాగరూకో భవేద['త్ర న సంశయః ॥ 7 


భార్య సర్వకాలము భర్త యొక్క నడవడిని ఉద్దేశించియే (అనుసరించియే) 
(ప్రవర్తించ వలసియున్నది కావున భర్త తన నడవడికయందు కడుజాగరూకుడై 
మెలంగవలయును ఏలన భర్త అధికుడగుట చేత 


(స్తియో౭ బలాస్పసంకల్పా: భర్రధీనాశ్ళ తాను చేత్‌ | 
లోపో జాయేత తం సోఢుం సంన్కర్తుం వతిరర్హతి ॥ 8 


(స్త్రీలు అబలలుగను, ఎక్కువ సంకల్పము గలవారుగను, భర్తకు స్వాధీనలైన 
వారుగను నున్నారు. కాబట్టి వారియందు లోపమేదైన గలిగిన భర్త సహించుకొని 
సంస్కరించుటకు నర్హుడగు చున్నాడు దీనిని అర్జునుడు గీత యందు “ప్రియః 
(ప్రియాయార్హసి దేవ సోఢుం' అని వక్కాణించి యున్నాడు 


వర్షాతపా చేద్భవతన్సమౌ యధా 
సన్యం స్వపత్యం నమధీయుజన్తథా । 
జాయేత జాయావతియుగ్మకస్య వా 
తరద్ద్వెపరీత్యే ఫలవిష్టవో భవేత్‌ ॥ 9 


ఎండవానలు సమముగా నున్న సస్యము లెట్టు అభివృద్ది జెందునో, 


గృహస్థాశ్రమ ధర్మము 265 


అవ్విధముననే సమానబుద్ది గల దంపతులకు (శ్రేస్రమైన యపత్యము (సంతానము) 
కలుగును అట్టు గాక వర్గ్ణాతపములు గాని దంపతులుగాని విషమముగా 
ప్రవర్తించిన సస్యములును సంతానమును చెడిపోవును 


వృషభో వృషభేన సంయుతో 
శకటం భారభృతం యధా తటమ్‌ | 
నమజాతి నమాన భావజం 
పతియుగ్యం భవనావమానయేత్‌ ॥ 10 


వృషభముతో జతపజుచి కట్టిన వృషభ మెవ్విధంబున భారభృతంబగు 
రధంబును సుఖముగా గమ్యస్థానమును చేర్చుచున్నదో, అవ్విధముననే సమగుణ 
సమానాభిప్రాయములు గల భార్యాభర్తలు సంసార రధమును గమ్యస్థానమును 
సుఖముగా జేర్చుదురు భిన్న జాతిగల మహిషముతో వృషభమును, ఆశ్యముతో 
వృషభమును కట్టిన ఏ విధమున బండిని లాగవో, అట్టే భిన్నగుణ భిన్నాభి 
ప్రాయము గల దమ్పతులు సంసారశకటమును గమ్యస్థానమును జేర్చజాలరు 
అట్టి వారికి సంసారము భారమే 


లోకే చ ధూమశకటస్పమవహ్నినీర 

శక్షుద్గతో నయతి గమ్యవదం జనాంళ్ళ | 
స్వస్థాంస్తథై వ సమభావయుతం హి ద్వన్ష్వ్యం 

తత్‌ (ప్రాపయేత్ప్వగృహగానఖిలాన్మనుష్యాన్‌ ॥ 11 


లోకమున సమానమైన జలాగ్నుల శక్తిచే నడుచు రైలు బండి యెట్టు తన 
యందలి ్రజలనందగిని వారి వారి గమ్యస్థానములకు చేర్చుచున్నదో, 
అవ్విధముననే సమాన భావముతో కూడుకొనిన దంపతులు తమ గృహమున 
గలవారి నందరిని వారి గమ్యస్థానమునకు చేర్చుదురు 


చంద్రార్క దేవా న్వగతిం ప్రయాతో 
లోకాస్తతస్సాధు భవన్తి తద్వత్‌ | 


266 శ్రీమలయాళ పద్దురు గ్రంధావళి 


జాయావతీ న్వీయవధేన యాతా 
(శ్రేస్టళ్చు నోచేద్విషమో భవన్ప: ॥ 12 


సూర్య చనులు వారి మార్గము ననుసరించి చక్కగా పోవుచున్నందువలననే 
లోకము లన్నియు చక్కగా నున్నవి భార్యాభర్త లీరీతిగనే వారి మార్గము 
ననుసరించియే నడిచిన సంసారము శ్రేష్టమగును అట్టుగాని యెడల సంసారము 
కష్టదాయకమే యగును (నిస్పారమే యగును) 


యధా జలం జలేనైక్యం తద్వన్నైతి వృతం జలే । 
న భావౌ దంవతీ చైక్యమేత్య యాతస్సుఖం భృశమ్‌ ॥ 13 


నీరు నీటిలో ఏ విధమున నైక్యమగుచున్నదో, ఆవిధమున నెయ్యి నీటిలో 
ఐక్యము గాదు ఆవిధముననే సమాన భావముగల దంపతులు ఐక్యముగా 
నుందురు, సుఖము నొందుదురు భిన్నభావముగల దంపతులు తైలజలముల 
వలె నైక్యమై యుండరు. సుఖమును పొందరు 


క్రమేణ యాతో యది (ప్రాణ వాయు రపానవాయు స్పుఖినశ్ళ బీవాః । 
తధా లభేతాం భువి దంపతీ చ సుఖం మహన్నో యది దుఃఖిమేవ॥14 


ప్రాణాపాన వాయువులు (క్రమముగా నడచుచుండిన ప్రాణులన్నియు 
సుఖముగా నుండును ఆవిధముననే భూలోకమున భార్యాభర్తలు క్రమముగా 
ప్రవర్తించిన గొప్ప సుఖము నొందుదురు లేని యెడల కష్టముల బడుదురు 


పతివ్రతానాం చరితం పరన్యః పత్నీవ్రతానాం చరితం పరన్తః । 
తధా చరిత్వా సుగతిం ప్రయాన్లు భవేగతాస్తేవ.పి యధా౭_ మ్బుపద్మే॥15 


(స్రీలు పతివ్రతల చరితమును జదువుచు, పురుషులు ఏకపత్నీవ్రతుల 
కధలను పరించుచు నందలి పద్దతి ననుసరించి (ప్రవర్తించుచుండిన వారలు 
సంసారము నందున్న వారైనను తామరాకు నీటిలో నున్నను తడవనటుల 
బద్దులుగాక ముక్తు లగుదురు “పద్మపత్ర మివాంభసా” అని గీత 


గృహస్థాశ్రమ ధర్మము 267 


సంసారో యది శుద్దోవ.న్యత్పూతం స్యాదాశ్రమ(త్రయమ్‌ । 

జాయన్తే౭ (త్ర సువుడత్రాళశ్ళ దేశరక్షణతత్సరాః ॥ 16 

గృహస్థాశ్రమము పరిశుద్దమైనచో తక్కిన (బ్రహ్మచర్య వానప్రస్థ 
సన్న్యాసములను ఆశ్రమ (త్రయము పవిత్ర మగుచున్నది. అట్టి సంసారమునందు 
తనను, మాతాపితరులను దేశమును ఇద్దరించెడి బిడ్డలుద్భవింతురు 


నదాచారే (వ్రతే త్యాగే తపో ధర్మకలానుచ । 
దమ్పతీ చ మిధ శ్ర్షేష్టా వర్తేయాతాం దినే దినే ॥ 17 


జాయాపతులు సదాచారమునందును, (వ్రతమునందును, త్యాగము 
నందును, తపోధర్మవిద్యలయందును పరస్పరము మించిన వారుగా ననుదినము 
(ప్రవర్తించవలయును 


తే గృహే నివసన్లోల_ పి మోక్షం యాన్తి న సంశయః | 
అరణ్యస్థ్టో తవస్వీ చ నన్న్యాసీ యాదృశం వ్రజేత్‌! 18 


భార్యా భర్తలు పై జెప్పిన విధమున (ప్రవర్తించుచున్న యెడల అరణ్యము 
నందు నివసించు తపస్వియు, సన్న్యాసియు నెట్టి మోక్షమును పొందుచున్నారో 
అట్టి ముక్తిని పొందుదురు దీనియందు సంశయము లేదు 

ఉద్వాహకాలే చ పతిస్స్వనారీ తుల్యారభాగావురుషార్థవర్లే । 

ఇత్యగ్ని దేవద్విజసన్నిధానే ఉక్వా కధం తామబలాం త్యజేత్సః 119 


భర్త తన పరిణయ కాలమునందు తన భార్య ధర్మార్ధకామమోక్షములందు 
సమాన భాగస్టురాలని దేవ(బ్రాహ్మణాగ్నుల సమక్షమున జెప్పి అబలయగు 
నామెను నే విధమున విడువవచ్చును? అనగా విడువరాదని భావము 


ఏవం చ స్వగృహే స్థిత్వా గృహభారం నిధాయ చ । 
యుక్తేషు జమృతీ యాతాం తపః కర్తుం వనం (ప్రతి ॥ 20 


తప: కృత్వా౭ న్య కాలే తు (వ్రజేతాం దమ్పతీ భువి । 
మోక్ష నిర్వాణమిత్యేపం భావయుక్తా చ స్తాం సదా ॥ 21 


268 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


పై జెప్పిన రీతిగా గృహస్థాశ్రమము నిర్వర్తించి, తగిన వారి యందు 
గృహభారముంచి భార్యాభర్తలు తపము చేయుటకు అరణ్యమునకు 
వెళ్ళవలయును, అట్టు తపమాచరించి మోక్షము పొందవలయునను భావముతో 
భార్యాభర్త లెల్లప్పుడును జీవిత యా(త్రను సుమంగళముగ గడుపవలయును 


హః జాల 
పరమరహస్యము 


ఈజఉపాధి పాదచారియై తీర్థయాత్ర జేయుచు బృన్హావన (ప్రాన్తములో 
సంచరించు చున్నప్పుడు అన్నిచోట్ల ముఖ్యముగ మధుర, బృన్హావన, గోకుల, 
గోవర్హనాదు లంతటను 'రాధాకృష్ణా' అనుధ్వనులే సర్వకాల సర్వావస్థల యందును 
వినబడుచుండెను. అనగా భక్తి పరవశులై యుండు పరమ సాధువులును, 
పరమయోగులును, పరి(వాజకులగు యతి వర్యులును, నైష్టికబ్రహ్మచారులగు 
(బ్రహ్మనిష్ణులును, గొప్ప తపోవంతులును, తపస్వినులును, మునులకు సదృశులగు 
మహాత్ములును సై జెప్పినట్టు శ్రీరాధాకృష్ణా! అని జపించుచు, స్మరించుచు, 
ఉచ్చరించుచుండిరి అదే ప్రకారము అయోధ్యలో ఎచ్చట జూచినను ఎల్లప్పుడును 
సీతారాం సీతారాం” అను పవిత్ర వాక్యములే వినవచ్చు చుండెను అచ్చటను పై 
జెప్పిన వారివలె తాపసులును, యతీశ్యరులును, బుషులవంటి వారును గలరు 
అదే రీతిగ శ్రీకాశిలోను రాత్రింబవళ్ళు * పార్వతీపతే హరహర మహాదేవ శంభో" 
అను పావనశబ్దమే వినబడుచుండెను 


ఇట్టు ఉచ్చరించుచుండు వారిలో అనేకులు పరమ వైరాగ్యము గలవారుగను, 
నంసారమాలిన్యము తగులనివారుగ నుండిరి అంతేగాక సంసారము 
నిస్సారమనియు, నంసార కూవమనియు, నంసాఠ సాగరమనియు, 
సంసారారణ్యమనియు, సంసార పాశ మనియు, సంసారజాల మనియు (వల 
యనియు), దానిలో నుండి త్వరలో విముక్తులు కండు అనియు జనులకు 
బోధించుచుందురు ఇప్పుడును లోకములోని పరమభక్తులు మహావైరాగ్య నిధులు 
గూడ ఆలాగున జెప్పుచుందురు 


గృహస్థాశ్రమ ధర్మము 269 


అయితే వారిలో గల యోగులు గాని, విరక్తులుగాని, సన్న్యాసులుగాని, 
యేదైవము నుపాసించెదరు? ఆదేవతలు సంసారమును దూషించువారా! 
సంసారమును త్యజించినవారా! ఇప్పుడును సంసారములో నుండువారా! లేక 
గృహస్థాశ్రమము నుపేక్షించిన వారా! అంతమాత్రమైన పై జెప్పిన సాధువులు 
యోచించుకొనుట లేదు గృహస్థాశ్రమము అంత పవిత్రము గానిచో ఆ 
దేవతలందరు ఏల గృహస్థాశ్రమము నంగీకరింపవలయును? ఒక్కొక్క దైవమును 
గుతించి యోచించుకొనుడు శ్రీ (బ్రహ్మదేవుడు సత్యలోకమున సరస్వతీ దేవితో 
గూడి గదా యుంటున్నాడు యోగులందరు అట్టి హిరణ్యగర్భుని గదా 
యుపాసించుచున్నారు ఆలాగున భక్తులందణును, మునులందయణును, 
విరక్తులందణును శ్రీ మన్నారాయణమూర్తిని గదా భజించుచున్నారు ఆ 
విష్ణుభగవానుడు శ్రీ వైకుంరమున శ్రీ లక్ష్మీదేవితో గూడి గదా నివాసము 
జేయుచున్నాడు, ఆలాగున శ్రీ పరమశివుండు కైలాసమున శ్రీ పార్వతీ దేవితో 
గూడి గదా యుంటున్నాడు ఈ దేవతల ధ్యానక్టోకము లన్నిటిలోను సరస్వతితోను, 
లక్ష్మితోను, పార్వతితోను గూడి యున్నట్లే గనబడుచున్నది 


పై జెప్పిన విరాగులు సంసారమును నిందించుటలో ఏదైన సత్యము గలదా? 
గృహస్థాశ్రమము అంత అపవిత్రమైనచో ఆ(త్రిమూర్తులు అట్టి గృహస్థాశ్రమమును 
సేవింతురా! ఇట్టుండగా తాముపాసించెడు ఇష్ట దేవతలే గృహస్థాశ్రమములో నుండు 
వారై యుండగా తమకు మాత్రము ఎట్టు గృహస్థాశ్రమము దుఃఖకరముగా 
నుండుటకు కారణమగును? (ప్రపంచములో గల సర్వమునులును, బుషులును, 
ఇట్టి త్రిమూర్తులను గదా ఇష్టదైవములుగా నుపాసించుచున్నారు. దీనికన్న నిక 
మీకు నేమి ప్రమాణము గావలయును? సృష్టియంతయు ఈ ద్వంద్వము వలననే 
జరుగు చుండును కావుననే గీతలో శ్రీ కృష్ణ భగవానుడు 13 వ అధ్యాయమున 
ఇట్టుపదేశించినది 


యావత్సంజాయతే కించిత్సత్వ్యం స్థావరజంగమమ్‌ i 
క్షేత్ర క్లేతజ్ఞసంయోగాత్‌ తద్విద్ది భరతర్షభ! ॥ 


270 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఓ అర్జునా! చరములును, అచరములును, సృష్టిలో గల సకల వస్తు 
సముదాయములును క్షేత్రక్షేత్రజ్ఞుల చేరిక వలననే వుట్టుచున్నవి అని 
తెలిసికొనుము (ప్రకృతి పురుషుల సంబన్హ్లములు లేక యే వస్తువును కొంచెమైనను 
పుట్టుట లేదు 


(ప్రత్యక్షముగా పరిశీలించుకొనుడు ఎండ వానల వలననే సమస్త 
తృణాదులును ఉద్భవించుచున్నవి ఒక్క యెండ మాత్రముచే గాని, లేక వాన 
మాత్రముచే గాని ఒక తృణమైనను ఆవిర్భవించజాలదు ఆలాగున ఆకాశ 
భూముల స్థితియు గ్రహించు కొనవలయును ఆకాశము పురుషుడనియు, భూమి 
(స్ర్తీ యనియు తెలియనగును ఆలాగున నిప్పును, నీరును రెండు లేనిచో ఒక్క 
ప్రాణియైన బ్రతుక గల్లునా? అగ్ని పురుష శబ్దమని , అప్పు (జలము) (స్తీ శబ్దమని 
శబ్ద శాస్త మెణింగిన వారందతికి విదితమే ఆలాగున ప్రాణాపానముల 
రెంటివలననే ప్రాణికోట్టన్నియు జీవించుచున్నవి ఒక్క (ప్రాణవాయువు మాత్రము 
చేతగాని, ఒక్క అపానవాయువు మాత్రముచే గాని ఒక ప్రాణియు జీవింప జాలదు 
అదే రీతిగా నిప్పు, నీళ్ళు, అను రెండింటిచేతనే సర్వ యంత్రములు నడచుచున్నవి 
వీనిలో నేదైన ఒక వస్తువువలన నేయింజను గాని చలింపజాలదు కావున 
ప్రాణికోట్ల యుత్పత్తి యంతయు ద్వంద్వముల చేతనే గల్లుచున్నది. 


ఆలాగున శీతలమును గలుగజేసెడి చంద్రుని వలనను, ఉప్ణమును 
గలుగజేసెడి సూర్యుని వలనను నీ బ్రహ్మాండకార్యము లన్నియు జరుగుచుండగా 
ధర్మబద్దమగు గృహస్థాశ్రమ దాంపత్యము ఎట్టు బన్హమగును? ఎట్టు దోషయుక్త 
మగును? తాముపాసించెడు డైవములే దంపతులై యుండగా తమకు మాత్రము 
దాంపత్యమెటుల బన్ద్లమును గలుగజేయును? బన్టములనుండి విముక్తులుగా 
చేసెడు దేవతలే దామ్పత్యము గలిగి గృహస్థాశ్రమము నవలంబించి యున్నారను 
దానినే దీనిలో (గ్రహించవలయును అదేమన ఆ దేవతలవలె జనులుగూడా 
గృహస్థాశ్రమములో నుండిన దోషము లేదనియు, మోక్షమునకు భంగము 
గలుగదనియు భక్తులు తెలిసి కొనుట కొజుకే అట్టు గృహస్థాశ్రమమును (గ్రహించిరి 
అదియునుగాక ఆ దేవతలు ఏలాగున నిస్సంగులై తమ కేర్పడిన సృష్టిస్థితి 


గృవాస్తాశ్రమ ధర్మము 271 


లయములను జేయుచున్నారో, అలాగున మానవులకు ఏర్పడిన ధర్మములను 
వారు వారనుష్టించు చుండిన బన్హము గలుగదనియు, సరిగా చేయనిచో మాత్రమే 
బన్హ్లము గలుగుననియు తెలుపుట కొణకే ఆలాగున నున్నారు కావుననే 
గీతయందు మూడవ అధ్యాయమున శ్రీ కృష్ణభగావానుడు ఈలాగున తెలిపెను 


(శ్రేయాన్‌ న్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుస్పితాత్‌ | 

న్వధర్శ్మే నిధనం (శ్రేయః పరధర్మో భయావహః ॥ 

గుణహీనమైనను తన కేర్చడిన ధర్మము చక్కగా ఆచరింపబడిన, అది 
ఇతరులు ఆచరించు ధర్మముకంటె నుత్తమమైనది తన యాచరణయందు 
మరణము కలిగినను (శ్రేయస్కరము ఇతరుల ఆచారము భయమును 
గలుగజేయునది మజియు పదునెనిమిదవ అధ్యాయమున 


స్వే స్వే కర్మణ్యభిరతస్పంసిద్దిం లభతే నరః । 

న్వకర్మనిరతస్పిద్దిం యధా విన్షతి తచ్చ్భృణు 11 

జనులకు ఏయే ఆశ్రమములలో ఏయే కర్మలేర్పడినవో వానిని 
ఆచరించుకొనియే మనుజుడు ముక్తిని పొందుచున్నాడు అయితే అసత్యము, 
హింస, దురాచారము వీటిని మనుష్యుల కెవరికిని ఏ శా(స్తమును విధించి 
యుండలేదు ఇచ్చట స్వధర్మ శబ్దమునకు చాకలి వాడయినచో, (స్త్రీల 
మలినకాలములో గల వ(స్తమునైనను ఉతుక వచ్చును మంగలివాడు క్షురకర్మ 
చేయవచ్చును పాకివారు మరుగుదొడ్డియెనను కడగవచ్చును ఇట్టి కార్యముల 
జేసియు శుభ్రముగా నుండి మనోనిర్మలత గలిగి బ్రహ్మవిచారము చేయవచ్చును 
వేదములను గూడ చదువవచ్చును 

దైవముచే సృష్టింపబడిన సూర్యచంద్రాది గ్రహములు సృష్ట్యారంభము 
నుండి నేటి వణకు ఒక క్షణ కాలమైనను నిలువక తమ తమ కార్యములలో 
సంచారమును చేయుచునే యున్నవి అందువలననే ప్రళయాది భయములు 
లేక భూలోకాదులు సుఖముగా నుండుటకు అవకాశ మేర్చడుచున్నది. గ్రహముల 
సంచారము సరిగా లేనిచో ఒక (గ్రహము మతియొక గ్రహముతో ఢీకొని లోకము 


272 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ధ్వంసమైపోనును అదియే ప్రళయము ఇప్పుడు గూడ ఎప్పుడైన (గ్రహముల గతి 
వక్రము లగునప్పుడే అతివృష్టి అనావృష్టి మొదలగు అరిష్టములు గలుగుచుండును 
అని జ్యోతిళ్శాస్తము ఉపదేశించుచున్నది అదెటుల ననగా నియమము లేక 
రైలుబండ్లు నడచుచుండిన ఒక దానితో నొకటి ఢీకొని శిధిలమైపోవును గదా 
కావుననే దైవాజ్ఞ ననుసరించి (ప్రవర్తించిన, గృహస్థాశ్రమము బన్లము గాదు 


మతీయు (ప్రతి పశుపక్ష్యాది జంతువు లన్నిటికి పుట్టుచుండు సంతానము 
లన్నియు స్త్రీ పురుషద్వనృములతోనే గూడియున్నవి ఇందువలనను గృహస్థాశ్రమ 
ధర్మము దైవసమ్మతమనియే (గ్రహించుకొనవలయును విహంగవర్గములో 
కొన్నింటికి రెండు పిల్లలు మాత్రమే యేర్చడును వాటిలో నొకటి పోతు 
మజియొకటి పెంటియు నుండును ఇది లోకమంతయు నెతీంగిన విషయమే 
ఇదియును గాక కొందలు విరాగులు (స్త్రీలను హీనులుగా తలంతురు అది వారి 
యొక్క మనఃస్థితిచే కలిగిన దోషమేగాని (స్త్రీల దోషము గాదు. ఎట్లన నే(త్రవ్యాధిచే 
ఒక వస్తువు మజియొక విధముగా కనుబడునట్టును, రోగమువల్ల జిహ్వా 
దోషముచే రుచ్య పదార్థము అరుచిగా నున్నట్లు నుండును ఒక వేళ శాస్త్రములలో 
వైరాగ్యము గలుగుట కొరకు కొన్ని స్థలములలో (స్తీ దూషణ కనుపించినను 
అదియుత్తమ (స్త్రీలను గుజించి కాదు దుష్టగుణములు గల స్త్రీలను గుణించి 
మాత్రమే యని తెలియందగినది ఆలాగున శాస్త్రములలో సంసారమును గుణించి 
గూడ కొన్ని స్థలములలో నిందగలదు. అదియు శుద్దముగా, చక్కగా 
గృహస్థాశ్రమమున నడువజాలని వారిని గుజించియేగాని, మతియొకటి గాదని 
విజ్ఞాలు తెలిసికొనియే యున్నారు. 


స్రీలు దోషయుత లయినచో (ప్రతి ప్రయోగమునందును (స్త్రీ శబ్దము 
ముందుగాను, పురుష శబ్దము వెనుకగా నుండదు చూడుడు. తల్లి దండ్రులు, 
లక్ష్మీనారాయణులు, గౌరీ శంకరులు, సీతారాములు, వాణీ హిరణ్యగర్భులు ఈ 
లాగున ప్రయోగము లేర్చడుటకు కారణము (స్తీ శబ్దము పవిత్ర వాచక మగుట 
చేతనే అని (గ్రహించుకొనదగినది ఇందుచేతనే పుత్రులు మాతాపితరులకు 
నమస్కారము చేయు సమయములో మొదట తల్లికిని, పిమ్మట తండ్రికిని, తర్వాత 


గృహస్థాశ్రమ ధర్మము 273 


వృద్దజనులకును నమస్కారము నొనరించవలయునని విధి యేర్పడినది మనువు 
చెప్పినది చూడుడు 


ఉపాధ్యాయాన్‌ నశాచార్య ఆచార్యాణాం శతం పితా ! 
సహ(న్రన్తు పిత్తూన్మాతా గౌరవేణాతిరిచ్యతే ॥ 


పదుగురు ఉపాధ్యాయులకన్న ఒక వంశాచార్యుడు అధికుడు అట్టి 
కులగురువులు నూజుగురికన్న ఒక తండ్రి అధికుడు అట్టి వేయి తండ్రులకన్న 
తల్లి అధికపూజ్యారాలు ఇదియునుగాక వేదములలో చెప్పినది జూడుడు 


'మాతృమాన్‌ పితృమాన్‌ ఆచార్యవాన్‌ పురుషో వేది మొదట తల్లిపేరును 
నిరూపించి, పిమ్మట తం(డ్రి యొక్కయు, గురువు యొక్కయు పేర్షు 
నిరూపించడమైనది ఇదియును గాక వేదమున 'మాతృదేవో భవ, పితృదేవో భవ, 
ఆచార్యదేవో భవ, అతిధి దేవోభవ అని వరుసగా పవిత్రతయు, పూజ్యతయు 
తెలుపబడుచున్నది దీనియందు మాతృశబ్దము పూర్వము (ప్రయోగించుటచే తల్లి 
యందు ఎంత (ప్రామాణ్య బుద్ది వుత్రులు గలిగియుండవలయునో 
యోచించుకొనుడు తల్లియందు అట్టి పవిత్రభావము లేని పుత్రు లెప్పటికిని 
ఉన్నతస్థితికి రాజాలరు 

మజియు గృహస్త్సుని ఇంటికి వచ్చెడు బ్రహ్మచారులు గాని, సన్నాసులు 
గాని, 'భవతి భిక్షాం దేహి” అనియే చెప్పుదురు అనగా భవతి = తల్లి వంటి 
పూజ్యారాలగు అమ్మా! భిక్షాం దేహి = భిక్ష నొసగుము అని చెప్పుదురే గాని 
పురుషులపేర్టు ఎచ్చటను వినుటలేదు కావుననే శ్రీ భాగవతమున 'పొసగ భిక్షంబు 
పెట్టరే పుణ్యసతులు' అని నిరూపించిరి ఈ ధర్మవాక్యము లన్నియు సం(గ్రహముగా 
నిచ్చట నిరూపించడమైనది 


ఈ పరమ రహస్యములో మతియొక రహస్యము అదేమన, (ప్రభువు 
యొక్క అనుగ్రహమునకు పొ(త్రులు గావలసిన ప్రజలు ప్రభువు యొక్క ఆజ్ఞాను 
వర్తులయిన మాత్రమే గదా సిద్దించును ఆలాగున తండ్రి యొక్క కృపకు పాత్రుడు 
కావలసి యుండిన, తండ్రియాజ్ఞాను సారము (ప్రవర్తింపవలయును గాదా! అదే 


274 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


రీతిగ గురువుయొక్క కరుణకు పాత్రుడుగా వలయునని తలంచిన శిష్యుడు 
గురువు ఆశయము ననుసరించి అనుష్టింప వలయును గదా! ఆ చొప్పున పతి 
యొక్క ప్రీతికి పాత్రురాలు గావలయునని తలంచెడు నతీమణీ వతి 
ఇష్టానుసారముగ నడువవలనినది గదా! ఆలాగున జగ(తభువును, 
జగత్సతియును, జగద్దుతువును, జగద్భర్తయు నగు సర్వేశ్వరుని కృపవలననే గదా 
మోక్షము గలుగవలసియున్నది అట్లయిన సర్వేశ్య్వరాశయమును కనుగొని 
ప్రవర్తించుట తప్ప వేణు గతి లేదు గదా! 


అది సరియయినదని నిశ్చయించుకొనిన ఈశ్వరుడు జీవకోట్ట సౌఖ్యము 
కొజకును, పురో2_భివృద్ది కొరకును ఏర్పరచిన ఈ జగత్కార్యము నభివృద్ధి 
పరచుటకే గదా చూడవలయును అట్లయిన గృహస్థాశ్రమము నవలంబించు 
టయు సంసారమును వృద్ది పరచుటయు చేయక, జగత్సృష్టిని నశింపజేసెడి 
వైరాగ్యము, (బ్రహ్మచర్యము, సన్యాసము ఎట్టు ఈశ్వరటప్రీతి కరములగును? 
బుషులు, మునులు, యోగులు, భక్తులు, సాధువులు, సన్యాసులు, సన్మ్యాసినులు, 
తపస్వినులు, గృహస్థాశ్రమమును విడిచిపెట్టుటయు, నిందించుటయు నెట్టు 
సరిపోవును? అట్టుగాక ఈ జగత్సృష్టి ఈశ్వరుని కిష్ట్రము లేదనిగాని, ఈశ్వరుడు 
సృష్టించలేదని గాని వీరు నిరూపించిన వీరి గృహస్థాశ్రమ దూషణము సరియగును 
అప్పుడు ఈశ్వరుని కిష్టమయినదని కాని, ఈశ్వరుని కిష్టమగు కార్యమునే వీరు 
చేయుచున్నారని కాని నమ్మవచ్చును అప్పు డీ సృష్టినెవరు గావించిరో వారిని 
గూడ వీరు నిరూపింప నగును అప్పుడే వీరి వాదము మనము గూడ 
అంగీకరింపవచ్చును 


ఇదటుల నుండనిమ్ము. భగవంతుడే సాక్షాత్‌ రామకృష్ణాద్యవతారము 
లెత్తినప్పుడు గృహస్థాశ్రమ మవలంబించిరి అట్టు లేదని వీరు తెల్పవలయును 
అది వీరికి సాధ్యము కానిపని యనియే తలంచెద. అటుల కాకపోయినను, పోనీ, 
ఈ రామకృష్ణాద్యవతారపురుషులు, భగవదవతారులు కారు అనియైన ఈ వైరాగ్య 
పురుషులు విరాగులు విరాగిణులు మనకు బుజువు పరచవలయును. అట్టు 
కానిచో ఈ సన్యాసులు సాధువుల వాక్యములను మనము నమ్మకూడదు. 


గృహస్థాశ్రమ ధర్మము 275 


ఇదొకటియే మనకు సాధనము “లోకాస్పమస్తాస్సుఖినో భవన్తు” అని ఈ 
సన్యాసులు సర్వదా ఆశీర్వాదమును జేయుచుందురు జాబులు (వ్రాయు 
నప్పుడును ఆశీస్సును పంపుచుందురు దీని యొక్క అర్థము వీరు బాగుగా 
గ్రహించినచో ఆలాగున జేయుదురా! దీని సారమేమన, “లోకాః- సమస్తాః- సుఖినః 
- భవన్తు” ప్రపంచములో గల సమస్త జీవకోట్టు ఎల్లప్పుడును సుఖరూపులై 
యుందురుగాక యని యర్థము ఈలాగుననే “సర్వే జనాస్సుఖినో భవన్తు” లోక 
శబ్దమునకు (ప్రపంచమనియు, జనమనియు, చరాచర ప్రాణికోట్లనియు అర్థము 
గలదు మజియు, 

నర్వే2౭ (త్ర నుఖినన్సన్తు నర్వే నన్తు నిరామయాః | 

నర్వే భద్రాణి వశ్యన్తు మా కళ్చిద్దుఃఖమావ్నుయాత్‌ ॥ 

దీని యర్హమును పై జెప్పిన విధమే ఈ (ప్రపంచములో గల చరాచర 
ప్రాణికోట్టన్నియు సౌఖ్యము నొందునుగాక! సర్వులును రోగరహితులై 
ఆరోగ్యవంతులై యుందురుగాక! సర్వజనులును శుభమును దర్శింతురుగాక! 
ఒక (ప్రాణిలైైనను దుఃఖమును పొందక యుండునుగాక! ఇట్టి మంగళ 
వాక్యములగు ఆశీర్యాదములను ఏల చేయవలయును? భగవంతుడు సృష్టించిన 
యీ లోకము, లోకనివానులగు (ప్రాణులును ఎల్లప్పుడు శుభములను 
(మంగళములను) గల్లియుండును గాత! అని భావము ఇదే భగవదాశయము 
అది వారికి తెలిసియో తెలియకయో లోపల నుండు అంతరాత్మ పలుకుచున్నది 
కావున నిదే సత్యము ఈలాటి అర్థములను తెలుపు ఆశీస్సులు అనేకములు 
వేదములలో గలవు బుషులును ఆలాగుననే వచించిరి వచించుచున్నారు 


on సా 


F19 


పరమ గోప్యము 


ఇదివరలో చెప్పిన గృహస్థ మాహాత్మ్యమును గురించిన వాక్యములను విని 
గృహస్థాశ్రమస్థులు ఆనందపరవశులై యుండువచ్చును దానిచే తమ పని సంపూర్ణ 
(<2) యు యా 
మైనదని తలంచి యూరకుండరాదు ఏలన, గృహస్థాశ్రమమున కావల నింకను 
రెండాశ్రమములను దాటినప్పుడే తమ పని పూర్తియెనదని (గ్రహించుకొన 
వలయును కావున గీతలో ఇట్టుపదేశించిరి 


యే హి నంన్పర్శజా భోగా దుఃుఖయోనయ ఏవ తే । 
ఆద్యన్తవన్తః కౌన్తేయ న తేషు రమతే బుధః ॥ (5-22) 


విషయే(న్దియ సంయోగము వలన బుట్టిన సుఖానుభవములు దుఃఖమునకు 
కారణము లైనవనియు, ఆద్యంతములు గలవి యనియు తలంచి నిర్మలబుద్ధి 
గలవాడు విషయ సుఖములయందు ఆసక్తి గలవాడై యుండడు గృహస్థాశ్రమ 
ములో నుండి అనుభవించెడు సౌఖ్యము లన్నియు ఇంద్రియ జన్యము లయినవి 
అది నిజమగు సౌఖ్యము గాదు అదియునుగాక గృహస్థాశ్రమములో జేయు 
యజ్ఞదానాది (క్రియలన్నియు పుణ్యలోకమును గలుగజేయు చున్నవిగా 
నుంటున్నవి దాని వలన గల్లెడి స్వర్గాది లోకముల నుండి ఆ పుణ్యము నశించిన 
వెంటనే మరల మానవలోకమున పుట్టవలసిన వారై యున్నారు కావుననే 
గీతాచార్యుడు “క్లీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి” అని యువదేశించినాడు. 
అందువలననే రెండవ ఆధ్యాయమున ఇట్టు తెలుపబడెను 


యామిమాం పుష్పితాం వాచం (ప్రవదన్య్యవివశ్చితః | 
వేదవాదరతాః పార్ట! నాన్యదస్తీతి వాదినః ॥ (2-42) 


ఓ యర్షునా! ఆత్మజ్ఞానము లేనివారు వేదములో గల అర్ధవాద వాక్యముల 
యందు విశ్వాసము గలవారై ఫలములను గలుగజేయని వట్టి పుష్పములవంటి 
వాక్యములను చెప్పువారై విషయాసక్తి గలవారై యుండువారి మాటలను విని 
చెడిపోకుము 


గృహస్థాశ్రమ ధర్మము 277 


అట్టి వారినిశ్రీకృష్ణ భగవానుడు ఆవిపళ్చితులని వర్షించెను అనగా 
విజ్ఞానము లేనివారని అర్థము కావున మనువు జెప్పేలాగున బుణత్రయమును 
దీర్చుకొని, గృహస్థుడు వానప్రస్థాశ్రమమునకు జేరవలయును 


మహర్షి పితృదేవానాం గత్వా2_ 2 నృణ్యం యధావిధి | 
పుతే సర్వం నమాసనజ్య వసే న్మాధ్యస్థమా(శ్రిత: i 


గృహస్థుడు వేదాధ్యయనము చేత బుషుల బుణమును, పుత్ర సంతతిం 
బడయుటచే పిత్సబుణమును, యజ్ఞములచే దేవతల బుణమును శాస్త 
ప్రకారముగ దీర్చికొని యోగ్యుడగు పుత్రునియందు కుంటుంబ భారము నెల్ల 
నుంచి ఏకాంతమునకు వెళ్ళి బ్రహ్మచింతనచే మోక్షము నొందవలయును అచ్చట 
కొంతకాలముండి తపోధ్యాన యోగాదులచే ఆత్మశుద్ధి జేసికొని నిర్విషయస్థితి 
గలుగునప్పుడు సన్న్యసించవలయును ఒకవేళ వనవాసము వరకు నిర్హ్విషయస్థితి 
గలిగిన భార్య యుండిన రావచ్చును ఆవల నుండి సన్న్యాసా(శ్రమమున భార్య 
రాకూడదు తురీయాశ్రమములో మాత్రమే నాల్గాశ్రమముల పూర్తి యగును 
అచ్చోటనే ఉపనిషత్రతిపాదితమగు (బ్రహ్మమును గుజించిన చినన పూర్తి 
యగును అత్తజి ఓంకార జపము, ఉపనిషత్సరనమును ముఖ్యములు అదే 
వేదము యొక్క అనమగు వేదాంతము తక్కిన మూడాశ్రమములలోను 
వేదములను గురించిన కర్మభాగములే యెక్కువగా ప్రతిపాదింపబడెను 


(తైగుణ్యవిషయా వేదా నిపైగుణ్యో భవార్డున! & 
నిర్ష్యన్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్‌ ॥ (2-44) 


ఓ అర్జునా! వేదములు త్రిగుణాత్మకములగు సంసార విషయములను 
తెలుపునవిగా నున్నవి ఆ కారణము వలన నీవు త్రిగుణాత్మకములగు 
విషమములయందు వాంఛ వదలిన వాడవుగను, కేవల సత్త్వగుణ విశిష్ట్ణుడవుగను, 
సుఖదుఃఖాది ద్వన్షముల సహించు వాడవుగను యోగక్షేమముల సహితము 
కోరని వాడవుగను, ఆత్మజ్ఞానము గలవాడవుగను అగుము అని తెలుపబడినది 
(బ్రహ్మ చర్యాది వానప్రస్థము వణకు అనుష్టించిన కర్మము లన్నియు, తపస్సు 
లన్నియు, యోగము లన్నియు ఆత్మశుద్ది గలుగుటకొజకును, హృదయ నిర్మల 


278 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


స్థితియు, ఇన్టియముల శుద్దియు గలుగుట కొజకు మాత్రమని మజువగూడదు 
అదియును గాక పై జెప్పిన ఆశ్రమ త్రయమున జేయుకార్యము లన్నియు 
దైవమును గురించియు, జీవుని గురించియు, అంతఃకరణ శుద్దిని గురించియు, 
పాపక్షయమును గురించియు, పుణ్య(ప్రాప్తిని గురించియు మాత్రమేయని 
(గ్రహించుకొనవలయును ఈ తురీయా(శ్రమము మాత్రమే మహావాక్యోపదేశమును 
గలుగజేయును అది జీవేశ్సరుల ఏకత్వమును గలుగజేయును కావుననే గాయత్రి 
వేదమాతయనియు, మహావాక్యము తండ్రి యనియు ఓంకారము తాత యనియు 


ఉపదేకించిరి. 


గాయత్రీ వేదమాతా స్యాన్మహావాక్యం పితా భవేత్‌ । 
ఓంకార స్పర్వమూలస్సాత్స ఏవ చ పితామహః ॥ 


దీని యర్థము పైజెప్పబడినదే వాన(ప్రస్థము వరకు శుద్ద్రమాయగాని, 
మలిన మాయగాని ఆత్మతో గూడియుండును కావుననే ఉపాధిద్యయ రహితమగు 
పూర్ణాత్మభావము అంత్యాశ్రమముననే గలుగునని వేదాంత ముపదేశించినది 
అయితే యిది క్రమ పద్దతిని అనుసరించుచు ఉంటున్నది ముముక్షువుల యొక్క 
పూర్చపుణ్య పరిపాకము వలన (బ్రహ్మచర్య, గృహస్థ, వాన(ప్రస్థములందుగాని 
ఆవరణము తొలగెనేని జీవన్ముక్తి గలుగవచ్చును. అయితే యిది యందటికిని 
గలుగునది కాదు. కాకతాభీయ న్యాయమనుసరించి ఒకానొకనికి మాత్రమే 
సిద్దించును అందరికిని సిద్దించెడు విషయమున చతురాశ్రమములు ఏర్పడుటకే 
అవకాశము లేదు ఒకవేళ (బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థాశ్రమములలో నెచ్చటనైన 
ఆత్మజ్ఞానము గలిగినచో, అది జన్మాంతర ములో జేసిన అనుష్టాన బలము వలననే 
గలిగినట్టు శా(న్రమువ దేశించుచున్నది (బ్రవ్మాచర్య, గృవాస్టాశమ 
వానప్రస్థములందును అధ్యయన, యజ్ఞ తపశ్చర్యాదులగు కర్మకలాపము లున్నవి 
అందువల్ల నిస్సంకల్పత్వ, నిర్విషయత్వ, స్థితి గలుగదు. 

కావుననే సన్న్యసించు నప్పుడు శా(స్రోక్తముగ సన్న్యసించి, బాహ్యవృత్తులను 
నిరోధించి, బాహ్యములో (ప్రసరించు కర్మేన్రియ, జ్ఞానే(న్రియములను 
అంతర్ముఖముగ నానర్భ్చుకొన వలయునని తెలుపబడినది. 


గృహస్థాశ్రమ ధర్మము 279 


అదియును గాక అన్తరి[న్టియములగు మనస్సు, బుద్ది, చిత్తములను గూడ 

నిశ్చలముగ జేయవలయునని తెలిపెడి రహస్యము దీనినే శమమనియు 
బాహ్యేన్రియముల నిగ్రహము దమమనియు శా(స్త్రము విధించినది కాకతాళీయ 
న్యాయముగా ఒకానొకనికి ఈ జన్మములో ఎక్కువ ప్రయత్నము లేకనే ముక్తి 
సిద్దించినను, ఆలాగున అందజికిని లభించునని తలంచి మోసపోకుడు ఎట్లన 
ఒకానొకడు కొండప్రదేశమున చెట్టు పెట్టుటకు గుంటలు (త్రవ్వునప్పుడు అతనికి 
పుణ్య బలమున గొప్ప నిధి దారకెను దానిని జూచి అందణును కొండలన్నిటిని 
తవ్వప్రారంభించిన నేగతి గల్లునో ఆలాగున వీరిస్టితి గూడ నున్నదని 
(గహించుకొనగలయును 


కాళిదాస మహాకవికి దేవి యొక్క అను[గ్రహముచే గొప్ప విద్య లభించెను 
ఆలాగుననే తర్వాత ఎంత మందికి విద్వత్తు సిద్దించెను? తక్కిన వారందఆు 
చక్కగ చదువుకొనియే విద్వాంసులు గాను, విదుషీమణులుగాను అయిరి 
ఆలాగున నిప్పుడు ప్రపంచములో గల శ్రీమంతులు ఉద్యోగము చేతనో, 
వ్యాపారము చేతనో, వ్యవసాయముచేతనో అట్టి స్థితికి వచ్చిరేగాని నిక్షేప ప్రాప్రిచే 
వచ్చిన వారుకారని తెలిసికొని ముముక్షువులు తమ అనుష్టానములను చక్కగ 
నొనర్చుకొన వలయును సన్యాసము వలననే సులభముగా మోక్షము గలుగునని 
తలంచియే గీత కడపటి యధ్యాయమునకు మోక్ష సన్యాస యోగమని భగవానుడు 
నామకరణ మొనర్చిన వాడాయెను అచ్చటనే చరమ శ్లోకము, అనగా 
అన్తిమోపదేశము తెలుపబడెను 


సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం (వ్రజ | 
ఆహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ (18-66) 


సమస్త ధర్మములను విడిచి నన్ను ఒకనిని మాత్రము శరణము పొందుము 
నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తునిగా జేసెదను దుఃఖింపకుము 
(సంశయింపకుము) 


జ్ఞానదీవమునకు (బ్రహ్మాచర్యము దీవన్తంభమువంటి. దనియు, 
గృహస్థాశ్రమము తైలము వంటిదనియు, వానప్రస్థము వత్తివంటిదనియు 


280 శ్రీమలయాళ సద్గురు గ్రంధావలి 


(గ్రహించుకొనవలయును అయితే ప్రమిద మాత్రముచే చీకటి నశించునా? 
నూనెచే మాత్రము చీకటి దొలగునా? వత్తితో మాత్రము తమస్సు దూరమగునా? 
కాదు ఈ మూడును అమరి గాలిలేని స్థలములో జ్యోతిని వెలిగించిన మాత్రమే 
దీపము ప్రజ్వలించును అప్పుడు చీకటి పటాపంచలై వెలుతురు గలుగును అత్రరి 
తమస్సు నశించును అప్పుడు కనబడవలసిన వస్తువు లన్నియు కనబడును 
అదే తురీయాశ్రమమున జీవబ్రహ్మల కైక్యము గలుగునని చెప్పెడి రహస్యము 


అయితే (బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థాశ్రమములు వ్యర్థములు గావు 
ఈ మూడాశ్రమములలో జేసిన స్వాధ్యాయ, యజ్ఞ తపస్సుల వలననే నాల్లవ 
యాశ్రమమగు సన్యాసము నిలకడ గలిగియుండును అట్టు గానిచో ప్రమిదయు, 
చమురును, వత్తియు లేకయే దీపము వెలిగించునటు లుండును కావుననే 
సాధనలును, శమమాదులును పూర్తిగా లేనివారికి మహావాక్య బోధనముగాని, 
సన్న్యాసముగాని పతన హేతువగునని తెలుపుట అని మరువకూడదు ఒకవేళ 
(బ్రహ్మచర్యాది వాన(ప్రస్థము వరకు విధిగా ననుష్టించిన తర్వాత మాత్రమే 
సన్న్యాసమునకు గాని, మహావాక్యోపదేశమునకు గాని అర్హత గలుగునని తలంచ 
పనిలేదు ఆమూడా(శ్రమములలో గల స్వాధ్యాయ యజ్ఞతపశ్ళర్యలు మాత్రము 
తప్పక యుండవలయును 

సద్గురు సమీపే సకల విద్యా పరి(శ్రమజ్ఞో భూత్వా, విద్వాన్‌ 

నర్వమైహికాముష్మిక సుఖశ్రమ జ్ఞాత్వా, ఈషణాత్రయ 

వాననాత్రయ మమత్వాహంకారాదికం వమునాన్నమివ 

హేయమధిగమ్య మోక్షమార్లైక సాధనో, బ్రహ్మచర్యం 

సమావ్య గృహీ భవేత్‌. గృవాద్వనీ భూత్వా (వ్రవ్రజేత్‌, 

యదివేతరధా (బ్రహ్మచర్యాదేవ (వ్ర(వ్రజేత్‌ గృహాద్వా వనాద్వా. 

అని పరమహంన పరి(వ్రాజకోపనిషత్తున శ్రీ మన్నారాయణమూర్తి 
(బ్రహ్మదేవున కుపదేశించెను 


బుద్దిమంతుడు సద్గురు సమీపమునందు సమస్త విద్యలను గుర్తెజింగిన 
వాడుగా అయి (ముక్తికి తగిన విద్యలను నన్నింటిని నేర్చుకొన్నవాడై) 


గృహస్థాశ్రమ ధర్మము 281 


సకలైహికాముష్మిక సుఖములను నశ్వరములని యెతింగి, ఈషణా(త్రయ, 
వాసనాత్రయ, మమత్యాహంకారాదులను వమనాన్నమునువలె హేయములనుగా 
తలంచి, మోక్షమార్గమునే ముఖ్యసాధనముగా గలవాడై బ్రహ్మచర్యవ్రతమును 
పూర్తిజేసి సంపూర్ణ విరక్తి గలుగనిచో గృహస్థుడు కావలయును తర్వాత అచ్చట 
నుండి వానప్రస్థుడు కావలయును ఆయాశ్రమమును గడిపిన తర్వాత సన్నాసి 
గావలయును ఒక వేళ సంపూర్షవైరాగ్యము గల్లియుండిన (బ్రహ్మచర్యము 
నుండిగాని, గృహస్టాశ్రమమునుండి గాని, వానవస్థా'శ్రమమునుండి గాని 
సన్మ్యసింపవచ్చును 

ఈ వ్యాసమును పరమ గోప్యమని తెలుపుటకు కారణమేమన - పరమ 
యోగులగు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను నలుగురును 
జీవేశ్వరుల యైక్య విషయమై సందేహము గలవారై దాని నివృత్తి కొణకు చతుర్ముఖ 
(బ్రహ్మదేవుడుండు సత్యలోకమునకు వెళ్ళి, తమ ఆగమన వృత్తాన్తమును తెలుపగా, 
ఆయన ఈ (బ్రహ్మజ్ఞానమునకు వైరాగ్య మొక్కటియే ముఖ్యసాధనమని 
తెలుపునప్పుడు సరస్వతీదేవి గూడ అచ్చటనే యుండెను ఆ సరస్వతీదేవిని జూచి 
యీ బుషులు నలుగురును తమలో తాము పరస్పర ముఖావలోకనపరులైరి. 
వారి చిరునవ్వును (బ్రహ్మదేవుడు జూచి మౌనముగా కొంతసేపుండుగా , ఇచ్చట 
పరిస్థితులు ఈ లాగున నుండునని బుషులు (గ్రహించి ఆచరణలేని యుపదేశము 
(ప్రయోజనవడదని తలంచి (బ్రహ్మదేవుని యొద్ద సెలవు తీసికొని శ్రీ 
వైకుంఠమునకు వెళ్ళిరి 


అప్పుడు శ్రీ విష్ణుమూర్తి సనకాది మహాయోగులకు స్వాగతమిచ్చి 
యుచితాసనముల కూర్చుండబెట్టి ఆగమన వృత్తాన్తమును అడుగగా జీవేశ్య్వరుల 
య్రైక్య విషయమై గల సందేహనివృత్తి కొణకు వచ్చినారమని మునులు తెలుపగా 
వేదవేదాంతసారములను బహువిధములుగా తెలుపుచు నిర్షిషయస్థితి గలుగనిచో 
ఈ తత్త్వము గోచరము గాదనియు, కావున దానికి తీవ్రమైన విరక్తి అవసర 
మనియు గంభీరముగా తెలుపునప్పుడు. ఆసమయముననే శ్రీ లక్ష్మీదేవి 
భగవానునికి సేవజేయునది చూచి మహర్షి సత్తములు (బ్రహ్మలోకమున 


282 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


మందహాసము చేసినట్టు చేసిన దానిని శ్రీ విష్ణుభగవాను డెజింగి మౌనముగా 
గూరుచుండెను అప్పుడు బుషులు అనుష్టానములేని వేదాంత ముపయోగపడదని 
తలంచి విష్ణుమూర్తి వద్ద సెలవు తీసికొని కైలాసమునకు పయనమయిరి ఇదే 
యీ గోప్యములో గల గోప్యము ఇదే దీనిలో గల రహస్యము 


సంగతు లన్నియు దివ్య దృష్టితో నెజింగి శివుడు (బ్రహ్మవిష్ట్వాది మూర్తులకు 
బుషులవల్ల తిరస్కారము గలిగినట్టు తనకు గూడ గలుగునని తలంచి, పరమ 
వైరాగ్యము నవలంబించి కైలాసమును, పార్వతీదేవిని, నవరత్నాది ఆభరణములను 
త్యజించి వ్యాఘచర్మ రుద్రాక్షమాలికా విభూతులను ధరించి జటామండల ధారియై 
సిద్దాసనారూఢుడై ఒక మట్టిచెట్ట (క్రింద గూర్చుండి (బ్రహ్మదృష్టి గలవాడై 
యుండెను. అప్పటికి ఆ సనకాది మహాయోగులు నలుగురును అచ్చోటికి 
విజయము చేసినవారై యీ దక్షిణామూర్తి భగవానుని జూచిన వెంటనే చెప్పేలాగున 
చేయు గురుమూర్తి లభించెనని మనస్సులో తలంచి ఆనంద భరితులై శ్రీ, 
పరమశివమూర్తి యగు దక్షిణామూర్తికి భక్తి పూర్వకముగా సాష్ట్రాంగముగ 
నమస్కరించి బద్దహస్తులై నిశ్చలేన్దియులై నిలిచి యుండు మునులను జూచి 
భగవంతుడగు శ్రీ దక్షిణామూర్తి ఊర్హ్యదృష్టిలోనే కొంత సేపుండి మందస్మిత 
వదనారవిందుడై శిరస్సుతో బుషులను కూరుచుండులాగున సంజ్ఞ జేయగా 
మహామును లందజును ఏకాగ్ర చిత్తము గలవారై సిద్దాసనములలో కూర్చుండిరి 
తర్వాత భక్తితో తమకు గలిగిన సంశయమును గురించి ప్రశ్న ప్రారంభించిరి 
అదేమనగా. 


1. (ప్రశ్న ॥ వేదము జీవేశ్వరులకు ఐక్యము నుపదేశించుచున్నదా? 
లేక జీవేశ్య్వరులు భిన్నులని తెలువుచున్నదా? అను మొదలగు అగా 
ధార్భములగు అనేక సంవాదములు చాలకాలము వణకు నీశ్యరావతార 
మగు శ్రీ దక్షిణాముర్తికిని యోగి పుంగవులగు మునులకు జరిగినవి 


శ్రీదక్షణామూర్తి '- మునివరులారా! వేదము సామాన్య దృష్టితో జూచువారికి 
జీవేశ్వరుల గుజించియే చెప్పునట్టు తోచును. అయితే వేదాంతమగు ఉపనిషత్తు 
జీవబ్రహ్మల యేకత్వమునే (ప్రతిపాదించుచున్నది 


గృహస్థాశ్రమ ధర్మము 283 


2. (ప్రశ్న ॥ ననకాదులు:- ఓ ఈశానా! బ్రహ్మసాక్షాత్కార స్ట్రితి 
గలిగిన వారికి “ఆహం (బ్రహ్మాస్మి యను వృత్తి గలదా? లేదా? 


సమాధానము ॥ యోగివర్యులారా! అహంవృత్తి మూడు విధములుగ 
నున్నది అజ్ఞాలకు దేహోవి. హ మనువృత్తి యుండును విజ్ఞులకు జీవో2_ హమను 
వృత్తి యుండును విశేషజ్ఞాలకు (బ్రహ్మాహ మనువృత్తి మాత్రమే యుండును 


3. ప్రశ్న ॥ (బ్రహ్మాహమను వృత్తిగూడ ఏకత్యమునకు భిన్నమగునది 
గదా! నేనే బ్రహ్మమని నిశ్చయించునప్పుడు నేను వేరుగాను, (బ్రహ్మము 
వేరుగాను నుంటున్నది గదా! 


సమా ॥ ఏల ఈలాగున సందేహపడుచున్నారు? ఒకడు ఏకచ్చత్రాధిపతిగా 
నున్నాడనుకొనుడు ఎవరైన తాను చక్రవర్తియని యడిగిన నేను చక్రవర్తిని 
చెప్పుటలో తన చ(క్రవర్తిత్వమునకు ఏమైనా లోపము గలదా! అదియును 
వ్యవహారార్థముగా చెప్పవలసి వచ్చినదేగాని మజియొకటి గాదు 


4. వ్రశ్చ॥ అట్టగుచో నేనను వృత్తిజ్ఞాన ముంటున్నది గదా ! 


సమా ॥ నేనను వృత్తి భావము లేనిచో మహావాక్యమును బోధించునప్పుడు 
“బుద్దేస్సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహ మితీర్యతే” అని యేల తెలుపవలయును? 
అనగా బుద్దికి సాక్షియె నేనని పలుకుచున్న మహావాక్యము వేదాన్తము యొక్క 
పరాకాష కాదా! 

(అ 

5. ప్రశ్ళ॥ అప్పుడు నేనే బ్రహ్మమని తెలువు ఎజుక యున్నది గదా! 
ఎజుక యున్నప్పుడు వరివూర్ణము ఎట్టుల సిద్ధించును? 


సమా ॥ ఏల పామరులవలె చెప్పుచున్నారు? ఎటుకలేని జడమువలె 
నుండుటయా (బ్రహ్మ జ్ఞానము! ఇట్లైన జడమగు విగ్రహము గూడ, స్తంభము 
గూడ జీవన్ముక్తిని పొందియుండును గదా! ఆలాగున నుండిన మరల శాస్త్రము 
నుపదేశించెడు ఆచార్యు లేల? విగ్రహములు జాలును గదా! 


6. (వ్రశ్న ॥ నిర్వికల్పసమాధియందు ఎజుక యుండదు గదా! 


284 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


సమా ॥ సమాధి యందనుభవించిన బ్రహ్మసుఖము ఎలుక లేకపోయిన 
వ్యుత్చానదశ యందు అట్టి నిరతిశయ సుఖమును భక్తులకు తెలుపువారై 
యుండరుగదా! అదియునుగాక సమాధి స్థితిని పొందిన వారు ఆలాగుననే 
జీర్ణించిపోయిన గురుశిష్య సంప్రదాయమే లోకమందుండదుగదా! అదియుగాక 
ఒకవేళ వ్యుత్ణానదశలో చెప్పనిచో సమాధిస్థితిలో గల విషయము తెలియక పోవును 
అప్పుడు ఆచార్యుండు మృషావాది యగును గదా! నిర్చీజ నిర్వికల్ప సమాధిని 
గుతీంచి పతంజలి మహాముని యేమి చెప్పిరో చూడుడు 


విభూతిపాదము సూః3 తదేవాత్మ మాత్ర నిర్భాసం స్ప్వరూపశూన్యమివ సమాధిః 


ఇదివజులో ధ్యానావస్థ్రలోనికి వచ్చిన వారి ధ్యానమును ధ్యేయమును ఏకమై 
ధ్యానించు వస్తువుల యొక్క స్వరూపమై యుండుట యేది గలదో, అదియే 
సమాధి యనంబడును దీని యందు స్వరూపశూన్యమని ఒక పదముంటున్నది 
దానియొక్క అర్థము సరిగా తెలిసికొనకపోవుటచే స్వరూపశూన్యము గూడ 
గలుగవలయుననియు కొందజు తలంతురు ఇచట బీజము వృక్షముగా 
మారునటుల జీవేళ్యరుల టేంకత్యన్ఫీతి గలుగుటటే నమాదియుని 
యెరుగవలయును కావుననే యోగపాదమున, 


నూ॥3 తదా (ద్రష్టున్వరూపే2_ వస్థానమ్‌ | 


యోగావస్థయందుండు కాలమునందు చిన్మాత్రుడయిన పురుషుడు 
నిజస్వరూపము నందుండుట సంభవించుచున్నది అనగా సమాధియందు 
స్వస్వరూపస్థితి యందు స్వయం (ప్రకాశుడై జ్ఞానస్వరూపుడై యుండును అట్టుగాక 
జడమైపోయిన యెడల ఇంతవర కనుష్టించుచు వచ్చిన దానియొక్క అనుభవమగు 
(బ్రహ్మసుఖము ననుభవించువాడే లేకపోవలసివచ్చును గదా! ఇట్టి జడత్వము 
దాటుటకొజకు చిరకాలము (వ్రతానుష్థానములతో గూడిన యోగమభ్యసింప 
వలయును 


ఇక ఎటుక విషయమై బుభుమహాముని నిదాఘ బుషికి ఉపదేశించిన 
భాగమును 'బుభుగీత* 3,4 అధ్యాయములలో గనందగును అచ్చట 


గృహస్థాశ్రమ ధర్మము 285 


ఎజుకయొక్క రహస్యము గోచరము గాగలదు ఈలాగున జీవేశ్యరుల 
ఏకత్వమును ఉపదేశించిన పిమ్మట కట్టకడకు అంగుష్టతర్దనీ వ్రేళ్ళతో జీవేశ్యరుల 
యైక్యమే మోక్షమనెడు చిన్ముద్రను (జ్ఞానము థ్రను) ప్రదర్శించి, శ్రీ దక్షిణామూర్తి 
భగవానులు మౌనముగా నుండిపోయిరి దక్షిణామూర్తి యొక్క అవతారసార 
మిది అప్పుడు (బ్రహ్మమానస పుత్రులగు సనకాది పరమయోగులు సంశయ 
రహితులై జీవేశ్స్వరుల యైక్యమే పరమార్ధదశలో గల ముక్తియని (గ్రహించి కృతార్ణులై 
మహానందభరితులై, శ్రీ దక్షిణామూర్తి భగవానుని అనేక విధములుగ 
వేదవాక్యములతో స్తోత్రముజేసి స్వస్థానమునకు వెళ్ళిపోయిరి 


కావున బోధకులగు గురువులు, ఆచార్యులు, పీరాధిపతులు మొదలగు 
వారందటు తాము ముందుగా ఆచరించి యితరులకు బోధించులాగున 
చూడవలయును అదియే సరియగు పద్దతి అట్టి ఉపదేశ వాక్యములు మా(త్రమే 
లోపల గింజగల విత్తనములను పెట్టిన మాత్రమే మంచి ఫలమును గలుగజేయు 
లాగున ఉపయోగపడును అట్టు కాని ఉపదేశము లన్నియు లోపల గింజలేని 
వట్టి టెంకి (పొట్టు) భూమిలో పెట్టిన ఎట్టు వృక్షములై సస్యములై ఫలమును 
గలుగజేయక వ్యర్థములైపోవునో, ఆలాగున వ్యర్థములని (గ్రహించేది కావుననే 
ఆచార్యుల లక్షణ మీలాగున శాస్త్రమున తెలియబటజుచిరి 


ఆచినోతి చ శాసస్ర్త్రార్థం ఆచారే స్థావయత్యపి | 
స్వయమాచరతే యస్మాదాచార్యస్తేన కధ్యతే ॥ 


చక్కగా గురువుల యొద్ద శా(స్త్రాధ్యయనము చేసి శాస్త్రములో జెప్పినటుల 
ఆచరించి, మరల ఇతరులచే ఆచరింప జేసేలాగున జేయుటయే ఆచార్య శబ్దమున 
కర్థమగును 


ఇక మతకర్తలు గదా మన కాదర్భపురుషులు! వారలను గదా లోకము 
ఆదర్శప్రాయులనుగా జేసి కొనుచున్నది! అవతార పురుషులలో తొమ్మిదవ వాడగు 
శ్రీ గౌాతమబుద్దుడు కొద్దికాలము మాత్రము గృహస్థాశ్రమమునందుండి తర్వాత 
చాలకాలము వనములో నివసించుచు పిమ్మట సన్ఫ్యసించెను ఈ మహానుభావుడే 
జీవ కారుణ్య (ప్రవాహమును ప్రపంచములో విస్తరింపజేసినవాడు. దీని కన్న 


286 శ్రీమలయాళ సద్గురు (గ్రంథావళి 


పరమ (ప్రమాణము మరియేమి కావలయును? ఆలాగున ముస్లిం మతమును 
స్థాపించిన శ్రీ మహమ్మదునబిగారు గూడ కొంతకాలము మా(త్రవేం 
గృహస్థాశ్రమమునందుండి, తర్వాత త్యాగమవలంబించి సంచారము జేసి, 
మత(ప్రచారము చేసెను దైవమును, సత్యమును అరబ్బీ దేశస్థులకు ఈ 
మహనీయుడే ఉపదేశించెను యేసుక్రీస్తు పుట్టుకతో నైష్టిక (బ్రహ్మచారియై 
యుండియే పాశ్చాత్య దేశమున మత ప్రచారమును జేసియున్నారు కరుణయు, 
శాంతియు, సహనము, దైవ విశ్వాసము ఈ మహాపురుషుని యందు మూర్తీభవించి 
యుండెను 


ఇప్పుడు ప్రపంచములో నీ మూడు మతములే ముఖ్యములు అవి 
1)క్రీస్తుమతము, 2) మహమ్మదు మతము, 3) బౌద్దమతము, 


హిందూమతమైతే ఒకరు ఏర్పరచినది గాదు. అది సర్వేశ్వర సంకల్పముచే 
వేదము ద్వారా అనాదిగా నేర్పడినది త్యాగము లేనిచో, నిశ్చింతగా నుండి యెట్టు 
(బ్రహ్మచింతనము జేయగలరు? ఎట్టు దైవశక్తిని తమలో నిలుపగలరు? కాన ఏ 
మత ప్రవర్తకులను చూచినను వారందరును (బ్రహ్మచారులుగాను, వానప్రస్టులు 
గాను, నన్న్యానులు గాను ఉండియున్నారు అధద్బైెత మత స్టాపకులగు 
శ్రీశంకరాచార్యులవారును నైప్టిక బ్రహ్మచారియే (బ్రహ్మచర్యాశ్రమము నుండియే 
వారు నన్న్యనించిరి అద్ద్వైతజ్ఞానామృతమును ఈ మహనీయాత్ముడే 
లోకమంతటను వెల్లువ లగునటుల జేసెను ఆలాగున ద్వైతమత (ప్రవర్తకులగు 
శ్రీ మధ్వాచార్యుల వారును నైష్టిక బ్రహ్మచర్యము నుండియే శంకరులవలె 
సన్న్యసించిరి ఆత్మశుద్ది కొజుకు తగిన ధర్మములను ప్రపంచమున స్టాపించిరి 
ఇదేరీతిగ విశిష్టాద్వైత (ప్రవర్తకులగు శ్రీ రామానుజాచార్యులకు బాల్యమున 
వివాహము జరిగినను సంతానము గలుగుటకు ముందుగానే సన్బ్యాసాశ్రమమును 
స్వీకరించిరి భగవదుపాసన, భగవద్భక్తి సర్వజనులకు అనర్లళముగ బోధించిన 
మహనీయులు వీరే దీనికన్న ప్రబల ప్రమాణమేమి గావలయును? 


ఇదే రీతిగ సిక్కు మతాచార్యులగు శ్రీ గురునానక్కు గారును కొంతకాలము 
గృహస్థాశ్రమములో నుండినను దానివలన గలిగెడు అస్వాత(న్యము,ఆత్మ 


గృహస్థాశ్రమ ధర్మము 287 


మాలిన్యము నెజింగి, వెంటనే నర్వమును నన్చ్యుసించియే మతకర్తణై 
ప్రపంచములో కరుణయు, జ్ఞానము, స్వాతంత్ర్యము నుపదేశించిరి శ్రీ 
కృష్ణచైతన్యులు (అనగా గౌరాంగ(ప్రభువు) బాల్యమున వివాహితుడైనను 
స్వల్పకాలములోనే సర్వసంగ పరిత్యాగియె శ్రీకృష్ణభక్తియను జడివానను లోకములో 
కురిపించెను సకాలమున వర్షము లేక సస్యములు శుష్కించి పోయెడి తరుణమున 
మంచి వాన కురిసిన ఏలాగున నన్యము లన్నియు నూతన కళలతో 
పెరుగుచుండునో, ఆలాగున మానవహృదయక్షేత్రములో గల సత్య, శాంతి, కరుణ, 
దైవ విశ్వాసములు క్షీణించినప్పుడు ఒక్కొక్కరు దివ్యపురుషు లవతరించి కరుణా 
న్వితమగు బోధనావృష్టి వలన మానవ హృదయ క్షేత్రములో గల సత్యాది 
సస్యములను పునరుజ్జీవింప జేయగలరు చైతన్య వంతములుగా మార్భగలరు 

ఈలాగున జైనమునియు పరమత్యాగ మొనర్చి సన్న్యసించియే దయయను తన 
పావనమతమును భూలోకమున బోధించ గలిగిరి చైనా దేశమున శ్రీ కన్ఫూషి 
బుషియు సాధువై పరమత్యాగియై తన ఆత్మ (ప్రాప్తికరమగు మతమును 
ప్రపంచములో నిలబెట్ట గల్లిరి 


ఈ విధముగానే ఆర్యమతస్థాపకులగు శ్రీ దయానంద సరస్వతీస్వాముల 
వారును నైస్టిక (బ్రహ్మచర్యమున నుండియే సన్న్యసించి అనాచార వర్తనములను 
మానవ హృదయమునుండి పారద్రోలి వేదప్రమాణమగు తన ఆర్యమతమును 
ప్రపంచములో స్టాపించగల్లిరి. శ్రీరామమోహనరాయిగారును పరమత్యాగ 
మవలంబించియే సర్వజన స్వాతంత్ర్యమగు బ్రహ్మమతమును స్టాపించగల్లిరి. 
బన్హ్లనములో నుండువాడు బద్దుడైన మరియొకరిని బన్హమునుండి యెట్లు 
విమోచనము జేయగల్లును? ఆలాగున సంసారపాశముచే బద్దుడైన వాడు ఇతరుల 
బననములను ఎట్టు ధ్వంసమొనర్చ శక్తి గల్లియుండును? కావున మొదట తన 
బన్లనమును (ద్రుంచిన వాడైన మాత్రమే యితరుల బన్టనములను నిర్మూలన 
మొనరింప శక్తుడగును. అప్పుడాత్మ శాంతి పొందగల్లును మలినమైన బుడ్డిలో 
దీపమేలాగున (ప్రకాశింపజాలదో, నిర్మలపరచిన చిమ్నీలో గల దీపమెటుల 
ప్రకాశించునో , ఆలాగున సంసార మాలిన్యముగల హృదయములో ఆత్మ(ప్రకాశము 
గలుగదు 


288 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


గాఢనిద్రలో నుండువాడు, నుషుప్తిలో నుండు ఇతరులను ఎటుల లేప 
శక్తి లేనివాడై యుండునో, ఆలాగున మాయామోహములో పడియుండువాడు 
అజ్ఞానసుషుప్తిలో నుండు ఇతరులను ఎటుల లేపగల్లును? నిద్రనుండి లేచిన 
వాడు ఎట్టివాడైనను ఎంత గొప్ప వారిని గూడ ఎట్టు లేపశక్తి గలిగి యుండునో 
ఆలాగున తాను మాయామయమగు సుషుప్తి నుండి మెల్లగ మేల్కొనిన మాయలో 
నుండు జీవులందరిని లేపు సామర్థ్యము గలిగియుండును 


పర పరిపాలనా పాశముచే బద్దులయిన జనులను, దేశమును విడిపించుట 
కొటకు ప్రయత్నము జేసిన శ్రీగాంధీగారి జీవితమును జూడుడు ఆ 
మహాశయుడు గూడ కొంతకాలము గృహస్థాశ్రమములో నుండిన తర్వాత 
సర్వసంగ పరిత్యాగియై గొప్ప బుషియై యుండి లోకోద్దారణ జేయ శక్తి గలిగి 
యుండిన దానికి నీ త్యాగమే కారణము వీరును పూర్వకాలమున నుండిన 
శ్రీబుద్ద, (క్రీస్తు మొదలగు వారివలె సంచరించుచు జనుల ఆతిధ్యము వలననే 
దేహ సంరక్షణము జేసికొని ధర్మప్రచారము చేయుచుండిరి త్యాగము లేనిచో 
అనగా (బ్రహ్మచర్యముగాని, వాన(వన్థముగాని, నన్న్యాసముగాని లేనిచో 
(బ్రహ్మచర్యమును సంరక్షించుటకు అంత అవకాశ ముండదు 


శరీరమొక యం(త్రము వంటిది (బ్రహ్మచర్యము దానిలో గల ఆయిల్‌ 
వంటిది ఆయిల్‌ నశించిన యం(త్రమాగిపోవునటుల (బ్రహ్మచర్యము నష్టమగుచో, 
మానసిక కాయిక శక్తి నశించి మానవుని ఊర్ష్యగమన మాగిపోవును తైలము 
నశించిన దీపము చిన్నగా ఆరిపోవునటుల (బ్రహ్మచర్య పతనముతో తన ప్రజ్ఞ 
గూడ అస్తమించును ఏలాగున దృఢమగు బాయిలరును, సరియైన పెట్రోలు 
లేక (క్రూడాయిలును ఉండిననే ఆ జడమయిన యంత్రము మహాచైతన్యము 
గల్లి అతి వేగముగ పనిజేయుచుండునో, ఆలాగున (బ్రహ్మచర్యముయొక్క 
మహిమయు, దాని వలన గల్లెడు శరీరదార్‌ఢ్యమును ఉండునని మరువగూడదు 
ఇందువలన వాన(ప్రస్థాశ్రమము యొక్కయు, సన్న్యాసాశ్రమము యొక్కయు 
మహిమచే పరమ శాంతియు, సుప్రసన్నతయు, ఆత్మ విముక్తియు, పరోపకార 
శక్తియు జనులు తెలునుకొనవచ్చును. కావుననే (శ్రుతి యీలాగున 


గృహస్థాశ్రమ ధర్మము 289 


నుపదేశించుచున్నది “త్యాగేనైకే అమృతత్వ మానశుః” త్యాగ మొక్క దాని వలననే 
అమృతత్వ (ప్రాప్తి అనగా మోక్షము గలుగుచున్నది 


ఇక మన భరత ఖండమున గల శాస్త్రములలో ముఖ్యమైనదగు 
మహాభారతమునకు నాయకులగు పాండవుల చరిత్రమును జదివిన ఈ 
ధర్మతత్త్వము ప్రతివారికిని సులభముగ గోచరముగా గల్లును మహాభారతమున 
మహాప్రస్థాన పర్వమును జూడుడు ఆలాగున శ్రీ కృష్ణభగవానుడు తన అంతరంగ 
బభొక్తుడగు ఉద్దవున కువదేశించిన వరమార్భ తత్త్వమును భాగవత 
ఏకాదశస్కంధమున జూడుడు ఉద్ధవుడు గూడ గృహస్థాశ్రమములో నుండినవాడే 
వాన(ప్రస్థాశ్రమమును అవలంబించనిచో నిశ్చింతగా నుండి పరమాత్మను ధ్యానము 
చేయుటకును, చిత్తెకాగ్రత గల్లుటకును, హృదయ నిర్మలత చేకూరుటకును 
అవకాశము లేదని శ్రీకృష్ణ భగవానుడు ఉద్దవునికి తెలిపి బదరి కాశ్రమమునకు 
వెళ్ళేలాగున నుపదేశించెను 


మహాభారతము - మహాప్రస్థాన పర్వము 


శేషించిన కాంచనరత్నాదు లాక్షితిపతి పరీక్షితునకు బరమాదరంబున 
సమర్పించి యతనిం గృపాచార్యునకు శిష్యునిగా నప్పగించి పొరజూనపద 
(ప్రవరజనంబుల రావించి 


ఆపార్ట పొ్యత్రుని జూపి మాయేవుర 
మాటుగా మీరిక్కుమార వరుని 
గైకొని తగనెల్ల కార్యజాతంబును 
నడపుచు ననురక్తి నాడు నాటి 
కెక్కుడగుచునుండ నీతని యుల్లంబు 
రంజిల్ల సమ్యగారాధనము 
నందు సంప్రవణులరగుడయ్య యని పల్కి 
తమ నిశ్చయంబు నుదాత్తభంగి 


290 శ్రీవలయాళ సద్గురు (గ్రంధావళి 


జెపుటయు వారు మొగములు చిన్నబోవ 
మమునుపేక్షించి యిటు సేత నముచితంబె 
నీదు చిత్తంబు కారుణ్యనిలయ మేము 
దరతరంబ యా(్థ్రితులము ధర్మశీల ॥ 


అని గద్గదకంరులగుచు నాడిన మాటలకు నమ్మనుజేంద్రుండు దగు 
తెరంగున మాటలాడి తమ గమనంబునకు నజ్జనంబుల నీయకొల్పె 
నప్పుడందులోను గొందణు కొందథి నివేశనంబు లధికాభిలాషంబున నొత్తికొనుట 
కారణంబుగా వివాదంబు పుట్టిన సహదేవుండు కలియుగంబు ప్రవేశించుటం 
జేసిగాదె ఇట్టివి పుట్టెడునని తలంచి నవ్వి నరనాధునకుం జెప్పిన నప్పార 
వోత్తముండు నవ్వుచు మన మనువులు సాలునని పలికి సర్వాభరణంబు లూడ్చి 
వల్కలాజినంబుల ధరియించిన దమ్ములు ద్రౌపదియు నట్టచేసి రందణుం 
దత్కాలోచితంబులగు నిష్టావిధానంబు లాచరించి యగ్నుల నంబుగతంబుల జేసి 
మొగంబులం దెలివగ్గలింప గృహంబు వెలువడి రప్పుడు (ద్రౌపది షష్టత్వ నిష్టంబోవ 
సప్తమంబై యొక్క సారమేయంబు వారల వెనుక జనియె 


pa] 


sn అనా 
శ్రీకృష్ణుండుద్దవునకు బరమార్లోపదేశము 
చేయుట 


శ్రీమద్భాగవతము - ఏకాదశస్కంధము 


ఇట్టు నుతియించి దేవా! నీవు యదుక్షయంబు గావించి చనిన 
మేమేవిధంబున నిర్వహింతుము? నీ సహచరులమై జరిపిన మజ్జన, భోజన 
శయనాసనాది కృత్యంబులు మటువవచ్చునే యని యుద్దవుండాడిన వాసుదేవుం 
డిట్లనియె (బ్రహ్మాది దేవతా (ప్రార్థనంబునంజేసి ధాశ్రీభారంబు నివారించితి నింక 
ద్వారకానగరంబు నేటికి సప్తమదివసంబున సము(ద్రుండు ముంపగలవాడు. 


గృహస్థాశ్రమ ధర్మము 291 


యదుక్షయంబునుం గాగలయది యంతట గలియుగంబునుం బ్రాప్తంబయ్యెడి 
నందు మానవులు ధర్మవిరహితులు, నాచారహీనులు, నన్యాయపరులును, 
నతిరోషులు, మందమతులు, నల్పతరాయువులు, బహురోగ పీడితులు, 
నిష్పలారంభులు, నాస్తికులునై యొండొరుల మెచ్చక యుందురు కావున నీవు 
సుహృద్బాంధవ స్నేహంబు వర్ణించి, యిం(ద్రియ సౌఖ్యంబులం బొరయక 
క్షోణీతలంబునం గల పుణ్యతీర్థంబుల నవగాహనంబు సేయుచు, మానస వాగక్షి 
శోత్రఘాణేంద్రియ గృహ్యమాణంబగు వస్తుజాతంబెల్ల నశ్చరంబుగా నెణుంగుము 


పురుషుండు నానార్ధకామంబుల నంగీకరించి నిజగుణ దోషంబుల 
మోహితుండై యుండుం గావున హస్తిపకుండు గంధమాదనంబుల బంధించు 
చందంబున నింద్రియంబులను మనోవికారంబులను నిగ్రహించి, ఈషణ 
(త్రయంబును వర్జించి, మోదఖేదంబుల నముండవుగా వర్తించుచు, నీ 
జగంబంతయు నాత్మాధిష్టితంబుగా నెజింగి మాయాదు లాత్మతత్తాధీనంబులుగా 
దెలియుచు, జ్ఞానవిజ్ఞాన యుక్తుండవై యాత్మానుభవ సంతుష్టుడవై విశ్వంబును 
నన్నుగా భావించి వర్తింపవలయునని వాసుదేవుం డానతిచ్చిన నుద్దవుండు భక్తి 
భయవినయంబులం గరంబులు మొగిడ్చి మహాత్మా! సన్న్యస్త లక్షణంబు 
దుష్కరంబు, పొమరులగు వారలాచరింప లేరు నీ మాయచేత (భ్రాంతులైన 
సాంసారికులు భవాబ్రిం గడచి యెట్టు ముక్తి వడయుదురు? భృత్యుండనైన నామీది 
యను[గ్రహంబునం జేసి యానతిమ్ము బ్రహ్మాది దేవతా సముదయంబును బాహ్య 
వస్తువుల (భ్రాంతులై పర్యటనంబు సేయుదురు నీభక్తులైన పరమ భాగవతు 
లమ్మాయా నిరసనంబు సేయుదురు గృహాణీ గృహస్థులకైన, యతులకైన 
నిత్యంబును నీ నామస్మరణంబు మోక్ష సామ్రాజ్య ప్రదంబు గావున బరమేశ్వరా! 
నీదు చరణంబుల శరణంబు నొందెద గృపారసంబు నాపై నిడిగింపుమని ప్రియ 
సేవకుండైన యుద్దవుండు పలికిన నతనికి గంసమర్దనుం డిట్లనియె ఉద్దవా! 
నీవీ ప్రకారంబు గరిష్ట నిష్టాతిశయంబున యోగ నిష్టుండవయి బదరికాశ్రమంబు 
సేరి మత్కధితంబయిన సాంఖ్యయోగం బంతరంగంబున నిల్పుకొని 
గలియుగావసాన పర్యన్తంబు వర్తింపుమని యప్పరమేశ్వరుం డానతిచ్చిన 


F20 


292 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


నుద్దవుండు నానందభరితాన్తరంగుండై తత్సదారవిందంబుల హృదయంబునం 
జేర్చుకొని పావనంబయిన బదరికాశ్రమంబున కరిగె 


అష 9, 
ఇక వానప్రస్ట విధిని గురించి మనువు జెప్పినది చూడుడు 


ఏక ఏవ చరేన్నిత్యం సిద్ద్య్వర్హమనహాయవాన్‌ I 
సిద్దిమేకన్య సంవళ్యన్న జహాతి న హీయతే ॥ 


ఒంటరియై, తోడు లేక మోక్ష సిద్ది కొణకు సంచరింపవలయును 
మోక్షప్రాప్తి యొంటరిగా నున్న వానికే గలుగునని తెలిసి యట్టు సంచరించుచు 
ద్వంద్వములలో తగులుకొనక యుండెనేని యెవడును దుఃఖము ననుభవింపడు, 
ఆందువలన సుఖముగా ముక్తిని పొందును 


అధ్యాత్మరతిరాసీనో నిరపేక్షో నిరామిషః | 
ఆత్మనైవ నహాయేన నుఖార్జీ విచరేదిహః॥ 


పరమాత్మను గూర్చిన ఆసక్తి గలవాడై, (ఎల్లప్పుడు (బ్రహ్మధ్యాన 
మందాసక్తుడై) సిద్దాసనము మున్నగు యోగాసనముల యందు (శ్రద్దగలవాడై, 
దేని యందును ఆశలేని వాడై, నిర్విషయుండై తనకు తానే సహాయభూతుడై, 
మోక్ష సుఖమును గోరుచు ప్రపంచమున నుండవలయును 

యస్మాదణ్వపి భూతానాం ద్విజాన్నోత్ప్సద్యతే భయమ్‌ । 

తస్య దేహాద్విముక్తన్య భయం నాస్తి కుతశ్చన॥ 

ఏ మనుజుని వలన సకల భూతములకు ఇంచు కేనియు భీతి గలుగదో, 


అట్టి వానికి నీ లోకమందైనను, దేహవిముక్తి గలిగి పరలోక మందైనను నెచ్చటను 
దేని వలనను భయము గలుగదు. 


ఏక కాలం చరేద్భెక్షం న వ్రనజ్జేత విస్తరే : 
భైక్షే ప్రనక్తో హి యతిర్విషయేవ్వవి సజ్ఞతి ॥ 


దినమున కొక పూటయే యతి భిక్షాన్నమును భుజించవలయును, 
అదియు ఎక్కువ సౌఖ్యసక్తితో చేయరాదు భిక్షాన్నమందు అధికాసక్తి గలవాడు 


గృహస్థాశ్రమ ధర్మము 293 


విషయములలో పతితుడగును 


ఇం(ద్రియాణాం నిరోధేన రాగద్వేషక్షయేన చ । 
అహింనయా చ భూతానామమృతత్వాయ కల్పతే ॥ 


ఇంద్రియముల నిగ్రహించియు, రాగద్వేషము లేకుండియ్లు, ప్రాణిహింస 
జేయకయు నుండు (బ్రహ్మనిష్టుడు సుఖముగా మోక్షమును బడయును 


అనేన విధినా నర్వాంన్తక్వా నంగాన్‌ శనైళ్ళనై: | 

నర్వద్వంద్వవినిర్ముక్తో (బ్రహ్మణ్యేవావతిష్ట్రతే ॥ 

సమస్త సంగములను వీడి సుఖదుఃఖాది సర్వద్వంద్వముల నుండి తొలగి 
జ్ఞాననిష్ట యందుండు వాడు పునరావృత్తి రహితమయిన మోక్షము 
నొందుచున్నాడు 

గృహనస్థా శ్రమోత్మృష్టతను గురించి చెప్తునప్తుడు మాతాపితరుల పుణ్య 
విశేషము చేతనే అట్టి అవతారపురుషులు, అట్టి లోకోద్దారకులు, అట్టి మహాత్ములు 
జన్మించిరని తెలుపడమైనది అదియొక విధముగా సత్యమైనను నిజముగా 
జన్మించిన దివ్య పురుషుల మాహాత్మ్యమువల్లనే వారి మాతా పితరులకు మహిమ 
గలిగినదనెడు సత్యమొక్కటి ఇచ్చట నిగూఢ మైనదని విజ్ఞులు (గ్రహించు 
కొనవలయును ఎట్లన వాసుదేవ పర్బబ్రహ్మమగు శ్రీ కృష్ణ మాహాత్మ్యము వల్లనే 
దేవకీవసుదేవులు మహిమ గలవారైరి ఆలాగున తారక బ్రహ్మమూర్తియగు శ్రీ 
రామచంద్రుని జననముచేతనే కౌసల్యా దశరధులు పూజ్యాలైరి ఆ విధముగనే 
శ్రీ గౌతమబుద్దుని యొక్క ఆవిర్భావమువల్లనే వారి తల్లిదం(డ్రులగు మాయాదేవీ 
శుద్దోదనులు గౌరవ పొత్రులయిరి అదేరీతి శ్రీ (క్రీస్తుదేవుని జననము వలననే 
వారి మాతాపితరులగు మేరీజోసప్పులు లోకవిఖ్యాతి గలవారైరి అట్టే శ్రీ 
మహామ్మదునబిగారి జన్మమువల్లనే వారి జననీజనకులగు అమీనా అబ్బుల్లాలు 
మహాత్ములైరి ఇదే ప్రకారము శ్రీ శంకరాచార్యుల వారి ఉద్భవమువలననే వారి 
జననీ జనకులగు ఆర్యాంబాళివగురువులు లోకవందితు లయిరి ఈలాగుననే 
తక్కిన వారందటిని తెలిసికొనందగినది ఇందువల్ల ఆత శ్రైజానము యొక్కయు, 


294 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


సన్యాసముయొక్కయు, దైవభక్తి మహిమయొక్కయు సారమును లోకము 
తెలిసికొనవచ్చును ఈ విషయమై శ్రీ వేదవ్యాసులు చెప్పిన దానిని జూడుడు 


స్నాతం తేన సమస్త తీర్థనిచయే నర్వా£.పి దత్తా. వనిః 
యజ్ఞానాం చ నహ(న్రమిష్ట మఖిలా దేవాళ్ళ సంతర్చితాః | 
సంసారాచ్చ సముద్ధృతా న్వ్వపితర(స్తైలోక్య వూజ్యో2.వ్యయం 
యన్య (బ్రహ్మవిచారణే క్షణమపి స్పైర్యం మనః (ప్రావ్నుయాత్‌ ॥ 
మనస్సు ఒక్క క్షణకాలమైనను పరమాత్మ ధ్యానములో మగ్నమగుచో 
దాని వలన గల్లెడు మహిమ ఇట్టిదని తెలుపబడుచున్నది భూమండలములో 
గల సమస్త తీర్థములలో స్నానమొనర్చిన ఏ ఫలము గలదో, ఏకచ్చ(త్రాధిపతి తన 
రాజ్యమును (గ్రహణాది పుణ్యకాలములలో వేదవేత్తలగు (బ్రాహ్మణులకు 
కాశియందు దానము జేసిన ఏ ఫలము గలదో , అశ్వమేధ రాజసూయాది సమస్త 
యాగములను విధి ప్రకార మొనర్చిన ఏ ఫలితము గలదో, బ్రహ్మ విష్ణు శివాది 
దేవతలను ప్రతిష్టించి పూజించిన లేక భజించిన ఏ పుణ్య ఫలము గలదో, గయలో 
శ్రీ విష్ణుపాదమున (శ్రాద్ధ తర్పణాదులను జేసి తన వంశములో అనాదిగా నుండెడు 
పితృదేవతల నుద్దరించిన యే ఫలము గలదో- అవియన్నియు ఒక క్షణకాలము 
బ్రహ్మధ్యానమున నైక్యమగు మనస్సు కలవానికి గల్గును అంతేగాక (తైలోక్యములో 
గల దేవతల చేతను, మునుల చేతను పూజింపబడిన యున్నత పదవిని గూడ 
ఈ పుణ్యాత్ముడు పొందగల్లును ఓహో, బ్రహ్మనిష్టయొక్క మాహాత్మ్య మేమని 
చెప్ప నగును! ఈ సత్య మెజీంగి అనుష్టానము జేయువారు కొజతవడి 
యుండుటయే లోకము దీనిని తెలిసికొనక పోవుటకు కారణము 


a అదా 


ఓంకారధ్యానముచే (బ్రహ్మము నొందుట 


స్మరణాత్కీర్తనాద్యాపి (శ్రవణాచ్చ జపాదపి | 
(బ్రహ్మ త(త్రావ్యతే నిత్య మోమిత్యేతత్సరాయణమ్‌ ॥ 


నిత్యము ఓంకారము యొక్క స్మరణము వలనను, కీర్తనమువలనను, 
(శ్రవణమువలనను, జపమువలనను (బ్రహ్మ(ప్రాప్తి గలుగుచున్నది కనుక 'ఓం' 
అను ఏకాక్షరమే ముక్తికి ముఖ్యమగు సాధన మగుచున్నది 


శ్రీ కాశియందు ప్రాణము వీడిపోయెడు ప్రాణి కోట్లకు శ్రీ పరమశివుండు 
ఈ (ప్రణవము నుపదేశించియే పవిత్రులనుగా జేసి వారిని శివలోకమునకు 
పంపుచుండును 


శ్రీ పరమ శివుండు ఉపదేశించెడు తారకమును ఈ ఓంకారమే 


కాశీపతిః కారుణికః కరాభ్యామాదాయ మూర్భానమతీవ తాపామ్‌ | 
ఆగమ్య వేగాద్యుగవచ్చ తాసామోంకారమోంకారయతి స్మ కర్లీ ui 
(మామువురాణము) 


మృగళ్ళంగ మహాముని భార్యలు సువృత్త, కమల, విమల, సురస 
అనువారలు, అందులో సువృత్తకుమారుడగు మృకండ మహర్షి తన ధర్మపత్ని యగు 
మరుద్వతి, తమ తల్టులగు సువృత్త కమల, సురస అను నల్నురితోను 
కాళీక్షేత్రమునకు వెడలెను అచ్చట వారందలటు ఒకనాడు మధ్యాహ్నమున 
మణికర్ణిక యందు శా'స్తోక్తముగ స్నానము జేసి విశ్చేశ్చరాలయమునకు ప్రదక్షిణము 
జేయుచుండగా ఆ ్రదక్షిణముచేత గలిగిన శ్రమవల్ల ఒడలు తిరుగగా వారి 
మనస్సులందు ఇట్లని వేడుకొనిరి “ఓ విశ్వేశ్వరా! సకల పాపములను పోగొట్టువాడా! 
హేశూలపాణే! సకల భయములను పోగొట్టువాడా మాకు రక్షకుడవు అగుము” 
అని అనేక ప్రకారముల వేడుకొనుచు, స్మృతి తప్పి నేలపైబడిరి, అప్పుడు కాశీ 
విశ్వేశ్వరుడు ఆ మృగశ్చంగుని భార్యలందు కనికరము గలవాడై వారి తలలను 
తన చేతులలో లేవనెత్తి పట్టుకొని ఆ నలుగురి చెవుల యందును ఏక 


296 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


కాలములోనే “ఓం, ఓం” అని తారక మంత్రమయిన ప్రణవమును ఉపదేశము 
చేసెను అప్పుడు వారలు ముక్తలైరి 


ఛాన్లోగ్యోపనిషత్‌ ప్రధమ ప్రపారకము, ద్వితీయ ఖండమున (ప్రణవోపాసన 
(ప్రభావమును గుజించిన మహత్తరమగు నొక కధగలదు ఇది ప్రణవోపాసనాసక్తి 
గల ముముక్షువు లందరును (గ్రహించుకొనదగినది అదేమన ప్రజాపతి పుత్రులగు 
దేవతలకును అసురులకును అప్పుడప్పుడు యుద్దము జరుగుచుండెను 
కొన్నిటిలో దేవతలకు జయము గల్ల్గినను, ముఖ్యమగు సం([గ్రామములలో 
అసురులకు విజయము గల్లి దేవత లపజమును పొందుచుండిరి ఇట్టి 
అపజయమునకు కారణమేమని దేవతలలో ముఖ్యులందురు సమావేశమై 
ఆలోచించగా, అసురులకు ఉద్గీధోపాసనయను ఓంకారోపాసన అధికముగా 
నుండుటయే వారి జయమునకు కారణమని యెటింగి, దేవతలును ఉద్గీధథయను 
'ప్రణవోపాసనను చేయ (ప్రారంభించిరి ఈ ఓంకారోపాసనా (ప్రభావము వలన 
దేవతలు దివ్యశక్తి గలవారై యెల్లప్పుడును రణరంగమున అసురులను ఓడించుటకు 
శక్తిగల వారైరి ఇందుచే ఓంకారోపాసనయొక్క మహిమను ముముక్షువు లెజుంగ 
గలరు 


ఈ (ప్రభావము (ప్రణవోపాసన యందుండుటయే మధ్యకాలమున 
ద్విజేతరులు ఉపాసనాది కార్యము లన్నిటిలోను మం('త్రములు చెప్పునప్పుడు 
ఓంకారమును తీసివేయుటకు కారణమైనది అందువలననే (బ్రాహ్మణులకు వేద 
సమ్మతముగాను (ఓంకార యుక్తముగాను) బ్రాహ్మణేతరులకు పురాణసమ్మతము 
గాను ఉపాసనాది కర్మకాండము లెల్లను ఏర్పాటు చేయడమైనది ప్రణవముతో 
గూడినది వైదికమనియు, (ప్రణవము లేనిది పౌరాణికమనియు (గ్రహించు 
కొనవలయును 


దీనిలో గల రహస్యమేమన ఓంకార సహితముగా అనుష్టించిన దానియొక్క 
తేజః ప్రభావముచే బ్రాహ్మణేతరులు గూడ బ్రాహ్మణులతో సమానులు గాగలరని 
దుష్టభావముతో ఇటుల నొనర్భారేగాని, దీనియందు మరియొక రహస్యముగాని, 
గోప్యముగాని యేమియు లేదు ఈ సత్యమెణింగియే ఆర్యసమాజస్థాపకులగు 


గృహస్థాశ్రమ ధర్మము 297 


శ్రీ దయానంద సరస్వతీస్వామిగారును, వైశ్యజాతిని మనుష్య సామాన్యులను 
పౌరాణిక (క్రియలనుండి సంస్కరించిన ఆత్య్మూరి లక్ష్మీనరసింహ సోమయాజి 
గారును పౌరాణిక మార్గమును త్యజించి వేదానుగుణ మార్గముగ అన్ని కార్యముల 
జరుపవలయునని ఏర్పరచుటకు కారణమైనది 


అయితే ఈ విషయములో వైదిక మార్గావలంబు లగువారు చెప్పునదేమన 
(బ్రాహ్మణేతరులు అంత సత్యముగను, శౌచముతోను, ధర్మముగా నుండి ఈ 
వైదిక ధర్మము నాచరింప జాలరనియు, అందువలన పురాణోక్తముగ అన్ని కర్మలు 
వీరు చేసిన చాలుననియు, సత్య ధర్మములతో ఆచరించనిచో వైదికకర్మము 
చేయువారికి దోషము గల్లుననియు చెప్పి భయము నొందింపసాగిరి (బ్రాహ్మ 
ణేతరులును అట్టి వాక్యములను విని భయపడదొడంగిరి ఇదే దీనిలో గల 
రహస్యము ఒక వేళ సత్య ధర్మశౌచాదులు లేని వారు వైదికవిధి ననుసరించి 
(క్రియలు సల్పిన దోషము గలుగుననియు, అట్టు శుద్దముగ ఆచరించుటకు శక్తిలేని 
వారు పౌరాణికముగ చేసిన చాలుననియు చెప్పిన అది చాల బాగుండెడిది 
అట్టుగాక ఒక జాతిలో నుండు వారందణిని అవైదికులుగా జేయుట యెటుల 
ధర్మమగును? 


సామాన్యముగా కొన్ని పల్లెటూర్లలో ఒక్కడు ధనవంతు డుండినచో తక్కిన 
వారు తనకు సమానులుగా నుండకూడదని తలంచి వారి యభివృద్దికి ఆటంకము 
లను గలుగజేయుట మనము జూచుచునే యున్నారము ఇదే విధముగ ఒక 
మతములో అధిక జనులుండే స్థలమున తక్కిన మతస్థులు తమకు సమానులుగా 
రాకూడదను తలంపుతో (ప్రవర్తించు వారు గూడ లోకములో గలరు గదా! అందు 
చేతనే కలహములు, కొట్టాటలు, హింసలు, యుద్దములు లోకములో జరుగు 
చున్నవి మతతత్త్యము ఇట్టిదే ఇది సత్యాన్వేషణ బుద్దికి తగినది గాదు ఏ 
జొషధమునకు ఎట్టి పధ్యము ఉండవలయునో దానిని తెలుపుట ధర్మమగును 
అట్టుగాక తనవారికి ఒక మందు, ఇతరులకు మజియొక మందును ఇచ్చు 
వైద్యుడేలాగున పక్షపాతియో, మన మతముయొక్క స్థితియు ఆలాగున 
పరిణమించినది ఇప్పుడు ఛాందోగ్యోపనిషత్తునందు గల ఉద్గీధోపాసన మంటత్ర 


298 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


పూర్వకముగా వ్రాయబడుచున్నది 


దేవానురా హ వై యత్ర నంయేతిరే ఉభయే ప్రాజావత్యా 
స్తద్ద దేవా ఉద్గీధమాజ(పహ్రురనేనై నానభిభవిష్యామ ఇతి ॥ 


దేవతలు, ఆసురులు ఇతరేతర విషయములను తిరస్కరించుచు, 
స్వ్యోత్కర్షను పరాపకర్షను ఆపాదించుకొనుట కొజకు ప్రసిద్దులగు దేవాసురులు 
యుద్దమునకు సంగతులైరి అన్యోన్యాభిభవరూప మయిన సం(గ్రామమందు 
'ప్రవర్తించిరి వీరిలో దేవతలు అసురులను జయింపగోరి ఉద్లీధాక్షర మనెడి ఓంకార 
రూపమును అగ్నిష్టోమాది యజ్ఞములలో జాద్దాతృకృత్యమందు సాధన రూపముగా 
ఉపాసించుటకు పరి[గ్రహించిన వారుగా అయిరి ఈ విషయము విస్తరముగ 
జూడ తలంపు గలవారు ఛాందోగ్యోపనిషత్తు! న చూడనగును ఇచ్చట 
సంగ్రహముగా మాత్రము వ్రాయబడెను దశోపనిషత్తులలో ఈఛాందోగ్యో 
పనిషత్తు, బృహదారణ్యకము, తైత్తిరీయములను మూడును చాల గొప్పవి 


తాను తత్ర మృత్యుర్యధా మత్స్యముదకే వరివశ్వ్యేదేవం 
వర్యవశ్య దృచి సామ్ని యజుషి తేను విదిత్యోర్వా బుచ 
స్పామ్నో యజుషః స్వరమేవ (ప్రావిశన్‌ ॥ 


మత్స్యవాతకుడు జలమునందు ఉండెడి మత్స్యమును గాలము 
మొదలయిన సాధనములతో (గ్రహించుటకు సాధ్యమయ్యెడి లాగున 
యోచించునట్టు మృత్యువు సత్కర్మానుష్టానమునందు (ప్రవేశించిన దేవతలను 
గ్రహించుటకు కర్మక్షయమునే సాధనమునుగా నాలోచించి కాలమును కనిపెట్టి 
యుండెను ఆ దేవతలు కర్మయందుండెడి క్షయిమ్షుత్వ దోషమును, 
పాపరూపమగు మృత్యువుయొక్క వ్యాపారమును తెలిసికొని అనిత్యమయిన 
కర్మ మృత్యు భయమును పోగొట్టుకొనుటకు సాధకము కాజాలదని నిశ్చయించి 
విధ్యుక్తకర్మ త్యాగ పూర్వకముగా అమృతాభయాక్షర స్వరూపమయిన ఉద్గీధ 
('ప్రణవోపాసన యందు నిష్టగలవారైరి అనగా అనిత్య మయిన కర్మఫలమందు 
వైరాగ్యము గల్లినందున దేవతలు ప్రణవోపాసనకు అభిముఖులయిరి. 


గృహస్థాశ్రమ ధర్మము 299 


యదా వై బుచమాప్నోత్యోమిత్యేవాతి న్వరత్యేవగ్‌ 
సామైవం యజారేష ఉ స్వరో యదేత దక్షరమేత దమృత 
మభయం త(త్రవిశ్య దేవా అమృతా అభయా అభవన్‌ ॥ 


బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము మొదలయిన వానియొక్క 
అధ్యయన సమాప్రియందు ఓం అనెడి శబ్లోచ్చారణ చేయబడుచున్నది కనుక 
ఈ ఓంకారమునకు స్వరమనెడి సంజ్ఞ గలిగినది ఓంకారమే అక్షర స్వరూపమును, 
అమృతాభయ రూపమయిన పరబ్రహ్మోపాసనకు ముఖ్యాలంబనమును అయినది 
కనుక (ప్రసిద్దులగు దేవతలు (బ్రహ్మబుద్దిచేత ఈ ఓంకారమును ఉపాసించి 
స్వరూపగుణ సంబంధముచేత అమృతాభయ స్వరూపు అయిరి 


సయ ఏత దేవం విద్యా నక్షరం (ప్రణౌత్యేత 
దేవాక్షరగ్‌ న్వర మమృత మభయం (ప్రవిశతి 
త(త్రవిశ్య యదమృతా దేవాస్తదమృతో భవతి ॥ 


ఉపాసనయొక్క ఫలము నిరూపింపబడుచున్నది ఏ పురుషుడు ఈ 
ఉద్గీధాక్షర స్వరూపమయిన ఓంకారమును అమృతాభయ రూపమయిన 
పరటబ్రహ్మోపాసనకు ముఖ్యమయిన ఆలంబన మని తెలిసికొని ఉపాసించు 
చున్నాడో, ఆ ఉపాసకుడు (బ్రహ్మస్వరూపోపాసనచేత సిద్దులైన దేవతలు ఏ 
ప్రకారము అమృతాభయ న్వరూపులు అయియున్నారో, ఆ (ప్రకారము 
(బ్రహ్మస్వరూప సాక్షాత్కారముచేత సిద్దుడై అమృతాభయ రూపుడవునని 
తాత్పర్యము ద్వితీయ ప్రపారకమున నిరువది మూడవ ఖండము 


(ప్రజావతిర్హోకానభ్యతవ త్తేభ్యో౭_ భి తప్తేభ్యస్త్రయీ 

విద్యా నం(ప్రాస్రవత్‌, తామభ్యతవత్తస్యా అభితప్తాయా 

ఏతా న్యక్షరాణి సం(ప్రాసవవ్ర భూర్చువస్సువరితి ॥ 

లోక సృష్టి యొక్క అనంతరము సృష్టికర్తయైన (బ్రహ్మ, లోకములోని 
సారమును (గ్రహించుటకు సంకల్పించిన నిరన్తర ధ్యానమును తపస్సును జేసెను. 
ఆ (ప్రకారము తపోధ్యాన విషయమైన లోకములయందు బుగ్యజుస్పామములను 
వేదత్రయము సారభూతముగా నిశ్చయింపబడిన వయ్యెను ఈ (త్రయీ 


300 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


విద్యయందును సారము తెలియవలసినదిగా సంకల్పించి ధ్యానము చేసిన 
వాడాయెను ఈ లాగున నిరన్తరధ్యాన విషయమైన మూడు వేదములలో 
వ్యాహృతిత్రయమైన భూః భువః సువః అను అక్షరములు సారభూతములుగా 
నిశ్చయింపబడిన వయ్యెను 

తాన్యభ్యతప త్తేభ్యో౨. భితప్తేభ్య ఓంకారన్పం(ప్రాస్రవత్‌ 

తద్యధా శంకునా సర్వాణి పర్జాణి నంతృణ్ఞాన్యేవమోంకారేణ 

సర్వా వాక్‌ సంతృణ్ఞా ఓంకార ఏవేదగ్‌ సర్వమోంకార ఏవేదగ్‌ సర్వమ్‌ ॥ 


వూర్వమం[త్రమునందు వేదత్రయము యొక్క సారభూతముగా 
నిశ్చయింపబడి యుండెడి భూర్భువస్సువః అను వ్యాహృతిత్రయ సంబంధమయిన 
యక్షరములలోని సారమును సైతము తెలిసికొనుట కొజకు సంకల్పించి, 
సృష్టికర్తయయిన (బ్రహ్మ నిరన్రరధ్యాన రూవమయిన తపస్సును జేసెను ఈ 
ప్రకారము తపోధ్యాన విషయము లయిన వ్యాహృత్యక్షరములలోను ఓంకారమను 
నక్షరము సారభూతముగా తెలియబడినందున స్టూలసూక్ష్మ రూపముగా నుండెడి 
సర్వ ప్రపంచమునకు ఓంకారమే కారణముగా నిశ్చయించెను లోకమందు పర్షము 
(ఆకు) యొక్క మధ్యనాళముచేతను సమస్త పర్షము లనుస్యూతమై యే ప్రకారము 
వ్యాపింపబడియున్నవో యా (ప్రకారమే స్ఫూలనూక్ష్మరూపముగా నుండెడి 
ప్రపంచమంతయు నామమాత్ర వికారమును సమస్తనామములు అకారము చేరి 
యున్నందున ఆకారమా(త్రమును, అకారము ఓంకారమునందు అవయవ 
భూతమైన యొక వర్షముగా నున్నందున ఓంకారము చేతనే సర్వము వ్యాపింపబడి 
యున్నది కనుక సర్వ ప్రపంచాశ్రయభూతమయిన ఓంకారమే సర్వాధిష్టానమైన 
పరటబ్రహ్మోపానన జేయుటకు ముఖ్య (ప్రతీకమై యున్నందున ఓంకార 
స్వరూపముగానే పరమాత్మోపాసన చేయుట ముఖ్యమని తాత్పర్యము కావుననే- 

ఓంకారశ్చాధశబ్దశ్చ ద్వావేతా (బ్రహ్మణః వుర్లా ! 

కంరం భిత్వా వినిర్యాతా తస్మాన్మాంగళికావుభా nu 


ఓంకారశబ్దము, అథశబ్దము ఈ రెండు మొదట (బ్రహ్మదేవుని కంరమును 
భేదించుకొని బయటికి వచ్చినవి ఆందువలన ఈ రెండు శబ్దములు 


గృహస్థాశ్రమ ధర్మము 301 


మంగళస్వరూపములు, సమస్త విఘ్నములను నశింపజేయునవి (బ్రహ్మదేవుడు 
పై యుపనిషత్తున జెప్పిన (ప్రకారము సృష్టి మూలతత్త్యమును గనుగొనుటకు 
చిరకాలము తపమాచరించి కనుగొనిన సారము ఈ ఓంకార మగుటచేత, 
'ప్రప్రధమమున ఓంకారమును ఎలుగెత్తి వెల్లడి చేసిరి 


ఓమిత్యేకాక్షరధ్యానా ద్విష్టుర్విష్ముత్య మాప్తవాన్‌ | 

(బ్రహ్మా బ్రహ్మత్వమాపన్న శృివతామభజచ్చివః ॥ 

ఏకాక్షరమగు నీ ప్రణవము యొక్క ధ్యానమువలననే విష్ణువు విష్ణుత్వ 
మును, (బ్రహ్మ (బ్రహ్మత్వమును, శివుడు శివత్వమును బొందెను ఓంకారధ్యాన 
(ప్రభావమువలననే (బ్రహ్మ సృష్టిశక్తిని, విష్ణువు పాలనశక్తిని, శివుడు లయ 
మొనరించు శక్తిని బడయగల్గిరి ఈ వాక్యము వలననే ఓంకారము యొక్క 
మహిమను జనులు తెలిసికొనగలరు హిందువులకు వేదమే (ప్రామాణిక (గ్రంధము 
దీనిని శ్రుతి యందురు తర్వాత నేర్పడినది మానవ శా(స్త్రము దీనిని స్మృతి 
యందురు ఇది మనుమహర్షి తెలిపినదగుటచే దీనికి మనుస్మృతి యని పేరు 
వచ్చినది ధర్మశా[స్తము లన్నిటిలోను ఇది మొదటిది ఛాందోగ్యోపనిషత్తున 
సృష్టియొక్క మూలతత్త్యము (బ్రహ్మదేవుడు దీర్ణకాల తపముచే కనుగొనిన 
ప్రణవమునే దీనియందు గూడ నిరూపించడమైనది (మనుస్మృతి) 

అకారం చా వ్యుకారం చ మకారం చ (ప్రజాపతిః । 

వేదత్రయాన్నిరదుహద్భూర్చువన్వ్వరితీతి చ ॥ 

బ్రహ్మ బుగ్యజుస్పామలక్షణములగు మూడు వేదముల నుండి 
అకారమును, ఉకారమును, మకారమును, భూః భువః స్వః అను మూటిని 
క్రమముగా (గ్రహించెను 

ఈ భూః భువః స్వః అను POC లనబ్లడ్డునూ 
ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినదియు ఇదియు సరిపో 'నవీ( 


(త్రిభ్య ఏవ తు వేదేభ్యః పాదం పాదమదూ నై 
తదిత్యచో2. స్యాస్పావి(త్రాః పరమేష్టీ ప్రజాపతిః 


302 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


'ప్రజాపతియగు పరమేష్టి మూడు వేదముల నుండి 'తత్పవితుః” అను 
బుక్కుయొక్క ఒక్కొక్క పాదమును గైగొనెను 


ఏతదక్షరమేతాం చ జవన్‌ వ్యాహృతి వూర్వికామ్‌ | 

సన్హ్యయోర్వేదవిద్వి(ప్రో వేదవుణ్యేన యుజ్యతే 1 

కనుక రెండు సంధ్యలందును 'ఓమ్‌' అను నీ యక్షరముతో గూడ 
ఈబుక్కును జపించు వేదవేత్తయగు విప్రుడు వేదాధ్యయన పుణ్యము 
నాందుచున్నాడు 

నహ(స్రకృత్వన్వభ్యన్య బహిరేతత్రికం ద్విజః । 

మహతో౨. ప్యేనసో మాసాత్త్యచేవాహిర్విముచ్యతే ॥ 

ద్విజుడు సన్యాకాలమందును, తక్కిన సమయములందును [గ్రామమునకు 
వెలుపల నీ యోంకారముతో గూడిన వ్యాహృతిత్రయమును వేయి పర్యాయములు 
ప్రతిదినము జపించిన యెడల నొక్కమాసమునకు, సర్పము కుబుసము నుండి 
విడివడునటుల మహాపాపములనుండియు విడుదల నొందును 


(గ్రామమునకు వెలుపల అని చెప్పుటచే నిశ్ళబ్దముగా నుండు ప్రదేశముండ 
వలయునని తెలుపడమైనది నిశృ్ళబ్దముగా నుండనిచో చిత్తైకాగ్రత గలుగదు 
(ప్రాతస్సన్థ్యాకాలములో తప్పక ధ్యానాదులను జేయుచు మజల ఎప్పుడెప్పుడు 
మనన్సు ధ్యానాభిముఖముగా తిరుగుచుండునో, అప్పుడెల్లను ధ్యానము 
చేయుచుండ వలయును అత్తరి ప్రత్యేకము ఆసనముగాని, బుష్యాదిన్యాసము 
గాని యుండనవసరము లేదు 


యో౭_ధీతే౭ హన్యహన్యేతాం(స్రీణి వర్షాణ్యతం(దైత: 1 
న బ్రహ్మవదమభ్యేతి వాయుభూతః ఖమూర్తిమాన్‌ ॥ 


ఎవడు (ప్రతిదినము సోమరి గాక ఓంకార పూర్వకములగు మహా 
వ్యాహృతులను మూడు సంవత్సరముల కాలము జపించునో, వాడు పరబ్రహ్మము 
నొందుచున్నాడు అతడు వాయువు వలె సంకల్పసిద్ది గలవాడును, (బ్రహ్మ 
స్వరూపుడు నగుచున్సాడు 


గృహస్తాశ్రమ ధర్మము 303 


క్షరంతి సర్వా వైదిక్యో జహోతి యజతి (క్రియా 2 | 
అక్షరం దుష్కరం జ్ఞేయం (బ్రహ్మ చైవ (ప్రజావతిః ॥ 


వేదవిహితములైన హోమయాగ రూపములగు (క్రియలన్నియు నశించు 
చున్నవి ఓం అను నక్షరము (బ్రహ్మప్రాప్తి హేతుభూత మగుటవలన నశింపదు 
ఏలయన ప్రజల కధిపతియు నీ (బ్రహ్మ కాన నా (బ్రహ్మస్వరూపమే ఈ 
యోంకారముగను (బ్రహ్మస్వరూపముగను బ్రహ్మప్రతిపాదకముగను నుండుట 
చేత నోంకారమే (బ్రహ్మము రెండు తెరగులగు (బ్రహ్మత్వము చేతను బ్రహ్మత్వ 
ప్రతిపాదకత్యము చేతను) నోంకారమును జపించుట మోక్షప్రదమని భావము 


ఆద్యం యత్ర్యక్షరం (బ్రహ్మ త్రయీ యస్మిన్‌ వ్రతిష్టితా | 
న గుహ్యో౭ న్య(స్రివృద్వేదో యస్తం వేద న వేదవిత్‌ ॥ 


సర్వవేదముల మొదటిదిలై అకార ఉకార మకార స్వరూప మైనందున 
త్యక్షర స్వరూపమైన ఏ వేదసారము గలదో, ఏ మూడక్షరములయందే మూడు 
వేదము లున్నవో, అది మజియొక తత్రివృద్వేదము అప్రణవ మనునది వేద 
మం(త్రములలో శ్రేష్టమైనది గనుకను, పరమార్థ స్వరూపమగు (బ్రహ్మమును 
వివరించునది గనుకను, పారమార్షిక మైనందున జపతపంబులు చేయువారికి 
మోక్షప్రద మైనందున మిక్కిలి రహస్యమును, గోప్యమునైనది ఎవ డీప్రణవమును 
స్వరూపముతోను, నరముతోను నెజుంగునో వాడు వేదవేత్త యగును 


(ప్రణవమును జపించునప్పుడు ప్రణవార్థమైన పరబ్రహ్మభావనమును గలిగి 
యుండవలయును పతంజలి మహర్షియు ఈలాగుననే యుపదేశించెను 
“తజ్జపస్తదర్థ్ధభావనమ్‌” అనగా అర్ధ్హముతో గూడ జప మొనర్భవలయును ఈ 
విషయమై యిది వరలో (వ్రాసిన (గ్రంధములలో విస్తారముగా జెప్పబడియున్నది 
కలియుగములో భగవర్గీతకు సమానమగు స్థానము మజియొకటి లేదని 
సర్వమతముల యొక్కయు, సర్వపండితుల యొక్కయు ఏకాభిప్రాయమై 
యున్నది దానిలో అష్టమాధ్యాయమున మొదటనే అర్జునుడు వేసిన ఏడు ప్రశ్నలలో 
కడపటి (ప్రశ్న యనునది- అంత్య కాలమున “ఎట్టి భావన కలిగియుండిన 
పరమాత్మను ముముక్షువు పొందగలుగును?” అని గలదు “ప్రయాణకాలే చ 


304 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


కధం జ్ఞేజణ యోసి నియతాత్మభిః” దీని యర్హము పైన తెలిపినదే దీనికి 
శ్రీకృష్ణభగవాను డిచ్చిన సమాధాన మిది 


ఓమిత్యేకాక్షరం (బ్రహ్మా వ్యాహరన్‌ మామనున్మరన్‌ । 
యః (ప్రయాతి త్యజన్దేవాం న యాతి వరమాం గతిమ్‌ ॥ 


అన్యకాలమున ప్రణవ ముచ్చరించుచు ప్రణవార్థమైన పరమాత్మను భావన 
చేసికొని ఎవడైతే దేహమును వీడి పోవుచున్నాడో అట్టివాడు సర్యోత్మృష్టమగు 
(బ్రహ్మపదమును పొందుచున్నాడు యచ్చబ్దప్రయోగముచే మనుష్య మాత్రులలో 
ఎవరైనను బ్రహ్మపదమును ఇట్టి అనుష్టానము గలిగిన పొందవచ్చునని తెలుపడ 
మైనది ఇట్టి భగవద్వాక్యములలో కూడ నమ్మకము లేనిచో ఇక ఎవరైనను ఏమి 
జేయగలరు? (శ్రుతిలోను, స్మృతిలోను చెప్పిన సారము మీకు తెలుపడమైనది 
మహనీయుల ఆశయమును చెప్పడమైనది ఇక అనుష్టానముతో సహా మీ 
యాచరణము చక్కగా నుండులాగున చూచుకొనవలయును 


ఇక ఈ విషయమై అనేక (గ్రంధములు ఇదివరలో (వ్రాసి యుండుటచేతను, 
ముఖ్యముగా (ప్రణవోపాసనను గురించి ఓంకార (గ్రంధమున తెలిపియుండుట 
చేతను మరల విస్తరించి (వ్రాసి ఈ (గ్రంధమును విస్తరించ దలంచలేదు 

యన్య వాజ్మనసీ శుద్దే సమ్యగుప్తే చ సర్వదా । 

స వై సర్వమవాష్నోతి వేదాంతోవగతం వలమ్‌ ॥ 

ఎవని యొక్క వాక్కు అసత్యాలాపాదులచే దుష్టము కాకయు, మనస్సు 
రాగద్వేషాదులచే జెడకయు నిర్మలములై యుండునో, అతడు వేదాంతమందు 
జెప్పబడిన సర్వజ్ఞత్వ, సర్వేశ్చరత్వ రూపఫలమును పొందును 

బుషయస్సంయతాత్మానః వలమూలానిలాశనాః । 

తవసైవ ప్రవశ్యంతి (త్రైలోక్యం సచరాచరమ్‌ ॥ 


బుషులు వాజ్మనః కాయనియమములు గలవారై ఫల మూలములను 
భక్షించువారై (ప్రాణాయామనిష్ట గలవారై తపంబొనర్చియే తమజ్ఞానదృష్టిచే 
జంగమస్థావరాత్మకమైన స్వర్గమర్య పాతాళములను నొక (ప్రదేశమునుండియే 


గృహస్థాశ్రమ ధర్మము 305 


చూడగల్షియున్నారు 

బుషయో దీర్భనన్హ్యత్యాద్దీర్షమాయురవావ్నుయుః । 

(ప్రజ్ఞాం యశళ్ళ కీర్తిబ్బ (బ్రహ్మవర్చనమేవ చ ॥ 

బుషులు ఎక్కువ కాలము సంధ్యానుష్టానము చేయుటచే దీర్చాయుస్ప్సు 
నొంది చిరకాలము జీవించి బుద్దిని, జీవితదశలో యశస్సును, మృతులై కీర్తిని, 
అపార (ప్రజ్ఞను పొందిరి కావున (ప్రజ్ఞాశక్తిని, జ్ఞానశక్తిని, యశస్సును, కీర్తిని 
సుఖమును ముక్తిని గోరువారు దీర్హకాలము తపస్సును, ఉపనిషత్సరనమును 
చేయవలయును 

జప్యేనైవ తు సంసిద్ద్యేద్రాహ్మణో నాత్ర సంశయ: | 

కుర్యాదన్యన్న వా కుర్యాన్న్మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే ॥ 

(బ్రాహ్మణుడు జప్యము(జపము) చేతనే నిస్సంశయముగా మోక్షసిద్దిని 
పొందును తక్కిన యాగాది వైదిక కార్యములను చేసినను జేయనీ, చేయక 
వదలినను వదలనీ, బ్రాహ్మణుడు సర్వప్రాణుల యందును మై(త్రీభావము 
గలిగియుండవలయును ఒక్క ప్రాణికి గూడ క్లేశము గలుగజేయరాదు 


ప్రణవాద్యా(న్రయో వేదాః (వ్రణవే పర్యవస్థితాః | 
వాజ్మయం (ప్రణవం నర్వం తస్మా(త్రణవమభ్యసేత్‌ ॥ 


మూడు వేదములును ఓంకారమే మొదటగా గలవి (ప్రణవము చేతనే 
ఆవేదములు సమాప్తి జెందినవి సకలవాక్కులును ప్రణవస్వరూపములే ఈ 
(వ్రణవము నొకదానిని జపించినచో నకల మన్తజవములును నమన్త 
వేదాధ్యయనమును జేసిన ఫలము పొందుదురు 


పద్మాసనం సమారుహ్యా నమకాయశిరోధరః । 

నాసాగ్రదృష్టిరేకాంతే జపేదోంకారమవ్యయమ్‌ ॥ 

సాధకు డేకాన్తప్రదేశమున పద్మాసనస్థుడై సమానముగా శరీరమును 
శిరస్సును మెడను ఉంచినవాడై (భ్రూమధ్యమున దృష్టినుంచి నాశరహితమైన 


306 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


(వణవమును (బవ్మాభబావముతో జవించవలయును అని యోగ 
చూడామణ్యుపనిషత్తు 
ఇక (ప్రణావధ్యాన విధానమును తెలిపెద (బ్రహ్మోపనిషత్తు- 
ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్‌ | 
ధ్యాననిర్మధనాభ్యాసాద్దేవం వశ్యేన్నిగూఢవత్‌ ॥ 


ఆత్మను (క్రింది అరణిగాను, (ప్రణవమును మీది అరణిగాను చేసి 
ధ్యానమనెడి మధనాభ్యాసమువలన రహస్యమగు పరబ్రహ్మమును సాధకుడు 
దర్శించుచున్నాడు 

అరణి యన అగ్ని నుత్పత్తి చేయుటకు అమర్చిన కొయ్య విశేషము 
కజ్జయందు నిప్పుండినను తజచునప్పుడే పుట్టునట్టు ఆత్మ చైతన్యము అంతట 
నుండినను ఆత్మానుసంధాన ధ్యానము చేయువారికే లభించును 

ప్రణవో ధనుళ్ళరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే | 

అ(ప్రమత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భవేత్‌ ॥ 


ప్రణవము ధనుస్సు, బాణము ఆత్మ, లక్ష్యము (బహ్మమై యున్నది 
అప్రమత్తుడై, జితేంద్రియుడై, చిత్తైకాగ్రత గలవాడై ధ్యానముచే (బ్రహ్మమును 
పొందవలయును బాగుగ నెక్కు పెట్టబడిన ధనుస్సుచేత బాణ మెటుల లక్ష్యమును 
జేరునో, అటులనే అభ్యసింపబడిన ప్రణవముచేత ఆత్మ అక్షర పరబ్రహ్మమునందు 
చేరుచున్నది. ఇక ప్రణవోచ్చారణ మాత్రను గురించి తెలిపెద 


(హస్వో దహతి పాపాని దీర్హస్పంవ(త్రదో౭ వ్యయ: । 
ఆర్థమాత్రానమాయుక్తః (ప్రణవో మోక్షదాయకః ॥ 


ఈ ఓంకారము (హ్రస్వముగా నుచ్చరింపబడిన సమస్త పాతకములను 
నశింపజేయును దీర్హముగా నుచ్చరింపబడిన ఓంకారము అక్షయమగు సంపత్తు 
నొనంగును. అనగా నశింపని విజ్ఞానమును గలుగజేయునని భావము. 
అర్హమాత్రయగు నాల్గవ పాదమో సమన్వయ పజచి దాని యర్ధమును భావములో 


గృహస్థాశమ ధర్మము 307 


నుంచి ధ్యానింపబడెడు (ప్రణవము మోక్షము నొసగును మరియొక విధము 


పహ్రాస్వో దహతి పాపాని దీర్హో మోక్ష వ్రదాయకః । 
ఆప్యాయనవ్నతో వా౭_పి త్రివిధోచ్చారణే నతు ॥ 


ఓంకారోచ్చారణము (హ్రస్వమయ్యెనేని పాపముల నన్నిటిని దహింప 
జేయును దీర్ధమగుచో ముక్తిని గలుగజేయును ప్లుతమయినచో ఇష్టసిద్దిని 
గలుగజేయును ఈలాగున ఉచ్చారణము మూడు విధములుగ గలదు 


ఏక మా(త్రో భవేద్రన్వ: ద్విమాత్రో దీర్హ ఉచ్యతే । 

త్రిమాతసన్తు వృుతో జ్ఞేయో వ్యంజనం త్వర్ణమా(త్రకమ్‌ ॥ 

ఒక మా(త్ర కాలమునకు (హ్రస్వమనియు, రెండు మాత్రల కాలమునకు 
దీర్భమనియు, మూడు మాత్రల కాలమునకు ప్పుతమనియు, అర్హమా్యత్రల 
కాలమునకు వ్యంజన మనియు పేర్టు “అ” హస్వమనియు, 'ఆ' దీర్హమనియు 

౧ ఇం 

(గ్రహించదగినది 

ప్రాన్వం బిందుగతం ధైర్యం (బ్రహ్మరంధ్రం గతం వృుతమ్‌ । 

ద్వాదశాన్రర్గతం మ(న్రం ప్రసాదం మ(న్రసిద్దయే ॥ 


ఈ 'ప్రణవధ్వని బిందుగత మగునప్తుడు 'హస్త్వమనియు, (బహ్మరం(ధగత 
మగునప్పుడు దీర్ణమనియు, ద్వాదశాన్తర్లత మగునప్పుడు ప్కుతమనియు 
చెప్పబడును 

ఇట్టి ప్రణవ పరబ్రహ్మము నర్వజీవరాసులలో వెలుగుచుండియు 
అందతికిని లభ్యము కానందులకు కారణము తెలుపబడుచున్నది. 


తిలమధ్యే యధా తైలం క్షీరమధ్యే యధా మృతమ్‌ । 
పువ్చమధ్యే యధా గన్హః ఫలమధ్యే యధా రసః ॥ 
కాష్టాగ్నివ(త్రకాశేత ఆకాశే వాయువచ్చరేత్‌ ॥ 


నువ్వులయందు నూనెవలెను, పాలయందు నేయివలెను, పుష్పమునందు 
వానన వలెను, వలమునందు రసమువలెను, కట్టెయందు నిపువలను, 
F21 


308 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


-ఇకసమునందు గాలివలెను ఈ (బ్రహ్మము నిగూఢమై యున్నది పై జెప్పిన 
వస్తువులలో గల సారమును తగిన క్రియలచే వేరు పరచునట్టు ధ్యానతపస్సులచే 
దేహములో గల ఆత్మను గూడ వేరుపరచి దర్శించు కొనవలయును 


ఇక ప్రణవానుసంధానము ఎటులుండవలయునో అట్టి విధానము తెలిపెద 


తైలధారామివాచ్చిన్నం దీర్భఘంటానినాదవత్‌ । 
ఆవాచ్యం (ప్రణవస్యార్ణం యన్తం వేద న వేదవిత్‌ ॥ 


తైలధారవలె నెడతెగనిది వలెను, దీర్ణంభైన ఘంటా ధ్వనివలెను, 
విచ్చేదరహితంబైనదై, వాక్కు చేత వర్లించుట కలవి గానిదగు (బ్రహ్మస్వరూప 
(ప్రణవమును ఎవ్వడెటుగునో వాడే వేదవేత్త యగును 


ఒక పాత్ర నుండి మజియొక పా(త్రలోనికి తైలమును పోయునప్పుడు 
ఏలాగున ధార యెడతెగక యుండునో, ఆలాగున పెద్ద గంట వాయించిన తర్వాత 
ఆశబ్ద మేలాగున దీర్హముగా నయి (క్రమముగ సన్నగిలిపోవుచుండునో, ఆలాగున 
ప్రణవోచ్చారణయు నుండవలయును. ధ్వని లయమగునటుల మనస్సుగూడ 
'బహ్మమందు లయము పొందవలయును ఉప్పురాయి జలములో నేలాగున 
(గమముగ లయమై, తన రూపము లేనిదై, జలరూపమై పోవుచుండునో ఆలాగున 
ధ్యానమందు మనస్సు లయమై (బ్రహ్మాకారస్థితి నాందవలయును. దానికి తగిన 
ఆసనమును, ధ్యానమును, స్థలమును (క్రింద నిరూపింపబడుచున్నవి 


మృద్వాననే నమాసీనో జితచిత్తేన్హియక్ష్రమ: । 
ఓమిత్యుచ్చారయేత్తావన్మనో యావత్రసీదతి ॥ 


ఏకాంతమున మెత్తని ఆసనమందు కూర్చుండి ఇ(న్టియాది వృత్తులను 
నిశ్చలముగా జేసికొని మనన్సు నిర్మలమై (బ్రహ్మాకారమగు పర్యన్తము 
ఓంకారమ(న్తమును పరమాత్మ పరముగా భావనచే ధ్యానము చేయవలయును 


మెత్తని ఆననముండిన పాదములకు నొప్పి తగులదు కటుకు 
అయినదైనను కరినమైన దైనను చరణములకు నొప్పి గల్లును. అప్పుడు కాలు 
మార్చుకొని కూర్చుండవలసియురిడును. అట్టులేక యుండుట కొజుకే మృదువైన 


గృహస్థాశ్రమ ధర్మము 309 


ఆసన ముండవలయునని చెప్పుటకు కారణమైనది కావుననే దర్భాసనము, దానిపై 
చర్మాసనము, దానిపై మెత్తని దళసరిదైన వ(స్తాసన ముండవలయునని శ్రీ 
కృష్ణభగవానుడు గీత ఆరవ అధ్యాయములో ఉపదేశించిరి ధ్యానయోగపరులు 
6వ అధ్యాయమును పరించిన ధ్యానమును గుజించిన విషయము లన్నియు 
తెలిసికొన గల్లుదురు 


ఇక ఛాందోగ్యోపనిషత్తున ప్రణవోపాసన గురించిన ఒక అపూర్వ గాధ 
గలదు దీనిని తెలిసికొనిన ప్రణవోపాసనచే ఎవరు దేనిని గోరుదురో, అట్టి 
ఫలమును పొందగలరనియు, ప్రణవోపాసనకు మనుష్యులేగాక, దేవతలే గాక, 
జంతువులు గూడ అర్హులనియు అర్థము బోధపడగలదు 


Ud 
ఛాన్లోగ్యోపనిషత్తు - ప్రధమ ప్రపారకము - ద్వాదశ ఖండము 


ఆధాత శాన ఉద్గీధ స్తద్దబకో దాల్ప్ట్యోగ్గావో వా మైత్రేయ స్వాధ్యాయ 

ముద్య(వ్రాజ [1 

పూర్వ ఖండమునందు అన్నము లేనందున సంభవించిన కష్టావస్థ 
నిరూపింపబడి యున్నది కనుక అట్టి కష్టదశ లేకుండుట కాజకు అన్న ప్రాప్తి 
సాధకముగా నుపాసన విధింపబడుచున్నది అన్నమపేక్షా విషయ మైనందువలన, 
అన్నలాభ నిమితమై, శునకములచే (గ్రహింపబడి యుండెడి ఉద్గీధ విద్య 
ప్రశంసింపబడుచున్నది దాల్భ్యుడను బుషికి జొరసుడును, మిత్రయను నామెచే 
పుతుడుగా న్వీకరింవబడియుండెడు బకుడని గాని, గ్వావుడవిగాని 
నామధేయముతో (ప్రసిద్దమయిన ద్వ్యాముష్యాయణ బుషి స్వాధ్యాయము 
చేయుట కొజుకు (గ్రామమును విడిచి వెలుపల సంచరించుచుండెను 


తస్మై శ్వా శ్వేత; ప్రాదుర్చభూవ తమన్యే శ్వాన ఉప 
నమేత్యోచు రన్నం నో భగవానాగాయతు అశనాయామ వా ఇతి ॥ 


ఈ (ప్రకారము స్వాధ్యాయ నిమిత్తమయి (గ్రామము వెలుపల సంచరించు 
చుండగా దాల్భ్యబుషికి దివ్యమయిన తెల్లని శునకము కనబడెను ఆ శునకము 


310 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ననుసరించి మరికొన్ని సామాన్య శునకములు వచ్చి యాశ్రయించి, గొప్పగా నుండెడి 
యాతెల్లని శునకమును ప్రార్థించి యోసర్వజ్ఞాడా! మేము ఆకలి గొనియున్నారము 
మా భక్షణ కొరకు మీ గానవిద్యా సామర్థ్యము చేత నన్నమును సంపాదించి 
యిమ్మని కోరిన వాయెను 


తాన్‌ హోవాచే హైవమా 'ప్రాతరుపనమీయిీ తేతి తద్ద బకో 
దాల్ఫ్యో గావో వా మైత్రేయ: (వ్రతిపాలయాజ్బుకార ॥ 


గాన సామర్థ్యముచేత నన్నమును సంపాదించి యిమ్మని కోరిన యాశునక 
ముల నుద్దేశించి (శ్రేష్టమైన శ్వేతశునకము చెప్పుచున్నది మీరు ఈ ప్రదేశములోనే 
(ప్రాతఃకాలమునందు నాతోడ గలిసికొన్న యెడల మీ కార్యమును సాధించెదనని 
శ్వేత శునకము ఆజ్ఞాపించెను ఈ వాక్యమును ఆ బకుడని లేక గ్లావుడని పేరు 
గలిగి యుండెడి బుషి వాక్య విని ఆ శునకముల వృత్తాంతము తెలిసికొనవలెననెడి 
యభిప్రాయముతో ఆ (ప్రదేశమందు ఆ కాలమును గనిపెట్టి యుండెను 


తేహ యడై వేదం బహివృవమానేన స్తోవ్యమాణా 
స్సగ్‌రబ్బాన్సర్పన్తీ త్యేవమాససృవుస్తేహ నముపవిశ్య హించ(క్రుః ॥ 


పూర్వమం(త్రమందు చెప్పిన ప్రకార మా(ప్రదేశములో ప్రాతఃకాలము బక 
గ్లావ బుషి యొక్క సమక్షములో శునకములు శ్వేత శునకముతో కలసి ఉద్లాతృ 
వురుములు బహివృ్పవమాన స్తోత్రమును జేయుటకు నంరంభోముతో 
హవిర్ణానమునుండి అధ్వర్యుడు మొదలుకొని యజమానుని వణుకు నొకరినొకరు 
విచ్చేదము లేకుండ సమవేతులై సంచరించి స్తోత్ర స్థానమందు ఏలాగున 
ప్రవేశింతురో, ఆ (ప్రకారమే శ్వేతశునకమును (ప్రధానముగా జేసికొని యన్ని 
శునకములు ఒక దానియొక్క తోకను మతియొకటి నోటితో దృఢముగా 
కజచుకొని యా (ప్రదేశమునకు వచ్చి (ప్రవేశించి అక్కడ యధాన్యాయముగా 
గూర్చుండి ఉద్గీధ గానారంభక మయిన హింకారమును జేసినవి 


ఓ3 మదాకి మోం3 పిబా3 మోం3 దేవో వరుణ: (ప్రజా 
వతిన్సవితా౨౨-న్న మిహా౨ హరదక_ న్నవతే3£.న్న 


గృహస్థాశ్రమ ధర్మము 311 


మిహాం౨౨ 2 హారా౨2 ౭ హరోరమితి ॥ 


ఈ (ప్రకారము శునకములు స్తోత్ర స్థానమందు కూర్చుండి గానము 
జేసెను సమస్త లోకమునకు (ప్రకాశకు డైనందున దేవశబ్ద వాచ్యుడును, వర్షించువా 
డైనందున వరుణుడును, సమస్త ప్రజలకు పాలకు డైనందున (ప్రజాపతియును 
అయి సమస్త ప్రపంచమును ప్రకాశ ప్రవృత్తులచేత (ప్రేరణ చేయువాడై సవితయను 
చేరు గల యాదిత్య దేవత మాకు అన్నమును ఇచ్చునుగాక యని సంరంభముతో 
ఓం అని హింకారమును జేసి మేము భక్షించెదము అని మరల ఓం అని హిం 
కారముచేసి మేము పానము చేసెదము అని, మరల ఓం ఓం అని మరల ఓం 
ఓం అని పునర్హంకారమును చేసినవై అన్నము నుత్పత్తి చేయుటకు కారణమై 
నియామకుడైన యాదిత్య దేవతా! మాకు అన్నమును పుట్టించి యిమ్మా! 
అన్నమును కలుగజేయుమా? యని ఆదరణముతో రెండు పర్యాయములుగా 
ప్రార్థించి, మరల(ఓం ఓం అని) హింకారముచేసి గానము చేసినవి 


ఈ ప్రణవోపాసనము మహిమ వలన శునకములుగూడ తమకు కావలసిన 
అన్నమును సవితృ దేవతచే పొందినవని చెప్పుచుండగా ఇక పవిత్రజన్మ గల్గిన 
మానవులు పవి(త్ర నిష్టగలిగి పరమాత్మను ప్రణవపూర్వకముగా ధ్యానించిన వారు 
వారు కోరెడి ఫలమును పొందుటలో సందేహము గలదా! ఏ ఫలము నుద్దేశించి 
యెవరు (ప్రణవాక్షరపూర్వకముగా ప్రార్థించిన అట్టివారు కోరిన ఫలము వారికి 
గలుగుచుండును కామ్య ఫలమును గోరక మోక్షమును గోరువారికి బ్రహ్మపదము 
గల్లును. కోరికలతో ఉపాసన జేయువారికి కోరిన ఫలములు ప్రాప్తించును కాని 
అంతఃకరణ శుద్ది గలిగి విషయరహితమై యుండువారికి గలుగు మోక్షము పై 
జెప్పిన వారికి కలుగదు ఫలాపేక్ష లేనివారై మోక్షము కొరకు మాత్రమభిలాష 
గలవారై యీ ప్రణవోపాసన యీళ్వరార్చణ బుద్దితో జేయువారికి అంతఃకరణశుద్ది 
గలుగుట, అవిద్యాదోషము నశించుట, (బ్రహ్మ(ప్రాప్తికి గల ఆటంకము లన్నియు 
దొలగుట, (బ్రహ్మనిష్ట కనుకూలమగు సమస్త కార్యములు సమకూరుట 
యివన్నియు గల్లుటయే గాక మోక్షము గూడ ప్రాప్తించును ఈ విషయమై యితర 
ఉపనిషత్తులు చెప్పిన (ప్రమాణ వాక్యములు నిరూపించెద 


312 శ్రీమలయాళ సద్గురు ([గ్రంధావళి 


ప్రణవం హీశ్వరం విద్యాత్సర్వన్య హృది నంస్థితమ్‌ । 

నర్వవ్యాపినమోంకారం మత్వా ధీరో న శోచతి ॥ 

సకల (ప్రాణుల యొక్క హృదయమందున్న యీశ్వరుని (ప్రణవ 
పూర్వకముగా నుపాసించవలెను ఆకాశమువలె అంతట వ్యాపించిన పంకార 
పరబ్రహ్మమును ఉపాసించువాడు ఎచ్చటను శోకమును పొందడు 


ఆమా(త్రో౭_ నన్తమా(త్రళ్ళ ద్వైతస్యోవ శమశ్శివః | 

ఓంకారో విదితో యేన స మునిర్నేతరో జనః ॥ 

మా(త్రారహిత మైనట్టియు, అనన్త మయినదియు, మాయారహితమై 
నదియు, మంగళ స్వరూప మయినదియు నగు ఓంకారమును ఎవడెజుంగు 
చున్నాడో వాడే ముని యగును మౌనము మా('త్రము గలవాడు ముని కాజాలడు 
ఈ ఓంకార ధ్యానముచే (ప్రకృతి గతములయిన సర్వ దోషములు నళించినవే 
గాక నిత్య మంగళ స్వరూపమగు ఆత్మప్రాప్రియు గలుగును అకార ఉకార 
మకారములకు మాత్రమే మాత్రలు గలవు చతుర్ధ పాదము (తురీయము) 
మాత్రారహిత మయినది అందుచే నది అనంతము 


యుంజీత ప్రణవే చేతః (ప్రణవో (బ్రహ్మ నిర్భయమ్‌ । 
ప్రణవే నిత్యయుక్తన్య న భయం విద్యతే క్వచిత్‌ ॥ 


ఇట్టి ప్రణవమునందు సాధకుడు మనస్సును బొందింపవలయును 
ప్రణవమే నిర్భయమగు (బ్రహ్మము అనగా సర్వదుఃఖరహితమగు మోక్షము 
ప్రణవము నందెల్లప్ప్తుడు యుక్తుడై యుండు వానికి దేని వలనను ఎచ్చోటను 
భయము గలుగదు. వానికి ఎల్లప్పుడును మంగళమే గల్లును ఓం శివం 
శాంతమమృత మద్వైతం ఓమ్‌ 


నంవూర్మము 
ఓం తత్‌ సనత్‌. 


ఆ 


పరిక 


పరిశుద్దాత్మస్వరూపులగు ఆత్మ సోదరీసోదరులారా! కరుణా మూర్తియగు 
సర్వేశ్వరుని కృపచే లోకములో శాంతియు, కరుణయు, సద్భక్తియు, విజ్ఞాన 
బోధయున్ను వర్రిల్హునుగాక! సన్న్యాసయోగము అను ఈ (గ్రంధము స్రీలకు 
సన్న్యాసమున కర్షతగలదని నిరూపించుట కొజకే యైనను, (స్రీలకేగాక, 
పురుషులకు గూడ (గ్రహించవలసిన ధర్మము అనేకము లిందు గలవు కావున 
ఇది నారీమణులకు మాత్రము చెప్పబడిన ధర్మమని తలంపక త్యాగులై, 
(బ్రహ్మనిష్టులై, సన్న్యాసులగు పురుషులుగూడ దీనిని (గ్రహించుకొనవలయును 
పురుషులకు సన్న్యాసము అనాది సిద్దముగా నేర్చడియుండుటవల్ల, పురుషులను 
గురించి యిచట ప్రత్యేకముగా చెప్పలేదు కాని సన్మ్యాస ధర్మము (స్తీలకున్ను, 
పురుషులకున్ను సమానము 


ఇదివజలో చాలామంది (స్త్రీలకు సన్చ్యాసాధికారమును శా(స్రము 
విధించలేదనియే చెప్పచుండిరి ప్రాచీన కాలమున సన్న్యాసినులగు వధూమణులు 
ఉండిరనియు, వారికిగూడ నన్న్యాసాధికారమును శా(స్రము అంగీకరించి 
యున్నదనియు తెలుపుట కొజకే బృహదారణ్యకము, భారతము, యోగవాసిష్టము 
మొదలగు (గ్రంధములను నిరూపించడమైనది స్రీలకు నేల సన్చ్యాసార్హత లేదని 
అడిగినచో, స్రీలు విచ్చలవిడిగా తిరుగుటచే చెడుటకు నెక్కువ కారణములు 
గలవనియు, చంచల స్వభావము గలవారగుటచే మనోనిశ్చలత్వము గలుగుట 
(ప్రయాసమనియు రెండు కారణములనే ముఖ్యముగా తెలుపుదురు ఇకను కొన్ని 
కారణములు తెలిపినను అవి అంత ముఖ్యములు గావు పై చెప్పిన రెండు 
సమాధానములున్ను అంత సరియైనవి కావు ఏలన చెడు గుణములున్ను, చంచల 
స్వభావమున్ను గలవారు (స్త్రీలలోను, పురుషులలోను ఉందురు వధూమణులలో 
నెవరైన అట్టి గుణము గలిగియుండినచో, యోషిన్మణు లందరికిన్ని దాని నంట 
గట్టుట గౌరవహానియే యగును పై చెప్పిన రెండు గుణములు గలవారు 


ర 


సన్న్యసించవలయునను తలంపు గలిగి యుండరు 


మరియు ఈ (గంధమందు గూడ, బౌద్దమత సన్న్యాసినుల గుణించి 


316 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


చెప్పునపుడు ఆబౌద్దమత సన్యాసినులు పురుషులతో సంబంధము లేక 
ప్రత్యేకముగా నుండిరని తెలిపినందుచే సన్న్యసించినను, స్త్రీల నివాసస్థలము 
ప్రత్యేకముగానే యుండవలయును (బ్రహ్మచర్యాశ్రమములో నుండియే 'సులభి 
సన్న్యసించెను గృహస్టాశ్రమమందు భర్తతో గూడి యున్నపుడే 'మైత్రేయి' 
సన్న్యసించెను ఇట్టుండగా వైధవ్యస్థితిగల (స్రీలు సన్న్యసింపవచ్చునా? అను 
విషయము చెప్పనక్కరలేదు దీనికి 'పౌతమసి' యే సాక్ష్యము అయితే తానుండు 
ఆశ్రమము [బ్రహ్మచర్యమైనను, గార్హస్థ్యమైనను, లేక వైధవ్యస్థితి మైనను అచ్చోటనే 
యుండి (బ్రహ్మనిష్టాది అనుష్టానములు చేయుటకు (ప్రతిబంధము ఉండిన 
మాత్రమే సన్న్యసించవచ్చునని శాస్త్రము బోధించుచున్నది పురుషులున్ను 
ఆలాగుననుండిన మాత్రమే సన్న్యసించవలయునని శాస్తముపదేశించుచున్నది 


సోఢ్వా౭_ పి కర్మవిక్షేపం చిత్తెకాగ్షే క్షమా యది ! 

తదా వేత్తు గృహస్థ్టో౭ పి ప్రప్రజత్వన్యధా పుమాన్‌ ॥ 

కర్మవిక్షేషమును సహించి, చిత్తము నేకాగ్రముచేయ సమర్షుడయ్యెనేని, 
గృహస్థుడును ఆత్మను తెలియవచ్చును అట్టు కానపుడు వురుషుడు 
సన్న్యసించుగాక అని అనుభూతి(ప్రకాశము. 


(బ్రహ్మనిష్టయందు, వేదాధ్యయనమునందు, తపస్సునందు, యోగాభ్యాస 
మందు, భక్తియందు, ఏకాంతవాసమునందు, బ్రహ్మచర్యమందు, వాన(ప్రస్థాశ్రమ 
మందు పురుషులకువలె (స్తీలకున్ను సర్వాధికారము గలదని సర్వులున్ను 
అంగీకరించి యున్నారు సన్బ్యాసాశ్రమ స్వీకరణమందు మాత్రమే, “ఆధునిక” 
జనులు కొంత ఆటంకమును చెప్పుచున్నారు దాని కారణముపైన నిరూపించడ 
మైనది మోక్షము కొజకు సన్యాసము కారణము గాదనియు, దానికి జ్ఞానమే 
కారణమనియు నీ (గ్రంధమున అనేక స్థలములలో నిరూపించడమైనది ఈ 
శ్రకమున్ను దానినే రూఢిపరచుచున్నది మరియు మైత్రేయ్యుపనిషత్తునందు 
చెప్పినది చూడుడు 


(ద్రవ్యార్ధమన్నవ(స్తార్ణం యః (ప్రతిష్టార్థమేవ వా । 
నంన్యసేదుభయ॥భ్రష్టః స ముక్తిం నావ్న మర్హతి ॥ 


సన్న్యాసయోగము 317 


ధనాభిలాషచే గాని, సన్చ్యసించిన నన్నవ(స్తాదులు దొరకునని గాని, 
గౌరవస్థానము గలుగునను భావముతో గాని యెవడు నన్న్యసించునో 
వాడుభయ(భ్రష్టు డగును ముక్తిని పొందజాలడు 


కాషాయధారణం మౌండ్యం 'త్రివిష్టబ్బం కమండలుః | 
లింగానమ్యుతధభూతాని న మోక్షాయేతి మే మతిః ॥ 


కాషాయము, ముండనము, దండము, కమండలము మొదలగు 
చిహ్నములు మోక్షమునకు సాధనములు గావని మా సిద్దాన్తము అని భారతమున 
జనకుడు వచించెను 


నైవ జన్మని సర్వస్మిన్‌ విద్యా౭.సౌ నులభా౨.పితు | 

శిష్యలక్షణనంవూర్షజన్మన్యేవ హి లక్ష్యతే ॥ 

అన్ని జన్మములందు నీ బ్రహ్మవిద్య సులభము గాదు శిష్యలక్షణములు 
సంపూర్ణముగా నున్న జన్మమునందే కనబడుచున్నది అని అనుభూతి ప్రకాశము 


అందరికిన్ని ఈ (బ్రహ్మ విద్యయందు అధికారము లేదనియు, అనేక 
జన్మములలో జేసిన పుణ్యవిశేషముచేత, దైవానుగ్రహము చేత (ప్రకృతి దోషములు 
నశించి, సంపూర్ణ వైరాగ్యము గలిగి, శమదమాది గుణములు గల ఒకానొక 
జన్మములోనే (బ్రహ్మవిద్య కరత గలుగుననియు నీ యొక శ్టోకమేగాక అనేక 
ప్రమాణము లుద్దోషించుచున్నవి ఇది పరమ సత్యమని మరువకూడదు నన్ను 
గూడ అనేక యోషిన్మణులు సన్న్యాస మివ్వవలయునని కోరుచుండిరి సరియైన 
(ప్రమాణము ఇదివరలో దొరకనందుచే నెవరికిన్ని సన్న్యాసమిచ్చియుండలేదు 
మోక్షమునకు బబ్రహ్మసాక్షాత్కార జ్ఞానము గలుగుటయే కారణమని చెప్పుచూ 
దానికి తగిన అనుష్టానములు, ఏకాంత ప్రదేశములు, ధ్యానయోగాదులు మాత్రము 
తెలుపుచూ రావడమైనది ఏలన అశాస్త్రీయ ప్రవర్తనము మౌర్థ్యమే యగును 
అంతే గాక విద్వాంసు లెవరైన తామవలంబించెడు వర్తనమునకు శా(స్త ప్రమాణము 
గలదా? యని అడిగినచో ప్రమాణరూపముగా సమాధానము నివ్వవలయును 
అదే పవిత్రమార్గ మగును అట్టు గానిది స్వేచ్చా ప్రవర్తనమనియే విద్వజ్ఞనులు 
తలంతురు కావుననే శ్రీగీతాచార్యుడు “తస్మాచ్చా(స్తం ప్రమాణం తే కార్యాకార్య 


318 శ్రీమలయాళ సద్గురు గ్రంధానళి 
వ్యవ్య స్థితా” అని తెలుపడమైనది 

దీనియందు (స్రీలకు సన్న్యాసాధికారము గలదని మాత్రమే తెలుపడమైనది 
గాని, సన్న్యాసాశ్రమ స్వీకరణవిధి తెలిపియుండలేదు అది సన్న్యాసాశ్రమ 
స్వీకరణధర్మము నెరింగివారును, సన్న్యాసాశ్రమమందు నుండువారగు 
యతీశ్వరులవలన (గ్రహించుకొనవలయును అట్టుగాక స్వయముగా సన్మ్యసించుట, 
లేక విధి ప్రకారము సంస్కారాది కర్మలను జేయక, యెవరిచేనైన కాషాయ 
వస్త్రములు మాత్రము తీసుకొనుటయు శా(స్త్రమంగీకరించదు శా[స్తోక్షప్రకారము 
సంస్కారములు చేసిన సన్న్యాసాశ్రమమును స్వీకరించిన మాత్రమే తనయొక్క 
మనస్సునకు గూడ సమాధానము గలుగును లేనిచో తన మనస్సులో తనకే 
పలుమార్లు సందేహము గలిగి బాధనొందవలసి యుండును 


అంతేగాక ఉత్తర దేశములో కొందరు మరాధిపతులు విధిప్రకారము 
సన్న్యసించినారా? అని అడుగునపుడు అసత్యముగూడ చెప్పవలసివచ్చును 
మణీయు నీ దక్షిణదేశములో సన్బ్యాసమంత అవసరము లేదు కాశీ, హృషీకేశ, 
హరిద్వారాది కొన్ని స్థలములలో (బ్రహ్మనిష్ట చేయువారికి నీ సన్బ్యాసాశ్రమ 
స్వీకారము కొంత సహాయమును గలుగజేయును ఏలన మరములలో 
తురీయాశ్రమస్టులను మాత్రమే చేర్చుదురు అట్టుండ వారికి మాత్రమే (బ్రహ్మ 
విద్యకు సంబంధించిన పారములను చెప్పుదురు ఈ రెండు కారణముల వల్ల 
ఆ (ప్రాంతములో నుండువారికి సన్చ్యాసాశ్రమ స్వీకరణము అనుకూలము 
గలుగజేయును ఇంత మాత్రమే సన్బ్యాసాశ్రమ స్వీకరణ ముపయోగపడును 


మజీయు దీనియందొక విశేషము గూడగలదు సత్యబుద్ధియు, 
నిర్మలహృదయము గలవాడు కొన్ని విషయములను నిగ్రహింపజూచినను, 
ప్రయాసమని తోచుటచే, నీ కాషాయ వేషధారణ తన పవిత్రతను సంరక్షించుటకు 
కారణమగును ఆలాగున దేహసంబంధులగు జనులనుండియు, కుటుంబ 
సంబంధ కార్యముల నుండియు, బాహ్యసంబంధ కర్మలనుండియు విముక్తి 
పొందుటకున్ను ఇది సహాయమును గలుగజేయును. ఇది వైరాగ్యముగల 
ముముక్షువులకున్ను, జిజ్ఞాసువులకున్ను చాల సహాయ కారి కదా! 


సన్న్యాసయోగము 319 


మరియు సర్వసంగ వర్దితుడై సన్యసించునపుడుగాని, ధర్మబోధనార్ధము 
తిరుగుచున్నపుడు గాని, యీ వేషము అన్న పానాదులకు ప్రయాసమును 
గలుగనీయక సంరక్షించుచుండును ముఖ్యముగా తనధర్మములో నిలుకడ గలుగ 
జేసికొనుటకు నిది సూక్ష్మబుద్రి గలవారికి చాల అనుకూలపడును ఎప్పుడైన 
తన తురీయాశ్రమమునకు తగిన వాక్యములను గాని, ఆహార నియమములను 
గాని, నివాస స్థల నియమములనుగాని, అతిక్రమించనీయక ఇది సంరక్షించును 
ఎప్పుడైన నియమాతిక్రమణ స్వభావము గలుగునపుడు తాను ఆశ్రయించియున్న 
ఆశ్రమము యొక్క పవిత్రతను గురించి చింతన చేయుచుండిన ధర్మవిరుద్ద 
భావములు నళించిపోవును ఇట్టి ప్రజ్ఞావిశేషము లేనివాడు సన్న్యసించినను 
పతితుడే యగును అట్టు గాకుండుట కొజకు అతి పావనమగు నీతురీ 
యాశ్రమము ఏర్పడినట్లు తోచుచున్నది 

నాశ్రమం కారణం ముక్రేర్రర్శనాని న కారణమ్‌ | 

తదైవ సర్వకర్మాణి జ్ఞానమేవ హి కారణమ్‌ ॥ 


మోక్షముకొజకు సన్న్యాసా(శ్రమము కారణము గాదు ఆలాగున శాస్తపరన 
మున్ను కారణము గాదు అదేరీతిగా బాహ్యకర్మలున్ను కారణములు గావు 
జ్ఞానమొక్కటియే కారణమగును 

స ఏవాత్మా స విజ్ఞేయః సర్వైరపి ముముక్షుభిః । 

తుర్మాత్మజ్ఞానహీనానాం న ముక్తిః స్యాత్కదాచన ॥ 

ముముక్షువు లందరిచేతను తురీయుడగు నాయాత్మయే తెలిసికొన 
దగినది అట్టి తురీయమగు ఆత్మసాక్షాత్కారము ఎంత వరకు గలుగదో, అంత 
వరకు నెట్టివారికైన మోక్షము సిద్దించదు ఇదే శా(స్త్రముయొక్క సారము ఈ 
సన్న్యాస యోగమందేదైన మార్పు చేయవలసియుండిన తెలుపువారికి కృతజ్ఞుడను 
అంతేగాక మరుముద్రణమందు దానిని సవరణ చేయు ప్రీతిగలవాడ నగుదును 


ఓీంతత్‌ నల్‌. ఇట్టు మోచరాచర సుఖాభిలాషి 
శ్రీమలయాళస్వామి 


ఖః 


సన్నాసయోగము 


ఓమ్‌ ఆప్యాయన్తు మమాజ్లాని వా(క్రాణశ్ళ్చక్షుః: శ్రోత్రమధో బల 
మి(న్దియాణి చ-నర్వాణి నర్వం బ్రహ్మోపనిషదం మా౭. హం (బ్రహ్మ 
నిరాకుర్యాం మా మా బ్రహ్మనిరాకరోదనిరాకరణమన్యనిరాకరణం మే 
అస్తు తదాత్మని నిరతే య ఉవనిషత్సు ధర్మాస్తే మయి సన్లు తే మయి 
నను. ఓం శాంతి శాంతి శాంతిః 


మమ = నాయొక్క, అంగాని = అవయవములును, వాక్‌ = వాక్కును, 
(ప్రాణః = ప్రాణమును, చక్షుః = నేత్రమును, శ్రోత్రం = చెవియును, అధోబలం = 
అధోముఖ వృత్తియందు సామర్థ్యముగల మనస్సును, (అధో = అట్టే బలం= 
బలమును,) సర్వాణి = అన్ని, ఇంద్రియాణి చ = ఇంద్రియములును, 
ఆప్యాయన్తు= తృప్తిపాందుగాక, శుద్దములగునుగాక, ఉపనిషదం = 
వేదాన్తప్రతిపాద్యమైన, బ్రహ్మ = బ్రహ్మస్వరూపము, సర్వం = సకలమగును, 
అహం = నేను, బ్రహ్మ = ఆ పరమాత్మను, మా నిరాకుర్యాం = నిరాకరించ 
కుందునుగాక, మా = నన్ను, (బ్రహ్మ = ఆపరమాత్మ, మా నిరాకరోత్‌= 
నిరాకరించక యుండు గాక, అనిరాకరణం= ఆదరము, అస్తు= కలుగుగాక, 
మే = నాకు, అనిరాకరణం = విశ్వాసము, (లక్ష్యభావము) అస్తు = కలుగుగాక, 
తత్‌ = ఆ, ఆత్మని = బ్రహ్మమందు, నిరతే = ఆసక్తిగల, మయి = నాయందు, 
యె = ఏ, ఉపనిషత్సు = వేదాంతములందు చెప్పబడిన, ధర్మాః = ధర్మములో! 
తే = ఆ శమదమాది సకలసుగుణములు, సంతు = ఉండుగాక, ఓమ్‌ = 
'ప్రణవస్వరూపమగు పరటబ్రహ్మమా! శాంతిళ్ళాంతిశ్ళాంతిః = విఘ్నములు 
పరిహరించుదువుగాక! 


బృహదారణ్యకము పంచమాధ్యాయము 


ఈ కధ (బ్రహ్మవిద్యా ్రాప్రియొక్క యుపాయమును చూపించుటయే 
ప్రయోజనముగా కలది పూర్వము విదేహ దేశమునకు (ప్రభువైన మండలాధిపతి 
యగు జనకమహారాజు కలడు ఆయన బహుదక్షిణమను పేరుగల యాగమును 
చేసెను ఆ యాగమునకు పిలువబడినవారును, చూడవలయునను కోరిక 
గలవారునగు కురుపాంచాల దేశాలలోని గొప్పగొప్ప విద్యాంసులు వచ్చిరి అప్పుడు 
జనకమహారాజు ఆ విద్యాంసుల సముదాయమును చూచి వీరిలో పరబ్రహ్మమును 
తెలిసిన వారెవరో, ఒకరా! లేక వీరందరా! యని తెలిసికొన నిచ్చ గలవాడై అట్టు 
తెలిసికొనుట కుపాయార్థమై ఒక్కొక్క గోవునకు ఒక్కొక్క కొమ్మునకు 
మూడుతులాలన్నర యెత్తుగల బంగారపు కొమ్ములను ప్రతిగోవునకు రెండు 
కొమ్ములయందు నమర్చి అట్టి వేయి గోవులను ఒక పశువులదొడ్డియందు 
నింపెను 


జనకమహారాజు ఇట్టు వేయిగోవులను దొడ్డియందునుంచి పూజ్యాలగు ఓ 
బ్రాహ్మణులారా! మోలోపల (బ్రహ్మవేత్త యగువాడు ఈ గోవులను తోలుకొని 
పోవలసినదని పలుకగా, ఆ బ్రాహ్మణులు ధైర్యము లేనివారైరి అప్పుడు యాజ్ఞ 
వల్క్యుడు తన సంబంధియగు సామ(శ్రవుడను శిష్యుని పిలిచి నీ వాగోవులను 
మన ఆశ్రమమునకు తోలుకొనిపొమ్మని చెప్పగా ఆళిష్యుడు గోవులను 
ఆశ్రమమునకు తోలుకొనిపోయెను అప్పు డాబ్రాహ్మణులంద రీయాజ్ఞవల్క్యుడు 
మన అందరిలో తాను బ్రహ్మవేత్తనని ఎట్టు పలికెనని కోపముగల వారైరి 


ఇట్టుండగా యాగమును చేయుచున్న జనకమహారాజునకు బుత్విక్కైన 
అశ్వలుడనువాడు ఈ యాజ్ఞవల్క్యుని గుర్చి ఓ యాజ్ఞ వల్కు్యుడా! నీవే 
మాయందరిలో ఎట్టు (బ్రహ్మవేత్తవు ఆయితివని యడిగెను ఇట్టడుగగా, 
నాయాజ్ఞవల్క్యుడు ఆ అశ్వలునిగూర్చి, మేము బ్రహ్మవేత్తకొరకు నమస్కరించు 
చున్నాము మేము బ్రహ్మవేతృత్వమునకు, పణముగా నుంచిన గోవులను 
గోకాములమై తోలుకొనిపోతిమిగాని, బ్రహ్మవేతృత్వము నందభిమానము కలిగి 


322 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


తోలుకొని పోలేదు కనుక మేము గోవులను కోరువారమే యగుచున్నామని 
పరిహాసముగా పలికెను, ఇట్టు బ్రహ్మిష్ట పణమును (గ్రహించుటవలన బుుత్తిక్కగు 
నాయశ్వలుడు, ఆ యాజ్ఞవల్కుని (ప్రశ్న చేసి యడుగుటకు మనస్సు 
కలవాడాయెను 


ఇచ్చటనుండి యజ్ఞవిషయమై, (బహ్మవిద్యావిషయమ్రు (బ్రహ్మా 
జ్ఞానవిషయమై, ఈ యశ్యలుడు మొదలగు ఈ (క్రింద పేర్కొనువారు, అనేక 
ప్రశ్నలడిగిరి వారడిగిన ప్రశ్నలు ఎట్టివో వానికి యాజ్ఞ వల్క్యుడిచ్చిన సమాధానము 
లెట్టివో ఈ బృహదారణ్యమున కనుగొనవచ్చును, అంతయు (వ్రాయబూనిన 
(గ్రంధవిస్తార మగునని తలంచి, యిచ్చట (వ్రాయలేదు గార్గియొక్క (బ్రహ్మవిద్యా 
మహిమను చూపుటకొరకు ఇది నిరూపించడమైనది గార్గి (బ్రహ్మచారిణి యనియు, 
(బ్రహ్మవిద్య యందెంతో నైపుణ్యము గలిగినవారనియు, జనులు తెలుసుకొనుట 
కొరకు ఈ ఘట్ట ముపకరించును 


యాజ్ఞవల్క్యుని మహాబుషిమండలిలో (ప్రశ్నించిన వారెవరో వారిని 
వినుడు 1 అశ్చలుడు, 2 ఆర్తభాగుడు, ౩ జారత్కారవుడు, 4 భుజ్యువు, 5. 
ఉషస్తుడు 6. కహోళుడు, 7. ఉద్దాలకుడు, 8 శాకల్యుడు, వీరడిగిన నమస్త 
విధములగు ప్రశ్లములకు సమ(గ్రముగా నాయజ్ఞ వల్క్యుడు సమాధానము చెప్పిన 
తర్వాత సభయంతయు నిశ్చేష్టత గలిగి మౌనముగా నుండునపుడు వచక్షుని 
పుత్రిక యగు గార్గి లేచి సధైర్యముగా నిలిచి ఇట్లనియె! 


ఆధ హ వాచక్న్షవ్యువాచ (బ్రాహ్మణా భగవన్లో హన్తాహ 

మిమం ద్వౌ (వ్రశ్నా ప్రక్ష్యామి తా చేన్మే వక్ష్యతి నవై జాతు 

యుష్మాకమిమం కళ్చిద్రహ్మోద్యం జేతేతి వృచ్చ గార్షితి ॥ 

పూజ్యులగు నో బ్రాహ్మణులారా! మోరంగీకరించి రేని, నేను ఈ యాజ్ఞ 
వల్కు్యని రెండు ప్రశ్నల నడిగెదను, ఆ (ప్రశ్చలనుగూర్భి యాజ్ఞవల్కు డుత్తరమును 
చెప్పినయెడల మాలో నెవరున్న బ్రహ్మ సంబంధవాదమున నీ యాజ్ఞవల్కుుని 
జయించువారు లేరు అని పలికి, బ్రాహ్మణులను ప్రార్థింపగా, (బ్రాహ్మణులు ఓ 
గార్ల! ఆ ప్రకారమే యడుగుమా! యని పలికిరి 


సన్న్యాసయోగము 323 


సా హోవాచాహం వై త్వా యాజ్ఞవల్క్య యధా కాళశ్యో వా వైదేహో 
వోగ్ర పుత్ర ఉజ్యం ధనురధిజ్యం కృత్వా ద్వౌ బాణవంతౌ సవత్నాతి వ్యాధినౌ 
హస్తేకృత్యోపోత్తిష్టే దేవ మేవాహం త్వాం ద్వాభ్యాం (వ్రశ్నాభ్యా ముపోదస్తాం 
తా మే (బ్రూహీతి వృచ్చ గార్గీతి ॥ 

ఇట్టు గార్గి బ్రాహ్మణానుజ్ఞను పొంది యాజ్ఞవల్క్యుని అడిగెను ఓ యాజ్ఞ 
వల్కు్యుడా! కాశీ విదేహదేశములయందైన శూరవంశమునందు పుట్టిన 
రాజపు(త్రుండు, ధనుస్సు నెక్కుబెట్టుకొని, శత్రువులను వ్యధ పెట్టునట్టి రెండు 
మంచి బాణములను హస్తమునందుంచుకొని ఎట్టు శత్రువును సమోపించునో 
ఆ (ప్రకారముగానే, నేను నిన్ను రెండు శ్రేష్టములైన ప్రశ్చ్నములతో సమిపించి 
యున్నాను, నీవు బ్రహ్మవేత్తవు అయితివేని, ఆ (ప్రశ్నలకు సమాధానములను 
నాకు చెప్పుమా యని గార్గి యడుగగా నాయాజ్ఞవల్క్యుడు ఓ గార్గీ! ప్రశ్నను 
వేయుమా? యని మరల పలికెను 


సా హోవాచ యదూర్ష్యం యాజ్ఞవల్క్య దివో యదవాక్సృధివ్యా 
యదన్తరా ద్యావావృధివీ ఇమే యద్భ్ఫూతం చ భవచ్చ భవిష్యచ్చేత్యాచక్షతే 
కస్మిం న్తదోతం చ (ప్రోతం చేతి॥ 


ఓ యాజ్ఞవల్య్యుడా! బ్రహ్మాండముకంటె ఉపరిభాగమునందును, క్రింది 
భాగమునందును, మధ్యమునందును, భూతమును, వర్తమానమును, భవిష్యత్తును 
నగు ద్రైతమైన ఈ సమస్తము దేనియందు ఏకీభవించి యున్నదని 
ఆగమన్యాయమువలన చెవుదురో అట్టి నమన్తమును దేనియందు 
వ(స్తముయొక్క పడుగు పేకలు వలెనే ఏకముగా కల్పింపబడియున్నదని గార్గి 
యడిగెను 


న హోవాచ యదూర్ష్యం గార్గి దివో యదవాక్పృధివ్యా యదంతరా 
ద్యావావృధివీ ఇమే యద్భ్ఫూతం చ భవచ్చ భవివ్యచ్చేత్యాచక్షత ఆకాశే 
తదోతం చ (ప్రోతం చేతి ॥ 


ఓగార్గీ! (బ్రహ్మాణజ్ఞమునకంటె ఊర్ల్యభాగమునందును, (క్రిందిభాగము 


F22 


324 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


నందును, మధ్యమునందును భూతమును, వర్తమానమును, భవిష్యత్తునునగు 
వ్యాకృతమునైన సూ(త్రాత్మకమగు జగత్తంతయు దేనియందు ఏకముగా 
కల్పింపబడియున్నదని చెప్పుదురో అట్టి సూత్రము అవ్యాకృతాకాశమునందు 
ఉత్పత్తిస్థితి లయకాలముల యందు వస్త్రముయొక్క పడుగు పేకలవలెనే ఏకముగా 
కల్పింపబడియున్నదని యాజ్ఞవల్క్యుడు పలికెను 


సా హోవాచ నమసస్తేత స్తు యాజ్ఞవల్క్య యో మ ఏతం వ్యవచో౭. 
వరస్క్మై ధారయస్వేతి వృచ్చ గార్గీతి ॥ 

ఓ యాజ్ఞవల్కు్యుడా! నీవు, నేనడిగిన ప్రశ్నమును విశేషముగా నాకు 
చెప్పితివి, కనుక నీకొరకు నమస్కరించుచున్నాను ఇంకొక (ప్రశ్న వేయుటకు 
నన్ను ధైర్యము గలదానినిగా జేయుము అని గార్గి పలుకగా ఓ గార్లీ! నీవు 
'ప్రశ్చమును అడుగుమా! యని యాజ్ఞవల్క్యుడు పలికెను 


సా హోవాచ యదూర్ద్యం యాజ్ఞవల్క్య! దివో యదవాక్పృధివ్యా 
యదన్తరా ద్యావావృధివీ ఇమే యద్భ్ఫూతం చ భవచ్చ భవష్యచ్చేత్యాచక్షతే 
కస్మింన్తదోతం చ (ప్రోతం చేతి ॥ 


ఓ యాజ్ఞవల్క్యుడా! (బ్రహ్మాణ్ఞాముకంటె ఊరభాగమునందును, క్రింది 
భాగమునందును, మధ్యమునందును, భూతమును, వర్తమానమును, భవిష్యత్తును 
నగు నీ సమస్తమును ఏ సూ(త్రమని చెప్పుచున్నారో అది దేనియందు 
వసప్రముయొక్క పడుగుపేకలవలెనే కల్పింపబడినది? యని గార్గి ప్రశ్న వేసెను 

న హోవాచ యదూర్హ్వ్యం గార్గి! దివోయదవాక్సృధివ్యా యదన్తరా 


ద్యావావృధివీ ఇమే యద్భ్ఫూతం చ భవచ్చ భవివ్యచ్చేత్యాచక్షత ఆకాశ ఏవ 
తదోతం చ (ప్రోతం చేతి కస్మింన్ను ఖల్వాకాశ ఓతళ్చ (ప్రోతశ్ళేతి. 


ఓ గార్గీ! (బ్రహ్మాణ్ణముయొక్క ఊర్ట్వాదో భాగములయందును, 
మధ్యభాగమునందును, భూతమును, భవిష్యత్తును, వర్తమానమునగు ఈ 
సూత్రరూపమైన సమస్తమును దేనినిగా జెప్పుచున్నారో ఆ సూత్రరూపమగు 
సర్వమును అవ్యాకృతమగు ఆకాశమునందు పడుగు పేకలుగా గల్పింపబడి 


సన్న్యాసయోగము 325 


యున్నదని యాజ్ఞవల్క్యుడు చెప్పగా గార్గి, అవ్యాకృతాకాశ స్వరూపము అవాచ్యము 
గనుక అప[త్రిపత్తియని (పొందనశక్యమని) అవాచ్యమైన దానిని చెప్పిన యెడల 
విప్రతిపత్తియని రెండుదోషములు కలుగుచున్నవి ఆ దోషములను పరిహరించి 
చెప్పుట కశక్యమని తలంచి ప్రశ్న చేయుచున్నది ఓ యాజ్ఞవల్క్యుడా! ఆ అవ్యాకృతా 
కాశము దేనియందు పడుగు పేకలవలెనే కల్పింపబడియున్నదని ప్రశ్న వేసెను 

స హోవాచ్చైతద్వై తదక్షరం గార్గి! బ్రాహ్మణా అభివదన్య్యన్నూల 
మనజ్వ(వాన్వ మదీర్హ మలోహిత మెస్నేవా మచ్చాయ మతమో2. 
వాయ్వనాకాశమసజ్నమరసమగన్హమచక్షుష్కమ(శ్రోత్ర మవాగమనో2_తేజస్కు 
మ(ప్రాణ మముఖ మమా(త్ర మనన్తరమబాహ్యం న తదళ్నాతి కించన న 
తదశ్నాతి కళ్ళునః॥ 


ఓ గార్గీ! నీవాయవ్యాకృతాకాశము దేనియందు పడుగుపేకలవలె 
గల్పింపబడియున్నదని దేని నడిగితివో? అది నశింపనిది గనుక అక్షర 
స్వరూపమునుగా [బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు ఇట్టు బ్రహ్మవేత్తలు పలుకు 
చున్నారని చెప్పుటచేత వూర్వము కలిగిన అ(ప్రతిపత్తి వివ్రత్తివత్తులనెడి 
దోషద్వయమును పరిహరించుచు యాజ్ఞవల్క్యుడు పలుకగా గార్గి ఓయాజ్ఞ 
వల్క్యుడా? ఆ అక్షరమనునది ఏదియని ప్రశ్న వేసెను ఓ గార్గీ! ఆ అక్షరము 
స్టూలము కాదు, సూక్ష్మము గాదు, పొట్టిది కాదు ఇట్టు పదార్థ ధర్మములను ఈ 
నాలుగింటిని నిషేధించుటచేత ద్రవ్యము కాదు కనుక నశింపని అక్షరస్వరూపము, 
మరియు అగ్నియొక్క గుణమైన లోహితము కాదు, ఉదకములయొక్క గుణమైన 
స్నేహమును కాదు, ఛాయయు కాదు, తమస్సును కాదు, వాయువును గాదు, 
ఆకాశమును కాదు, లక్కవలెనే వేరువస్తువును ఆంటుకొనునది కాదు, రసమును 
కాదు, గంధమును కాదు, దీనికి నేత్రేంద్రియమును లేదు అన్ని మొదలైన 
వాటికివలెనే ప్రకాళమును లేదు (ప్రాణమును లేదు, ముఖమును లేదు, 
పరిమితియును లేదు, అంతరమును లేదు, బాహ్యమును లేదు, దేనిని తినునది 
గాదు, దీనిని నేదియు తినదు ఇట్టు ఆ యక్షరస్వరూపము సమస్త విశేషణ 
రహితమై, ఏకమును, అద్వితీయమునై యున్నదని యాజ్ఞవల్క్యుడు చెప్పెను 


326 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఏతన్య వా అక్షరస్య (ప్రశాననే గార్గి సూర్యాచంద్రమసా విధృతా 
తిష్టత ఏతన్య వా అక్షరన్య (ప్రశాననే గార్గి ద్యావావృధివ్యౌ విధృతే తిష్టతః 
ఏతన్య వా అక్షరన్య (వ్రశాసనే గార్గి నిమేషా ముహూర్త్తా ఆహోరాత్రాణ్యర్హ 
మాసా మాసా బుతవః నంవత్సరా ఇతి విధృతా స్పీష్టన్తేతన్య వా అక్షరస్య 
(వ్రశాననే గార్గి ప్రాచ్యో నద్యః న్యన్షన్తే శ్వేతేభ్యః పర్వతేభ్యః (ప్రతీచ్యోల_ 
న్యాయాం యాం చ దిశమన్యేతన్య వా అక్షరస్య (వ్రశాననే గార్గి దదతో 
మనుష్యాః (ప్రశగ్‌ంనన్తి యజమానం దేవా దర్వీం పితరో౭_న్వాయత్తాః ॥ 


ఇట్టు సర్వవిశేషణ శూన్యమైన అక్షరమున్నదని (శ్రుతిచేత చెప్పబడినది 
ఇప్పుడాయక్షర ముండుటకు అనుమాన ప్రమాణమును చూపించుచున్నాడు ఓ 
గార్గీ! ఇంతకు పూర్వము చెప్పిన స్టూలాది ధర్మాతీతమును, సమోపమును, 
(ప్రత్యక్షమును, నర్వాంతరమునగు పరలబ్రహ్మమైన అక్షరనస్వరూపమేది 
పొందబడినదో? దానియొక్క ఆజ్ఞవలన సూర్యచంద్రులు, ఆయాకాలమునందు 
తప్పకుండ (ప్రకాశించుచున్నారు ఆదేప్రకారము భూమ్యన్తరిక్షములును అక్షర 
పర(బ్రహ్మముయొక్క యాజ్ఞవలన వాటి వాటి మితిని మోరక నిలిచియున్నవి 
ఆ యక్షర పర(బ్రహ్మముయొక్క ఆజ్ఞవలననే నిమేషము, ముహూర్తము, 
అహోరాత్రము, పక్షము, మాసము, సంవత్సరము మొదలైన భేదములు గల 
ఆయాకాలములును తప్పకుండ కలుగుచున్నవి హిమవంతము మొదలైన 
పర్వతములనుండి తూర్పుగా (ప్రవహించునట్టి నదులు, తూర్పుగాను 
పళ్చిమముగా ప్రవహించునట్టి నదులును, పశ్చిమముగాను, ఇంక నాయాదిక్కులకు 
'ప్రవహించెడి నదులు, ఆయా దిజు శ్రఖములుగాను, ఆ యక్షరపరబ్రహ్మముయొక్క 
యాజ్ఞవలననే తప్పక ('ప్రవహించుచున్నవి 

(ప్రమాణమును గుర్తెరిగిన మనుష్యులు దానార్హములగు బంగారము 
మొదలైన వాటిని అక్షర పరబ్రహ్మముయొక్క ఆజ్ఞవలన స్తుతించుచున్నారు 
దేవతలు పురోడాశము మొదలైన జీవనపదార్థముల నిమిత్తమై యజమానునిన్ని, 
పితృదేవతలను, దర్వీహోమమునున్ను అనునరించి పొందుచున్నారు ఇట్లు 
అక్షరపరబ్రహ్మముయొక్క ఆజ్ఞవలననే ఈ సూర్యచంద్రులు మొదలైన వీరందణు 


సన్న్యాసయోగము 327 


తమతమ పనులయందు, రాజాజ్ఞవలన రాజ్యమువలెనే నియతముగా 
ప్రవర్తించుచున్నారు 


యో వా ఏతదక్షరం గార్యవిదిత్వా2 స్మిల్లోకే జహోతి యజతే 
తవన్తవ్యతే బహూని వర్షనహ(ప్రాణ్యన్తవదేవాన్య తద్భవతి ! యో వా 
ఏతదక్షరం గార్గ్యవిదిత్వాస్మాల్గోకా[త్రైతి న కృవణో౭ ధయ ఏతదక్షరం 
గార్గి విదిత్వా2_స్మాల్గోకా[జ్రైతి న (బ్రాహ్మణః ॥ 

ఈ చెప్పెడి హేతువువల్లనున్ను, ఆయక్షరన్వరూవ మున్నదని 
చూపించుచున్నాడు ఓ గార్గీ! యెవ డాయక్షర పరబ్రహ్మమును తెలిసికొనక 
యీ లోకమునందు హోమము చేయుచున్నాడో, యాగమును చేయుచున్నాడో, 
తపస్సును అనేక సంవత్సరములు చేయుచున్నాడో అట్టివానియొక్క ఆ 
కర్మఫలమంతయు, నాశము గలదియే యగుచున్నది ఎవడు ఈ అక్షర 
(బ్రహ్మమును తెలిసికొనక యీ లోకమునుండి మరణమును పొంది పోవుచున్నాడో, 
వాడు, నీచుడై జననమరణ రూపసంసారకష్టము నెడతెగక పొందుచున్నాడు ఎవం 
డీయక్షర పరబ్రహ్మమును తెలిసికొని ఈ లోకమునుండి మరణమును, పొంది 
పోవుచున్నాడో, వాడు ఆ అక్షర పరబ్రహ్మస్వరూపియగు (బ్రాహ్మణు డగుచున్నాడు 
అనగా అక్షర పరబ్రహ్మ మగుచున్నాడు 

తద్వా ఏతదక్షరం గార్యదృన్టం [ద్రట్ర(శుతగ్‌ం శ్రోత్రమతం 
మ(న్రవిజ్ఞాతం విజ్ఞాతృ నాన్యదతో౭_స్తి॥ (ద్రష్ట నాన్య దతో2-స్తి శ్రోత 
నాన్యదతో£_స్తిమన్ఫృ నాన్యదతో౭ స్త్రి విజ్ఞాత్రే తస్మిన్ను ఖల్వక్షరే గార్యాకాశ 
ఓతళ్ళ (ప్రోతశ్ళ్చేతి 11 

ఓ గార్షీ! ఆ (ప్రసిద్దమగు నీ అక్షరస్వరూపము, తాను చూపునకు 
విషయముగాక దృక్స్వరూవమును, (శోత్రమునకు విషయముగాక 
శ్రుతిస్వరూపమును, మనస్సునకు విషయముగాక తలంచు నదియును, బుద్ధికి 
విషయముగాక విజ్ఞాతృస్వరూపము నగుచున్నది మజియు నిట్టి అక్షర పరబ్రహ్మ 
స్వరూపముకంటే వేణు (ద్రష్టయును, వేరే (శ్రోతయును, వేణు మన్తయును, వేరైన 


328 శ్రీమలయాళ సద్లురు గ్రంధావళి 


విజ్ఞాతయును లేడు ఓ గార్లీ!ఇట్టి అక్షరస్వరూపమునందే అవ్యాకృతాకాశము 
వస్త్రము యొక్క పడుగుపేకలవలెనే, ఏకముగ కల్పింపబడియున్నది యని యాజ్ఞ 
వల్క్యుండు బోధించెను 


సా హోవాచ (బ్రాహ్మణా భగవన్త న్తదేవ బహుమన్యేధ్యం యద 
స్మాన్నమస్కారేణ ముచ్యేధ్యం నవ్చెజాతు యుష్మాకమిమం కళ్ళి 
(ద్రహ్మోద్యంజేతేతి తతో హ వాచక్న్షవ్యుపరరామ ॥ 


ఇతి శ్రీ బృహదారణ్యకే పంచమాధ్యాయే అష్టమం బ్రాహ్మణమ్‌ 


ఇట్టు యాజ్ఞవల్క్యుడు తాను వేసిన (ప్రశ్ళమును నిరూపించి చెప్పుట వలన 
గార్గి బ్రహ్మసభయందలి బ్రాహ్మణులనుగూర్చి పూజ్యులగు నో బ్రాహ్మణులారా! 
మోరు యాజ్ఞవల్క్యుని కొణకు నమస్కరించి ముక్తులగుటనే విశేషముగా 
తలంచుడు మాలో (బ్రహ్మవాదమున నీ యాజ్ఞవల్కుుని నెప్పటికిని జయించు 
వాడొకడును లేడు అని చెప్పి గార్గి వేరొక ప్రశ్నను వేయక యూరక యుండెను 


ఇట్లు బృహదారణ్యకమునందు పంచమాధ్యాయన అష్టమ బ్రహ్మాణము 


వేదముయొక్క శిరస్సగు (బ్రహ్మవిద్యా స్వరూపమగు నుపనిషత్తునందు 
జనకమహారాజుచే సంరక్షింపబడిన యజ్ఞమున మహాబుషి మండలియందు 
వేదమునుగురించియు, వేదాన్తమును గురించియు, గార్గి పండితోత్తముడగు 
యాజ్ఞవల్క్యునితో శాస్త్రార్థము చేయుచుండినది చూచిన బుషుల కాలములో 
నారీమణులుగూడ నెంత పాండిత్యము కలిగియుండిరో తెలిసికొనందగును 


ever) 


బృహదారణ్యకోపనిషది చతుర్జాధ్యాయే 
చతుర్ధ బ్రాహ్మణ (పారంభః 


ఉ॥ మై(త్రేయీతి హోవాచ యాజ్ఞవల్క్య ఉద్యాన్యన్వా అరే£2హ 
మస్మాత్‌స్థానాదస్మి హన్త తేఇ నయా కాత్యాయన్యా౭_న్రం కరవాణీతి॥1 


ఇంతకు పూర్వము తృతీయాధ్యాయమునందు అవిద్యావిషయమంతయు 
ఉపసంహారము చేయబడినది చతుర్థాధ్యాయమునందు (బ్రహ్మవిద్యావిషయమైన 
ప్రత్యగాత్మను, “బ్రహ్మ తే (బ్రువాణీతి, బ్రహ్మ జ్ఞాపయిష్యామోతి చ” అను 
ఈవాక్యములు (ప్రన్తుతము చేసికొని (ఉవ(క్రమించుకొని), ఏకమును, 
అద్వితీయమును, సర్వ విశేషశూన్యమును అగు నా పరబ్రహ్మమును, (క్రియాకారక 
ఫల స్వభావ అసత్యశబ్దవాచ్యాశేష భూతధర్మములయొక్క నిషేధముద్వారా 
నేతినేతియని తెలియజేయబడినది ఇట్టి పరబ్రహ్మవిద్యకు అంగముగా 
సన్న్ర్యాసమును విధింపవలెననెడి యిచ్చచేత ఈ కధ ఉప(క్రమింపబడుచున్నది 


యాజ్ఞవల్క్య మహాబుుషికి మైత్రేయి, కాత్యాయని అను ఇద్దరు భార్యలు 

కలరు వారిలో మొదటి భార్యయగు మైత్రేయిని, యాజ్ఞవల్క మహాబుషి పిలిచి 

ఓమైత్రేయీ! నేను ఈ గృహస్థాశ్రమమునుండి శ్రేషసమగు సన్బ్యాసాశ్రమమును 

పొందుట కిచ్చగలవాడ నగుచున్నాను కనుక నీయంగీకారమును కోరుచున్నాను 

మజీయు ఈ నా రెండవ భార్యయగు కాత్యాయనితో నీకు ధనవిభాగమును 
చేసెదనని పలికెను 


సా హోవాచ మైత్రేయా యన్ను మ ఇయం భగోః పర్వా ప్పథధివీ 
విత్తేన వూర్ణా స్యాత్కధం తేనామృతాస్యామితి నేతి హోవాచ యాజ్ఞవల్క్క్యో 
యధ్లెైవోపకరణవతాం జీవితం తదైవ తే జీవితం స్యాదమృతత్వన్య తు 
నాశాస్త్రి విత్తేనేతి ॥ 2 


ఇట్టు యాజ్ఞల్య్య మహాబుపిచేత పలుకబడిన ఆ మైత్రేయి ఓయాజ్ఞవల్క్య్య 
మహాబుషీ! సముద్రముచేత చుట్టబడిన ఈ సమస్త భూమియు ధనముచేత 


330 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


నిండినదగునా? అట్టి ధనముచేత నేను ముక్తురాల నగుదు నాయని పలుకగా 
ఆయన అట్టు కాదని లోకమునందు సమస్త సాధనములు గలవారలకు సుఖజీవన 
మెట్టు గలుగునో, ఆ విధముగానే నీకును ధనముచేత సుఖజీవనము 
కలుగునుగాని, మనస్సుతో నైనను మోక్షేచ్చ లేదని పలికెను 


సా హోవాచ మై(త్రేయీ యేనాహం నామృతాస్యాం కిమహం తేన 
కుర్యాం యదేవ భగవాన్వేద తదేవ మే (బ్రూహీతి ॥ 3 

ఈ పూర్వము చెప్పిన ప్రకారము యాజ్ఞవల్క్య మహాబుషి చేత 
పలుకబడిన ఆ మై(త్రేయి ఓ యాజ్ఞవల్య్యమహాబుషీ! నేను ఏధనముచేత 
ముక్తురాలను కానో, అట్టి ధనముతో నే నేమి చేయుదును? కనుక పూజ్యుడవగు 
నీవు మోక్షసాధనమని దేనిని తెలిసికొని యున్నావో, అట్టి మోక్షసాధనమునే నా 
కొఆకు చెప్తుమా యని పలికెను 


సన హోవాచ యాజ్ఞవల్క్య; (ప్రియా బతారే నః నతీ ప్రియం భాషస 
ఏహ్యోన్న్వ వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణన్యతు మే నిదిధ్యానహ్వేతి ॥ 4 

ఇట్టు మైత్రేయి విత్తసాధ్యమైన మోక్షసాధనమును తిరస్కరింపగా, ఆ 
యాజ్ఞవల్క్య్యమహాబుషి సంతోషించినవాడై, ఓ మైత్రేయీ! పూర్వము నాకు నీవు 
ఇష్టురాలవైతివి ఆహా! ఇప్పుడును, ఇష్టమునే పలుకుచున్నావు, రమ్ము, 
కూర్చుండుము, నీకు ఇష్టమును, మోక్షసాధనమునగు ఆత్మజ్ఞానమును చెప్పెదను, 
ఇట్లు చెప్పుచున్న నాయొక్క వాక్యములను ఆర్థముతో నిశ్చలముగా ధ్యానించుటకు 
కోరుమా యని పలికెను 

న హోవాచ న వా అరే వత్యుః కామాయ వతి: (ప్రియో భవ 
త్యాత్మనసన్తు కామాయ పతిః ప్రియో భవతి, నవా ఆరే జాయాయై కామాయ 
జాయా (పియా భవతి న వా అ రే వుత్రాణాం కామాయ పుత్రాః (ప్రియా 
భవన్య్యాత్మనన్తు కామాయ పుత్రాః ప్రియా భవన్తి నవా అరే విత్తన్య కామాయ 
విత్తం (ప్రియం భవత్యాత్మనన్తు కామాయ విత్తం ప్రియం భవతి న వా 
అరే బ్రహ్మణః కామాయ (బ్రహ్మ ప్రియం భవత్యాత్మనన్తు కామాయ 


సన్వ్యాసయోగము 331 


(బ్రహ్మ ప్రియం భవతి న వా ఆరే క్షత్రన్య కామాయ క్షత్రం (ప్రియం 
భవత్యాత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి న వా అరే లోకానాం 
కామాయ లోకాః (ప్రియా భవన్యాత్మనస్తు కామాయ లోకాః (ప్రియా భవన్తి 
న వా అరే దేవానాం కామాయ దేవాః (ప్రియా భవన్యాత్మనన్తు కామాయ 
దేవాః (ప్రియా భవన్తి న వా ఆరే భూతానాం కామాయ భూతాని (ప్రయాణి 
భవన్యాత్మనస్తు కామాయ భూతాని (ప్రియాణి భవన్తి న వా ఆరే నర్వన్య 
కామాయ నర్వం (ప్రియం భవత్యాత్మనస్తు కామాయ నర్యం (ప్రాయం 
ఖవత్యాత్మావా అరే (ద్రవ్బవ్యః (శోతవ్యో మన్తవ్యో నిదిధ్యాని తవ్యో 
మై(త్రేయ్యాత్మనోవా ఆరే దర్శనేన, (శ్రవణేన, మత్యా, విజ్ఞానేనేదగ్‌ం సర్వం 
విదితమ్‌ ॥ 5 


ఇట్టు ఆ యాజ్ఞవల్క్య మహాబుషి తన భార్యయగు మై(త్రేయిని స్తుతించి, 
మోక్షసాధనమగు వైరాగ్యమును ఉపదేశించుటకు కోరినవాడై ఆ సన్న్యాసము 
కొటుకు జాయాపు(త్రాదులనుండి విరాగమును పుట్టించుచున్నాడు ఓ మైత్రేయీ! 
లోకమునందు పెనిమిటియొక్క ప్రయోజనముకొజకు భార్య పెనిమిటికి 
(ప్రియురాలు-గాదు, అట్లే భార్యకు పెమిమిటి ప్రియుడు కాడు మజియేమనిన, 
ఆత్మ ప్రయోజనము కొజకే భార్యకు పెనిమిటి ప్రియుడగుచున్నాడు ఆ 
ప్రకారముగానే జాయాపుత్ర విత్తాదు లన్నియును స్వాత్మప్రయోజముకొణుకే 
ప్రియము లగుచున్నవి కాన నిట్టు ఇతరమైన జాయాపుత్రాది సమస్తము 
నందుండెడి (ప్రీతి, ఆత్మప్రాధాన్యమైనదేగాని, సహజమైనది కాదు కనుక 
ఆత్మప్రీతియే ముఖ్యమైనది అందువలన ఆత్మ రూపమే చూడదగినది 
ఆచార్యునివలన వినదగినది, మననము చేయదగినది, ధ్యానించదగినది 
యగుచున్నది ఇట్టు (శ్రవణమనన నిదిధ్యాసనము లను సాధనములచేత ఆత్మ 
చూడదగిన దగుచున్నది ఆత్మయందు, ఆజ్ఞానముచేత, ఆరోపితజ్ఞాన విషయమైన, 
(బ్రహ్మక్ష(త్రాది కర్మనిమిత్తకమగు, వర్షాశ్రమాది లక్షణము (త్రాటియందు 
సర్పజ్ఞానమువలె కలుగుచున్నది ఈ యజ్ఞానము ఆత్మస్వరూపముయొక్క 
శ్రవణమనన నిదిధ్యాసములచేత నివర్తించి సమస్తమును తెలియబడినదై, బ్రహ్మా 
(త్మైక్య విషయమగు సమ్యగ్దర్భనము ( బ్రహ్మస్వరూపమే నేననెడి నిశ్చయ జ్ఞానము) 


332 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


కలుగుచున్నదని యాజ్ఞవల్య్యమహాబుషి భార్యయగు మైత్రేయితో పలికెను 


(బ్రహ్మ తం వరాదాద్యో౭ న్య(త్రాత్మనో బ్రహ్మ వేద క్షత్రం తం 
పరాదాద్యో2_న్య(త్రాత్మనః క్షత్రం వేద లోకాస్తం పరాదుర్యో౭_న్య (త్రాత్మనో 
లోకాన్వేద దేవాస్తం పరాదుర్యో౭. న్య(త్రాత్మనో దేవాన్వేద భూతాని తం 
వరాదుర్యో౭ న్య (త్రాత్మనో భూతాని వేద నర్వం తం వరాదాద్యో౨. 
న్యత్రాత్మనః సర్వం వేదేదం బ్రహ్మేదం క్షత్రమివే లోకా ఇమేదేవా ఇమాని 
భూతానీదం సర్వం యదయమాత్మా ॥ 6 


ఇంతకు పూర్వము (శ్రవణ మనన నిదిధ్యాసములచేత, ఆత్మస్వరూపము 
తెలియబడిన యెడల సమస్తమును తెలియబడుచున్నదని చెప్పబడినది 
అదెట్టనగా? ఆత్మయే సర్వస్వరూపము కనుక ఆ సర్వస్వరూపమైన ఆత్మ 
తెలియబడగా! సర్వమును తెలియబడుచున్నది ఆత్మయే సర్వస్వరూప 
మెట్టగుననిన ఎవడు ఈ (బ్రాహ్మణజాతిని, క్షత్రియ జాతిని, లోకములను, 
దేవతలను, భూతములను మరియు నితరమగు నమన్తమును ఆత్మ 
స్వరూపముకంటె వేరుగా జూచుచున్నాడో వానిని బ్రాహ్మణాది సమస్తమును 
అన్యముగానే చేయుచున్నది ఈ కనబడెడి (బ్రహ్మక్ష(త్రాది సమస్తమును 
సృష్టికాలమునం దాత్మవలన పుట్టి లయకాలమునందు ఆత్మయందే లీనమై 
స్థితికొలము నం దాత్మ స్వరూపమై యున్నది కాబట్టి ఆత్మకంటె వేరుగా 
నేదియును తెలియబడదు ఇట్టు తెలియబడక పోవుటవలన సర్వమును 
ఆత్మస్వరూపమయ్యే యున్నది, కాన ఇట్టు ఆత్మను తెలిసికొని ఆత్మే తానగుట 
వలన సర్వము తెలియబడిన దగుచున్నది 

న యధా దున్దుభేర్హన్యమానన్య న బాహ్యాబ్బుబ్దాన్‌ శక్నుయా[ధ్లహ 
ణాయ దున్దుభేస్తు (గ్రహణేన దున్దుభ్యాఘాతస్య వా శబ్లో గృహీతః॥7 

ఎట్టు ఈ సర్వము ఆత్మస్వరూపముగనే [గ్రహించుటకు శక్యమగుచున్నది? 
యనిన సర్వమును చిన్మాత్రరూపమును అనుసరించి పొందుటవలన, అంతటను 
చిత్స్వరూపతయే తోచుచున్నది దీనికే దృష్టాంత మిక్కడ చెప్పబడుచున్నది. 
అదెట్లనగా? లోకము నందు దండము మొదలగు వానిచేత, భేర్యాదికము 


సన్న్యాసయోగము 333 


కొట్టబడగా బాహ్యశబ్దములు ఆభేరీధ్వనిని అతిశయించినవి కాకపోవుటవలన, 
ఎట్టు (గ్రహించుటకు శక్యములు కావో, భేరిని (గ్రహించుటచేత, శబ్ద సామాన్య 
విశేషణముచేత ఇవిభేరీధ్యనులని (గ్రహించుటకును, భేరీవాద్యమును 
తెలిసికొనుటచేత ఆ భేరి పొందియున్న శబ్దవిశేషములు ఇవియనియు 
(గ్రహించుటకు నెట్టు శక్యము లగుచున్నవో!, ఆ (ప్రకారముగానే (ప్రజ్ఞాన 
స్వరూపముకంటె వేరుగా నేదియును లేకపోవుట వలన స్వప్పుజాగరములయందు 
దానికంటె వేరగు నొకవస్తు విశేషము ([గ్రహింపబడదు కనుక ప్రజ్ఞాన స్వరూపమగు 
ఆత్మస్వరూపమును ఆత శ్రమౌత మగుట యుక్తమగుచున్నది 


న యధా శజ్ఞన్య ధ్మాయమానన్య న బావ్యోజబ్బాన్‌ శక్షు 
యా(ధ్లహణాయ శజ్ఞన్యతు (గ్రహణేన శజ్ఞధ్మన్య వా శబ్దో గృహీతః ॥ 8 

ఆ భేరీ దృష్టాంతమువలెనే, ఇంకొక దృష్టాంత మిక్కడ చెప్పబడుచున్నది 
అదెట్లనిన? లోకమునందు ఏ (ప్రకారముగా, శంఖము ధ్వనించు చుండగా 
బాహ్యములగు ధ్వనులు, ఆధ్వనిని అతిక్రమించినవి కాకపోవుటవలన ఎట్టు 
గ్రహించుటకు శక్యములుకావో, శంఖమును (గ్రహించుటచే శంకము నూదుటచే 
గలిగిన శబ్ద్బవిశేషములునెట్టు (గ్రహింపబడిన వగునో, ఆ (ప్రకారముగా 
ఆత్మస్వరూపము నతి(క్రమించిన దేదియు లేకపోవుటవలన స్వప్నజాగరముల 
యందు ఆ యాత్మస్వరూపము కంటె వేరగు వస్తువిశేష మొక్కటియు 
(గ్రహింపబడదు కనుక ఆత్మస్వరూపమును తెలిసికొనుటచే దానికంటె వేరగు 
విశేషమేదియు లేకపోవుటవలన సర్వము ఆత్మస్వరూప మగుచున్నది 


స యధావీణాయై వాద్యమానాయై న బాహ్యాబ్బుబ్దాన్‌ శక్నుయా(ధ్లహ 
ణాయ వీణాలై తు (గ్రహణేన వీణావాదన్య వా శబ్దో గృహీతః ॥ 9 


ఈ పూర్వము చెప్పిన భేరీశంఖదృష్టాంతముల వలెనే ఇంకొక దృష్టాంతము 
చెప్పబడుచున్నది అదెట్టనిన లోకమునందు వీణ వాయించుచుండగా, 
అన్యశబ్దములు దాని నతిశయించినవి కాకపోవుటవలన, (గహించుటకెట్టు 
శక్యములు కావో? వీణను (గ్రహించుటచేత వీణావాద్యముయొక్క విశేషములు 


334 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఎట్టు గ్రహింపబడిన వగునో, ఆ ప్రకారముగా ఆత్మ నతిశయించీన దేదియు 
లేకపోవుటవలన నర్యము నాతే్మ యుగుచున్నది (ఈ చెవ్పబడిన 
భేరీశంఖవీణలయొక్క సామాన్య విశేష శబ్దములు వాని యందంతర్భూతములై 
వాని నతి(క్రమించునవి కాకపోవుటవలన వానికి వేరుగాక అవిగానే ఎట్టు 
(గ్రహింపబడుచున్నవో ఆ (ప్రకారముగానే స్థ్రితికాలమునందు పరబ్రహ్మము, 
సామాన్యవిశేషములకు, వేజుకాకపోవుటవలన సర్వము పరబ్రహ్మమా(త్రముగానే 
తెలిసికొనుటకు శక్యమగుచున్నదని భావము) 


నయధా(రైధాన్నే రఖ్యాహితా త్పధగ్గూమా వినిశ్చరం త్యేవం వా 
అరే2. న్యమవాతో భూతన్య నిశ్వనిత వేుతద్యదృగ్వేదో యజుర్వేద: 
సామవేదో౭_ ధర్వాజ్లిరన ఇతివినః వురాణం విద్యా ఉవనివషదళ్ళోకా: 
సూ(త్రాణ్యనువ్యాఖ్యానాని వాక్యానాన్యస్యైవైతాని సర్వాణి నిశ్వసితాని ॥ 

ఉత్పత్తి కాలమునందు ఉత్పత్తికంటె పూర్వము సర్వము పర(బ్రహ్మమేయని, 
తెలిసికొనుటకు శక్యమగుచున్నది అది యెట్టనగా? లోకమునందు ఆగ్ని 
సంబంధములగు అన్నికణములు, పొగ, నిప్పు, జ్వాల, వీనియొక్క విభాగముకంటె 
పూర్వము అగ్నికి ఒకటే స్వరూప మగుట యెట్లో? ఆ ప్రకారముగానే నామ 
రూప వికారములుగల ఈ జగత్తుయొక్క యుత్పత్తికంటె పూర్వము ఈ జగత్తు 
(ప్రజ్ఞాన ఘనస్వరూపమగు పరమాత్మయై యున్నది అని (గ్రహించుట యుక్తము 
ఇట్టు ఏకస్వరూపమైన యా పరమాత్మయే ఈ సమస్తమునకు కారణమని ఇంతకు 
పూర్వము చెప్పబడియున్నది అదియెట్టనిన? అదియే ఇక్కడ వివరింపబడు 
చున్నది బుగ్యజుస్పామాధర్వణములును, ఇతిహాసమును, పురాణమును, 
నృత్తగీతాది శాస్తములును, ఉపనిషత్తులును, మం(త్రములును, పరమాత్మ 
స్వరూపమును తెలియజేసెడి వేదమునందలి వాక్యములును, మం(త్రవివరణము 
లును, వ్యాఖ్యానములును, ఇవి యన్నియును, లోకమునందు పురుషునియొక్క 
నిశ్చాసములవలెనే అప్రయత్నముగా ఆ పరమాత్మయొక్క నిశ్చాసములవంటివై 
ఆ పరమాత్మవలన కలుగుచున్నవి. కనుక నీ సర్వము స్థితికాలమునందును, 
ఈ చెప్పిన అన్ని దృష్టాంతముచే పరబ్రహ్మమా(త్రమై యున్నది 


సన్న్యాసయోగము 335 


న యధా నర్వాసామపాగ్‌ నము(ద్ర ఏకాయనవేవం నర్వేషాం 
న్పర్శానాం త్వగే కాయన మేనం నర్వేషాం రసానాం జిహ్యైకాయన మేవం 
నర్వేషాం గన్దానాం నాసికైకాయన మేవం నర్వేషాం రూపాణాం చక్షు 
రేకాయన మేవం నర్వేషాం శబ్దానాం (శ్రోత్రమేకాయన మేవం సర్వేషాం 
నంకల్పానాం మన ఏకాయన మేవం నర్వాసాం విద్యానాం వాదయ 
మేకాయమేవం నర్వేషాం కర్మణాం వాన్తవేకాయన మేవం నర్వేషా 
మానందానాముపస్ట ఏకాయనమేవం నర్వేషాం విసర్గాణాం పాయు రేకాయన 
మేవం నర్వేషామధ్వనాం సాదావేకాయన మేవం నర్వేషాం వేదానాం 
వాగేకాయనమ్‌ ॥ 11 


ఇట్టు ఈజగత్తు (ప్రజ్ఞానఫున స్వరూపమగు నాత్మకంటె వేరుగా 
లేకపోవుటవలన జగత్తు, ఉత్పత్తి స్టితికాలములందు మాత్రమే పరమాత్మ 
స్వరూపమగుట కాదు ప్రళయ కాలమునందును ఆ పరమాత్మయందే 
లీనమగుచున్న నామరూప (క్రియాత్మకమైన జగత్తు, నీటి బుగ్గలు, నురుగులు, 
మొదలైనవి నీటికి అన్యములు గాక నీరే యైనట్టు పరమాత్మ స్వరూపముకంటె 
వేరుకాకపోవుటవలన పరమాత్మ స్వరూపమేయని తెలిసికొనదగినది ఎట్టనిన? 
ఏ ప్రకారముగా నద్యాది వాపీకూప తటాకాదులను పొందియున్న సమస్తోదకముల 
కును సము(ద్రమాకరమై వేరుకాని ఏకస్వరూపమును పొందుచు వానిని తనయందే 
లీనపరచుకొనుచు, అవి తానే మై యున్నదో, ఈ (ప్రకారముగానే మృదు కరినాది 
సమస్త స్పర్శములకు త్వక్కును, మధురామ్హాది సమస్త రసములకును 
జిహ్యయును, సమస్తగంధములకు నాసికయును, సమస్తరూపములకు నేత్రమును, 
అన్ని శబ్దములకు (శ్రోత్రమును, తలంపు లన్నిటికి మనస్సును, విద్యలన్నిటికి 
హృదయమును, కర్మలన్నిటికి హస్తములున్ను, ఆనందము లన్నిటికి ఉపస్థ 
(యోని) యును, వినర్గము లన్నిటికి పాయువును, మార్గము లన్నిటికి 
పాదములును, వేదము లన్నిటికి వాక్కును ఇవి తమతమ విషయములగు ఈ 
చెప్పబడిన శబ్దస్పర్శ రసగంధాదులు తమకు వేణు కాకపోవుటవలన, వానితో 
నైక్య్వమును పొందుచు, వానిని తమయందే లీనపజుచుకొనుచు, ఆ విషయములు 


336 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


తామే యగుచున్నవో, ఇట్లే సర్వేంద్రియములును తమ విషయము లన్నిటితోను 
క్రమముగా ప్రళయమును పొంది మనోమా(త్రమై మనస్సు విజ్ఞానమాతమై ఆ 
విజ్ఞానస్వరూపము నీటియందు సైన్హవఘునమువలెనే నిరుపాధిక మగుటవలన 
ప్రజ్ఞానఘన స్వరూపమగు పరమాత్మయందు లీనమగుచున్నది 

న యధా సైన్హవఖిల్య ఉదకేప్రాన్న ఉదకమేవానువిలీయేతన హా 
ప్యోధ్రహణాయేవ స్యాత్‌ యతో యతస్తాదదీత లవణమే వైవం వా అర 
ఇదం మహద్భూత మనన్తమపారం విజ్ఞానవున ఏవ ఏతేభ్యో భూతేభ్యః 
సముత్థాయ తాన్యేవానువినళ్యతి నప్రేత్య సంజ్ఞాస్తీత్యరే బ్రవీమోతి హోవాచ 
యాజ్ఞవల్క్య; ॥ 12 

ఇంతకు పూర్వము ఈ సమస్తము ఉత్పత్తి స్టితిలయములందు (ప్రజ్ఞాన 
ఘనస్వరూపముకంటె వేజుగా లేకపోవుటవలన ఆత్మ స్వరూపమేయని ప్రతిజ్ఞ 
చేయబడిన దానిని ఇంతవణుకు యుక్తివలన సాధించి బ్రహ్మవేత్తలకు (బ్రహ్మవిద్యా 
నిమిత్తకమైన బుద్ధిపూర్వకమగు నీ ఆత్యంతిక ప్రళయమునందు దృష్టాంతము 
చెప్పబడుచున్నది అదెట్టనగా నీళ్లవలన బుట్టిన ఉప్పుజూయి ఆ నీటి 
యందుంచబడినపుడు తిరిగి ఆ ఉప్పుజూతినిగా నీటినుండి తీయుటకు 
ఎంతనివుణుడ్డెనను నమర్జుడుగాక ఆ నీటిని రుచిచూచి ఉవ్వుగా 
తెలిసికొనుచున్నాడో, ఆ (ప్రకారముగానే గొప్ప పారమార్థిక స్వరూపమును, 
నాశనము లేనిదియును, ప్రజ్ఞానఘన స్వరూపమైన ఈజీవాత్మయే, నీటివలన 
కలిగిన సూర్యచం|ద్రాది (ప్రతిబింబమువలెను, స్వచ్చమగు స్పటికమునకు 
రక్తపీ తాదివస్తు సంయోగమువలన కలిగిన రక్తపీతాది భావమువలెను, 
నామరూపాత్మకములై దేహేంద్రియ విషయాకారములుగా పరిణమించిన 
సచ్చబ్దవాచ్యములగు భూతములనుండి నీటివలన ఉప్పుగడ్డవలెనె (అజ్ఞానముచే 
నామరూపాత్మకమైనట్టి, ఆదేహేం(ద్రియ విషయాకారములుగా బరిణమించిన 
భూతములు) శా(స్తాచార్యోపదేశముచేతనైన బ్రహ్మవిద్యచేత నదీ సము(ద్రములచే 
మిక్కిలి లీనపజుపబడినవైన సలిల ఫేన బుద్భుదాదికమువలెనే నశించుచుండగా, 
అజ్ఞానముచే నామరూపాత్మమగు నాజీవభావముగూడ, సూర్యాది ప్రతిబింబము 


సన్న్యాసయోగము 337 


లకు హేతువులగు నీళ్లును, స్పటికమునకు రక్తపీతాది వస్తుసంయోగము లేనప్పుడు, 
సూర్య చంద్ర సృటికములు మొదలైన వానియొక్క (ప్రతిబింబమువలెనే, 
నశించుచున్నది 


ఇట్టు నశించి కేవల బింబభూతములైన సూర్యచంద్ర సృటికములవలెనే, 
జీవాత్మ గూడ, బ్రహ్మజ్ఞానముచేత, భూతములు నళింపగా, తానున్ను నశించి, 
అంతము లేనిదియును దట్టమైనదియును స్వచ్చమైనదియునగు ప్రజ్ఞానఘన 
స్వరూపమగు పరమాత్మయె నిలుచును ఇట్టు ఓ మై(త్రేయీ! దేహేంద్రియాది 
సముదాయమువలన ముక్తిని పొంది పరమాత్మస్వరూపమైన వానికి నేను, వీడు, 
నా పుత్రుడు, నాక్షేత్రము, నాధనము, నేను సుఖము గలవాడను, నేను దుఃఖము 
గలవాడును అనెడి యీ మొదలైన చిహ్నములు గల విశేషసంజ్ఞ లేదని 
యాజ్ఞవల్క్య్యమహాబుుషి భార్యయైన మైత్రేయికొణకు పరమార్హ స్వరూపమును 
బోధించెను 

సా హోవాచ మై(త్రేయ్య(త్రైవ మాభగవానమూమువాన్న [పేత్య 
నంజ్ఞాస్తీతి న వో వాచ యాజ్ఞవల్కో్యో న వా అరే2వాం మోహం 
(బ్రవీమ్యలంవా ఆర ఇదం విజ్ఞానాయ॥ 13 


ఇట్టు పరమాత్మ స్వరూపము బోధింపబడిన ఆ మైత్రేయి ఓ యాజ్ఞ 
వల్క్యుడా! పరబ్రహ్మమునందు విరుద్దధర్మము కలుగుటను చెప్పుచున్న నీ చేతను 
నాకు (భ్రాంతి కలుగ జేయబడినది ఎట్టనగా పూర్వము జీవాత్మ విజ్ఞానఘన 
స్వరూపమేయని ప్రతిజ్ఞచేసి తిరిగి యాజీవాత్మకు, మరణమును పొందిన తరువాత 
నేను, వీడు, అనెడి ఈ మొదలైన చిహ్నముగల విశేషజ్ఞానము లేదని పలికితివి 
కనుక ఒకటియగు అగ్ని, శీతోష్ట్రములను విరుద్దములగు రెండు ధర్మములు 
కలది కాదనెడి యభిప్రాయముచేత, నీవు చెప్పిన పరబ్రహ్మ విషయమై, 
మూఢురాల నైతినని పలికెను 


ఇట్టు పలుకగా, యాజ్ఞవల్క్యుడు ఓ మైత్రేయీ! నేను ఒక ధర్మముగల 
వస్తువునందు అట్టు మోహరూపమైన వాక్యమును పలుకలేదు” నీవు భ్రాంతిచేత 
ఒక వస్తువును విరుద్దధర్మము గలదానినిగా (గ్రహించినావు ఎట్టనగా అజ్ఞానముచేత 


338 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


కలిగిన, దేహేంద్రియ సంబంధమైన, ఆత్మకు దేహేంద్రియాత్మకమగు 
జీవభావము కలిగినది అది జ్ఞానముచేత నశింపగా, ఆజీవభావ నిమిత్తకమగు 
శరీరాది సంబంధమైన నేను వీడు అనెడి సంజ్ఞ, దేహేంద్రియ సంఘాతరూపమైన 
ఉపాధి లేకపోగా, ఉదకము మొదలైన ఆధారములు లేనప్పుడు చంద్రాది 
ప్రతిబింబములవలెనే నశించుచున్నది కేవల బింబభూతములైన చంద్రాదిత్యుల 
వలెనే అసంసారి బ్రహ్మస్వరూపమైన విజ్ఞానఘన స్వరూపమునకు నాశము లేదు 
అట్టి పరబ్రహ్మస్వరూపమే విజ్ఞానఘనమని చెప్పబడుచున్నది ఆ యాత్మ 
స్వరూపమే, ఈసమస్తమైన జగత్తుయొక్క నాశమునుండి నశింపక యుండునది 
ఇదియే, ఓ మైత్రేయి! ఇదివరకు నేను చెప్పిన అనన్తమును, అపారమునగు 
విజ్ఞానఘన స్వరూపమయిన ఆత్మ ఇది తెలిసికొనుటకు సమర్థమగుచున్నది 


యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం 
జి(మఘ్రతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతర మభివదతి తదితర ఇతరం 
మనుతే తదితర ఇతరం విజానాతి య(త్రవా అస్య సర్వమాడ్మై వాభూత్తత్కేన 
కం జిఘేత్త త్కేన కంపశ్యేత్తత్కేన కం శృణుయాత్త త్కేన క మభివదేత్త 
త్కేనకం మన్వీత తత్కేన కం విజానీయాత్‌ యే నేదం సర్వం విజానాతి 
తం కేన విజానీయాత్‌ విజ్ఞాతారమరే కేన విజానీయాదితి ॥ 14 


ఇతి చతుర్జాధ్యాయే చతుర్ణ బ్రాహ్మణమ్‌ 


ఓ మై(త్రేయీ! ఇదియే ఇదివజకు నేను చెప్పినదంతయును, అపారమునగు 
విజ్ఞానఘన స్వరూపమైన తెలిసికొనుటకు సమర్థమగుచున్నదని, యాజ్ఞవల్క్య 
మహాబుషి చెప్పెను. ఇప్పుడు ఇదివరకు విజ్ఞానఘన స్వరూపమని చెప్పిన 
కేవలాత్మకు అజ్ఞానమువలన నామరూప (క్రియాత్మకమైన దేహేం(ద్రియాది 
,సంబంధముచేత కలిగిన జీవభావమునందు, నేను, వీడు, అనెడి ఈ మొదలైన 
ద్వైతజ్ఞానము కలుగుచున్నది బ్రహ్మజ్ఞానముచేత, ఆ నామరూప (క్రియాత్మకమగు, 
దేహేం(ద్రియాది సంబంధమువల్లనైన, జీవభావము నశింపగా, నేను, వీడు అనెడి 
మొదలైన ద్వైతజ్ఞానమున్ను నశించుచున్నదని నేను చెప్పిన వాక్యమునకు, 
ఓమై(త్రేయీ! నీవు లోకమునందు అగ్నియందు విరుద్ధ ధర్మములగు శీతోష్టములు 


సన్న్యాసయోగము 339 


రెండును ఎట్టుండవో అట్లే విజ్ఞానఘన స్వరూపమైన ఆత్మకు ఒకప్పుడు నేను, 
లా ag 

వీడు అనెడి యీ మొదలైన ద్వైతజ్ఞానము కలుగుటయును, ఒకప్పుడు 

అద్వైతజ్ఞానమును లేదని చెప్తుటయును, విరుద్దమని నీకు కలిగిన సందేహమునకు 

సమాధానమును చెప్పుచున్నాను వినుము 


అవిద్యచేత కల్పింపబడిన దేహేం[ద్రియ సంఘాతోపాధివలన బుట్టిన 
జీవభావమునందు, ఆత్మతో సహసర్వమున్ను ద్వైతముగానే అగుచున్నది అప్పుడు 
చూచుట, ఆ(ఘాణించుట, వినుట, పలుకుట, తలంచుట, తెలిసికొనుట ఈ 
మొదలైన ద్వైత జ్ఞానము కలుగుచున్నది ఎప్పుడు బ్రహ్మవేత్తకు బ్రహ్మజ్ఞానముచేత 
సర్వమును ఆత్మమాత్ర మగుచున్నదో అప్పుడు దేనిచేత దేనిని చూచును, దేనిచేత 
దేనిని ఆ(ఘాణించును, దేనిచేత దేనిని పలుకును, దేనిచేత దేనిని వినును, 
దేనిచేత దేనిని తలంచును, దేనిచేత దేనిని తెలిసికొనును, ఎవనిచేత సర్వమును 
తెలిసికొనబడుచున్నదో వానిని దేనిచేత తెలిసికొనవచ్చును? ఓ మైత్రేయీ! 
సర్వమును తెలిసికొనునది విజ్ఞానమయాత్మయే దానిని తెలిసికొనునది వేరొకటి 
లేకపోవుటవలన,  జ్ఞానముచేత సర్వమును తానైనప్పుడు, బ్రహ్మవేత్తయొక్క 
ఈ సర్వమును తెలిసికొనెడి విజ్ఞాతృస్వరూపమగు విజ్ఞానమయాత్మ కేవల అద్వయ 
స్వరూపమయి విజ్ఞాన ఘనస్వరూప మగుచున్నది అప్పుడు అజ్ఞానమువలన 
కలిగెడి నేను, వీడు ఈ మొదలైన లక్షణములుగల విశేషజ్ఞాన సంజ్ఞ లేదని చెప్పుట 
విరోధము కాదని భార్యయైన మై(త్రేయికి యాజ్ఞవల్క్య మహాబుషి ఉపదేశించెను 


మరియు ఆత్మపురాణమునందు, ఈ యాజ్ఞవల్య్యమహర్షి సంన్యసించి 
నట్టు మైత్రేయికి గూడ సంన్యాస మొసంగినట్టు కలదు మజియు పతివ్రతలగు 
నారీమణులు (గ్రహించవలసిన యొక దివ్యోపదేశము దీనియందు నిగూఢ మయి 
యున్నది అదేమనగా? కాత్యాయనినుండి ధనవిభాగము చేసి యిచ్చెదనని 
యాజ్ఞవల్క్యుడు చెప్పుగా, ధనమువల్ల నిరతిశయానందమగు మోక్షము గలుగునా? 
యని మైత్రేయి అడుగుటయు, తాము ఏ ఆత్మశాంతికొరకు నిరతిశయానంద 
ప్రాప్తికొరకు సంన్యసింప తలంచిరో అట్టి యాత్మజ్ఞాన మొసంగెడు సన్బ్యాసమునే 
తనకు గూడ అను([గ్రహించవలయునని మైత్రేయి చెప్పెడు వాక్యము ఎంతమహిమ 
౯23 


340 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


గలదియో యాలోచింపదగినది తాను నడచునపుడు తననీడ గూడ తన్ను 
అనుసరించి వెళ్లునట్లు (శ్రేష్ణుడగు పతి యేకార్యము ననుసరించునో, సతియున్ను 
ఆలాగున అనువర్తించి యుండుటయే, పతివ్రతయగు మానినీమణియొక్క 
ధర్మమగును 


మజీయు ఉత్తముండైన పురుషుడు భార్యను త్యజించి తాను మాత్రము 
మోక్షము కొరకు వెళ్ళుటయు, ధర్మము కాదనియు, తన్నాశ్రయించి జీవించుచూ 
వచ్చిన, భార్యలు గూడ ముముక్షుత్వము గలవారైనచో, తనవలెనే మోక్షము 
గలుగుటకు తగిన జ్ఞానోపదేశము చేసి, సన్న్యాసినిగా చేయవలసిన దనియు, 
నీగాధవల్ల బోధమగుచున్నది 


మరియు యాజ్ఞవల్క్యుని యొక్క మొదటిభార్యయగు మైత్రేయియు 
వైరాగ్యము గలదగుటచే నేలాటి గృహకృత్య సంసారవిషయమై తొందర చేయకయు, 
తానంగీకరించుటచే గృహస్థాశ్రమ కార్యములను నిర్వహించుటకు కాత్యాయినిని 
వివాహము చేసుకొనుటయు, బుద్ధిమంతులైన (స్రీలు పురుషులు ముఖ్యముగ 
(గ్రహించవలసిన విషయమై యున్నది 
ఇట్టు బృహదారణ్యకము చతుర్థాధ్యాయమునందు 
చతుర్థ బ్రాహ్మణము సమాప్తము 


ఓమ్‌ తత్‌ సల్‌ 


మ స్తాం 


జీవన్ముక్తి ప్రకాశిక 


శ్రీ విద్యారణ్యస్వాములు రచించిన జీవన్ముక్తి (ప్రకాశిక 1 వ ప్రకరణము 
16వ పేజీలో (స్రీలకు సన్న్యాసాధికారము గలదను విషయమును గురించి వ్రాసినది 
ఈ (క్రింద నిరూపింపబడుచున్నది శ్రీ, శంకరాచార్యులకు తరువాత విద్యారణ్య 
స్వాములవారికి సమానులు మరియొకరు ఉండియుండలేదనునది లోక విదితము, 
కావున దీనికి మించిన మరియొక ప్రమాణము అవసరము లేదని తలచెద 


జీవన్ముక్తి ప్రకాశమున 1వ ప్రకరణము 16 వ పేజీలో 
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్య్వమానశుః । 


అను (శ్రుతి యాగాది కర్మలచేత గాని, పుత్ర సంతానముచేతగాని, ధనము 
చేతగాని, దానముచేతగాని యెవడున్ను మోక్షము పొందలేదు కొందరు 
పుణ్యపురుషులు, కర్మత్యాగముచేతనే, (సన్యాసము చేతనే) మోక్షమును బొందిరి 
అని (శ్రుత్యర్థము ఈ సన్య్యాసమునందు (స్తీలకును అధికారము గలదు 
వివాహమునకు పూర్వమందుగాని భర్త చనిపోయిన తర్వాత గాని, (స్త్రీలు 
సన్న్యాసమును (గ్రహించ వచ్చునని కొన్ని శాస్త్రములు చెప్పియున్నవి భిక్షాచరణము, 
మోక్షశా(స్త శ్రవణము, (బ్రహ్మస్వరూపధ్యానము, త్రిదండ కొషాయాది ధారణము 
మొదలగు యతి ధర్మములను స్త్రీలు గూడ నాచరింపవచ్చును ఈ యర్థము 
శాంతివర్వాంతర్గత మోక్ష ధర్మములయందును, సులభా జనక సంవాద 
(గంధముయొక్క చతుర్ణరీటీకయను వ్యాఖ్యానమునందును విస్పష్టముగా 
వ్రాయబడియున్నది బృహదారణ్యకము మొదలగు వేదాంతములయందు గార్గి 
మొదలగు స్త్రీలు సన్బ్యాసినులనియు, (బ్రహ్మనిష్టులనియు చెప్పబడియున్నది 
కనుకనే యాజ్ఞ వల్యమహాముని తన భార్యయగు మై(త్రేయీ దేవికి బ్రహ్మవిద్య 
నుపదేశించెను 


ఓమ్‌ తత్‌ సత్‌ 


— అ 


సులభాజనక సంవాదము 


శ్రీమహాభారతే శాంతి పర్వాంతర్గత మోక్షధర్మ పర్వము 
యుధిష్టిర ఉవాచ - యుధిష్టిరు డడిగెను 
అపరిత్యజ్య గార్హస్థ్యం కురురాజర్షినత్తమ । 
కః (ప్రాప్తో వినయం బుద్ధ్యా మోక్షతత్య్యం వదన్వ మే ॥ 1 
ఓ పితామహా! భీష్మా! గృహస్థధర్మమును విడువక స్వబుద్దిచే మోక్ష 
తత్త్యమును బొందినవాడెవడైన గలడా? 


నన్న్యన్యతే యధాత్మాల యం వ్యక్తస్యాత్మా యధా చ యత్‌ । 
పరం మోక్షన్య యచ్చాపి తన్మే బూహి పితామహ ॥ 2 


ఓ భీష్మాచార్యా! ఆత్మసన్న్యాసమును, వ్యక్తాత్మ విధమును, మోక్షము 
యొక్క మరమకాష్టను నాకు తెలుపుము 

భీష్మ ఉవాచ.- భీష్ముడు సమాధాన మిచ్చెను 

ఆ(్రావ్యుదాహరంతీమమితిహానం వురాతనమ్‌ । 

జనకన్య చ నంవాదం నులభాయాళ్ళ భారత ॥ 3 


ఓ ధర్మరాజా! ప్రాచీనమగు జనకసులభా సంవాదమును ఇందుల 
కుదాహరణముగా తెలుపుదురు. 

నన్న్యానవ లకః కళ్చిదృభూవ నవతి: వురా। 

మైధిలోజనకో నామ ధర్మధ్యజ ఇతి (శ్రుతః ॥ 


Ha 


పూర్వము మిథిలాపతియగు జనకుడు ధర్మధ్వజుడని |ప్రసిద్దుడై సన్న్యాస 
ఫలమును పొందియుండెను. 

న వేదే మోక్షశా(స్రే చ స్వే చ శా(ప్తే కృతశ్రమః । 

ఇం(ద్రియాణి సమాధాయ శశాస వసుధామిమామ్‌ ॥ 5 


సన్న్యాసయోగము 343 

అతడు వేదమందును, వేదాంతమునందును రాజనీతియందును 

నిపుణుడై, యింద్రియములను లోబరచుకొని యీ భూమిని పాలించుచుండెను 
తన్య వేదవిదః (ప్రాజ్ఞాః (శుత్వా తాం సాధువృత్తతామ్‌ । 

లోకేషు స్పృహయంత్యన్యే వురుషాః వురుషేశ్వర! ॥ 6 


వేదజ్ఞాడగు నతని సత్ర్రవర్తనమును పండితులు సయితము ఆదర్శముగా 
నుంచుకొనిరి 


ఆధ ధర్మయుగే తస్మిన్‌ యోగధర్మ మనుష్టితా ! 
మహీమనుచచాలైకా నులభా నామ భిక్షుకీ 1 7 


అంతట నా ధర్మయుగమున యోగానుష్టానముగల “సులభియను 
సన్నాసిని భూమియందంతయు సంచరించుచుండెను 


తయా జగదిదం కృత్నుమటంత్యా మిథిలేశ్వరః 
తత్ర తత్ర (శ్రుతో మోక్షే కధ్యమాన(స్రిదండిభి: 


1 8 


ఆమె అచ్చటచ్చట సన్న్యాసులచే జనకుని ధర్మసూక్ష్మ ప్రవర్తనమును వినెను 


సా£.తినూక్ష్మాం కధాం (శ్రుత్వా తధ్యం నేతి ననంశయా । 
దర్శనే జాతనంకల్సా జనకస్య బభూవ హ ॥ 9 


ఆమె ఆ విషయమున శంక గలదిమై జనకుని చూడ దలచెను 


తత్ర సా విప్రహాయాధ వూర్వరూవం హి యోగతః | 
ఆబిబ్రదనవద్యాంగీ రూవమన్యదనుత్తమమ్‌ ॥ 10 


చక్షుర్నిమేషమా(త్రేణ లవ్యు(న్రగతిగామినీ । 
విదేహానాం వురీం నుభ్రూర్డగామ కమలేక్షణా ॥ క్ష 


అంతట నామె యోగ(ప్రభావమువలన పూర్యరూప మును విడిచి, 
అతిసుందరాకారమును ధరించి రెప్పపాటులో మిధిలానగరమునకు వచ్చెను. 


344 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


సా ప్రాప్య మిధిలాం రమ్యాం (ప్రభూతజననంకులామ్‌ । 

భైక్షచర్యావదేశేన దదర్శ మిధిలేశ్వరమ్‌ ॥ 12 

అతి సుందరమైనదియు నగు ఆ నగరమున నామె భిక్షాటన నెపమున 
జనకుని దర్శించెను 

రాజా తస్యాః వరం దృష్ట్వా సౌకుమార్యం వవున్తదా । 

కేయం కన్య కుతో వేతి బభూవాగతవిన్మయ: ॥ 13 

జనకుడును నామె సౌకుమార్యమును వీక్షించి యీమె యెవరు? ఎవరి 
సంబంధురాలు? ఎచ్చటనుండి వచ్చెను? అని ఆశ్చర్యపడెను 

తతో౭_ స్యాః స్వాగతం కృత్వా వ్యాదిశ్య చ వరాననమ్‌ । 

పూజితాం పాదశౌచేన వరాన్నేనావ్యతర్బయత్‌ ॥ 14 

అంతట నాజనకుడు ఆమెకు స్వాగతమిచ్చి, పీర మొసగి, పాదప్రక్షాళన 
మొనర్చి మృష్టాహారము నొసగెను 

అధ భుక్తవతీ (ప్రీత్యా రాజానం మంత్రిభిర్సృతమ్‌ | 

సర్వభావ్య విదాం మధ్యే చోదయామాన భిక్షుకీ ॥ 15 

సులభయు భోజనానంతరము, మంగ(త్రులతోడను సర్వభాషల నెరిగిన 
వేదాంతులతో గూడుకొనియున్న జనకుని మనస్సును యోగ(ప్రభావముచే 
(ప్రవేశించెను 

సులభాత్వన్య ధర్మేషు ముక్తో నేతి ససంశయా । 

సత్యం నత్లేన యోగజ్ఞా (ప్రవివేశ మహీవతేః ॥ 16 

నేత్రాభ్యాం నేత్రయోరన్య రక్మిన్‌ నసంయమ్య రళ్ళిభిః | 

సాస్మ తం చోదయివ్యంతీ యోగ బంధైర్చబంధ హ ॥ 17 


అతని మనస్సును మనస్సుచే (ప్రవేశించి, నేత్రములను తన నేత్రముల 
చేతను, చూపులను తన చూపులచేతను యోగశక్తిచే బంధించెను 


సన్న్యాసయోగము 345 


జనకో౭. వ్యుత్మయన్‌ రాజా భావమస్యా విశేషయన్‌ । 
ప్రతిజగ్రాహ భావేన భావమస్యా నృపోత్తమ ॥ 18 


జనకుడును నవ్వుచూ ఆమెభావమును (గ్రహించెను 


తదేకస్మిన్నధిష్టానే సంవాదః శూయతామయమ్‌ । 
ఛ(తాదిషు విముక్తస్య ముక్తాయాళ్ళ 'తిదండికే ॥ 19 


రాజ్యచిహ్నములను ధరించి ముక్తుడైన జనకునకును, సన్న్యాన 
చిహ్నములను ధరించిన ముక్తురాలగు సులభకున్ను ఈ (క్రిందివిధముగా 
సంవాదము జగిగెను 


జనక ఉవాచ - జనకుడు పలికెను 
భగవత్యాః క్వ చర్యేయం కృత్వా క చ గమివ్యసి | 
కన్య చ త్వం కుతో వేతి పప్రచ్చైనాం మహీపతిః ॥ 20 


'శ్రుతే వయసి జాతౌ చ నద్భావో నాధిగమ్యతే | 

ఏవ్వుర్థేమాత్తరం తస్మా(త్రవేద్యం మత్సమాగమే ॥ 21 

ఓ భగవతీ ! నీ వెచ్చట సంచరించెదవు, ఎచటికి బోయెదవు, ఎవరిదానవు, 
శా(స్తజ్ఞానమునను, వయస్సునందును, జాతియందును, యుత్తమత్వము 
గోచరించుచున్నది కాన పై ప్రశ్చ్నములకు సమాధానమిమ్ము 


ఛత్రాదిషు విశేషము ముక్తం మాం విద్ధి తత్త్వతః: | 
స త్వాం నంమంతు మిచ్చామి మానార్హా హి మతాసి మే॥ 22 


నన్ను రాజచిహ్నములు ధరించియు ముక్తుడైన వానినిగ నెరుంగుము, 
గౌరవార్డురాలవుగా తోచుటచే నిన్ను సత్కరింపగోరుచున్నాను 


యస్మాచ్చైతన్మయా ప్రాప్తం జ్ఞానం వైశేషికం వురా । 
యన్య నాన్యః (వ్రవక్తావి.స్తి మోక్షం తమపి మే శృణు ॥ 23 


సాధారణులచే చెప్పుటకు నలవిగాని యీ విశేషజ్ఞానమును, మోక్షమును 


346 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


నాకు లభించిన విధమును వచించెదను, వినుము 
పరాశరస గోత్రస్య వృద్దన్య సుమహాత్మనః । 
భిక్షోః పంచశిఖాస్యాహం శిష్య: పరమసమ్మతః ॥ 24 
పరాశరగోత్ర సంజాతుండును, వృద్దుడును, మహాత్ముడును అగు పంచశిఖ 
మునీశ్శరునకు నేను ప్రియశిష్యుడను 
సాంఖ్యజ్ఞానే చ యోగేచ మహీపాలవిధౌ తధా ! 
త్రివిధే మోక్షధర్మే౭ స్మిన్‌ గతాధ్యా చ్చిన్ననంశయః | 25 
స యధా శా(స్తదృష్టేన మార్లేణేహ వరి(భ్రమన్‌ । 
వార్డికాంశ్చతురో మాసాన్‌ పూరా మయి నుఖోషితః ॥ 26 


సాంఖ్య జ్ఞాన యోగళా(స్తములందును, రాజనీతియందును, మూడు 
విధములగు మోక్ష ధర్మమందును, నిస్సంశయమగు జ్ఞానమును గల యాపంచళిఖ 
మునీశ్వరుడు, శా(స్తోక్త విధమున సంచరించుచూ నాలుగుమాసములు 
(చాతుర్మాస్యమును నావద్ద సుఖముగ నుండెను 


తేనాహం సాంఖ్యముఖ్యేన నుదృష్టార్థేన తత్త్వతః | 

'శ్రావిత(స్త్రివిధం మోక్షం న చ రాజ్యాద్విచాలితః ॥ 27 

అతడు సాంఖ్యాది శాస్త్రముల సహితముగా (త్రివిధ మోక్షశాస్తమును 
యధార్థముగా బోధించెను. కాని నన్ను రాజ్యమునుండి తొలగింప లేదు 


సోజ౭ హం తామఖిలాం వృత్తిం త్రివిధాం మోక్షసంహితామ్‌ | 
ముక్తరాగశ్చరామ్యేకః వదే వరమకే స్థితః ॥ 28 


నేను రాగరహితుడనై పరమపదము నాశ్రయించి, ఆ (త్రివిధమగు 
మోక్షసంబంధమగు (ప్రవర్తనము నాచరించుచున్నాను 

వైరాగ్యం వునరేతస్య మోక్షస్య పరమో విధిః 1 

జ్ఞానాదేవ చ వైరాగ్యం జాయతే యేన ముచ్యతే ॥ 29 


సన్న్యాసయోగము 347 


ఈ మోక్షమునకు వైరాగ్యము మూలకారణము, వైరాగ్యమునకు జ్ఞానము 
హేతువు 

జ్ఞానేన కురుతే యత్నం యత్నేన (ప్రావ్యతే మహత్‌ | 

మహద్ద్యంద్య ప్రమోక్షాయ సా సిద్దిర్యా వయోతిగా ॥ 30 

జ్ఞానముచే పురుషుడు ప్రయత్నించును యత్నముచే మహత్తు లభించును, 
మహత్తు ద్వంద్వ విమోచనమును గలిగించును, అదియే శాశ్ళతమగు సిద్ధి 


సేయం పరమికా బుద్దేః ప్రాప్తా నిర్ష్యంద్వతా మయా । 
ఇహైవ గత మోహన చరతా ముక్తనంగినా ॥ 31 


మోహరహితుడనై ముక్తసంగుడనై సంసారముననే చరించుచూ నే నీ 
నిర్షంద్వమైన బుద్దిని పొందితిని 
రుం థి 


యధా క్షేత్రం మృదూభూతమద్భిరాష్టావితం యధా । 
జనయత్యంకురం కర్మ నృణాం తద్వత్పునర్భవమ్‌ ॥॥ 32 


నీట తడుపబడిన భూమి మొలకలను కలిగించు విధమున కర్మ 
మనుజులకు పునర్జన్మమును కలిగించును 


యధా చోత్తాపితం బీజం కపాలే యత్ర తత్ర వా! 
(ప్రాప్యావ్యంకురహేతుత్వ మబీజత్వాన్నజాయతే ॥ 33 


తద్వద్భగవతానేన శిఖా(ప్రోక్తేన భిక్షుణా । 
జ్ఞానం కృతమబీజం మే విషయేషు న జాయతే ॥ 34 
మొలకకు కారణమైన దయ్యును బీజము వేయింపబడినదై మొలవనట్టు 


మహాత్ముడగు వంచశిఖమహర్షిచే నిర్బీజముగా చేయబడిన నాజ్ఞానము 
శబ్దాదివిషయమున (ప్రవర్తించదు 


నాభిరజ్యతి కస్మింశ్చిన్నానర్భే న పరి([గ్రహే | 
నాభిరజ్యతి చైతేము వ్యర్థత్వాద్రాగరోషయోః ॥ 35 


348 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


ప్రీతి ద్వేషములు వ్యర్ణమగుటవలన లాభమునందు ప్రీతియు, 
అనర్థమునందు ద్వేషము నాకు గలుగదు 

యశ్చ మే దక్షిణం బాహుం చందనేన సముక్షయేత్‌ । 

సవ్యం వాస్యాపి యస్తక్షేత్సమావేతావుభౌ మమ ॥ 36 

నా కుడి బాహువును చందనముచే బూయువాడును, ఎడమబాహువును 
కత్తిచే చెక్కువాడును నాకు సమానులే 

సుఖీ సో౭ హమవాప్ప్తార్థః సమలోష్టాశ్మకాంచనః | 

ముక్తనంగః స్థితో రాజ్యే విశిష్టో2_న్యై(స్రిదండిభిః ॥ 37 

మట్టిగడ్డను, రాతిని, బంగారమును సమముగా దలచుచూ సంగ 
రహితుడనై నిత్య సుఖము గలిగి మునులతో నముడనై రాజ్యమును 
పాలించుచున్నాను 

మోక్షే హి త్రివిధా నిష్టా దృష్టా౭న్యైర్మోక్షవిత్తమై: । 

జ్ఞానం లోకోత్తరం యచ్చ నర్వత్యాగశ్చ కర్మణామ్‌ । 38 

జ్ఞాననిష్టాం వదంత్యేకే మోక్షశా(స్త్రవిదో జనాః ॥ 

కర్మనిష్టాం తద్దెవాన్యే యతయః సూక్ష్మదర్శినః ॥ 39 

ప్రహాయోభయమషహ్యేవం జ్ఞానం కర్మ చ కేవలమ్‌ | 

తృతీయేయం సమాఖ్యాతా నిష్టా తేన మహాత్మనా ॥ 40 


సూక్ష్మజ్ఞానముగల మోక్ష శా(స్తవేత్తలు కేవల జ్ఞానమును కేవల కర్మమును 
మోక్షసాధనములుగా తెలుపుదురు ఆ పంచశిఖ మహర్షిచే నీ రెండు మార్గములను 
విడిచి మూడవ మార్గ ముపదేశింపబడెను 


యమే చ నియమే ఛైవ కామే ద్వేషే పరిగ్రహే | 
మానే దంభే తధా స్నేహే సదృశాస్తే కుటుంబిభి: ॥ 41 


ఆ మార్గమున నడుచుకొనువారు యమ, నియమ, కామ, (క్రోధ, పరి(గ్రహ, 
మాన, దంభ, స్నేహముల విషయమున గృహస్టులతో సములు 


సన్న్యాసయోగము 349 
త్రిదండాదిషము యద్యస్తి మోక్షో జ్ఞానేన కన్యచిత్‌ | 
ఛ(త్రాదిషు కధంన స్యాత్తుల్యహేతా పరి(గ్రహే i 42 


ఒకనికి సన్న్యాస చిహ్నములచే మోక్షము గలుగుచో, రాజ్యచిహ్నములచే 
నేల గలుగరాదు? 


అధివత్యే తధా తుల్యే నిగ్రహాను(గ్రహాత్మికే । 
రాజభిర్భిక్షుకాస్తుల్యా ముచ్యన్సే కేన హేతునా ॥ 43 


రాజులకును, సన్న్బ్యాసులకును ని(గ్రహానుగ్రహ రూపమగు ఆధిపత్యము 
సమముగ నుండుటచే, వారు ఎట్టు ముక్తులగుదురు? 


ఆధ సత్యాధిపత్యే౭ి.పి జ్ఞానేనైవేహ కేవలమ్‌ । 

ముచ్యంతే సర్వపాపేభ్యో దేహే పరమకే స్ట్రితాః ॥ 44 

ఆధిపత్యము ఉన్నను లేకున్నను జ్ఞానముచేతనే సర్వ పాపవిమోచనము 
గలుగుచున్నది 


కాషాయధారణం మౌంఢ్యం (త్రినిష్టబ్దం కమండలు: । 
లింగాన్యుత్సధభూతాని న మోక్షాయేతి మే మతిః ॥ 45 


కాషాయము, ముండనము, దండము, కమండలము మొదలగు 
చిహ్నములు మోక్షమునకు సాధనములు గావని నాయభిప్రాయము 


యది నత్యపి లింగే2.స్మిన్‌ జ్ఞానమేవా'త్ర కారణమ్‌ । 
నిర్మోక్షాయేహ దుఃఖన్య లింగమా(త్రం నిరర్భకమ్‌ ॥ 46 


ఈ చిహ్నము లున్నను జ్ఞానమే ముఖ్య కారణము. దుఃఖనివారణమునకు 
చిహ్నములు సాధనములు గావు 


అధవా దుఃఖశైధిల్యం వీక్ష్య లింగే కృతా మతిః | 
కిం తవేవార్డసామాన్యం ఛభత్రాదిమ న లక్ష్యతే [1 47 


ఒకవేళ దుఃఖ నివారకములని చిహ్నములను ధరించుట యంటివేని 


350 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఛత్రాది రాజచిహ్నముల యందును దుఃఖనివారకత్వము గలదు గదా? 


ఆకించన్యేన మోక్షో౭_స్తి కించన్యేనాస్తి బంధనమ్‌ । 
కించన్యేచేతరేచైవ జంతుర్జ్హానేన ముచ్యతే ॥ 48 


సర్వపరిత్యాగముచే మోక్షము గలుగును సంగముచే బంధనము గలుగును 
త్యాగమునందును, సంగమునందును, సయితము జ్ఞానమున్ననే మోక్షము 
గలుగును 

తస్మాద్దర్మార్థకామేషు తధా రాజ్యపరి[గ్రహే | 

బంధనాయతనేష్వేషు విద్ద్యబంధే పదే స్థితమ్‌ ॥ 49 

కాన బంధన కారణములైన ధర్మార్హకామముల యందును రాజ్యము 
నందును (ప్రవర్తించుచుండియు, బంధరహితమైన స్థానమున నున్న వానినిగా 
నన్నెరుగుము 

రాజ్యైళ్ళర్యమయ: పాశః స్నేహాయతన బంధనః । 

మోక్షాళ్మనిశితేనేహ చ్చిన్నస్త్యాగానినా మయా ॥ 50 

త్యాగమనెడి కత్తిని మోక్షమనెడి రాతిపై నూరి దానిచే రాజ్వైశ్చర్యమనెడి 
యినుపసంకెలను నరికితిని 


సోవ.హమేవం గతో ముక్తో జాతాస్టస్ట్వ్యయి భిక్షుకి! । 
ఆయధార్డం హి తే వర్షం వక్ష్యామి శృణు తన్మమ ॥ 51 


అట్టు ముక్తుడనైన నేను నీవిషయము నెరిగితిని 


సౌకుమార్యం తధా రూపం వపురగగ్ర్యం తధా వయః । 
తవైతాని సమస్తాని నియమశ్చేతి సంశయః ॥ 52 


సౌకుమార్యము, చక్కదనము, (్రేష్ట్రమగు శరీరము, యౌవనము గలిగి 
సన్యాసిని వగుట, కామవికారము గలిగియుండుటయు నాకు సందేహమును 
గొలుపుచున్నది. 


సన్న్వాసయోగము 351 
యచ్చావ్యననురూవం తే లింగస్యాన్య విచేష్టితమ్‌ | 
ముక్తోజ యం స్యాన్నవేతి స్యాద్దర్షితో మత్ప్సరి(గ్రహః ॥ 53 
ఇతడు ముక్తుడగునా, కాదా అని వరీక్షించుటకై నీ విట్సొనరించి 

యుండవచ్చును 


న చ కామనమాయుక్తే యుక్తే౭_ వ్యస్తి (త్రిదండకమ్‌ । 
న రక్ష్యతే త్యయా చేదం విముక్తస్యాస్తి గోపనా ॥ 54 


కాముకులకు దండాది చిహ్నము లేల నీవు సంన్న్యాన నియమము 
పాటించలేదు జీవన్ముక్తిని చెంత ఆత్మగోపనమెందుకు? 


మత్పక్ష నంశ్రయాచ్చాయం శృణు యస్తే వ్యతి(క్రమః | 
ఆ(శ్రయంత్యాః స్వభావేన మమ వూర్యపరి(గ్రహమ్‌ ॥ 55 


నీ విట్టి దుష్కార్యము నేల యొనరించితివి నా శరీరమున ప్రవేశించుటచే 
నీవొనర్చిన వ్యతిక్రమ మెట్టిదో వినుము 


ప్రవేశస్తే కృతః కేన మమ రాష్ట్రే వురే2౭పి హ। 

కస్య వా నన్నికర్ణాత్వ్వం (వ్రవిష్థా హృదయం మమ ॥ 56 

నా రాష్ట్రము నెట్టు జొచ్చితివి? నా పట్టణమున కెట్లు వచ్చితివి? ఎవని 
సంకేతముచే నా హృదయము నెట్టు ప్రవేశించితివి? 


వర్లప్రవరముఖ్యా2_సి బ్రాహ్మణీ క్షత్రియస్వ్యహమ్‌ । 
నావయోరేకయోగో2_స్తి మాకృధా వర్షసంకరమ్‌ ॥ 57 


నీవు బ్రాహ్మణ (స్త్రీవి, నేను క్షత్రియుడను, మన సంయోగము వలన వర్ల 
సంకరమగును 


వర్తసీ మోక్షధర్మేణ త్వం గార్హస్ట్యేవ. హమా(్రమే | 
ఆయం చాపి నుకష్టస్తే ద్వితీయో 2.2-శ్రమ నంకరః 58 


నీవు నన్న్యాసినివి, నేను గృహన్దుడను కాన ఆశ్రమ సంకరము 


352 


శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


మరియొకటియగును 


నగోత్రాం వా2.నగోత్రాం వా న వేద త్వాం న వేతృ్సమామ్‌ | 
నగోత్రమావిశంత్యాస్తే తృతీయో గోత్ర నంకరః ॥ 59 


నీ గోత్రము తెలియకుండుటచే సగోత్రవైనచో గోత్ర సంకరము మూడవది 


యగును 


ఆధ జీవతి తే భర్తా (ప్రోషితో౭ వ్యధవా క్వచిత్‌ | 
అగమ్యా వరభార్యేతి చతుర్దో ధర్మనంకరః ॥ 60 


నీవు పరభార్యవు కాన ధర్మసంకరము నాలుగవది యగును 
సా త్వమేతాన్యకార్యాణి కార్యాపేక్షా వ్యవన్యసి । 

అవిజ్ఞానేన వా యుక్తా మిధ్యాజ్ఞానేన వా వునః ॥ 61 
కాన నీవు జ్ఞానము లేకనో, మిధ్యాజ్ఞానము వలననో కామార్థినివై 


దుష్కార్యము నొనరింప నిశ్చయించితివి 


ఆధవా౭_పి న్వతంత్రా2.ని న్వదోషేణ హి కర్షిచిత్‌ । 
యది కించిత్‌ (శ్రుతం తే2.స్తి సర్వం కృతమనర్థకమ్‌ ॥ 62 


ఒక వేళ స్వతంత్ర వైనను నీ శాస్త్ర జ్ఞాన మంతయు చెడు త్రొవ త్రొక్కినది 


ఇదమన్యతతీయం తే భావన్నర్శ విఘాతకమ్‌ । 
దుష్టాయా లక్ష్యతే లింగం వివృణ్వత్యాః (వ్రకాశితమ్‌ ॥ 63 


మరియు (ప్రేమభావ భంజకమైన సన్న్యాస చిహ్నములు దుష్టురాలవగు 


నీచే (ప్రకటింపబడినవి 


న మయ్యేవాభినంధిస్తే జలైషిణ్యా జయే కృతః । 
యేయం నుత్పరిషత్కృత్నాా జేతుమిచ్చసి తామపి ॥ 64 


నీకు నన్ను జయించుటయందేగాక, సభ్యులందరిని లోబరచుకొన 


వలయునని కోరిక యున్నది 


సన్న్యాసయోగము 353 


తధార్హత స్తతళ్చ త్వం దృష్టిం స్వాం (వ్రతిముంచసి । 

మత్పక్ష(ప్రతిమా తాయ స్వపక్షోద్భావనాయ చ ॥ 65 

నాపక్షమును నిరాకరించుటకును, నీభావమును పోషించుటకును నీ దృష్టిని 
(ప్రసరింపజేసుకొనుచున్నావు 

సా స్వేనామర్షజేన త్వ మృద్ధిమోహే న మోహితా | 

భూయస్సృజసి యోగాంస్ల్యం విషామృతమివైకతామ్‌ ॥ 66 


మరియు కోపయుక్తమగు మోహముతో గూడిన దానవై విషామృతములకు 
వలె నేకత్వము నాపాదించుచున్నావు 


మాం ,స్రాక్షీః సాధు జానీవ్వ న్వశాస్తమనుపాలయ । 
కృతేయం హి విజిజ్ఞాసా ముక్తో నేతి త్వయా మమ ॥ 67 


శాస్త్రము నతి(క్రమించుటకు నన్ను పురిగొల్సితివి ఇతడు ముక్తుడు గాడని 
నీ వెంచి యుండవచ్చును 


ఏతత్సర్వం (ప్రతిచ్చన్నం మయి నార్హసి గూహితుమ్‌ । 
సా యది త్వం న్వకార్యేణ యద్యన్యన్య మహీవతేః ॥ 68 


తత్త్వం స(త్ర ప్రతిచ్చన్నా మయి నార్హసి గూహితుమ్‌ । 
న రాజానం మృషా గచ్చేన్న ద్విజాతిం కథంచన ॥ 
న (సియం త్రిగుణోపేతాం హన్యుర్షేతే మృషాగతాః | 69 


ఇది యంతయు నావద్ద దాచజాలవు రాజును, (బ్రాహ్మణుని, (స్త్రీని 
కపటముతో సమోపింప రాదు అట్లగుచో వారు ఆపదను గూర్తురు 

రాజ్ఞాం హి బలమైశ్యర్యం (బ్రహ్మ (బ్రహ్మవిదాం బలమ్‌ ॥ 

రూపయౌవన సౌభాగ్యం (స్త్రీణాం బలమనుత్తమమ్‌ | 70 

అత ఏతైర్చలైరేవ బలినస్సార్థమిచ్చతా iu 

ఆర్జవేనాభిగంతవ్యా వినాశాయ హ్యానార్జవమ్‌ ! 71 


354 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


సా త్వం జాతిం శ్రుతం వృత్తం భావం (ప్రకృతి మాత్మనః ॥ 

కృత్యమాగమనే చైవ వక్తు మర్హసి తత్త్వతః | 72 

రాజుల కైశ్చర్యమును, (బ్రాహ్మణులకు వేదమును, (స్రీలకు రూప యౌవన 
సౌభాగ్య సౌశిల్యాదులును సాటిలేని బలము కాన స్యార్థపరుడు సరళమగు 
భావముతో వారిని జేరవలయును కపట భావముతో చేరినచో ఆపద తప్పుదు 
కాన నీకులమును, శాస్త జ్ఞానమును, (ప్రవర్తనమును, మనోభావమును, 
స్వభావమును, ఆగమన ప్రయోజనమును యధారముగా తెలుపవలయును 


భీష్మఉవాచ - భీష్ముడు ధర్మజునితో నిట్టు చెప్పెను 

ఇత్యేత్లైరశుభైర్వాక్యైరయుక్తైరనమంజసై:ః । 

'ప్రత్యాదిష్టా నరేంద్రేణ సులభా న వ్యకంపత ॥ 73 

ఉక్తవాక్యే తు నృవతౌ సులభా చారుదర్శనా । 

తతళశ్చారుతరం వాక్యం (ప్రచక్రామాధ భాషితుమ్‌ ॥ 74 

ఇట్టి పరుషభాషణములచే జనకునిచే తిరస్కరింపబడియు సులభ చలింపక 
మనోహరమగు వచనముల నుడువుట కిట్టుప(క్రమించెను 

ఉపేతార్థమభిన్నార్థం న్యాయవృత్తం న చాధికమ్‌ | 

న శ్లక్ష్‌"ణం న చ నందిగం వక్ష్యామి పరమం తతః ॥ 75 

> 


న గుర్వక్షరనంయుక్తం వరాజ్ముఖసుఖం న చ । 
నానృతం న త్రివర్షేణ విరుద్దం నావ్యనంస్కృతమ్‌ ॥ 76 


న న్యూవం కష్టశబ్దం వా వి(క్రమాభిహితం న చ । 
న శేష మనుకల్పేన నిష్కారణ మహేతుకమ్‌ ॥ 77 


అర్థ్హసహితమును, అనుగతార్థమును, న్యాయయుక్రమును, అధికము 
కానిదియు, అశ్షక్షణమును, సందేహరహితమును, గుర్వక్షర సంయోగము 
లేనిదియు, పరాజ్ముఖ సుఖము కానిదియు, అసత్యము కానిదియు, ధర్మాది 
విరుధ్దము కానిదియు, వ్యాకరణసంస్కార యుక్తమును, న్యూనపదము కానిదియు, 


సవ్న్యాసయోగము 355 
(శ్రుతిపరుషము కానిదియు, క్రమసహితమును, అధ్యాహార దోషరహితమును, 
హేతుబద్దమును అగు వాక్యమును నుడువుదును 


వక్తా శ్రోతా చ వాక్యం చ యదా త్వవికలం నృవ । 
నమమేతి వివక్షాయాం తదా సో రః (ప్రకాశతే ॥ 78 


వక్తయు, (శ్రోతయు, వాక్యమును చెడదో, ఎప్పుడు వివక్షితార్థము సరిపడునో 
యపుడే యావాక్య మర్గవంతమగును 


ఏవ మేవాత్మనాత్మానం యధాత్వమనుపళ్యసి । 
ఏవ మేవాత్మనాత్మాన మన్యసి శ్‌ కిం న పశ్యసి ॥ 79 


నీవు నీచే పరమాత్మను నీయందు చూచు రీతిని, ఇతరుని యందు 
సయితము నీవు ఆత్మ నేల సాక్షాత్కరింపవు? 

యద్యాత్మని వరస్మింళ్ళ నమతా మధ్యవన్యతి 1 

ఆధ మాం కాసి కస్యేతి కిమర్హ మనుపృచ్చగసి ti 80 


నీయందును, నితరుని యందు నీకు సమత్వ మున్నచో నేల నన్ను 
ఎవతెవు? ఎవ్వరిదానవు? అని అడిగితివి 


ఇదం మే స్యాదిదం నేతి ద్వంద్వైర్ముక్షస్య మైధిల! | 
కా౭ సి కన్య కుతో వేతి వచనైః కిం ప్రయోజనమ్‌ ॥ 81 


మిధిలాధిపా! ఇది నాది, ఇది నాది కాదు అను ద్వంద్వముల నతి(క్రమించిన 
వానికి ఎవతెవు? ఎవ్వరితవు? ఎచ్చటి దానవు? అను మాటలచే నేమి లాభము? 


రిపౌ మిత్రే౭ ధ మధ్యస్టే విజయే సంధివి(గ్రహే । 
కృతవాన్యో మహీపాల: కిం తస్మిన్‌ ముక్తలక్షణమ్‌ ॥ 82 


('తివర్గం సప్తధా వ్యక్తం యో న వేదేహ కర్మసు । 
సంగవాన్య(స్తివల్షేణ కిం తస్మిన్‌ ముక్తలక్షణమ్‌ ॥ 83 


శతువునందు మి(తుని విషయమును, మధ్యస్తుని గురించియు, 
F24 


356 శ్రీమలయాళ సద్గురు గ్రంధానళి 


విజయము ననునంధి నుడ్డేశించియు, వైరమునందును భోదబుద్దిగల 
మహీపతియందు ముక్తలక్షణ మేముండును? ఈ ఏడువిధముల (ప్రకటమగు 
ధర్మార్ధకామముల నెరుగక వాటిచే కర్మలయందు సక్తుడగు నతని ముక్తలక్షణము 
లేముండును? 


తదయుక్తన్య తే మోక్షే యో౭_భిమానో భవేనృప | 

సుహృద్భిన్స నివార్యస్తే విరక్రస్యేవ భేషజమ్‌ ॥ 84 

కాన యుక్తుడవుగాని నీకు గలిగిన మోక్షాభిమానము (ప్రీతి లేనివానికి 
జౌషధమువలె నీ స్నేహితులచే నివారింపదగినది. 

తాని తాని తు నంచిత్య సంగస్టానాన్యరిన్హమ 1 

ఆత్మనాత్మని సంపశ్యేత్కి మన్యన్ముక్తలక్షణమ్‌ ॥ 85 

ఆ యాసంగ విషయములను తనచే తనలోననే చూచుకొనుటయే ముక్త 
లక్షణము, ఇంతకన్న వేరు లక్షణము లేదు 

ఇమాన్యన్యాని సూక్ష్మాణి మోక్షమాడ్రిత్య కానిచిత్‌ । 

చతురంగ ప్రవృత్తాని నంగస్టానాని మే శృణు ॥ 86 

మోక్షవిషయమున రాజ్యసంబంధమున నేర్పడిన రంగస్టానములను 
కొన్నింటిని నుడివెదను వినుము. 

య ఇమాం పృధివీం కృత్న్నామేకచ్చ[త్రాం వ్రశాస్తి హి | 

ఏక ఏవ న వై రాజా వురమధ్యావసత్యుత ॥ 87 

ఈ సమస్త భూమి నేకచ్చత్రముగ పాలించు రాజు ఒక పట్టణము 
నధిష్టించియుండును 

తత్పురే చైక మేవాన్య గృహం యదధితిష్టతి । 

గృహే శయనమహ్యేకం నిశాయాం యత్ర లీయతే ॥ 88 


ఆ పట్టణమునను ఒక యింటిని, ఆ యింటిలోను ఒక శయ్యను అతడు 
రాత్రిని గడుపుట కధిష్టించును, 


సన్న్యాసయోగము 357 


శయ్యార్థం తన్య చావ్యత్ర స్త్రీ వూర్వమధితిస్టతి । 
తదనేన (ప్రనంగేన ఫలేనైవేహ యుజ్యతే ॥ 89 


ఆ పడకయందును తన (ప్రియురాలికి సగమిచ్చి తాను సగమునే 
పొందును కాన నిందువలన నితనికి ఫలసంబంధము తప్పదు 


ఏవమేవోపభోగేషు భోజనాచ్చాదనేషు చ । 
గుణేము పరివేయేషు ని(గ్రహానుగ్రహం (వ్రతి ॥ 90 


పరతం(త్ర స్సదా రాజా న్వల్పేవ్వపి (ప్రనజ్ఞతే । 
నంధివిగ్రహయోగే చ కుతో రాజ్ఞ స్వతంత్రతా ॥ 91 


ప్రీషు (క్రీడావిహారేషము నిత్యమస్యాన్వతం(త్రతా । 
మంత్రే చామాత్య నమితా కుతస్తన్య న్వతం(త్రతా ॥ 92 


యదా హ్యాజ్ఞావయత్యన్యాం స్త్వత్రాస్యోక్తా న్వతం[(త్రతా । 

అవశః కార్యతే తత్ర తస్మిన్‌ తస్మిన్‌ క్షణే స్టితః ॥ 93 

ఇట్టి ఉపభోగ వస్తువులందును భోజనవ(స్తాదుల విషయమున, 
పరిమితములగు గుణముల విషయమునను నిగ్రహానుగ్రహములను గూర్చియు 
రాజెల్లపుడును పరాధీనుడు స్వల్పమగు సంధి విగ్రహములందు సయితము 
అతడు కలుగ జేసికొనవలసి యుండగా నతనికి స్వాతంత్ర్యము (స్వేచ్చ) ఎక్కడిది 
కామినీ (క్రీడా విహారములయందును, మంత్రాలోచనమునందును, మంత్రుల 
సభయందును ఇతనికి స్వాతం(త్ర్య మెక్కడిది? ఇతరుల నాజ్ఞాపించునపుడు 
మా(త్రమితనికి స్వాతంత్ర్యము గలదు కాన తనకు తెలియక నాచే నాయా 
కార్యముల నతడు చేయించును 

న్వవ్న కామో న లభతే న్వవ్వం కార్యార్థిభిర్దనై: 

శయనే చావ్యనుజ్ఞాతః సుప్త ఉత్థావ్యతే2_ వశః ॥ 94 


నిద్రింపదలచియు కార్యార్డులచే నిద్రానిరోధము గల్లింపబడి అవశుడై 
కనుగూర్కెనా మేల్కొల్పబడును. 


358 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 
స్నాహ్యాలభ పిబ (ప్రాశ జుహుద్ద్యగ్నీన్యజేత్యపి | 
(బ్రవీహి శృణు చాపీతి వివశః కార్యతే వరైః ॥ 95 


స్నానము చేయుము, తీసికొమ్ము, త్రాగుము, తినుము, అగ్నిని (వ్రేల్చుము, 
యాగము చేయుము, మాటలాడుము, వినుము అని అస్వతం(త్రుడై చేయించును 


అభిగమ్యాభిగమ్యవం యాచంతే సతతం నరాః | 
న చావ్యుత్సహతే దాతుం విత్తరక్షీ మహాజనాన్‌ ॥ 96 


దరిజేరి యెల్లపుడు మనుజులు యాచించుచుందురు కాని యితడు 
ధనము గూడబెట్టదలచి యందరకు దానము చేయడు 


దానే కోళక్షయ్యోవ్యన్య వైరం చాస్యావ్రయచ్చత: | 
క్షణేనాస్యోవవర్తంతే దోషా వైరాగ్యకారకాః ॥ 97 


దానము చేయుచో ధనాగారము (బొక్కసము) క్షీణించును దానము 
చేయకున్నచో యాచకులతో వైరము గల్లును. కాన నడుగడుగునకు నితనికి 
వైరాగ్యజనకములగు దోషములు గోచరించును 


(ప్రాజ్ఞాన్‌ శూరాంస్తధైవాఢ్యానేకస్థానే2 పి శంకతే | 
భయమవ్యభయే రాజ్‌ యైశ్చ నిత్యముపాన్యతే ॥ 98 


విజ్ఞానవంతులును, శూరులును, ధనవంతులునగు సేవకుల విషయమున 
భయహేతువు లేకున్నను అడుగడుగునకు శంకాభయములు గలుగుచుండును 


తధా ఛైతే ప్రదువ్యంతి రాజన్‌ యే కీర్తితా మయా । 
తడైవాన్య భయం తేభ్యో జాయతే వళ్య యాదృశమ్‌ ॥ 99 


కాగా పై విషయములవలన నితనికి గలుగు భయమెట్టిదో గమనింపుము 


హతో దేశః పురం దగ్ధం (వ్రధానః కుంజరో మృతః | 
లోకే సాధారణేప్వేషు మిథ్యాజ్ఞానేన తవ్యతే ॥1 100 


దేశము పాడయ్యెను, పట్టణము కాలెను, పట్టపుటేనుగు చచ్చెను అనెడి 


సవ్న్యాపయోగము 359 


యీ మొదలగు విషయములో విధ్యాజ్ఞానముచే దుఃఖించును 
ఆముక్తో మానసైర్దు:ఖైరిచ్చాద్వేషభయోద్భవై: | 
శిరోరోగాదిభీ రోగై స్తడై వాభినియంతృభి: ॥ 101 
ద్వంద్ద్వైస్తెస్తెరువవాతః సర్వతః వరిశంకితః । 
బహు(ప్రత్యర్థ్హికం రాజ్యముపాస్తే గణయన్నిశాః i 102 


ముక్తుడు గానివాడు ఇచ్చా ద్వేష భయములవలన గలిగిన మానసిక 
దుఃఖములచేతను, తలనొప్పి మొదలగు రోగములచేతను, స్తుతి, నింద, లాభనష్టాది 
ద్వంద్వములచేతను, పీడితుడై అన్నిటిని సందేహించుచు బహుశత్రువులు గల 
రాజ్యమును రోజులు లెక్కబెట్టుకొనుచు ననుభవించును 


తదల్పనుఖమత్యర్హం బహుదుఃఖమసారవత్‌ | 
తృణాగ్నిజ్వలన(ప్రఖ్యం ఫేనబుద్బుదనన్నిభమ్‌ ti 103 


కో రాజ్యమభిపద్యేత (ప్రాప్య చోవశమం లభేత్‌ | 
మమేదమితి యచ్చేదం వురం రాష్టం చ మన్యసే ॥ 104 
బలం కోశమమాత్యాంశ్చ కస్యైతాని న వా నృప | 


కాన అత్యల్పసుఖము, బహుదు:ఃఖముగలదియు, నిస్సారమును, 
తృణాగ్నివలెను నురుగు బుడుగులవలె క్షణికమునగు రాజ్యమును ఎవడు 
స్వీకరించును? పో దానిచే నెవడు శాంతి నొందును పురరాష్టాదులు నావి అని 
భావించుచున్నావు అవి ఎవరివి ఎవరివి కావు. 


నాస్యసాధారణో రాజా నాస్తి రాజ్యమరాజకమ్‌ । 
రాజ్యే సతి కుతో ధర్మో2_ ధర్మే సతి కుతః పరమ్‌ ॥ 105 


అసాధారణుడు రాజా గాడు, రాజు లేని రాజ్యము లేదు రాజ్యపాలనవలన 
సత్యధర్మముల నెట్టాచరింప గలుగును? అధర శ్రమువలన పరమగతి చెడును. 

యో౭_ ప్య(త్ర పరమో ధర్మః పవిత్రం రాజ్యరాజయో: | 

పృధివీ దక్షిణా యన్య సో2.శ్వమేధేన యుజ్యతే ॥ 106 


360 శ్రీమలయాళ సద్గురు గ్రంధానళి 
ఇది రాజునకు రాజ్యమునకు పరమ ధర్మము రాజు భూమి నంతయు 
దక్షిణగా నర్పించి యశ్వమేధము చేయవలయును, ఇదియే పరమధర్మము 


సాహమేతాని కర్మాణి రాజదుఃఖాని మైధిల | 
సమర్థా శతశో వక్తు మధవాపి సహ(స్రశః ॥ 107 


ఇట్టు రాజదుఃఖములను వందలకొలది వేలకొలది చెప్పగలను 


స్వదేహే నాభిషంగో మే కుతః పరపరి[గ్రహే | 
స మామేవంవిధాం యుక్తామాదృశం వక్తుమర్హసి ॥ 108 


నాకు నాదేహమునకే సంగము లేనప్పుడు ఇతరుని విషయమున సంగమెట్టు 
గలుగును? ఇట్టి యుక్తురాలగు నన్ను నిట్లనదగదు 

నను నామ త్యయా మోక్షః కృత్నుః వంచశిఖాచ్రుతః [| 

సోపాయస్ఫోవనిషదః సోపాసంగస్పనిశ్చయ: ॥ 19 

నీవు పంచశిఖమహర్షి వలన నుపాయముతోడను ప్రమాణ యుక్తముగను, 
ఉపాసనాయుక్తముగను, నిస్సందేహముగను మోక్షము నంతయు వింటివి గదా! 

తస్య తే ముక్తనంజ్ఞన్య పాశానాక్రమ్య తిస్టతః | 

ఛ[త్రాదిషు విశేషీషు వునస్సంగః కధం నవ ॥ 110 


ఓ రాజా! విను ముక్తుండందువు, బంధములను లోబరచుకొంటినందువు? 
అట్టి నీకు రాజచిహ్నములందేల సంగము గలిగెను 


(శ్రుతం తేన (శ్రుతం మన్యే మృషా వాపి (శ్రుతం (శుతమ్‌ । 
యధా వా (శుతనంకాళం (శ్రుతమన్య్యమృతం త్వయా ॥ 111 


నీవు శాస్త్రమును చదువలేదు, లేదా తప్పుటర్ణము చేసికొంటివి కాదా! 
శాస్త్రతుల్యమగు మరియొక దానిని చదివితివి అట్టుగానిచో శాస్త్ర భిన్నమగు 
దానిని జదివితివి 


సన్న్యాసయోగము 361 
అధాపీమాను నంజ్ఞాసు లౌకికీషు (ప్రతిష్టసే | 
అభిసంగావరోధాభ్యాం బద్దస్వం ('ప్రాకృతో యధా ॥ 112 


మరియు లౌకికములగు నీ రాజాది సంజ్ఞలయందు స్టిరబుద్దిగలవాడ 
వగుటచే నీవు పామరునివలె సంగ నిరోధములచే కట్టువడితివి 


నత్తేనాను(ప్రవేశో హి యో2యం త్వయి కృతో మయా । 
కిం తవాపకృతం తత్ర యది ముక్తోజ సి సర్వశః ॥ 113 


నీవే పూర్ణముక్తుడ వైనచో నేను యోగశక్తిచే నీయందు ప్రవేశించుటవలన 
తప్పేమి? 

నియమో హ్యేష వర్షేషము యతీనాం శూన్యవాసితా I 

శూన్యమావే శయంత్యా చ మయా కిం కన్య దూషితమ్‌ ॥ 114 


యతులకు శూన్యస్థాన నివాసము విహితము గదా? శూన్యమగు 
నీయందాత్మ నావహింప జేసినందున నెవరి కెట్టి నష్టము కల్లించితిని? 


న పాణిభ్యాం న బాహుభ్యాం పాదోరుభ్యాం న చాను | 
న గాత్రావయవైరన్యైః స్పృశామి త్వాం నరాధిప ॥ 115 


రాజా! చేతులతోగాని, బాహువులతోగాని, కాళ్ళతోగాని, తొడలతోగాని, 
ఇతర గోత్రావయవములతో గాని నిన్ను తాకకుంటిని. 


ఆధా వుష్కరవర్లస్థం జలం తత్పర్గమన్పృశత్‌ 1 
తిష్టత్యన్పృశతీ తద్వత్యయి వత్స్యామి మైధిల ॥ 116 


తామరాకులోని నీరువలె స్పర్శరహితనై నీయందుంటిని. 


యది వావ్యన్నృశన్యా మే న్పర్శం జానాసి కించన । 
జ్ఞానం కృత మవీజం తే కధం తేనే హ భిక్షుణా ॥ 117 


నేను తాకునపుడు నాస్పర్శమును నీ వెరుగుచో పంచశిఖమహర్షి 
నీజ్ఞానమును నిర్భీజ మొనర్భెననుట యెట్టు పొసగును? 


362 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 
న గార్హన్ట్యాచ్చ్యుత శృత్వం మోక్షం చానావ్య దుర్విదమ్‌ । 
ఉభయోరన్తరాళే వైవర్తసే మోక్షవార్సిక: 1 118 
గృహస్థ ధర్మ(భ్రష్టుడవై దుర్‌జ్జేయమగు మోక్షమును జేరక మోక్ష 
వ్యవహారమును మా(త్రము చెప్పుచు రెంటికి గాకుంటివి 
వృధక్ష్వా దాశ్రమాణాం చ వర్ణాన్యత్వే తడ్గెవ చ | 
పరన్పర పృధక్వ్యాచ్చ కధం తే వర్ణనంకరః ॥ 119 
ఆశ్రమములు వేరు, వర్షములు వేరు, అందులోని యంతర్భాగములు వేరు, 
కాన వర్ష సంకర మెక్కడిది? 
నాస్మి వర్ణోత్తమాజూత్యా న వైశ్యా నవరా తధా । 
తవ రాజన్‌ సవర్జాస్మి శుద్దయోనిరవివ్ముతా ॥ 120 
నేను బ్రాహ్మణిని గాను వైశ్య(స్తీనిగాను, ఇంకను తక్కువజాతిదాననుగాను, 
నీకు సమానమగు క్షత్రియకులమున బుట్టితిని, అక్షతయోనిని (బ్రహ్మచారిణి) 


ప్రధానో మనురాజర్షిర్యక్తం తే శ్రోత్రమాగతః | 
కులే తన్య సముత్పన్నాం నులభాం నామ విద్ది మామ్‌ ॥ 121 


(ప్రధానుడగు మనురాజర్షిని నీవు వినియుందువు అతనివంశమున బుట్టి 
సులభ యనుపేర బరగుదానినిగా నన్నెరుగుము 

(దోణశళ్చ శతశ్చంగళ్చ్ళ చక్ర ద్వారశ్చ వర్వతః | 

మమ న(త్రేషు పూర్వేషాం చితా మవువతా నహ ॥ 122 


నా పూర్వవంశజులు శతశ్చంగమునను, ద్రోణక్షేత్రమునను శక్ర ద్వార 
క్షేత్రమునను గొప్ప యాగము లొనరించిరి 


సా౭ హం తన్మిన్‌ కులే జాతా భర్తర్యనతి మద్విధే | 
వినీతా మోక్షధర్మేము చరామ్యేకా మునివ్రతమ్‌ ॥ 123 


నేనట్టి కులమున బుట్టి నాకు తగిన భర్త (అనగా నావలె వైరాగ్యము 
గలిగి మునివృత్తియందుండు భర్తు లభింపనందున మోక్ష ధర్మము నభ్యసించి 


సన్న్యాసయోగము 363 


సంన్యాసము నాచరించుచున్నాను 
నాస్మి నత్రవ్రతిచ్చన్నా న వరస్యావహారిణీ | 
న ధర్మనంకరకరీ న్వధర్మే 2స్మి ధృత(వ్రతా ॥ 124 


నాస్టిరా న్వప్రతిజ్ఞాయాం నానమిోక్ష్య (ప్రవాదినీ | 
నానమోక్ష్య గతా చేహ త్వత్సకాశం జనాధిప! ॥ 125 


కాని నేను కపట ధర్మాచరణము గలదానిని గాదు పరధనాపహారిణిని, 
ధర్మసంకరకారిణిని గాను స్వధర్మమునందు నిశ్చిత బుద్దిగలిగియున్నాను రాజా! 
ప్రతిజ్ఞను వదలు చలచిత్తురాలను గాను ఆలోచింపక మాటలాడను ఆలోచింపక 
యిచ్చటికి నీవద్దకు రాలేదు. 


మోక్షే తే భావితాం బుద్దిం (శుత్వాహం కుశలైషిణీ | 
తవ మోక్షన్య చాప్యన్య జిజ్ఞాసార్థ మిహాగతా ॥ 126 


మోక్షవిషయమున నీబుద్దిని విని దానిని తెలిసికొనుటకై యిచ్చటికి 
వచ్చితిని 


న వర్గస్థా బ్రవీమ్యేతత్స్వవక్ష పరపక్షయోః । 127 
ఈ మాటలు పక్షపాతముతో పలికినవి గావు 


సా౭ హం మాన (ప్రదానేన వాగాతిధ్యేన చార్చితా | 
సుప్తా సుశరణం (ప్రీతా శ్యో గమిష్యామి మైధిల! ॥ 128 


గౌరవించుటచేతను వాగ్రూవమైన యాతిధ్యముచేతను నన్ను 
నీవర్చించితివి నీ దృఢజ్ఞానమునకు సంతోషించితిని, నీకు శుభమగు గాక యని 
ఆశీర్వదించి ఈ దినమిట నిదురించి రేపు పోయెద ననెను 

భీష్మ ఉవాచ - భీష్ముడు పలికెను 

ఇత్యేతాని స వాక్యాని హేతుమంత్యర్థవంతి చ | 

శ్రుత్వా నాధిజగౌ రాజా కించిదన్యదతః పరమ్‌ ॥ 129 


364 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ఇతి శాంతి పర్వాంతర్గత మోక్షధర్మ పర్వణి ఏకవింశత్యధిక త్రిశతతమో-ధ్యాయ. 


ఇట్టు సహేతుకములును, అర్థవంతములును ఆగు నా వాక్యములను విని 
జనకుడు ఊరకుండెను 


ఇది శాంతిపర్వములోని మోక్షధర్మపర్వములో 321 వ అధ్యాయము 


ఈ (క్రింద కనుబరచెడు పద్యములు మూలమునందు కనుపింపక 
పోయినను ఆంధ్రభారతమున నుండుటచేతను, సముచితమని తోచుటచేతను 
చేర్చడమైనది 

అని యిట్టు పలుకు పలుకులు 

విని పలుకక యున్న జనకవిభునాననముం 

గనుగొని సులభ నగుచు ని 

ట్లనియె నతనితోడ గౌరవాన్వయముఖ్యా ! 


అగ్ని వెచ్చనోచల్లనో యని మనమున 
గరము సందియ మందుట గాదె నిన్ను 
నధివ! ముక్తుండవో కావాయని తలంచు 
టది మదీయబాలిశభావమని తలంవు. 


జనవర! నీనుభాషల ననత్య మొకండును లేదు నీవు న 
న్మునిగణ కీర్తనీయుడవు మోక్షము నీకజచేతిలోనిద్దె 

యునికి దృఢంబుగా గనియు నాండొక చందము మాటలాడితిన్‌ 
నిను నగుపింపగా వలసి నీదగు మన్నన శంక వాసినన్‌. 


అవి యెల్ల నసత్యంబుల 

నవనీశ్యర యరయ వచ్చుటది యొక్కడు ని 
క్కువ మోాయవరాధము భవ 

దవిరళ సౌజన్యమగ్న మగుగాక తగన్‌. 


En సాం 


శ్రీభగవద్గిత 


గీతాశాసప్రమందు శ్రీకృష్ణభగవానుడు సర్వజనులకున్ను (బ్రహ్మవిద్యాధి 
కారము గలదని యుపదేశించినది జూడుడు 


అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః | 
సర్వం జ్ఞానష్టవేనైవ వృజినం సంతరివ్యసి ॥ 4-36 


పాపులందరికంటెను నీవు మిక్కిలి పాపములను చేసిన వాడవగుదువేని, 
సమస్తమైన పాపమనే సముద్రమును జ్ఞానమనెడి తెప్పచేత లెస్సగా దాటగలవు. 


జ్ఞానానుష్టానము (ప్రారంభించుటకు ముందుగా చేసియుండు పాపము 
సముద్రమంత అపారముగా నుండినను, ఓడవలన సము|(ద్రమును దాటునట్టు 
దాటవచ్చును ఇందువల్ల నెట్టి పాపొత్ముడైనను గూడ జ్ఞానమార్గ మవలంబింప 
వచ్చును 

యధ్దెధాంని నమిద్దో2_గ్నిర్భస్మసాత్కురుతే£.ర్జ్హున | 

జ్ఞానాగ్ని సృర్వకర్నాణి భన్మసాత్కురుతే తధా ॥ 4-37 

ఓ యర్ష్తునా! లెస్సగా మండుచున్న యగ్ని సమిధల నేలాగున సంపూర్ణముగా 
భస్మము చేయునో, అలాగుననే ఆత్మజ్ఞాన మనెడు నగ్ని సర్వకర్మములను 
సంపూర్ణముగా భస్మము చేయును 

హోమాగ్ని సమిధలను, నవధాన్యములను, మృతము మొదలగు 
హోమ(ద్రవ్యము లన్నిటిని నెట్టు భస్మ మొనర్చునో యాలాగున నాత్మజ్ఞానాన్ని 
కర్మలనెడి కట్టెలను, సంస్కారము లనెడు బీజములను, వాసనలనెడి ఘృతమును 
భస్మమొనర్చును హోమాన్ని యందు చక్కగ కట్టెలు, నవధాన్యములు, ఘృతము 
కాలిపోయిన మరల కొంచెమైనను నెట్టు మిగిలి యుండదో, ఆలాగున 
జ్ఞానాగ్షియందు దహించిన హృదయమైనచో, కర్మగాని, సంస్కారముగాని, 
జన్మాంతర వాసనలుగాని యుండగూడదు అదే దానికి గురుతు 


366 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


న హి జ్ఞానేన సదృశం వవిత్రమిహ విద్యతే । 
తత్వ్వయం యోగనంసిద్దః కాలేనాత్మని విందతి ॥ 38 


ఈ లోకమందు జ్ఞానముతో తుల్యమైనదియు, పాపములను పోగొట్టి 
శుద్దిని గలుగజేయునదియు మటేదియు లేదు ధ్యానయోగాద్యనుష్టానము 
గలవాడు తనయం దాత్మస్వరూప జ్ఞానమును స్వయముగానే పొందుచున్నాడు 


ఘటమందుగల దీపము, ఘటధ్యంస కాలమున నెట్టు స్వయముగా 
ప్రకాశించునో, మేఘావరణ సూర్యుడు మేఘము దొలంగునపుడెట్టు స్వయముగా 
('ప్రకాశించునో, రాహు(గ్రస్త చంద్రుడు గ్రహణ విమోచన కాలమున నెట్టు 
స్వయముగా వెలుగునో, యాలాగున ధ్యానాది సాధనలవల్ల ఆత్మయొక్క 
ఆవరణము దొలగునపుడు స్వయముగానే జ్ఞానమున్ను ఉదయించును 


ఆపి చేత్పుదురాచారో భజతే మామనన్యభాక్‌ । 
సాధురేవ సమన్తవ్య స్పమ్యగ్వ్యవసితో హి నః ॥ 9-30 


మిక్కిలి నిందితములైన కర్మలు గలవాడైనను, అన్యచింతలేనివాడై 
(బ్రహ్మాత్మైక్యానుసంధానచిత్తము గలవాడై నన్ను (భగవంతుని) భజించునెడల 
వాడు స్థిరమైన మనోనిశ్చయము గలవాడు గనుక, వానిని (శ్రేష్ణుడనియే తలంచ 
వలయును 


దృఢ విశ్వాసము గలిగి అన్యచింత లేనివాడై, తదేక ధ్యానపరుడైనచో, 
వాని పాపము లన్నియు నశించును అని యాస్తిక్య బుద్దితో నాచరించువాడు 
త్వరలోనే పరమ సాధువగును 


క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాన్సిం నిగచ్చతి । 
కౌన్తేయ! (ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ॥ 9-31 


పై చెప్పిన ప్రకారమున నతడు శీఘ్రముగా ధర్మముతో గూడిన చిత్తము 
గలవాడుగా నగుచున్నాడు. అనగా ధర్మాత్ము డగుచున్నాడు స్థిరమైన 
యుపశమనమును (శాంతిని) పొందుచున్నాడు ఓ యర్షునా! నాయొక్క భక్తుడు 


సన్న్యాసయోగము 367 


ఎప్పటికిన్ని నశించడు అని అవిశ్వాసుల సభలో రెండు చేతులను పై కెత్తి ప్రతిజ్ఞ 
చేయుము 


మాం హి పార్థ వ్యపా(శ్రిత్య యే౭ పి న్యుః పాపయోనయః | 
(స్త్రియో వైశ్యాన్తధాశూ[ద్రా స్తే౭ పి యాన్తి పరాం గతిమ్‌ ॥ 9-32 


ఓ యర్యునా! పాపయోని సంభూతులైన వారెవరు గలరో వారున్ను, 
స్రీలున్ను, వైశ్యులున్ను, శూ(ద్రులున్ను, నన్ను ధ్యానించుచూ ఉత్తమమైన పదవిని 
(మోక్షమును) నిశ్చయముగా పొందుదురు 


భగవంతుడు స్వయముగా నిట్లు చెప్పుటచే నీచజాతిలో బుట్టినవారైనను, 
లేక యితర జాతిలో బుట్టి పాపకర్మలు చేయువారైనను బ్రహ్మజ్ఞానమున 
కర్పులగుదురా అని మరల ఏల సందేహించెదరు? రోగుల కొరకుగదా, 
జాషధమున్ను , వైద్యులున్ను ఏర్పడినది రోగము లేనివారికొణకు గాదు గదా! 
ఈ సత్యమెరింగినచో పాపులయొక్కయు, నీచజాతిలో పుట్టిన వారమని 
తలంచువారియొక్కయు, ఉద్దారణ కొరకే (బ్రహ్మవేత్త లేర్చడిరనియు, వారికే 
పాపవిమోచన పదమగు దివ్యత్వము నుపదేశించవలయు నను తత్వము 
గోచరమగును 


సన్యాస విషయమై శ్రీకృష్ణభగవానుడు గీతలో గూడ తెలుపక పోలేదు 
కట్టకడకు సన్మానము కావలయుననియే శ్రీకృష్ణాశయము అందువల్లనే 
శ్రీభోగవర్గీతాన్యమున మోళ్షనంన్యానయోగ మువదేశించిరి శ్రీకృష్ణ 
ముఖాంబుజమునుండి న్వయముగా గీతను వినిన అర్మునాదులున్ను 
అంత్యకాలమున సర్వమును సన్ఫ్యసించి ఏకాంత ప్రదేశములలో తపమొనర్చుచూ, 
(బ్రహ్మధ్యానమును జేయుచూ శరీరములను వీడిపోవుటకు కారణమైనది 
మహాభారతము మహాప్రస్థాన పర్వమందు దీనిని కనందగును 


నర్వకర్మాణి మనసా సన్న్యస్యా౭ స్తే నుఖం వశీ । 
నవద్వారే వురే దేహే నైవ కుర్వన్న కారయన్‌ ॥ 5-13 


ఇం(ద్రియని[గ్రహము గలవాడు మనస్సుచేత తొమ్మిది ద్వారములు గల 


368 శ్రీమలయాళ సద్గురు గ్రంథావళి 


వట్టణమువంటి శరీరమునందు సమస్త కర్మములను విడిచిపెట్టి చేయకున్న 
వాడును చేయింప కున్నవాడును నై ఆనందము కలుగునట్టుగా నున్నాడు 


అంతఃకరణశుద్ది గలుగువరకు నిష్కామ కర్మయోగముతో గూడినవాడ్డై, 
అంతఃకరణశుద్ది గలుగునపుడు సర్వకర్మములను సంన్యసించి జ్ఞేయమగు 
(బ్రహ్మమందు నిలుకడ కలుగుట కొరకున్ను, (శ్రవణము చేసిన వేదాంతతత్త్యము 
యొక్క దృఢత్వము గలుగుటకొరకు మనన నిదిధ్యాసములను చేయవలసి 
యుండుటవల్ల నపుడు సర్వకర్మములనుండి విడుదల కలుగవలసి యున్నది 


యదా హి చేంద్రియార్టేము న కర్మన్వనుషజ్జతే | 
నర్వసంకల్ప నన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే ॥ 6-4 


ఎపుడు శబ్దాది విషయములందును, కర్మలయందును ఆసక్తి నశించునో, 
అపుడు సమస్త సంకల్పములను, సర్వకర్మములను విడిచిన వాడగుటవల్ల 
యోగారూఢస్థ్రితిని పాొందినవాడని చెప్పబడుచున్నాడు 

“యదా హి చేం(ద్రియాక్టేషు న కర్మ స్వనుషజ్జతే' ఆ చెప్పుటవల్ల, 
ధ్యానాద్యనుష్టానమువల్ల, ఏ దశయందు నింద్రియములయొక్క అర్హములగు, 
అనగా విషయములగు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులలో నుండి మనస్సు 
విడుదలను పొందునో, ఆలాగున సర్వకర్మములనుండియు నుపరతి జెందిన 
చిత్తము గలుగునో, అపుడు జీవన్ముక్తిని పొందును అట్టి అవస్థ యింద్రియములకు 
గలుగువరకు విధ్యుక్త అనుష్టానములను చేయుచుండవలయును ఫలప[త్రములు 
పరిపక్వావస్థ్రకు వచ్చునపు డేలాగున స్వయముగా వృక్షములనుండి జారిపడి 
పోవునో, ఆలాగున జ్ఞానము పరిపక్వస్థితికి వచ్చునపుడు సర్వేంద్రియ విషయము 
లున్ను వదలిపోవును, ఇట్టి అవస్థ తమకు గలిగినదా? లేదా! అని ముముక్షువులు, 
సాధకులు ఆత్మలో విచారణ సలుపవలయును అట్టుగాక అనుష్టానము వదలి 
తిరుగుచుండిన, లేబ్రాయములో కోసి, ముగ్గ వేసిన పండ్లవలె నుండును ఆతని 
యొక్క స్థ్‌తి, 


సన్న్యాసయోగము 369 


జ్చేయన్స నిత్యసన్న్యానీ యో న ద్వేష్టి న కాజ్‌క్షతి | 

నిర్యన్లో హి మహాబాహో సుఖం బన్ధాత్రముచ్యతే ॥ 5-3 

ఓ యర్షునా! యెవడైతే ద్వేషము లేనివాడో, కోరిక లేనివాడో సుఖదుః 
ఖములు మొదలగు ద్వంద్వములు లేనివాడో, అట్టివాడు నిత్య సంన్యాసి యనియే 
తెలియందగినవాడు అట్టి సన్న్యాసి అనాయాసముగా సమస్త బంధముల నుండి 
విడువబడుచున్నాడు 

“కేయస్ప నిత్య సన్య్యాసీ” - ఈ శ్లోకములో చెప్పబడిన లక్షణములు 
గలవాడే నిత్యసన్న్యాసి యనియు, నేదోయొక కారణాంతరముచే నిజమైన సన్న్యాసి 
వలె ద్వంద్వములను సహించుకొని, యెల్లపుడు నిట్టి లక్షణములు లేనివాడు 
అనిత్య సన్న్యాసి యనియే (గ్రహించందగినది కావున దేహవేష సంన్యాసము 
మాత్రము గాక, నిర్యంద్వస్థితిగల సంన్యాసమే నిజమైన సన్యాస మగును. 

ఓమ్‌ తత్సత్‌ 


వ్య 


వత శసుఖముః 


నిర్వాణ (ప్రకరణము 


ఈ చూడాలా శిఖిధ్వ్యజోపాఖ్యానము యూగవాసిష్ట నిర్వాణ ప్రకరణము 
నందుగలదు ఇది చాల అధ్యాయములతో గూడి విస్తీర్లమైన విషయము ఇచట 
సం(గ్రహముగానే వ్రాయబడును లేనిచో (గ్రంధబాహుళ్య మగును గృహస్థాశ్రమ 
ములో నుండు దంపతులు ఈ కధను చదువందగును అభ్రైన స్త్రీలకు 
(బ్రహ్మవిద్యాధికారము గలదా? అదిన్ని భర్త యుండునపుడే (బ్రహ్మనిష్ట 
నభ్యసింపవచ్చునా? అను సందేహములు నివృత్తి కాగలవు ఈ కధయందు 
భార్య యోగశక్తివల్ల కుంభముని వేషమును ధరించి, భర్తయగు శిఖిధ్వజ 
మహారాజునకు (బ్రహ్మవిద్యోపదేశము జేసినట్టుంటున్నది అది యెంతో మహత్రైన 
విషయము కానిచో యోగవాసిష్టములో వారల పేర్లను పేర్కొని యుండరు 
అదిన్నిగాక శ్రీవసిష్టమునీం(ద్రుడు శ్రీరామచం(ద్రునకు దశరధ మహారాజు సభలో 
చెప్పవలసియుండిన, అది యెంత గొప్పకార్యమై యుండునో యోచింపదగినది 
దీనిని సంపూర్ణముగా తెలిసికొన గోరువారు యోగవాసిష్టమున కనుకొనందగును 


శ్రీ వసిష్ట ఉవాచ - శ్రీ వసిస్టులు పలికిరి 

ఇదం పూర్వం పరిత్యజ్య క్రోడీకృత్య మనః ఖగమ్‌ । 

శాన్తమాత్మని తిష్ట త్వం శిఖిధ్యజ ఇవాచలః ॥ 1 

శ్రీ వసిష్టుడు - ఓ రాఘవా! ఈ వైభవముల నన్నిటిని పరిత్యజించి 
మనోవిహంగమును (పక్షిని) హృదయమున నిరుద్ద మొనర్చి, శాంతింపజేసి 
శిథిధ్వజానివలె ఆత్మయందు నిశ్ళలముగ నీవు వెలయుము. 


శ్రీరామ ఉవాచ - శ్రీరాములు పలికిరి 


కోల సా శిభిధ్యబో నామ కధం వా లబ్దవాన్సదమ్‌ 1 
ఏతన్మే కథయ (బ్రహ్మన్ఫూయో బోధవివృద్దయే ॥ 2 


శ్రీరాముడు:- మునీంద్రా! ఆ శిఖిధ్వజు డెవడు? అతడు మోక్షము నెట్టు 
బడయగలిగెను? (బ్రహ్మజ్ఞా! జ్ఞానాభివృద్దికై నా కీ విషయములను వివరించి 


సన్న్యాసయోగము 371 


చెప్పుడు 


శ్రీవసిష్ట ఉవాచ - 


మాళవానాం వురే శ్రీమాళ్సిఖిధ్వజ ఇతీళ్ళరః ! 
ధైర్యాదార్య దశాయుక్త: క్షమాశమదమాన్విత: 11 3 


శూరః శుభనమాచారో మౌనీ గుణగణాకరః । 
ఆహర్హ్తా నర్వయజ్ఞానాం జేతా నర్య్వధనుమ్మతామ్‌ ॥ 4 


శ్రీవసిష్టుడు - రామచంద్రా! ఆశిఖిధ్వజుడు జన్మించినది మాళవదేళ 


రాజధానియగు ఉజ్జయినీ పట్టణమున అతడు దైర్య, బౌదార్య, క్షమా, శమద 
మాది గూజఘులతో నొప్పుచుండెను శూరుడునగు ఆ రాజు సదాచార, మౌనములు 
గల్లి గుణనెమూహముల కాటపట్టై వెలయుచుండెను అతడు యజ్ఞముల నన్నిటిని 
ఒనర్భియుండెను వీరుల నందరిని జయించెను 


సురౌ(ష్టాధివతేః కన్యాం యయాచే యౌవతాన్వితామ్‌ । 
నవయౌవననంవన్నాం భార్యాత్వే విధినోత్తమామ్‌ ॥ 5 


ఉవయేమే స తామాత్మసదృశీం ప్రతిమామివ । 
చూడాలేతి భువి ఖ్యాతా నామ్నా నృవతినున్దరీ ॥ 6 


సురాష్ట్రపతిని, యువతియు, చేటికాజన (పనికత్తెలచే) పరివృతయునగు 


అతని కన్యక (చూడాల) ను తమరాజుకిచ్చి వివాహ మొనర్పుమని మంత్రులు 
'ప్రార్ధించిరి అతడు సమ్మతింప అటుపిమ్మట శిఖిధ్వజుడు కేవలము తన (ప్రతిమ 
యనదగు, ఆత్మానురూపయై యున్న సురాష్ట్రరాజకన్యకను వివాహము చేసికొనెను 
చూడాలయగు నాసతి మిగుల సౌందర్యము గలిగి యుండెను 


F25 


సా తం భర్తారమాసాద్య శేజే వుల్చేవ పద్మినీ ః 
నీలనీరజనేత్రాం తాం చూడాలాం న శిఖిధ్య్వజః ॥ 7 


స్నేహాద్వికాసయామాస సూర్యో దేవో యధాబ్చినీమ్‌ | 
ఆమె శిఖిధ్వజుని భర్తగ బడసి వికసించిన పద్మసరస్సువలె శోభింపసాగెను 


372 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


వారిరువురును గురు ద్విజాలయెడల వినయమును, హితవాక్యముల 
బల్కుటయున్ను గాగల సద్వ్యవహారమును జూపుచుండిరి సూర్యుడు పద్మినిని 
వికసింపజేసినట్టు రాజు ఆమెను సంతసింపజేసెను 
ఆధ యా తేషు బహుషు వర్షీమ్యావృత్తిశాలిషు | 
శనైర్లలితతారుణ్యే భిన్నకుమ్బాదివాంభసి ॥ 8 


తరజ్ఞ నికరాకార భబ్మురవ్యవహారిణి 1 
పాతః పక్యవ లస్యేవ మరణం దుర్నివారణమ్‌ 11 9 


అనంతరము చాల యేండ్లు గడువ, ఛిద్రయుక్త ఘటమునుండి నీరు 
మెల్లగ కారిపోవునట్టు వారి యౌవనముగూడ దిగజారిపోదొడగెను అపుడు వారిట్టు 
విచారణ యొనర్హ్స దొడగిరి. ఈ జీవుడు తరంగ సమూహములవలె భంగుర 
(క్షణిక) మగు శరీరమును గైకొని వ్యవహార పధమున పరి(భ్రమించు చున్నాడు 
ఫలము పక్వమైన రాలిపోవుట అనివార్యమైనట్టు శరీరమునకు వినాశముగూడ 
తప్పనిసరి 

ప్రావృషీవ లతా తుమ్చి తృష్టైకా దీర్హతాం గతా । 

వైలనద్యా రయ ఇవ నంప్రయాత్యేవ యౌవనవ్‌ ౫ 10 


ఇం[ద్రజాల మివానత్యం జీవనం జీర్షసంస్పితి ; 
సుఖాని ప్రపలాయన్తే శరా ఇవ ధనుశ్ళ్చ్యుతాః | 11 


పతన్తి చేతో దుఃఖాని తృష్ణా గృధ్ర ఇవామిషమ్‌ । 
బుద్బుదః ప్రావృషీవాప్పు శరీరం క్షణభంగురమ్‌ ॥ 12 


భోగ తృష్ణ యొక్కటియే వర్షాకాలమునందలి సొరతీగావలె పెరుగుచున్నది 
వర్షాకాలమునందలి సెలయేటివడితో యౌవనము పరుగిడుచున్నది శుష్కమగు 
నీ శరీరము ఇం[ద్రజాలమువలె అసత్యము ధనుస్సున సంబంధింపబడి 
విడువబడిన బాణములవలె సుఖము లన్నియును పారిపోవుచున్నవి. మాంసము 
మోద (గ్రద్ద వ్రాలునట్టు త్రివిధతాపములు, తృష్ణ, హృదయమున నావిర్భవించి, 
వ్యథను గలిగించుచున్నవి వర్షాకాలమునందు నీట కలుగు బుద్భుదములవలె 


సన్న్యాసయోగము 373 


ఈ శరీరము క్షణభంగుర మైనది 


చిరం విచారయామాన శా(న్రమధ్యాత్మ సంమతమ్‌ । 
ఆత్మజ్ఞానైకమా(త్రేణ సంసృత్యాఖ్యా విమాచికా ॥ 13 


నంశామ్యుతీతి నిశ్చిత్య తావాస్తాం తత్పరాయణా । 
తచ్చిత్తా తద్గత(ప్రాణా తన్నిష్టా తద్విదాశ్రయౌ ॥ 14 


తదా తదర్భ్పనవరౌ తదీవౌ తౌ విరేజతుః । 
త(తైవాతి మనాభ్యాసౌ బోధయన్తా పరస్పరమ్‌ ॥ 15 


త(త్రీతా తత్సమారమ్బావన్యోన్యం తౌ బభూవతు: | 
అధ సా౭_ విరతం రామ రమణీయ పద(క్రమాన్‌ ॥ 16 


శ్రుత్వా౭_ధ్యాత్మవిదాం వ(క్రాచ్చా(స్రార్థాంస్తారణక్షమాన్‌ : 
ఇత్చం విచారయామాన స్వమాత్మాన మహర్షిశమ్‌ ॥ 17 


ఆ భార్యా భర్త లిట్టు చింతించి, జనన మరణాది దుర్షశా రూపదుఃఖమును 
మరల గలుగ జేయనిదియు, నంసారవ్యాధికి జొషధమును నగునది 
ఆధ్యాత్మశాస్తమే యని నిశ్చయించుకొని అద్దానినే చాలకాల మభ్యసించిరి 
ఆత్మజ్ఞాన మొకదానివలననే నంసార విషూచిక శాంతించునని నిర్ణయ 
వెునర్చుకొని వారిరువురును ఆత్మజ్ఞాన వరాయణులైరి మతియు 
(బ్రహ్మపరులును, బ్రహ్మగత (ప్రాణులను, బ్రహ్మగత చిత్తులును, బ్రహ్మనిష్పులును 
నగు ఆత్మ శాస్త్రవేత్తల శరణమును బొందిరి వారు ఆత్మజ్ఞానము నర్ధించుచూ 
దానిని బడయ యత్నించుచూ వెలయదొడగిరి, గాఢతరాభ్యాస ఫలముగ వారు 
ఆత్మగత |ప్రాణులై పరస్పరము ప్రబోధ మొనర్చుకొనుచూ, ఆ పరమాత్మయందే 
ప్రీతిని నిలిపిరి మరియు పరస్పరము చక్కగ అధ్యాత్మ శాస్త్రమును వినుచు, 
చింతించుచూ, బోధించుకొనుచూ, కేవల మాయత్నమునే ఒనర్చుచుండిరి ఓ 
రామచంద్రా! అధ్యాత్మ శాస్త్ర విదులకడ చూడాల సంసారసాగర తరణోపాయ 
యోగములను రమణీయపద శోభితములును నగు శాస్రార్థములను అనవరతము 
విని, రాత్రిందివము లిట్టు ఆత్మవిచారణ మొనర్పసాగెను 


374 


శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 
జడం శూన్యమసత్కల్పం చైతన్యేన (వ్రబోధ్యతే | 
ఇతి సంచిన్ల్య చూడాలా కేనైషా చిత్రచేతనీ ॥ 18 


ఇతి నంచిన్తయామాస చిరాయేత్సం వ్యబుధ్యత । 
ఆహో ను చిరకాలేన జ్ఞాతం జ్ఞేయమనామయమ్‌ ॥ 19 


ఇట్లు విచారించి ఏ యుపాయము నవలంబించిన అవిద్యావరణము దొలగి 


దృశ్య స్వప్నము నశించి చైతన్యమునకు ప్రబోధము లభింపగలదు? అని యామె 
చింతింపదొడంగెను పిదప చిరకాలమునకు ఆమె ఆత్మతత్వమును ఈ 
వర్లింపబోవు ఈ విధమున (గ్రహించి ఇట్లనుకొనదొడగెను ఆహా! ఎట్టి అదృష్టము! 
నిర్మలమగు జ్ఞానమును చాలకాలమునకు బిదప నేనిపుడు గ్రహింపగలిగితి! 


యద్వె విజ్ఞేయతాం కృత్యా న కళ్ళిద్దీయతే పునః । 
ఈ ఆత్మతత్త్వమును (గ్రహింప గలిగిన, మరల (ప్రచ్యుతి యనునది 


యుండదు 


అహో ను చిరకాలేన శాన్హ్తాజ_స్మివర నిర్వృతా | 20 
నేడెట్టి అదృష్టము, చాలకాలమునకు శాంతిని, నిర్హృతిని నేను బడసితిని! 
వసిష్ట ఉవాచః - 


దినానుదినమిత్యేషా స్వాత్మారామతయా తయా । 
నిత్యమన్తర్ముఖతయా బభూవ (వకృతిస్థితా ॥ 21 


శ్రీవసిష్టుడు:- ఓ రామచంద్రా! ప్రతిదినము చూడాల తన ప్రసిద్దమగు 


స్వాత్మారామత్వముచేతను, అంతర్ముఖ వృత్తి చేతను, తన స్వాభావికమైన ఆత్మ 
ప్రకృతియందు స్థితి గల్లియుండెను. 


వరితీర్లభవామోధిః శాన్తసందేహజాలికా | 
వరమాత శ్రమహాలాభ వరివూర్ణాన్తరాత శనా ॥ 22 


సన్నాసయోగము 375 


విశ్రాన్హా నుచిరం శాన్హా వునలబ్ద వదాన్తరే ! 
నర్యోపమాత్‌ తతయా జగామావ్యపదేశ్యతామ్‌ u 23 


సంసార సము(ద్రమును దాటినదై, సందేహజాల వర్దితయై, పరమాత్మ 
జ్ఞానలాభముచేతను, పరిపూర్ల్ణచిత్రముచేతను, జ్ఞాన ప్రాప్రమగు పరమపదమున 
ఆ చూడాల చిరకాలము వి(శ్రమించెను మజియు, నుపమానము అన్నిటికి 
పరయైయుండుటచే నామె అనిర్వచనీయ యై యొప్పెను 


ఇతి సా భామినీ తస్య చూడాలా వరవర్ణినీ | 
న్వల్సేనైవ పా కాలేన యయో విదితవేద్యతామ్‌ ॥ 24 


ఇవ్విధమున (శ్రేష్ట వర్ణముగల ఆ రాజవత్ని యగు చూడాల 
అత్యల్పకాలముననే ఆత్మజ్ఞాన సంయుక్త యయ్యెను 

న్వవివేకవునాభ్యాస వశాదతిశయేన సా । 

శుశుభే శోభనా పువ్పలతేవాభినవోధ్లతౌ ॥ 25 


న్వవివేకముయొక్క దృఢాభ్యానముద్యారా పూర్ణానంద న్వరూవ 
మావిర్భవింప చూడాల నూతన పుష్పలత వోలె చెన్నొందెను 


అధ తామనవద్యాజ్షీం కదాచిత్స శిఖిధ్వజః 1 
అపూర్వశోభామాలోక్య స్మయమాన ఉవాచ హ ॥ 26 


తదుపరి ఒక సమయమున అట్టి భవ్యశరీరధారిణియు, అపూర్వ 
శోభాయుక్రయునగు తన ప్రియురాలిని గాంచి చిరునగవుతో నా శిఖిధ్వజ 
భూపాలుం డిట్టనియె 


భూయో  యౌవనయుక్తేవ మణ్జితేవ వునః వునః । 
అధికం రాజసే తన్వి జగ(ద్రాజవతీ యధా ॥ 27 


ఓ కృశాంగీ! మణల యౌవనముతో గూడిన దానివలెను, మణుల 
నలంకరించుకొనిన దానివలెను, పూర్ణచం(ద్రునితో గూడిన పృధివివలె నీవు అధిక 
శోభాయుక్తనై యున్నావు 


376 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


అభోగకృవణం శాన్తమూర్చితం నమతాం గతమ్‌ । 
గమ్ఫోరం చ వ్రళాన్తం చ చేతః వళ్యామి తే (ప్రియే ॥ 28 


ప్రియా! నీ చిత్రము భోగాళావర్దితమై, శాంతమై, వివేక బలయుతమై, 
నమత్వమును బొందినద్దె, గంభీరమై, (ప్రశాంతముగా నున్నట్టు నేను 
పరికించుచున్నాను 

రాజ్యాచ్చిన్తామణేర్వాపి (త్రైలోక్యాద్వా త్యయా౭_ధికమ్‌ । 

ఆ(ప్రాప్రం కిమనుప్రాప్రం నీలోత్సలవిలోచనే ॥ 29 

నీల కమలములవంటి నేత్రములుగల ఓ ప్రియా! రాజ్యముకంటెను, 
చింతామణికంటెను, (తైలోక్యముకంటెను నధికమైన ఏ యఫప్రాప్త వస్తువును నీవు 
పొందితివి? 


చూడాలోవాచ. - 


నాకించిత్కించి దాకారమిదం త్యక్త్వ్యా౭.హమాగతా । 
న కించిత్కించిదాకారం తేనాస్మి శ్రీమతీ స్టితా ॥ 30 


చూడాల - ప్రియుడవగు ఓ రాజా ! మూఢజన (ప్రసిద్దమగు దేహాత్మ 
భావమును ద్యజించి, సంపూర్ణమై, నిరాకారమైనట్టి (బ్రహ్మాత్మభావమును 
జ్ఞానముచే నేను పొందితిని గాన శోభాయుక్షనై వెలయుచున్నాను 

తనువిద్వేషరాగాభిః (వ్రజ్ఞాభిః శాన్తదృష్టిభి: 

రమే సహ వయస్యాభిస్తేనాహం శ్రీమతీ స్థితా ॥ 31 

రాగద్వేషములు నశించినట్టి బుద్దితోడను, శా(స్త్రదృష్టియను సఖులతోడను, 
క్రీడించుచున్నాను గాన శోభావతినై యొప్పుచున్నాను 

శిఖిధ్వజ ఉవాచః - 

అనంబద్ద్ధ (వ్రలాపా£-సి బాలా2.సి వరవర్ణినీ । 

రమసే రాజలీలాభీ రమస్వావనిపాత్మజే ॥ 32 


సన్న్యాసయోగము 377 


శిఖిధ్వజుడు - వరవర్లినీ ! నీవు బాలికవు కనుకనే యిట్టసంబద్ద 
ప్రలాపములు కావించువున్నావు ఓ రాజపుత్ర! నీ వింతవరకు ఏ రాజ్యలీలలందు 
క్రీడించు చుంటివో ఇపుడును వాటియందే (క్రీడింపుము 

యత్పశ్యామి న వశ్యామి తత్పశ్యామ్యన్యదేవ యత్‌ । 

ప్రలావ ఇత్యనంన్యన్య న కధం కిల శోభతే ॥ 33 


నేత్రాదీంద్రియములచే దేనిని గాంచుచున్నానో అది మిధ్య నేను 
గాంచునది అన్యవస్తువు ఇట్టి అసద్వాక్యములను ్రలపించు వాడెట్టు శోభించును? 


కష్టం నాత్మని విశ్రానో మద్వచాంసి న బుద్దవాన్‌ । 
రాజేతి ఖన్నా చూడాలా స్వవ్యాపార పరా౭ భవత్‌ ॥ 34 


తదనంతరము చూడాల తన మనమున నిట్టనుకొనెను అయ్యా! 
దుఃఖకరమైన విషయము! రాజింకను ఆత్మయందు విశ్రాంతిని పొందలేదు నా 
వాక్యములను (గ్రహింపకుండె - అని యిట్టు ఖిన్నయై మణుల యధారీతి తన 
యాత్మచింతనా వ్యాపారమున సంలగ్న యయ్యె 


రాజదంపతులు ఉభయులున్ను ఏక కాలమందు గురువుల వల్ల 
(బ్రహ్మోపదేశము పొందినను, శిథఖిధ్వజుడు ప్రపంచవ్యవహారములు గలవా డగుట 
చేతను, దృశ్యవిషయ సంస్కారములు నశించనందుచేతను, ధ్యానానుష్టానములు 
సరిగా చేయకపోవుటచేతను, నిర్విషయానంద నిర్వాణపదవిని పొందక పోయెను 
చూడాలయో, (ప్రాపంచిక వ్యవహారములు లేనిదగుటచేతను, జన్మాంతర 
సంస్కారములు నశించిన హృదయము గలదగుటచేతను, నిరంతరము ధ్యాన 
మనన నిదిధ్యాసనలు చేసి వచ్చినందుచేతను, అచిరకాలములోనే సర్వవృత్తి 
శూన్యమగు (బ్రహ్మపదములో నిరతిశయానంద సౌఖ్యము నొందగలిగెను 


తదా తధాజ్న తత్రాథ తాదృగాశయయోస్తయోః : 
తాభిః పారివలీలాభిః కాలో బహంతిధో యయౌ ॥ 35 


ఓ రామచంద్రా! ఇట్టి యాశయములు కలిగియున్న వారిరువురకును 
రాజయోగ్యములగు ఆ యా లీలలందు చాలకాలము గడిచెను రాజు శత్రువులను 


378 శ్రీమలయాళ సద్గురు గ్రంధావలి 


జయించుటకై రెండు మూడు సంవత్సరములు విదేశములకు వెడలెను అపుడు 


ఏకదా నిత్యతృప్తాయా నిరిచ్చాయా అపి స్వయమ్‌ । 
చూడాలాయా బభూవేచ్చా లీలయా ఖగమాగమే ॥ 36 


ఇట్టుండ నొక సమయమున నిత్యతృప్తయు, ఇచ్చారహితయు నైనను 
లీలార్థము చూడాలకు ఆకాశగమనమును గూర్చిన యిచ్చ స్వయముగా 
నుద్భవించెను 


ఖగమాగమనిద్ద్యర్ణ మధ సా నృవకన్యకా । 
నర్వభోగాననాదృత్య నమాగమ్య చ నిర్దనమ్‌ ॥ 37 


ఏకై వైకాంతనిరతా స్వాసనావస్టితాజ్లికా | 
ఊర్ష్వ్యగ (ప్రాణ పవన చిరాభ్యాసం చకార హ ॥ 38 


పిదప ఆ రాజపుత్రి ఆకాశగమన సిద్దికొణకు సమస్త భోగములను త్యజించి 
ఏకాంతవాస నిరతలయైం, నిర్జనన్టానమున కరిగి ఏకాకినిగ, స్వ్యాసనముసై 
అవయవములను దృఢపజచుకొని ఊరగామియగు (ప్రాణవాయువును ఖేచర 
సిద్ధ్యనుకూలత కొజుకు భ్రూమధ్యాది ప్రదేశములందు నిరోధించుట యను 
అభ్యాసమును చిరకాల మాచరించెను 


శ్రీవసిష్ట ఉవాచః - 
అణిమాది గుణైశళ్యర్యయుక్తా సా నృపభామినీ | 
ఏవం బభూవ చూడాలా ఘనాభ్యానవతీ సతీ ॥ 39 


శ్రీవసిష్టుడు - ఓ రామచంద్రా! పైన దెల్పిన విధమున (ప్రాణాయామాదుల 
యొక్క దృఢాభ్యాసముచే రాజపత్ని యగు చాడాల అణిమాది సిద్దులయొక్క 
గుణములచే సంపన్నురాలాయెను. 


యుద్దములో శృత్రుజయము నొంది తిరిగి వచ్చిన తర్వాత శిఖిధ్వజుడు 
ఆత్మసాక్షాత్కార జ్ఞానవిషయమై మరల మిక్కిలి వైరాగ్యము గలవాడాయెను 


సన్న్యాపయోగము 379 


నిత్యముద్దామవైరాగ్యః పరి(వాడివ శాన్తధీః | 

ఖిద్యతే చ మహాభోగాన్‌ స భోక్తుం చ శ్రియః స్టితః ॥ 40 

నిరంతరము (ప్రబల వైరాగ్య శీలుడును, సంన్యాసివలె శాంతబుద్దియు 
నగు శిఖిధ్వజు డపుడు మహాభోగములను, రాజ్యసంపద ననుభవించుటయందు 
ఫేద మొందుచుండెను 


అరైకదైెకాంతగతాం చూడాలామజ్కమాగతామ్‌ । 
ఇదం మధురయా వాచా సమువాచ శిఖిధ్యజః 11 41 


అటుపిమ్మట నొకానొక సమయమున నేకాంతస్థానమున నంకముపై 
గూరుచున్న చూడాలనుగూర్చి మధురమైన వాక్కుతో శిఖిధ్వజుడిట్టనియె 


శిభిధ్వజ ఉవాచః - 
భుక్తం రాజ్యం చిరం కాలం భుక్తా విభవభూమయః | 
అధునా2-స్మి విరాగేణ యుక్తో గచ్చామి కాననమ్‌ ॥ 42 


శిభిధ్వజుడు - ప్రియా! చిరకాలము రాజ్యమును అనేక విభపములను 
ననుభవించితిని, ఇక నిపుడు వైరాగ్యయుక్తుడనై వనమున కేగుచున్నాను 


యధా వివిక్తవేకాంతే మనో భవతి నిర్హృతమ్‌ | 
న తధా శశిబింబేము న చ బ్రహ్మేంద్రనద్మసు ॥ 43 


ఏకాంతమగు వనప్రదేశమున మనస్పెట్టు సుఖము నొందునో అట్టు 
చంద్రబింబములందుగాని, బ్రహ్మ ఇందద్రుల స్థానము లందుగాని, (బ్రహ్మలోక 
స్వర్గలోకము లందుగాని) సుఖము నొందదు, 

అస్మిన్సన్మ(న్షణే తన్వి! న వివ్నుం కర్తుమర్హసి । 

భర్తుర్వివవటయన్లీచ్చాం న న్వస్నే2-పి కుల(స్త్రియ: ॥ 44 

సూక్ష్మాంగీ! ఇట్టి వనగమన మను నుత్తమ విచారమున నీవు నాకు 
విఘ్నము కలిగింపజనదు. కులసస్రీ లెన్నటికిని తమ భర్తయొక్క కోర్కెకు (బ్రతికూల 
మొనర్పరు గదా! 


380 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


భవత్యా పాలయంత్యేహ రాజ్యే స్థాతవ్యముత్తమే । 
కుటుమృభారోద్యహనం పత్యా యాతే వ్రతం (స్త్రియః ॥ 45 
ఉత్తమురాలైన యో (ప్రియా! ఈ రాజ్యమును పాలించుచూ నీ విచటనే 
యుండుము ఏలయనగా పతి వెడలిన తరువాత కుటుంబభారమును వహించుట 
(లేక రాజ్యపాలన మొనర్చుట) స్త్రీల వ్రతమై యున్నది (ఇట్టు చెప్పి ఆ రాజు 
నాటి అర్ధరాత్రి సమయమున లేచి రాజ్యము త్యజించి వెడలి పోయెను ) 


తతో మన్హర శైలన్య తటస్థం జనదుర్గమమ్‌ । 
ప్రావ కాననమత్యంత దూరస్థ జనతా వురమ్‌ ॥ 46 


అనంతరము జననివాసమున కతి దూరమున నున్నదియు, మందరపర్వత 
తటముపై వర్తించుచున్నదియు, మనుజులకు దుర్గమ మైనదియు నగు 
ఆరణ్యము నొక దానిని చేరెను 


తటైకస్మిన్సమే శుద్దే స్థలే నలిలమాలితే । 
శితలే శాద్వలళ్యామే న్నిగ్టే సవలపాదపే ॥ 47 


సమజ్ఞరీభిర్యల్లీభిః న చకారోటజాలయమ్‌ । 
(ప్రావృట్‌ కాలః నవిద్యుద్భిర్నీలా(భ్రైరివ పంజరమ్‌ ॥ 48 


అచట జలముచే వేష్టితమై, శీతలమై, పచ్చని తృణములచే శ్యామలయుతమై, 
మనోహరమై, ఫలసహితములగు వృక్షములతో గూడిన దైనట్టి యొక స్థానమున 
వర్షాకాలమున మెజపులతో గూడిన మేఘములచే పంజరము నిరి శ్రంపబడునట్టు 
నూతన పల్లవ సహితములగు లతలచే నా రాజొక పర్లశాలను నిర్మించెను 


ఇతి దివ సమఖేదం మందరోపాన్త కచ్చే | 
విరచిత ఉటజే2.న్తర్మాలవేశో నినాయ ॥ 49 


ఓ రామచం(దా! మందరాచల తటమున నిర్మింపబడిన పర్షశాలయందు 
స్థితుడై మాలవదేశాధిపుడగు శిఖిధ్వజుడు భేదరహితుడై జపాదులను గావించుచూ 
చాల దినములు గడిపెను 


సన్న్యాసయోగము 381 
బహునా్యఆత కిముక్తేన వర్షాణ్యష్టాదశాజ్ఞనా | 
చూడాలోవాన నదనే వనగుచ్చే శిథిధ్వజః ॥ 50 


వెయ్యేల, పదునెనిమిది వత్సరములవరకు చూడాల రాజ్యభవనము 
నందును, శిఖిధ్వజుడు వనసమూహమునను వసించిరి 


భర్తు; కాషాయపాకం తదాలక్ష్య పాలితం చిరాత్‌ । 
తదా తస్యాధ యాతేము వర్షీషు జరసా వనే ॥ 51 


అపుడు పతియొక్క రాగద్వేషాది కపాయము లెంతవరకు పరిపక్ష్వముగాక 
యుండెనో అంతవరకు వేచియున్నదై 


తదా తస్యాత్మ కార్యన్య భవితవ్యతయా తధా । 
భర్తుః సమోవగమనే మమ కాలోజ య మిత్యధ ॥ 52 


ఆ పిమ్మట చూడాల పతియొక్క బోధనరూపమగు ఆత్మకార్యము యొక్క 
భవితవ్యమునుబట్టి భర సమిోపమునకు బోవుట కిది నాకు తగిన సమయమని 
యాలోచించి 


సంచిన్య మందరోపాన్రం గన్తుం బుద్ధిం చకార సా । 


మందరపర్వతారణ్యమున కేగుటకై నిశ్చయించి వెడలెను 


ఇతి చిన్రయతీ వ్యోమ్నా చూడాలోల్లజ్ఞ్యపర్వతాన్‌ ॥ 53 
వనైకదేశే కస్మింక్చితృత వర్గోటజే పతిమ్‌ । 
దృష్ట్వా యోగేన బుబుధే దేహాన్తరమివాస్ట్రితమ్‌ ॥ 54 


ఇట్టు చింతించుచూ ఆ చూడాల యాకాశ మార్గము గుండ పర్వతము 
నుల్లంఫింంచి, యావనమునందలి యొకానొక (ప్రదేశమున బర్జశాలను 
నిర్మించుకొనియున్న తన పతిని గాంచి ఏకా(గ్ర చిత్తముతో నవలోకింప నాతనిని 
అన్యదేహమందున్న వానివలె నెరింగెను 


ఇదం రూపం పరిత్యజ్య రూపేణాన్యేన కేనచిత్‌ 1 55 
నకాశమన్య గచ్చామి బోధం దాతుమనుత్తమమ్‌ ॥ 


382 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


బాలేయం మమ కాన్తేతి మదుక్తం న కరోత్యలమ్‌ । 56 


ఇక నిపు డీరూపమును వదలి మరియొక రూపమును ధరించి పతికి 
సర్యోత్తమ జ్ఞాన మొసగుటకై యాతని చెంతకు బోవుదును ఈ రూపముననే 
పోయినచో “ఈ బాలిక నాప్రియయే” అని యెజింగినవాడై నావాక్యములను 
బూర్లముగా విశ్యసింపకుండును 

భర్తా కషాయపాకేన వరివక్యమతిః స్ట్రితః । 

చేతన్యస్యాద్య విమలే న్వం తత్త్వం (ప్రతిబిమృతి । 

ఇతి సంచిన్య్య చూడాలా బభూవ ద్విజదారకః nu 57 

ఇపుడు నా పతి పరిపాకతచే బరిపక్వబుద్ది కలిగియున్నాడు కావున ఈతని 
నిర్మలచిత్తమున ఆత్మతత్వము లెస్సుగ ప్రతిఫలించును అని యిట్లు విచారించి 
చూడాల (బ్రాహ్మణ కుమారు డాయెను కుంభముని వేషమును ధరించి 
సమోపించెను 


శిథఖిధ్వజ ఉవాచః - 


దేవపుత్ర మహాభాగ కుత ఆగమనం కృతమ్‌ । 
దివనః నవలో మన్యే యత్త్వామద్యాస్మి దృష్టవాన్‌ ॥ 58 


ఇదమర్థ్యమిదం పాద్యం వుష్పాణీమాని మానద | 
ఇమా: (ప్ర(గ్రధితా మాలా గృహ్యాన్హ్తాం భోద్రమస్తు తే ॥ 59 


శిఖిధ్వజుడు - ఓ దేవర్షీ? తామెటనుండి ఏ తెంచితిరి? తమ దర్శనముచే 
నేటిదినము నవ లమ్రైనదని నమ్ముచున్నాను మాన(వదా? అర్హ్యపాద్య 
పుష్పమాలాదులను గైకొనుడు తమకు శుభమగు గాత! 

సర్లే న్ఫురద్భిర్మత్పుత్రైర్మన్యే సంప్రేషితో భవాన్‌ | 

అలన్వ్యైః సంభృతైర(ద్రా బృహద్యాతైరివామ్బుదః | 60 

ఆద్య తిష్టామ్యహం సాధో ధన్యానాం ధురి ధర్మతః | 

అమృతన్యన్ది వచసా యత్త్వయా2_స్మి సమాగతః ॥ 61 


సన్న్వాసయోగము 383 


న కేచన తధా భావాశ్చేతః శీతలయన్తి మే । 
రాజ్యలాభాదయో౭_ హ్యేతే యధా సాధునమాగమః ॥ 62 


ఓ దేవర్షీ! జన శపరంపరా రూపమగు ఈ సంసారమున నాచే గావింపబడిన 
యదృశ్యములై దేదీప్యమానము లైనట్టి పుణ్యములచేతనే గొప్ప వాయువుచే 
మేఘమువలె, తా మోపర్వతముపైకి బంపబడినారు మహాత్మా? నేనిపుడు 
భాగ్యవంతులలో శ్రేష్టుడనై యొప్పుచున్నాను, ఏలననిన, అమృత ప్రవాహమువంటి 
వాక్యములను వచించు తమతోటి నాకు సాంగత్య మబ్బెను దేవా” తనువంటి 
మహాత్ములతోటి, సమాగమము చిత్తమును చల్లబఆజుచు విధమున రాజ్యలాభాది 
మతి యే యితర పదారమున్ను శాంతింప జేయజాలదు 


(భ్రమన్నపి దిగంతేము చరన్నపి పరం తవ: । 
నాసాదయామి వి(శ్రాన్తిమేకాం నిధిమివాధనః ॥ 63 


తత్త్యజ్ఞా! దిగంతములందు సంచరించుచున్నను, ఉగ్రతప మొనరించు 
చున్నను గూడ దరిద్రుడు నిధిని బొందనట్టు నేనొకింత వి(శ్రాన్తినైనను 
పొందజాలకున్నాను 

చూడాలోవాచ : - 


జ్ఞానమేవ పరం (శ్రేయ ఇతి (బ్రహ్మాదయో2_పి తే । 

ప్రాహుర్మహాన్తో రాజర్షే త్వం కిమజ్ఞానవాన్దితః ॥ 64 

కుంభముని వేషధారిణి యగు చూడాల - ఓ రాజర్షీ! బ్రహ్మాది మహాత్ము 
లందరును జ్ఞానమునే పరమశ్రేయముగ వచింప మోరజ్ఞానివలె నేలయుండి 
యున్నారు 

కోల హం కధమిదం జాతం కధం శామ్యతి చేతి భోః | 

రాజన్నావేక్షసే కస్మాత్కిమజ్ఞై ఇవ తిష్టని | 65 

ఓ రాజా! నేనెవడను? ఈ (ప్రపంచ మెట్టుత్సన్న మైనది? ఏ ప్రకారమిది 
శమించును, ఈ మున్నగు విషయములను విచారింపక అజ్ఞానివలె నేల యున్నావు 


384 శ్రీమలయాళ సద్గురు గ్రంధావలి 


కధం బన్హ్లః కధం మోక్ష ఇతి ప్రశ్నానుదాహరన్‌ । 
పారావారవిదాం పాదాన్కస్మా(ద్రాజన్న సేవసీ ॥ 66 
a 9 ఆల 
బంధమెట్టు కలుగును? మోక్షమెట్టు సం(ప్రాప్తించును, మున్నగు (ప్రశ్నల 
గావించుచూ, శోధిత తత్త్వం” పదముయొక్క యఖండ వాక్యార్హము నెరింగిన 
మహాత్ముల చరణముల నేల సేవింపకుంటివి? 


శిఖిధ్వ్యజ ఉవాచ = 

యదుదారతమం వేత్సి యస్మిన్‌ జ్ఞాతే న శోచ్యతే | 

భవామి నిర్వృతో యేన తద్రహ్మోపదిశాశు మే ॥ 66 

శిఖిధ్వజుడు - ఓ దేవుపుత్రా! ఎద్దానిని తాము సర్వముకంటె శ్రేష్టమని 
నమ్ముచున్నారో, ఎద్దాని నెరుంగుటచే జీవుడిక మరల దుఃఖము నొందడో, దేనిచే 
నేను సుఖస్వరూపమున విశ్రమింతునో అట్టి బ్రహ్మముయొక్క యుపదేశమును 
నాకు శీఘ్రముగా గావింపుడు 

కుమృ ఉవాచ - 

నర్వన్య బీజే నంత్యక్తే సర్వం త్యక్తం భవత్యలమ్‌ | 

నంభవానంభవా ద్ఫూవ! నర్వత్యాగో భవేదితి ॥ 67 

కుమ్ముడు - ఓ రాజా! సమస్తమునకు బీజమగు ఆ మనంబును బూర్లముగ 
ద్యజించుటచే సర్వము లెస్పగ త్యజింప బడుచున్నది, కాన నపుడే సర్వత్యాగము 
సంభవ మగును అట్టు దానిని ద్యజింపకున్నచో సర్వత్యాగ మసంభవ మగును 

చిత్తే త్యక్తే లయం యాతి ద్వైతమైక్యం చ నర్వశః | 

శివ్యతే పరమం శాన్త మచ్చమేకమనామయమ్‌ ॥ 68 

చిత్తము త్యజింపబడగా ద్వైతమున్ను, ఐక్యమున్ను లయమొంది, కేవలము 
పరమశాంతము, స్వచ్చమై, నిరామయమై, ఏకమైనట్టి పరమాత్మయే శేషించును. 

అస్యాళ్చిత్సం విదుః క్షేత్రం నంనృతేః నన్యనంతతేః । 

క్షేత్రే త్వక్షేత్రతాం యాతే శాలేః క ఇవ సంభవః ॥ 69 


సన్న్యాసయోగము 385 


ఈ సంసారమను సస్యసమూహముయొక్క యుత్పత్తికి క్షేత్రము (భూమి) 
చిత్తమనియే చెప్పబడినది అట్టి క్షేత్రమే నశింప నిక ధాన్యమగు సంసార 
మెద్దానినుండి (ప్రాదుర్భవించును? 

యి 

నర్వత్యాగో మహత్య్వన్య కారణం నిర్మలద్యుతేః । 

నర్వం త్యజని చేద్యస్మాద్చుద్దిస్టైర్యం బృహత్తమమ్‌ ॥ 70 

సర్వత్యాగమే గొప్పదై, నిర్మలమైనట్టి ప్రకాశమునకు గారణమై యున్నది 
ఏలయనిన సర్వమును ద్యజించినపుడే నీకు బుద్దియొక్క స్టిరత్వమున్ను, 
సర్యోత్తమత్వమున్ను సంప్రాప్తించుచున్నది 

సర్వత్యాగః పరానన్లో దుఃఖమన్యత్సుదారుణమ్‌ 1 

ఇత్యోమిత్యురరీకృత్య యదిచ్చసి తదాచర ॥ 71 

సర్వత్యాగమే పరమానన్దము, తద్భిన్నమగు సమస్తము దారుణమైన 
దుఃఖమే యగును ఇద్దానిని విచారించి ఓమ్‌ అనుపదముయొక్క అనర్థము 
నంగీకరించిన వాడనై, ఇక నీయిచ్చానుసార మాచరింపుము 


శిథిధ్వజ ఉవాచ - 
నష్ట్రో మోహః స్కృతిర్లబ్దా త్వ(త్రసాదాన్మహామునే! | 
స్పితో2.స్మి గత సందేహ: వి(శ్రాన్తమతిరాత్మవాన్‌ ॥ 72 


జ్ఞాతజ్ఞేయో మహామౌనీ! తీర్ణ్షమాయామహార్షవ:ః | 
శాంతో2.హమనహం రూపో జ్ఞః స్పితో2.స్మి నిరామయః ॥ 73 


డీ 
శిఖిధ్వజుడు - ఓ మహామునీ! తమ యనుగ్రహముచే నా యజ్ఞానము 
నశించినది ఆత్మన్వరూవముయొక్క న్మరణము గలిగినది ఇవుడు 
సంశయరహితుడనై ఆత్మయందు వి(శ్రాన్సి నొందియున్నాను 


మవోత్మా! నేను జ్ఞేయవదార్భము నెరింగితిని, మాయారూవ 
మహాసము[ద్రమును దాటితిని నేనిపుడు మహామౌనినై శాంతుడనై అహంకార 
వర్టితుడనై ఆత్మజ్ఞాన సంపన్నుడనై వికార రహితుడనై యున్నాను 


386 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


అహోను నుచిరం కాలం (వ్రభ్రాన్సో౭ హం భవామ్బుధా । 
స్తానమక్షయమతన్షుబ్ర మధునా (ప్రాప్రవానహమ్‌ ॥ 74 
ఇ ఉల 


ఆహా! అతిదీర్హ కాలమువజకు నే నీ సంసారసాగరమున తిరుగాడితిని, 
ఇపుడు దుఃఖరహితమగు నక్షయస్థానమును పొందియున్నాను 

కుమ్మ ఉవాచ :- 

కచ్చిదసి శన్సదే స్పారే శుద్దే వితత నిర లే 1 

సుతల్సే నిర్వకల్పానాం నుఖం వి(శ్రాన్తవానసి ॥ 75 

కచ్చిదన్తః ప్రబుద్దో2.సి కచ్చిద్రాన్తిస్వయోజ్ఞితా । 

కచ్చిజ్జేయం పరిజ్ఞాతం దృష్టం (ద్రష్టవ్యమేవ వా ॥ 76 

కుమృముని వేషధారిణియగు చూడాల - ఓ రాజా! మహత్తరమై, శుద్దమై, 
వ్యాపకమై, నిర్మలమై, నిర్వికల్ప సమాధియం దుండు, యోగులకు నుత్తమశయ్యా 
భూతమైనట్టి నిరతిశయానంద దాయకమగు ఆత్మపదమున నీకు వి(శ్రాన్తి 


లభించినదా! నీ యంతఃకరణమున (ప్రబోధ మైనదా నీవు (భ్రాన్సిని వదలితివా? 
జ్ఞేయవస్తువు నెరింగితివా? చూడదగిన దానిని జూచితివా? 


శిథిధ్వజు ఉవాచ .- 


భగవంస్వ్వత్రసాదేన మహావిభవ భూమికా । 
మహతీ పదవీ దృష్టా నర్వ స్యోర్థ్యం స్థితా మయో ॥ 77 


శిథిధ్వజుడు - ఓ మహాత్మా! తమ యను(గ్రహముచే మహావిభవరూపమగు 
భూమికను నేను బొందితిని, మహత్తరమైన ఆత్మపదవిని గాంచితిని. మజియు 
సర్యోపస్థ్రితి హిరణ్యగర్భుని యానందమువరకుగల విషయానందమునకు పై గల 
దశయందు స్థీతినొంది యున్నాను, 


జన్మవనాపి మయా లబ్ధం యన్నామ న మహామృతమ్‌ 1 
తదద్య త్వత్పమానంగాత్తేనైవాసాదితం స్వయమ్‌ । 78 


సన్న్యాసయోగము 387 


ఆనన్రమాద్య మమృతం ఛైతత్కమలలోచన । 
కధం నాసాదిత మభూత్పూర్వమాత్మపదం మయా ॥ 79 


మహాత్మా! ఏ మహామృతమును నేను నాజీవిత మందెపుడును (త్రాగక 
యుంటినో, అయ్యది నేడు తమ సాంగత్యముచే స్వయముగ నాకు లభించినది 
కమలనే(త్రా! అనంతమై, ఆద్యమై, అమృత స్వరూపమైనట్టి యీ యాత్మపదమును 
బూర్వమే యేల పొందకుంటిని? 


కుమ్మ ఉవాచ :- 


మనన్యువశమం యాతే త్యక్తభోగైషణే స్థితే | 
కషాయపాకే నివృత్తే నర్వేన్హియ గణన్య చ । 80 


యాన్తి చేతసి విశ్రాన్తిం విమలా దేశికోక్తయః | 
యధా సితాంశుకే శుద్దే బిన్సవః కుంకుమాంభస: ॥ 81 


కుమ్ముడు - ఓ రాజా! మనస్సు శమింప భోగములను గూర్చిన 
యీషణములు త్యజింపబడ, నర్వే(న్రియ నమూహము యొక్కయు, 
మనస్సుయొక్కయు కషాయములు నివృత్తములు కాగా, తెల్లని శుద్దవ(స్తముపై 
కుంకుమ జలబిందువులవలె , నిర్మల చిత్తమున గురూపదేశ వాక్యములు 
విశ్రమించును (ఫలించును ) 


ఏతచ్రుత్వా చ బుద్దా చ మత్వా చ మునినాయక | 
యధేచ్చని తధా తిష్ట దృష్టే నష్టే పరేవదే ॥ 82 
స్వర్గం గచ్చామ్యహం వర్వకాలే£_స్మి న్నారదో మునిః | 
(బహ్మలోకాత్సమాయాతో భవత్యమరనంసది ॥ 83 
ఓ రాజా! దీనిని విని, ఎతేగి, మననము గావించి, స్పష్టముగ గాంచబడిన 
పరమపదమున నీ యిష్టము వచ్చినట్టు స్థితి గలిగి యుండుము నేనిపుడు 
స్వర్గమునకు పోవుచున్నాను. ఏలయనగా నీ పర్వకాలమున (బ్రహ్మలోకమునుండి 
నారదముని యిం(ద్రసభకు వచ్చియుండును 
F26 


388 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


శ్రీ వసిష్ట ఉవాచ 
శిఖిధ్యజం తం భర్తారం కుమృవేషేణ తేనసా। 
(వ్రబోధ్యాన్తర్రి మాగత్య తతార తరసా నభః ॥ 84 


దేవవు(త్రాకృతిం వ్యోమ్ని జహౌ మాయా వినిర్మితామ్‌ । 
విదగ్గముగ్గమాకారం (పైణం జ(గ్రాహ నసున్దరమ్‌ ॥ 85 


నభసా న్వపురం (ప్రావ వివేశా౭ ౦తః పురం క్షణాత్‌ | 
దృశ్యా బభూవ లోకస్య నృవకర్మ చకార చ ॥ 86 


శ్రీవసిస్టుడు - కుంభబుషి వేషమును ధరించిన చూడాల యిట్టు తన 
భర్తయగు శిఖిధ్వజున కువదేశము గావించి అంతర్జానయై వేగముగ 
నాకాశమార్గమున నెగసెను అట్టాకాశమున జని మాయారచితమగు దేవపుత్రుని 
యాకారమును ద్యజించి, సుందర (స్రీ రూపమును ధరించెను పిదవ 
ఆకాశమార్గము గుండా తన నగరమును జేరి క్షణకాలములో అంతఃపురమున 
ప్రవేశించి తదుపరి ప్రజాపాలనమను రాజ్యకార్యము నొనర్చెను 


వానర(త్రితయేనాధ వునరమృరమేత్య సా: 
బభూవ కుమ్ఫో యోగేన శిథిధ్వజవనం యయౌ ॥ 87 


అటుపిమ్మట మూడుదినములు గడువగా మరల నాకాశమున ప్రవేశించి 
తనయోగశక్తిచే కుంభబుషిరూపమును ధరించి ణెథఖిధ్వజు డున్నట్టి వనమున 
కేగెను అత్తరి శిఖిధ్వజుడు ఇపుడు పూర్షజ్ఞానము గలవాడాయెనని దలంచి 


ఆత్మవృత్తానమఖిలం తమేనం స్మరయామ్యహమ్‌ । 
కుమ్బరూపమిదం త్యక్త్వా చూడాలైవ భవామ్యహమ్‌ ॥ 88 


కావున నీతని కిపుడు నా వృత్తాంత మంతయు స్మరింపజేసెదను 
మణియు, నేనిపుడు కుంభరూపమును త్యజించి చూడాలరూపమునే ధరించెదను 
అని నిశ్చయించుకొని తన పూర్వరూపమగు చూడాలరూపము జూపి యాతనికి 
ఈ (క్రింది విధముగా వచించెను 


సన్న్యాసయోగము 389 


సర్వ(తైక్యావబోధేన మౌర్ధ్యక్షయభువాన్వితాః । 
నిరిచ్చాస్తావదాకాశవిశదాః నంస్పితా వయమ్‌ ॥ 89 


సర్వత్ర ఏకత్వజ్ఞానము కలిగియుండుటచే మనము అజ్ఞాన రహితులమై 
యున్నాము మజియు ఇచ్చారహితులమై యాకాశమువలె స్వచ్చముగ 
వెలయుచున్నాము. 


యాదృగేషణ మస్మాకం తాదృశం తదనేషణమ్‌ । 90 


అట్టి మనకు రాజ్యాది భోగముల అపేక్షయు, అనపేక్షయు రెండును 
నమానమై యున్నవి అనగా ద్వంద్యములు నశించిన జీవన్ముక్తునికి 
వనమందుండినను, రాజగృహమందు నుండినను సమానమే ఈ రెండింటిలో 
వనమందుండిన తానొక్కడే ముక్తిని పొందినవాడగును రాజ్యమందుండిన 
(ప్రజలుగూడ రాజుయొక్క వర్తనమును జూచి పవిత్రు లగుదురు కాన నగరిలోనికి 
వెళ్ళుదమని చెప్పి రాజునుకూడ పిలుచుకొనిపోయెను 


తస్మాన్మహేంద్ర శైలాచ్చలితః న మహీపతి: । 
పధి వశ్య న్లిరీనే శాన్నదీర్రామాన్సజజ్ఞలాన్‌ ॥ 91 


అట్టు రాజమహేం(ద్రవర్వతమునుండి యేగుచూ, మార్గమున 
పర్వతములను, దేశములను, నదులను, వనసహితములగు (గ్రామములను 
జూచుచు బోయెను 


రాజు వచ్చిడు వృత్తాంత మెరింగి 


తత్ర తే తన్య సామన్నాస్తదాగమనమాద్చతాః । 
వివిదుర్ణయ శబ్దే ననిర్దగ్యుశ్చోదితాశయాః | 92 


లాజవుష్పాంజలి(వ్రాతైరావృష్టః పౌరయోషితామ్‌ । 

వణిజ్సార్గమసౌ వశ్యన్సరం పరమనుత్తమమ్‌ ॥ 93 
NEN 

ప్రవిశ్యాధ గృహం తైస్తైః నంయుతం నృవమజ్ఞలైః ॥ 


మం(తులున్ను, సామంతులున్ను ప్రసన్నులై యుత్కంరతో గూడినవారై 


390 శ్రీమలయాళ సద్గురు గ్రంధానళి 


యాతనిని సన్మానించుటకై పురమునుండి బయలుదేరిరి పురజనులచే చల్లబడిన 
లాజ (పేలాల) లతోటిన్ని, పుష్పాంజలితోటిన్ని కప్పబడిన యా రాజు ఉత్తరోత్తర 
మున నత్యుత్తమమగు వ్యాపారుల మార్గ మవలోకించుచు, రాజయోగ్యములగు 
మంగళములతో గూడియున్నదైన దన రాజభవనమును ప్రవేశించెను 


నమ్యకృంమానయామాన (ప్రణతం (ప్రకృతివ్రజమ్‌ । 94 

పిమ్మట రాజు మిక్కిలి యానందభరితుడై నములైన మం|త్ర్యాది 
(ప్రధానగణంబును బాగుగా సన్మానించెను 

వురోత్సవం భృశం కృత్వా దిననప్తకముత్తమమ్‌ । 

అకరోద్రాజ్యకార్యాణి స్వాని స్వాన్తః వురే నృవః ॥ 95 

ఏడు దినముల వజకు నగరమున గొప్ప యుత్సవము గావించి యారాజు 
ఆత్మభావముతోనుండి ప్రాప్త్రమైన రాజకార్యములను, అంతఃపురమునందు 
స్వాభిమతములగు కార్యములను చేసెను ఈలాగున దంపతులు (బ్రహ్మవిచారము 
సేయుచు బహుకాలము సమదృష్టిచే రాజ్యమును పాలించి 

రాజ్యం తయా రమణ్యాపి నిర్వాణం వదమాప్తవాన్‌ | 

56చూడాలతో సహ యాతడుండి నిర్వాణ పదమును పొందెను 

భుక్త్వా భోగాననేకాన్ఫువి నకల మహీపాలచూడామణిత్వే । 

స్థిత్వా వై దీర్ధకాలం పరమమృతపదం (ప్రాప్తవాన్సత్వ్యశేషః ॥ 97 


శిఖిధ్యజనృపాలుడు దీర్భకాలమువరకు మహీపాలురయొక్క చూడామణి 
పదమున ప్రతిస్టితుడై అనేక భోగముల ననుభవించి, సన్మాత్రమే శేషించియున్న 
వాడై, పరమమగు అమృత పదమును బొందెను 


ఓమ్‌ తత్సత్‌ 
శాంతి శాంతి శాంతిః 


Em అడడప్పైుల- 


సన్స్యాసార్హ, త 


నన్న్యానమును గురించి నారద వరివాజకోవనిషత్తువందును, 
సన్న్యాసోపనిషత్తునందును నిరూపింపబడియున్నది ఇది చతుర్ముఖ (బ్రహ్మ 
శ్రీనారదమునికి నుపదేశించినది 

ఆధ షండః వతితో౭_జ్ఞవికలః (స్రైణో బధిరో£.ర్భకో మూకః 

పాషండళ్ళ్చ(క్రీ లింగీ వైఖాననహరద్విజౌ, భృతకాధ్యావక: 

శిపివిష్టో నగ్నికో వైరాగ్యవన్తో౭ ప్యేతే న సన్చ్యాసార్హాః | 


1 షండుడు (నపుంసకుడు) 2 పతితుడు (వెలివేయబడినవాడు) 
3 వికలాంగుడు, 4 (స్త్రీలతో గూడినవాడు, 5 బధిరుడు (చెవిటివాడు) 6 అర్భకుడు 
(మైనరు తీరనివాడు) 7 మూగవాడు, 8 పాషండుడు(నాస్తికుడు) 9 చక్రధారి 
10, లింగధారి, 11 వైఖానస బ్రాహ్మణుడు, 12 శివార్భకుడు 13 భృతకాధ్యాపకుడు 
(జీతము కొటుకు వేదము చెప్పువాడు) 14 శిపివిష్టుడు (రోగముచేత బట్టతల 
గలవాడు) 15 అనగ్నికుడు (అగ్నిహోత్రము చేయనివాడు)- వీరు వైరాగ్యము 
గలవారైనను సన్న్యాసమున కర్షులు గారు 


ఇది యిచ్చట నిరూపించుటకు కారణ మేమన నెవరెవరు సన్య్యాసమున 
కర్టులు గారో, వారి పేర్లను నిరూపించునపుడు స్త్రీలు గూడ అనర్హులైనచో వారి 
పేరును గూడ నిరూపించి యుందురు అట్టు గానందుచేత స్త్రీలు గూడ 
నంన్యానమున కర్పులే యని (గ్రహొంచుకొనవలని యున్నది ఏలన 
ఉపనిషత్కాలములోనే మై(త్రేయీ, సులభాదులు సంన్యాసినులై యున్నట్లు 
శాస్త్రములో కనిపించుటవల్ల సంన్యాసమునకు తగిన యోగ్యతగల స్రీలు గూడ 
అర్హ్హలనియే (గ్రహించవలయును బౌద్దయుగములో బుద్ద మతమునందు 
సంన్యాసినులగు స్రీలుండిరి మహాగౌతమి, ఉత్పల మొదలగువారు స్త్రీ 
సంన్యాసినులకు నాయకురాం[డై యుండిరి అంతేగాక వారు జీవించియున్నపుడే 
పరమ నిర్వాణస్థితిగూడ పొందినవారై యుండిరనియే బౌద్ద (గ్రంధములలో 
నిరూపించియున్నారు. నీతి యొక్క స్వరూపమే శ్రీ బుద్దావతార మగుటవలన 


392 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


(స్రీలకుగూడ సంన్యాసాధికార మిచ్చినను నివాసస్థలము మాత్రము పురుష 
సంన్యాసులతో సంబంధము లేక వేరుగానే యుండెను శ్రీబుద్దుని ధర్మబోధనా 
సమయమున స్త్రీల కేర్పరచిన స్థలమున వారున్ను వచ్చి శ్రవణము చేసుకొనేలాగున 
నేర్పాటు ఉండెను. తరువాత వారివారి స్థలములలోనికి వెళ్ళి ధ్యాన మననాదుల 
చేయుచుందురు 


ఒక వేళ బౌద్దమతము వేద మార్గమునకు సంబంధించినది గాదని 
కొందరు చెప్పినను మైత్రేయి, గార్గి, నులభాదులు సంన్యాసినులేయని 
అంగీకరించవలసి యున్నది మరియు ఆత్మ పురాణమున, 'పౌతమసి' వలన ఒక 
సంన్యాసినుల సంఘ మేర్చడియుండినట్టున్ను, బహుకాలము జరిగిన పిమ్మట 
నా సంఘ మాగిపోయినట్టున్ను గలదు ఆ గురుపరంపరలో చేరిన చాలమంది 
పేర్టుగూడ నా గ్రంధమున గనందగును మరియు సంన్యాసోపనిషత్తున గూడ 
అనర్హులను గురించి సై చెప్పిన విధముగానే తెలుపడ మయినది ఇచట గూడ 
అనధికార సంఘములో స్త్రీలను పేర్కొనక పోవుటవల్ల వారున్ను అధికారులనియే 
(గ్రహించవలసినది 


మరియు సంన్యాసము లనేక విధములు గలవు వానిలో 1 వైరాగ్య సంన్యాసి, 
2 బ్ఞానసంన్యాసి, ౩ జ్ఞానవైరాగ్యసంన్యాసి, 4 కర్మసంన్యాసి. (అను భేదములు 
ముఖ్యములు) 

1. వైరాగ్య సన్నాసి లక్షణము - 

దృష్టానుశ్రవిక విషయవైతృన్ట్య మేత్య (ప్రాక్సుణ్యకర్మ విశేషాత్పన్న్యస్తః 
న వైరాగ్య నంన్యాసీ ॥ 

పూర్వ పుణ్య విశేష మహాబలముచే దృశ్యములోగల సమస్త విషయములను, 


జూచియు, వినియు విరక్తిగలవాడైై సంన్యసించువాడు వైరాగ్య సంన్యాసి 
యనబడును 


సన్న్యాసయోగము 393 


2. జ్ఞాన సన్నాసి లక్షణము - 


శాస్త్ర జ్ఞానాత్సాపపుణ్యలోకానుభవ (శ్రవణా(త్రవంచోపరతో దేహ 
వాననాం శా(స్త్రవాసనాం లోకవాననాం త్యక్త్వా వమనాన్న మివ (ప్రవృత్తిం 
సర్వం హేయం మత్వా సాధనచతుష్టయనంపన్న:ః యః నన్న్యన్యతి న ఏవ 
జ్ఞానసంన్వాసీ 11 


ఆధ్యాత్మిక శా(స్రజ్ఞానమువల్లను, పుణ్యపాపమయమగు లోకానుభవమును 
మహాత్ములవల్ల వినుటవలనను, (ప్రాపంచిక విషయములనుండి యుపరతిని 
బొందినవాడును, లోకవాననను, శా(న్తవాననను, దేహవాననను విడిచి, 
వమనాన్నమువలె (ప్రాకృత (ప్రవృత్తు లన్నిటిని హేయముగా దలంచి, సాధన 
చతుష్టయ సంపన్నుడై యెవడు సన్ఫ్యసించునో వాడే జ్ఞాన సంన్వాసి 

3. జ్ఞానవైరాగ్య సంన్యాసి లక్షణము. 

(కవేణ 'నర్వ మభ్యాన్య నర్వమనుభూయు జ్ఞూనవై రాగ్యాభ్యాం 
న్వరూపానునంధానేన దేహమా(త్రావళిష్టః సన్న్యస్య జాతరూపధరో భవతి 
న జ్ఞానవైరాగ్యనంన్యాసీ॥ 

విధిప్రకారము గురుసన్నిధిలో నుండి వేదాన్త శ్రవణ ధ్యానాదుల సర్వమును 
అనుష్టించి, సర్వానుభవము గలవాడై, జ్ఞాన వైరాగ్యములచే స్వరూపాను 
సంధానపరుడై దేహమాత్రావశిష్టుడ్డై సంన్యసించి, దిగంబర వృత్తిగలవాడు 
జ్ఞానవైరాగ్య సన్న్యాసి 

4. కర్మ సన్నాసి లక్షణము. 

(బ్రహ్మచర్యం నమావ్య గృహీ భూత్వా వానవ్రస్థాశ్రమమేత్య 
వైరాగ్యాభావే2.. ప్యాశ్రమ (క్రమానుసారేణ యః నన్చ్యన్యతి న కర్మసన్న్యాసీ॥ 

గురుకుల మందుండి (బ్రహ్మచర్య(వతమును సమాప్తిచేసి గురు 


ఆజ్ఞానుసారము గృహస్థాశ్రమమున ప్రవేశించినవాడై తరువాత వానప్రస్థాశ్రమ 
మును బొంది, పరిపక్వమైన వైరాగ్యము గలగనప్పటికిన్ని, బ్రహ్మచర్యాది నాలుగు 


394 శ్రీమలయాలళ సద్గురు గ్రంధానళి 


ఆశ్రమములు పాలించుట క్రమవిహిత మగుటచే నెవడు సన్ఫ్యసించున్నాడో వాడు 
కర్మ సన్న్యాసి 

ఇకను సన్యాసము లనేకములు గలవు వానిలో వివిదిషా సన్న్యాసమనియు, 
విద్వత్సన్న్యాసమనియు రెండు ముఖ్యములు మరియు కుటీచక, బహూదక, 
హంస, పరమహంస, తురీయాతీత, అవధూతలని సన్బ్యాసులలో ఆరు విధముల 
బేధములు కలవు కొన్ని శాస్త్రములలో కుటీచక, బహూదక, హంస, పరమహంస 
లని నాలుగు బేధములు మాత్రమే చెప్పబడినవి వీని లక్షణము లన్నియు, 
సన్న్యాసోపనిషదాదులలో చూడదగును అవి యిచట (వాయబూనిన (గ్రంధ 
బాహుళ్య మగునని తలంచి విడచిపెట్టడమైనది మరియు క్రమపద్దతి సన్న్యాసమని 
సామాన్యముగా గలదు పరమహంస పరి(వ్రాజకోపనిషత్తునందు నీ విషయము 
విపులముగా గనందగును 

సద్గురునమోపే నకల విద్యావరిశ్రమజ్ఞో భూత్వా విద్వాన్మోక్ష మార్గెక 
సాధనో (బ్రహ్మచర్యం నమావ్య గృహీ భవేత్‌ గృహాద్యనీ భూత్వా (వ్రవ్రజేత్‌॥ 

సద్గురు సమీపమున సకల విద్యలను పరిశ్రమచే తెలుసుకొనియున్నవాడై, 
మోక్షమునకు ముఖ్యసాధనమగు (బ్రహ్మచర్యమును సమాప్తిజేసి, గృహస్థాశ్రమ 
మును బొంది అట్టి గృహస్థాశ్రమములోనుండి వానప్రస్టమున (ప్రవేశించి, తరువాత 
నంన్యనీంచుట (క్రమనన్న్యాన మనంబడును ఈవాన[వస్థాశ్రమమున 
(బ్రహ్మనిష్టార్హతయు, వైరాగ్యమున్ను గలిగియుండిన భార్య గూడ నుండవచ్చును 
అని స్మృతి తెలుపుచున్నది 

తవనస్తా(శ్రమః (ప్రోక్తన్సతీయ: వండితోత్తమై: | 

స భార్యో వా వ్యభార్యో వా తృతీయా(శ్రమభాగ్భవేత్‌ 

మూడవ ఆ(శ్రమమగు వానప్రస్థము తపస్సుకొజుకే యని బ్రహ్మనిష్టులచే 
చెప్పబడినది అత్తరి బ్రహ్మజిజ్ఞాస, విషయవిరక్తి గల భార్య తనతో గూడ 
నుండదలంచిన నుండవచ్చును భార్యలేకనుగూడ నుండవచ్చును 


ఇక (బ్రహ్మాచర్యాది మూడుఆ(శ్రమములలో నేయాశ్రమములో 


సన్న్యాసయోగము 395 


నున్నపుడైనను సంపూర్ణ వైరాగ్యము గలిగి బ్రహ్మజిజ్ఞాసా పరుడగుచో, అపుడు 
ఆ యాశ్రమమునుండియే తురీయా[శ్రమమును పొందవచ్చును 


యది వేతరధా (బ్రహ్మచర్యాదేవ (వ(వ్రజేదహాద్వా వనాద్వా. 
పై విధముగాక మరియొక మార్గము గలదు సంపూర్ల్ణవిరక్తి బ్రహ్మచర్య 
మందుగాని, గృహస్థాశ్రమమందుగాని, వాన(ప్రస్థాశ్రమమందుగాని యుండిన 
అచ్చోటినుండి సంన్యసింపవచ్చును 
యదహరేవ విరజేత్తదహరేవ (వ్రవ్రజేదితి. 


ఏ దినమునందు వైరాగ్యము జనించునో, ఆ దినమునందే సంన్యాసాశ్రమ 
మును (గ్రహించవచ్చును అనగా ఆ దినమునుండియే ఆచార్యుని (ప్రాపించి, 
సంన్యాసము స్వీకరింప వచ్చును 

సోపానవత్సరం (ప్రాపం భవివ్యత్యా(శ్రమః (క్రమ: ! 

ఆత్యంతపక్వచిత్తన్య (క్రమాపేక్షా న విద్యతే ॥ 


ఆశ్రమ స్వీకరణము సోపానమువలె పరమపదప్రాప్తి కొకు నేర్చడినది. 
ఇది పిపీలికా న్యాయ మనంబడును పూర్వజన్మ విశేషముచేతగాని, లేక తపస్సు 
చేతగాని, హృదయము మిక్కిలి శుద్దమైన వానికి నీ (క్రమపద్దతి నవలంబింప 
పనిలేదు ఇది విహంగన్యాయ మనంబడును 


తపసా దగ్డపావన్య పక్వచిత్తన్య యోగినః | 

చతుర్భ ఆ(శ్రమ: కాలే స్వయమేవ భవివ్యతి ॥ 

తపస్సుచేత సమస్త పాపములను దహించినవాడై పరిపక్వమైన మనస్సు 
గల యోగికి కాలము పరిపక్వ మగునపుడు తురీయాశ్రమము స్వయముగానే 
గలుగును. ఈ సంన్యాస మాత్మ సంన్యాసముచే గలుగవలసినదేగాని, దేహ 
సంన్యాసమువల్ల గలుగునది గాదు రాజు వేషము వేసినందుచే నేలాగున నొకడు 
రాజు (సార్వభౌముడు) గాజాలడో, ఆలాగున సంన్యాసవేషముచే మాత్రము 
ఎవడున్ను ముక్తిని పొందజాలడు 


396 శ్రీమలయాళ సద్గురు గ్రంధానలి 


ఈ సంన్యాసము దేహ సన్న్యాసమనియు (అనగా బాహ్యసంన్యాస 
మనియు) ఆంతర సన్యాసమనియు, ఆత్మ సంన్న్యాసమనియు త్రివిధముగా 
ఉత్తరగీతయందు శ్రీకృష్ణ భగవాను డుపదేశించడమైనది బాహ్య సంన్యాస మనగా 
కేవలము సంన్యాస చిహ్నములను ధరించుట యగును ఆన్తర సంన్యాస మనగా 
త్యజించిన వస్తువులలో దేనియందును, మరల సంకల్పమైన గలుగక 
యుండుటయే ఆత్మసంన్యాస మనిన దేహేంద్రియాది బుద్ది పర్యంతముగల 
అనాత్మ వన్తువులలో నే ఆత్మ భావము గలిగియుండెనో, అయ్యది 
లేకయుండుటయు, ఆత్మవస్తువై ఆత్మవస్తువునందు పరమాత్మ భావము సదా 
గలిగియుండుటయే 


సామాన్య వైరాగ్యము గలిగిగాని, లేక కారణాంతరముచే గాని బాహ్య 
సన్న్యాసమును నులభముగా జేసికొనవచ్చును. తపోధ్యానయోగాదులచే 
సర్వేం్యద్రియములు శుద్దపడి ధ్యానబలముచేత ఏ సంకల్పము గలుగని 
నిస్పంకల్పస్థ్టితియు పరిశ్రమచే కొంతకాలమునకు పొందవచ్చును. ఇదిన్ని సాధ్యమే 
యగును ఆత్మతోగల అనాత్మభావము మాత్రము పోవడము మహా ప్రయాసము 
ఆది బహుకాల ధ్యాన నిదిధ్యాసములచే మాత్రము దొలగును ఫలము పరిపక్ష 
కాలము వచ్చునపుడు చెట్లనుండి యెట్టు జారిపడునో, పరిపక్వమైన కొబ్బరి 
కాయలోగల జలము నశించునపుడెట్టు కురిడియై చిప్పనుండి వదలునో బాగుగా 
పండునపుడు చింతపండు ఏలాగున బెరడునుండి వేరుపడునో, కాలపరిపక్వత 
వచ్చునపుడు సర్పముయొక్క కుబుసము ఎట్టు స్వయముగా వదలిపోవునో, 
ఆలాగున చిరకాల (బ్రహ్మచింతన వల్లనే అనాత్మ భావము తొలగును ఇది 
తొలగనిచో పొట్టుతో గూడిన వడ్డు మొదలగు ధాన్యములు ఎట్టు మొలకెత్తునో 
యాలాగున నిట్టి మనన శీలునకు గూడ పునర్జన్మము తప్పక గలుగును 
పొట్టుపోయిన తరువాత ఏ విత్తనమున్ను ఎట్టంకురింపదో, ఆలాగున ఆత్మకు 
గల అనాత్మయగు అజ్ఞానమను, ఆవరణము నశించిన మరల నట్టి జీవి 
జననమరణములను పొందడు 


CX 
Fe 


సన్న్యాసయోగము 397 


ఉత్తరగీత చతుర్థాధ్యాయము. 


ఆంతస్సంగం బహిన్పంగ మాత్మసంగం పరిత్యజేత్‌ 1 
నర్వనంగ నివృత్తాత్మా వశ్యేదాత్మాన మాత్మని ॥ 


లోపలి సంబంధములను , బాహ్య సంబంధమును, మనస్ఫంబంధమును 
వదలివేయవలయును సకలవిధ బంధములను వదలినవాడై తన యందాత్మను 
చూడవలయును అనగా పరమాత్మకును తనకును భేదము లేదను స్థితి గలుగ 
వలయును. 


మైత్రేయ్యుపనిషత్తునందు నుపదేశించినది జూడుడు 


యదా మనసి వైరాగ్యం జాతం నర్వేము వస్తుము | 

తదైవ నన్న్యసేద్విద్యా నన్యధా పతితో భవేత్‌ ॥ 

ఎపుడు సమస్త వస్తువులలోను వైరాగ్యము గలుగునో అపుడు విద్వాంసుడైన 
వాడు సన్ఫ్యసింపవచ్చును అట్టు గానిచో తప్పక పతితు డగును 

కర్మత్యాగాన్న నన్చ్యాసో న (పేషోచ్చారణేన తు । 

నంధౌ జీవాత్మనోరైక్యం నన్న్యానః పరికీర్తితః ॥ 

కర్మలను త్యజంచుటవల్లగాని (ప్రేషమం(త్రోచ్చారణ పూర్వకముగా 
సన్న్యాసమును ధరించుటచేగాని సన్న్యాసి గాజాలడు జీవాత్మల ఐక్యమే 
(ఏకత్వావస్థయే) సన్న్యాసమని చెప్పబడును 

(ద్రవ్యార్థమన్నవ(ప్రార్థం యః (వ్రతిష్టార్థమేవ వా । 

సన్న్యసేదుభయ(భ్రష్టః స ముక్తిం నావు మర్హతి ॥ 

ఎవడైతే ధనాభిలాషవేగాని, సన్ఫ్యసించిన నన్న వస్త్రములు సులభముగా 
దొజకుననిగాని, పూజ్యత గలుగునను భావముతో గాని సన్వ్యసించునో యాతడు 
ఉభయథభ్రష్టుడగును. అట్టివాడు ముక్తిని బొందజాలడు ఈ యుపనిషత్తు 
వాక్యము సన్న్యాసులందరు సదా జ్ఞాపకములో నుంచకొనదగినది 


398 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


యధా కాష్టమయో హస్తీ యధా చర్మమయో మృగ: | 
'బ్రాహ్మణన్యనధీయా న(స్తయస్తే నామధారకా: ॥ (మనుస్మృతి) 


ఏలాగున కర్రతో జేయబడిన ఏనుగును, చర్మముతో జేయబడిన 
మృగమున్ను నామమా(త్రమే యగునో, ఆలాగున అధ్యయనము, తపస్సు, లేని 
బ్రాహ్మణుడైనను, సంన్యాసిర్రైంనను పేరుకు మాత్రము (బ్రాహ్మణుడని, 
సన్న్యాసియని, యందురేగాని ఫలము కొంచెమైనను బొందరు 


యధా తండుల సంవర్కాన్నారికేళం వినశ్యతి । 
యధథైవోదకనంవర్క్మాత్సమూలం మధు నశ్యతి | 
తధా (శ్రవణజో బోధః కర్మయోగాద్వినళ్యతి ॥ 


ఏలాగున బియ్యముతో గూడిన కొబ్బరికాయ కుళ్ళిపోవునో, ఏలాగున 
జలము గలిసి తేనె చెడునో ఆలాగున వేదాంత (శ్రవణముచే గలిగిన 
జ్ఞానబోధమున్ను కామ్యకర్మములగు విషయములతో గలిసిన నశించును ఇక 
నీ విషయమై విస్తరించి చెప్ప బూనలేదు ముముక్షువుల కింతే చాలునని తలంచి 
విరమించడమైనది 


ఈ ఈ 
ఆచారము 


'ప్రతివారున్ను వారివారి ఆశ్రమమునకు సంబంధించిన యాచరణవల్లనే 
పవిత్రులు గావలసియున్నారు అట్టి యాచరణయే యున్నత స్థితిని పొందుటకున్ను, 
నున్నత స్థితిని పొందినవారు పతనమును పొందక పోవుటకున్ను, జనులకు 
విశ్వాసము గలిగి ఆ సంఘములో జేరుటకున్ను, అందువల్లనే ఆ సంప్రదాయము 
వ్యావకమగుటకున్ను కారణ మగుచున్నది మరియు విధివకారము 
అనుష్టానమును జరుపుటకును, లోకాచార కర్మలనుండి విముక్తి గలుగుటకున్ను, 
నిర్భయముగా ధర్మమును లోకములో బోధించుటకున్ను నిస్సంగులై నిరపేక్షకులా, 
ప్రపంచములో సంచరించుటకున్ను మాత్రమే సంన్యాస మొకటి యేర్పడినదే 


సన్న్యాసయోగము 399 


గాని, పై చెప్పిన కార్యములకు ఆటంకము కలుగనిచో సంన్యాసము అవసరము 
లేదు 


అయితే గృహస్థాశ్రమములో నుండిన నెంత జ్ఞానియె యున్నప్పటికిన్ని 
వర్ణాశ్రమ ధర్మములను అవశ్యముగా పాలించుచుండవలయును. ఒకవేళ తనకు 
సంబంధము లేనప్పుటికిన్ని తన దేహసంబంధుల గురించిలైైన తానున్ను 
అవలంబింపక పోయినచో, వారిగృహస్థాశ్రమ సంబంధ కులాచారములు జరుగవు 
దానికి భఖయవడిటైైంన కులాచారమును తవృనినరిగా నంగీకరింవ 
వలసియుండును పాళముతో కట్టబడిన పశువు ఏలాగున హద్దు దాటి 
పోవుటకున్ను, స్వేచ్చగా సంచరించుటకున్ను, విశాలవిశ్చములో విహరించుటకున్ను 
సాధ్యము గాదో, ఆలాగున గృహస్థాశ్రమములో నుండువాడు బ్రహ్మజ్ఞానియైనను 
కులాచారముల ననుసరింపవలసియున్నది 


ఎంత బలము పరాక్రమము గల సింహమైనను, బోనులో పడిన నేలాగున 
నుండునో, ఆలాగున నెంత విజ్ఞానము గలిగిన వాడైనను గృహనస్థాశ్రమమను 
హద్దులో నుండిన, నిర్భయముగా ధర్మబోధ చేయుటకు శక్తి గలిగి యుండడు 
సుందరమైన పంజరములో సుకుమారమైన ఆహారముతో, మనోహరమైన 
ప్రదేశములో నుంచబడిన పక్షియెనను, నేలాగున స్వేచ్చారహితమైన బంధనములో 
నుండవలసి యున్నదో, ఆలాగున గృహస్థాశ్రమములో నుండువాడు గూడ, 
నింద్రియ సౌఖ్యములు, సుందరభవనములు, హితమగు ఆహారములు గలిగి 
యుండినమ పంజరములో గల పక్షివలెనే జీవించవలసి యుండును బోనులో 
బడని మృగరాజు ఏలాగున స్వేచ్చగా, గంభీర భావముతో అరణ్యములో సంచరింప 
గలుగునో, పంజరమునుండి బయటపడిన విహంగ మేలాగున నిష్టమైన వృక్షశాఖలో 
నుండి పావనమగు పీవనము ననుభవింప గలుగునో, ఆలాగున గృహాది 
బంధనముల నుండి విముక్తుడైన జీవిగూడ (ప్రశాంత (ప్రసన్నజీవితమును 
గడుపగలుగును కావుననే సంన్యాసపద్దతి ధర్మము ననుష్టించుటకున్ను, 
ధర్మమును లోకములో సంచరించి బోధించుటకున్ను ఏర్పడినదను తత్త్వమును 
(గ్రహించియే, హిందూమతము నందేగాక బౌద్ద, జైనాది మతస్థులున్ను, (కైస్తవ 


400 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


మహమ్మదాది మత (ప్రవర్తకులున్ను ఈ సంన్యాస పద్దతి నవలంబించుచున్నారు 
కావుననే అట్టి పుణ్యజీవులను, మత(ప్రబోధకులను, నిష్టాపరులను, ఆ యా 
మతస్థులు పవిత్రభావముతో నాదరించి, వారికి కావలసిన సహాయములు 
చేయుచున్నారు ఇక ఆచారమహిమను గురించి శాస్త్రములలో చెప్పబడిన కొన్ని 
('ప్రమాణవాక్యములను నిరూపించెద 


ఆచారేణ నరో దేవి నుఖత్వమువజాయతే | 
అనాచారేణ పాపేన నాశం యాతి తధా (ధ్రువమ్‌ ॥ 


ఇది యీశ్వర వాక్యము, ఓ పార్వతీ! మనుజుడు సదాచారమువల్లనే 
ఇహపరసుఖములను పొందగలుగును అనాచారమగు పాపముచే నిశ్చయముగా 
నతడు నశించును ఆ సంఘముగూడ క్షయించును 


కృషికారో యధా దేవిచ్చన్నం బీజం నునంస్టితమ్‌ : 
యాదృశం తు భవత్యేతత్తాదృశం వలమశ్నుతే ॥ 


ఓ దేవీ! కృషికారుడు ఏ బీజమును భూమియందు నుంచుచున్నాడో, 
దాని ననుసరించిన ఫలము నేలాగున పొందుచున్నాడో, ఆలాగున మానవుని 
యొక్క ఆచరణ మంచిదిగాని, చెడ్డదిగాని అయియుండినచో దాని ననుసరించిన 
ఫలము నాతడు తప్పక పొందవలసి యుండును బీజమును పెట్టువారు 
సంన్యాసులైనను లేక గృహస్థులైనను, (బ్రాహ్మణులైనను, లేక అబ్రాహ్మణులైనను, 
లేక పురుషులైనను, లేక (స్త్రీలైనను, వారు వారు పెట్టిన బీజము ననుసరించిన 
ఫలము నేలాగున తప్పక పొందుదురో, ఆచరణయొక్క రహస్యమున్ను అట్టిదే 


ఉత్తమాం వృత్తిమాఢ్రిత్య నీచవృత్తిం సమాశ్రితః | 
ఆరూఢపతితో జ్ఞేయః నర్వకర్మబహిమృత: ॥ 


ఎవడైతే మిక్కిలి పావనమగు సన్న్యానవృత్తి నవలంబించి నీచవృత్తి 
గలవాడగునో వానిని ఆరూఢపతితుడని తెలిసికొనదగినది. ఆరూఢపతితు డనగా 
నెత్తైన స్థానమును పొంది (క్రిందకు జారి పడిపోయినవాడని అర్థము. అట్టి పతితుడు 
సమస పుణ్యకార్యముల నుండి బహిష్కరింపబడదగిన వాడు 


తాలి 


సన్న్యాసయోగము 401 


వలం కతకవృక్షన్య యద్యవ్యంబు(ప్రసాదకమ్‌ । 
న నామగగ్రహణాదేవ తస్య వారి ప్రసీదతి! 


చిల్లగింజయొక్క పేరును చెప్పుటమా'త్రముచే నేలాగున మలినజలము 
శుద్దము గాజాలదో, ఆలాగున సన్యాసము (గ్రహించుటచేతగాని, పేరుమార్చుట 
చేత గాని, ఆత్మ శుద్దిని పొందజాలదు కతక రేణువు నందు మలిన జలమును 
శుద్రపరచెడు శక్తి గలిగినప్పటికిన్ని నీటియందు దానిని ఆజగదీయుట చేయనిచో 
నెట్టు శుద్దము గాజాలదో వేషమున్ను పేరున్ను, మాత్రము గలిగి, తగిన 
అనుష్టానము లేనిచో అంతమాత్రమే గలుగును 


అంతస్తిమిరనాశాయ శాబ్దబోధో నిరర్భకమ్‌ | 
న నశ్యతి తమో నామ కృతయా దీవవార్తయా ॥ 


రాత్రికాలమున గృహాన్తరాళములో గల చీకటి నశింపవలసియుండిన, 
దీపము వెలిగింపక, దీపముయొక్క పేర్లు ఎన్ని సార్టు ఉచ్చరించినను నేలాగున 
అంధకారము నశింపదో, ఆలాగున సంన్యాస వేషము వేయుటచేగాని, గొప్ప 
మహిమగల పేరులను పెట్టుకొనుటచేగాని, అంతరాత్మయందు చక్కని 
అనుష్టానము లేనిచో, హృదయాన్తరాళములో గల తమస్సు నశింపదు. 


న శాస్త్ర మాత్రపారేన యోగసిద్దిః ప్రజాయతే | 
న వేషధారణం సిద్దేః కారణం న చ తత్కధా ॥ 


శాస్త్రపరనము మా(త్రముచే జ్ఞానసిద్ది గలుగదు అలాగున వేషధారణము 
చేతనే జ్ఞానము సిద్దింపదు. ఆలాగున మహిమాతిశయము గల పేర్లచేతను 
జ్ఞానము లభింపదు లేక, శాస్త్రము చదివి, యుపన్యాసము లిచ్చుటచేతను, 
(గ్రంధకాలక్షేపము చేయుటచేతను దానికి తగిన ఆచరణ లేనిచో ఆత్మజ్ఞానము 
'పకాశింపదు 


(బ్రహ్మచారీ గృహస్టో వౌ వాన ధల వ్రాత: 1 


యది హి స్యాత్సృంయతాత్మా న కలో ముక్తి మావుయాత్‌ u 


402 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


(బ్రహ్మచారియైనను, గృహస్టుడైనను, వానప్రస్థుడైనను, సంన్యాసియైనను, 
ఆత్మసంయమము గలిగి యుండిరేని తప్పక యిచ్చటనే జీవన్ముక్తిని పొందుదురు 

(త్రిదండ ధారణం మౌనం జటాభారో2ధ ముండనమ్‌ । 

వల్కాలాజిననంవేష్టం (వ్రతచర్యాభిషేచనమ్‌ ॥ 

నర్వాణ్యేతాని వై మిధ్యా యది భావో న నిర్మలః ॥ 

తిదండధారణముగాని, మౌనముగాని, జటాధారణముగాని ముండనము 
గాని, వల్కలము(నారవస్త్రముగాని, లేక కృష్ణాజినవ్యాఘ్రాజిన ధారణముగాని, 
ఏకాదశ్యాదివ్రతములుగాని, తీర్థయాత్ర మొదలగు పావన చిహ్నములుగాని 
గలవాడైనను, ఎవనియొక్క భావము నిర్మలమైనది గాదో అతనికి పై చెప్పిన 
అంగము లన్నియు వ్యర్ణములే 

ముక్తిన్తు (బ్రహ్మతత్యజ్ఞానా దేవాన్య న చాన్యధా । 

న్వ(ప్రబోధం వినానైవ స్వన్వప్నోహీయతే కధమ్‌ ॥ 

జీవన్ముక్తి (బ్రహ్మతత్వజ్ఞాన మొక్కదానిచే మాత్రము గలుగునేగాని 
వేరువిధముగా గలుగదు స్వప్నావస్థలో నుండేవాడు జా(గ్రదవస్థకు రానిచో, 
నేలాగున కలలు మిధ్యయను బోధము గలుగదో, ఆలాగున ఆత్మబోధము 


గలుగనిచో అజ్ఞానముచే గలిగెడు (భ్రాంతులు స్వప్నములోవలె కలలు అను జ్ఞాన 
ముదయించదు 


నాస్తి (శ్రద్దానమం పుణ్యం నాస్తి శ్రద్దానమం సుఖమ్‌ । 
నాస్తి శ్రద్దానమం తీర్ణం నంసారే ప్రాణినాం నృవ ॥ 


ఓ రాజా! సంసారమందు ఫప్రాణికోట్లకు (శ్రద్దకు సమానమైన పుణ్యము 
లేదు (శ్రద్దకు సమమైన సుఖమున్ను లేదు శ్రద్దకు సమానమైన తీర్థమును లేదు 


(శద్దావినయ నంయుక్తః శాంతిదాన్యాది నంయుత: | 
యావత్‌ జ్ఞానోదయ స్తావద్వేదాన్హార్థం నిరూవయేత్‌ ॥ 


శ్రద్దా వినయములతో గూడినవాడును, శమదమాదులతో నుండువాడును, 


సన్నాసయోగము 403 


నెంతవరకు ఆత్మజ్ఞానోదయము గలుగలేదో అంతవణకు వేదాన్లార్థమగు 
(బ్రహ్మమును పొందుటకు మనన నిదిధ్యాసములు చేయవలయును అంతవరకు 
(బ్రహ్మవిచారమును మానరాదు 


ఇంద్రియేము చ నర్వేషు వాగువస్తా మహాబలౌ । 
ఆదౌ తయోర్డయే యత్నం కుర్యాద్యోగీ విశేషతః ॥ 


ఇంద్రియము లన్నిటిలోను, జిహ్వీంద్రియమున్ను, గుహ్యేంద్రియమున్ను 
గొప్పుబలము గలవి కావున యోగియైనవాడు ఈ రెండింద్రియములయొక్క 
జయముకొరకు విశేష ప్రయత్నమును చేయవలయును 


వృధివ్యాం యాన్తి భూతాని జిహ్యోపస్ట నిమిత్తకమ్‌ | 
జిహ్యోవన్థ వరిత్యాగే కో న ముచ్యేత బంధనాత్‌ ॥ 


ప్రవంచములోగల సమస్తప్రాణికోట్టున్ను జహ్యోపస్టల నిమిత్తము 
మాయలోబడి బంధనము నొందుచున్నవి ఈ జిహ్వే(న్దియ గుహ్యేంద్రియముల 
జయించినవాడు ఎవడు ముక్తుడు గాకుండును? ప్పధివ్యాం కిం ప్రయోజనమ్‌ 
అని పారాన్రరము అట్టివానికి లోకముతో నేమిసంబంధము? మనుష్యులేగాక, 
'ప్రాణికోట్టే గాక, రాక్షసాసురులు, దేవతలతో సహ, యీ రెండింద్రియములచేతనే 
మాయయందు బద్దులగుచున్నారు వాగింద్రియమున జ్ఞానేంద్రియమగు 
రననేం[ద్రియమున్ను, కర్మే(న్రియమగు వాక్కున్ను గలదు ఆలాగున 
గుహ్యేన్రియమందు విసర్దనమున్ను, మాయామోహ ఆనందమున్ను గలదు 
తక్కిన యింద్రియము అన్నిటిలోను ఒక్కొక్క వృత్తిమాత్రమే యున్నది ఈ 
రెండింటిలో నుండు అధికమగు ఒక్కొక్క దానిని త్యజించిన సర్వేంద్రియముల 
వలె సమత్వము గలుగును అప్పుడే సమరసజ్ఞానము (బ్రహ్మనిష్టులకు సిద్దించును 

మరియు ఏ ద్వారమునుండి యీ జీవులన్నియు బుట్టుచున్నవో, 
ఆద్వారము ఎంతవరకు తెరువబడియుండునో అంతవరకు జీవులకు 
జననమరణములు తప్పవు ఎపు డాద్వారమును మూసి వేయుదురో, అట్టి జీవులకు 
మరల జనన మరణ రహితమగు స్థితి గలదా! లేదా! అను సంశయము గలవారు 
F27 


404 శ్రీిమలయాళ సద్గురు గ్రంధావళి 


దీనిని గురించి, చింతించిన న్వయముగా వారికే అర్హమగును ఈ 
రెండింద్రియములలో రసనేంద్రియమును జయించుట మరింత ప్రయాసము 
జిహ్వీంద్రియము యొక్క జయము గలుగనిచో, తక్కిన సర్వేంద్రియములను 
జయించినవాడై యున్నప్పటికిన్ని, ఇంద్రియ జయము గలవాడు గాజాలడు 
రసనేం[ద్రియ మొక్కటి జయించినచో, తక్కిన యిం(దియము లన్నిటిని 
జయించినవాడే యగునని శాస్త్రము 


తావబజ్జితే[న్షియో న స్యాద్విజితాన్యే(న్దియః వుమాన్‌ । 
న జయే(ద్రననం యావజ్జితం నర్వం జితే రాసీ ॥ 


పురుషుడెంతవరకు రసనేంద్రియమును జయించలేదో అంతవరకు 
సర్వేంద్రియములను జయించినవాడైనను, ఇంద్రెయజయము గలవాడు గాడు 
రసనేంద్రియ మొక్కటి జయించినచో, తక్కిన సర్వేంద్రియములను జయించిన 
వాడే యగును 

బహుజన్మకృతై: వుణ్రార్వైరాగ్యం ఖలు జాయతే । 

వైరాగ్యేణ వినా జ్ఞానం కదాచిన్నోవజాయతే ॥ 

జనులారా! సర్వవిషయములలో విరక్తి గలుగుట సామాన్యమైనది కాదు 
అనేక జన్మములలో జేసిన పుణ్యములయొక్క (ప్రభావముచేతనే నిశ్చయముగా 
వైరాగ్యము గలుగును వైరాగ్యము వినా ఒకప్పుడున్ను ఆత్మజ్ఞాన సాక్షాత్కారము 
గలుగదు, ఇపుడు ఆచరణను గురించి చెప్పవలసిన ముఖ్య విషయము 
తెలుపడమైనది 


జపేచ్చ (ప్రణవం నిత్యం జితాత్మా విజితే(న్దియః | 
పరేద్యువనిషద్వాక్యం వేదాన్హార్థాంశ్ళ చిన్తయేత్‌ ॥ 


సంన్యాసిలైైనవాడు మనస్సు మొదలుగాగల సర్వేంద్రియములను 
నిగ్రహించుకొని, నిత్యము అర్హసహితముగా ప్రణవము జపించవలెను ఆలాగున 
నుపనిషద్వాక్యమును పరించుటయు, వేదాన్తార్థమగు (బ్రహ్మమును చింతనమున్ను 
నిత్యము చేయవలయును 


సన్న్యాసయోగము 405 


సర్వేషామేవ పాపానాం నంభ్హాతే సమువన్టితే i 
తారం ద్వాదశసాహ(స్రమభ్యసే చ్చేదనం హి తత్‌ ॥ 
యస్తు ద్వాదశ సాహ(స్రం ప్రణవం జవతే౭ న్వహమ్‌ ॥ 


సమస్తములగు పాపములయొక్క సంఘాతముతో గూడుకొన్నప్పటికిన్ని 
ద్వాదశసహ(స్రము తారక మం(త్రమగు (ప్రణవమును పరమాత్మ భావముతో 
జపించినచో అదే ఆ పాపములన్నిటిని భస్మమొనర్చును ఏ (బ్రహ్మనిష్టుడైతే 
ప్రతిదినమున్ను పం(డెండువేలు ప్రణవమును (బ్రహ్మభావముతో గూడి 
జపమొనర్చునో, అట్టివానికి నర్వదోషములు నశించి అచిరకాలములోనే 
(బ్రహ్మసాక్షాత్కారము ప్రకాశించును “పరం బ్రహ్మ ప్రకాశతే” అని పారాంతరము 


ఓమ్‌ తత్‌ సత్‌, శాంతిశ్ళాంతి శాంతిః. 
Es అజడకప్రైల-- 


ఈ యాత్మపురాణము శ్రీ విద్యారణ్య గురువరుని యాచార్యుండగు 
శంకరానంద మునీం(ద్రునిచే విరచితము ఇది 18 అధ్యాయములతో గూడినది 
ఇదివరలో ఆం(ధ్రానువాదము గలుగని మహోన్నతమగు అధ్యాత్మ శాస్త్రము 
దీనియందు బృహదారణ్యకోపనిషత్తునందుగల యాజ్ఞవల్క్య మై(త్రేయీ 
సంవాదమునుగురించి చెప్పుచూ మై(త్రేయికి గూడ సంన్యాసము నిచ్చునపుడు 
(స్రీలకున్ను సంన్యాసాధికారము గలదని నిరూపించెడు భాగమును మాత్రము 
ఇచట తెలుపడమైనది విస్తారముగా చూడగోరువారు ఆత్మపురాణ సప్తమాధ్యాయ 
మున జూడవచ్చును సంస్కృత శ్లోకమున్ను, సంస్కృత టీకయున్నుగల (గ్రంధ 
మొకటి గలదు హిందీ తాత్పర్యము మాత్రముగల మరియొక గ్రంధము గూడ 
నుంటున్నది సప్రమాధ్యాయమున 


406 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


దేహేం(ద్రియైర్మనో యుక్తైెర్ఫూతానామభయ(ప్రదః । 

చచార వసుధాం కృత్నాం రవిచ॥(దన్ద విదేశితః ॥ 

శరీర వాజ్మనస్సులచే సర్వ(ప్రాణులకు అభయదానము నొసంగుచున్నవాడై, 
అమ్మునీశ్యరుడు సూర్య చంద్రులవలె రాగ ద్వేషాది రహితుడై భూలోకమునందు 
విచరించుచుండెను 


యాజ్ఞవల్క్య యధా తద్వన్నైత్రేయ్యపి చచార హ । 

సంన్యాసలింగరహితా భువమాత్మ స్వరూపిణీ ॥ 

అట్లే బ్రహ్మవేత్తయగు మైత్రేయి కూడ సంన్యాసాశ్రమమును స్వీకరించి 
ఆత్మస్వరూపానుసంధాన పరాయణయై లోకమునందు సంచరించుచుండెను 
వారిద్దరికిన్ని విశేషమేమనగా మునీశ్వరుడు లింగసంన్యాసమును స్వీకరించెను 
మైత్రేయి అలింగ సంన్యాసమును స్వీకరించెను దండగ్రహణ సన్బ్యాసమునకు 
లింగసంన్యాసమనియు, దండ(గ్రహణము లేక యొనర్చు సంన్యాసమునకు 
ఆలింగసన్న్యాసమనియు పేర్లు దీనిని విడిచి కాషాయ కమండలములతో గూడిన 
తక్కిన భిక్షాటనాది బాహ్య ధర్మములయందును, శమ దమాద్యంతర్హర్మము 
లయందును ద్వివిధ సంన్యాసములును సమానములే దండమును ధరించెడు 
బ్రాహ్మణ సంన్యాసులకు గూడ దండమును త్యజించెడు కాలపరిమితి యొకటి 
కలదు. దండముండువణుకు కర్మము గలదు కాలపరిమితి అయిన తర్వాత 
విధిప్రకారము దండత్యాగమును జేసి దండరహితమైన కాషాయ కమండలములు 
గలది లింగ సంన్యాసమనియు, ఇవి లేనివై సర్వసంగ పరిత్యాగులై ఆత్మ 
సంన్యాసము గలవారిది ఆలింగ సంన్యాసుమనియు చెప్పబడును. 


శిష్యుడు . - హే భగవన్‌! గురువర్యా! ఆ యాజ్ఞవల్క్య్యమునీశ్యరునివలె 
మైత్రేయి గూడ దండధారణమేల చేయ లేదు? 


ద్విజోత్తమన్య లింగం స్యాచ్చతుర్భాశ్రమ వాసినః । 
వర్షినామపి నాన్యేషాం కుత ఏతత్‌ (స్రియో భవేత్‌ ॥ 


సన్న్యాసయోగము 407 


(బ్రహ్మచర్యాదికం ధర్మం చతుర్జాశ్రమవాసినామ్‌ | 
యోషిదాద్యాశ్చ కుర్వంతు ఆ(శ్రమస్య విధారణమ్‌ ॥ 


గురువు -హేశిష్యా! దండ(గ్రహణ సంన్యాసమునకు బ్రాహ్మణు డొక్కడే 
యధికారి క్షత్రియ వైశ్యులకును, (స్తీలకును నందు నధికారము లేదు పూర్వపుణ్య 
ప్రభావముచే నేయే క్షత్రియ వైశ్యులకును, తైవర్షిక (స్తీలకును, ఈ సంసారమందు 
ఉత్కట వైరాగ్య మేర్ప్చడునో ఆ యా క్షత్రియ వైశ్యులు, (స్త్రీలును అలింగ 
సంన్యాసమును స్వీకరించి, లింగ సంన్యాసులవలెనే అహింసా, (బ్రహ్మచర్య సత్యాది 
సకల ధర్మములను సంపాదింపవలయును అహింసాది ధర్మములయందు 
సకల(ప్రాణులకును అధికారము గలదు 


అనుభూతి ప్రకాశము 


ఈ (గంధముయొక్క పేరైన వినినవారు చాల అరుదుగానే యుందురు 
ఇది సంస్కృత మూలశ్టోకములను మాత్రము గలిగినది దీనికి సంస్కృత 
వ్యాఖ్యానము గాని, మరి యేభాషాంతరీకరణముగాని యిదివరకు ఉండలేదు 
సంస్కృతములో గల అనేక (గ్రంధములకు హిందీ అనువాదము ఉన్నది ఈ 
అనుభూతి ప్రకాశము మూలముతో మాత్రముండుట చూచిన నీ (గంధము 
యొక్క కారిన్యము గోచరమగును దీనియందు 20 అధ్యాయములు గలవు 
2805 శ్లోకములతో గూడినది ఇది యుపనిషత్తులలోగల వేదాంతముల సారముతో 
గూడినది దీనిని (వ్రాసినవారు శ్రీవిద్యారణ్య గురువరుడు ఈలాటి లోకోన్నత 
(గ్రంధముగూడ భాషాన్తరీకరణముగాక యుండుట నాలోచించిన నిప్పటికిన్ని 
బ్రహ్మవిద్యాగ్రస్థానమునకు లోకమెంత దూరముగా నుంటున్నదో విచారణీయము 
ఈ అనుభూతి (ప్రకాశము నప్తదశాధ్యాయమున (స్రీశూ(ద్రులకు గూడ 
సంన్యాసాధికారము గలదని శ్రీ శంకర భగవత్పాదాచార్యు లంగీకరించినట్లు 
కనుపించుచున్నది ఆ శ్రోకముగూడ (ప్రమాణముగా నిరూపింపబడుచున్నది 
అనుభూతి ప్రకాశమున సప్రదశాధ్యాయమున 163 క్లో ॥ 


408 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


విద్యాంగం తతృలాత్మానం గార్గీవిదురయోరపి । 
స్రీశూ[ద్రయో ర్భావ్యకారః సంన్యాన మనుమన్యతే ॥ (17-163) 


విద్యకంగమై, విద్యాఫలమైన సంన్యాసము స్తీ శూద్రులైన గార్గీ విదురులకు 
భాష్యకారు డంగీకరించెను అనగా (బ్రహ్మజ్ఞానము కలుగకముందు, దానికై (స్త్రీ 
శూద్రులు సంన్యసింప నర్హతలేదని వివిదిషా సంన్యాసమును నిషేధించి పూర్వ 
పుణ్యమువలన జ్ఞానముగలిగిన తరువాత గస్తీ శూద్రులు విద్వత్సంన్యాసాశ్రమము 
నవలబింప నర్జ్హులని సమ్మతించినాడని తాతృర్యము భాష్యకారుడనగా 
శంకరభగవత్సాదులు 


బ్రహ్మ నిలయము 


సంన్యాసాశ్రమమును (గ్రహించువాడు తనయొక్క ఆత్మ పవిత్రతను 
మాత్రము చూచిన చాలదనియు, బ్రహ్మవేత్తలైన మహనీయులకు నే విధమగు 
అవమానము గలుగనీయక చూడవలయుననియు ఈ వాక్యము దెలుపుచున్నది 
అనగా తనయొక్క వర్తనమును చూచి మహనీయాత్ములగు వారు గూడ 
ఈలాగున నుందురని లోకము తలంచును కావున పూర్వులున్ను, ఆధునికులు 
నగు (బ్రహ్మనిష్టులకు నే విధమైన చెడుమాటలు గలుగనీయక బహుజా(గ్రత్తతో 
నుండవలయునని తాత్పర్యము 


అదూషయన్‌ సతాం మార్గం ధ్యానయుక్తో మహీం చరేత్‌ । 
శుచౌ దేశే నదా భిక్షు; స్వధర్మ మనుపాలయన్‌ ॥ 


భిక్షువైనవాడు అనగా సంన్యాసియైనవాడు సత్పురుషుల మార్గమునకు 
నేలాటి దూషణమున్ను గలుగనీయక, సదా ధ్యానయుక్తుడై భూమియందు 
సంచరింపవలయును శుద్దమైన ప్రదేశమందు మాత్రమే యెల్లపుడు నుండువాడై 
యతిధర్మమును లెస్సగా పాలించువాడై యుండవలయును “శుచా దేశే” అని 
విధించుటచే శుద్దమైన యోగ్యమగు (ప్రదేశమందు మాత్రమే యుండవలయును 


సన్న్యాసయోగము 409 


భైక్షాటనం చ మౌనిత్వం తపో ధ్యానం విశేషత: | 
సమ్యక్‌ జ్ఞానం చ వైరాగ్యం ధర్మో యం భిక్షుకే మతమ్‌ ॥ 


భిక్షాటనము, మౌనము, తపస్సు, విశేషమైన ధ్యానము, నిజమైన జ్ఞానము, 
విషయవైరాగ్యమున్ను సంన్యాసియొక్క ధర్మమని వేదసమ్మతము 

పరమాత్మని యో రక్తో విరక్తో£ పరాత్మని | 

సర్వేషణ వినిర్ముక్త న్స భైక్ష్యం భోక్తుమర్హతి ॥ 


పరమాత్మయందు నిరంతరము ఆసక్తిగల చిత్తము గలవాడై పరాత్మ 
కన్యమైన దేనియందును ఆసక్తి లేనివాడై సమస్తములైన యీషణాదులనుండి 
విముక్తుడై యుండు ఏ సంన్యాసి గలడో, అట్టి స్థితిలో నుండువాడు మాత్రమే 
భిక్షాటనమున కర్షుడు 


యస్మిన్‌శాంతి శృమశ్ళాచం సత్యం నంతోష ఆర్జవమ్‌ । 
అకించన్య మదంభళ్చ న కైవల్యా(శ్రమే వసేత్‌ ॥ 


ఎవనియందు (ప్రకృతి రహితమైన ప్రశాంతియు, శమమనెడు అంతరి(న్షియ 
నిగ్రహమున్ను, బాహ్యాభ్యంతర శుద్దియు, సత్యమున్ను, ఎల్లపుడు సంతోషమును, 
బుజు(ప్రవర్తనమును, విశాలభావమును, డాంబికము లేక యుండుటయును 
గలిగియుండునో వాడే కైవల్యాశ్రమమందు (బ్రహ్మనిలయమందు) నుండును 


అతీతాన్న న్మరేద్భోగాన్న తధా నాగతా నపి | 
(ప్రాప్తాంశ్చ నాభినందేద్యః న కైవల్యా(శ్రమే వసేత్‌ ॥ 


ఎవడైతే యిదివరలో జరిగిపోయిన భోగములనున్ను స్మరింపడో, ఆలాగున 
రాబోయెడు భోగములగూర్చి తలంపడో, వర్తమానమందు 'ప్రాప్తమైన సుఖ 
దుఃఖములను గురించి హర్షించుటగాని, క్లేశము గలుగుటగాని గలిగియుండడో 
అట్టివాడు కైవల్యాశ్రమమందు (కైవల్య పదవియందు) నుండుట కర్షుడు 


అంతస్థ్రానీం[ద్రియాణ్యంతర్భహిష్టానవ్విషయాన్భహిః | 
శక్నోతి యస్పదా కర్తుం న కైవల్యాశ్రమే వసేత్‌ ॥ 


410 శ్రీమలయాళ సద్గురు (గ్రంధావళి 


ఎవడైతే అంతరింద్రియములను ఆంతరమందును, బాహ్యేంద్రియము 
లను బాహ్యమందును, నిలుపుటకు సదా శక్తి గలిగి యుండునో, అట్టివాడు 
కైవల్యాశ్రమమందు (ముక్తిపదవియందు) నుండుట కర్పుడు అంతరిం(ద్రియ 
నిగ్రహమగు శమమున్ను, బాహ్యేంద్రియ నిగ్రహమగు దమమున్ను ఎవడు 
గలిగియుండునో, లేక లోపల నుండెడు నిం(ద్రియములను లోపలనే నిలుపుటయు, 
అనగా బాహ్యములోనికి రానివ్వకయు, బాహ్యములైన విషయములను లోపలికి 
అనగా మనస్సులోనికి రానివ్వక చేయగలుగునో, వాడే మోక్షస్థానమందు 
నుండుటకు తగినవాడు 


(ప్రాణే గతే యధా దేహః నుఖం దుఃఖం న విందతి | 
తధాచే(త్రాణయుక్తో౭ పి న కైవల్యాశ్రమే వసేత్‌ ॥ 


ప్రాణరహితమైన దేహము ఏలాగున సుఖముచేగాని, దుఃఖముచేగాని, 
చలింపదో, ఆలాగున (ప్రాణముతో గూడియున్నప్పుడు ఎవడైతే సుఖదుః 
ఖములనెడు ద్వంద్వములను పొందడో, వాడే కైవల్యాశ్రమమందు (బ్రహ్మపద 
మందు) నుండుటకు తగిన యోగ్యత గలవాడగును 


ధృతిః క్షమాదమో౭_ సేయం శౌచమిగన్తియని(గ్రహః । 

ధీర్విద్యా సత్యమ(క్రోధో దశకం ధర్మలక్షణమ్‌: ॥ 

ధర్మానుష్టానమందు ధైర్యమున్ను, క్షమయు, దమమున్ను, అస్తేయము 
(పరుల వస్తువును వారికి తెలియక (గ్రహింపక యుండుటయు), బాహ్యాభ్యన్తర 
శుద్దియు, ఇం(ద్రియని(గ్రహము, (బ్రహ్మవిషయమును (గ్రహించుటకు తగిన 
శుద్దమైన బుద్దియు, ఆత్మవిద్యయు, సత్యమున్ను, (క్రోధరాహిత్యమున్ను - ఈ 
పదియున్ను ధర్మలక్షణ మగును 

యన్య వాజ్మననీ శుద్దే సృమ్యగ్గుప్తే చ నర్వదా । 

న వై నర్వ మవాప్నోతి వేదాన్లోవగతం ఫలమ్‌ । 

ఎవనియొక్క వాక్కున్ను, మనస్సున్ను శుద్ధములై యుండునో అనగా 
మనస్సునందు తలంచినట్టు చెప్పుటయు, చెప్పినట్టు చేయునో, లెస్సగా నీ 


సన్న్యాసయోగము 411 


రెండిం(ద్రియములు (వాజ్మనంబులు) ఎల్లపుడు నియమితములై యుండునో, 
వాడు వేదాన్రములో చెప్పబడిన సమన్తవలమును పొందగలుగును అని 
నారదపరి(వ్రాజకోపనిషత్తు 


యధా చ మలినే వస్తే రంగళ్ళుభతరో నహి। 
క్షాళనే హి కృతే శుద్దే సర్వో రంగః (ప్రనజ్ఞతే ॥ 


ఏలాగున మలినమైన వ(స్రమందు రంగు శుద్దముగా అంటుకొనదో, లేక 
'ప్రకాశింపదో, దానిని శుద్దముగా నుతకగా సర్వవిధములగు రంగులున్ను ఎట్టు 
పట్టుకొనునో, ఆలాగున అంతఃకరణములోగల మాలిన్యము నశించు పర్యంతము 
మనస్సునందు (బ్రహ్మభావము స్థిరముగా నిలువజాలదు 


మలినో హి యధా౨-2.దర్శో రూపాలోకన్య న క్షమః । 
తధా౭_ వివక్య్వకరణ ఆత్మజ్ఞానన్య న క్షమః ॥ 


మలినమైన అద్దమందు తనయొక్క స్వరూపము ఏలాగున శుద్దముగా 
ప్రతిఫలించదో, చూచుటకున్ను సాధ్యపడదో, ఆలాగున పరిపక్వాన్తుకరణము 
లేని హృదయమందు గూడ ఆత్మను దర్శించుటకు శక్తి గలుగదు 


ఇపుడు శివానందలహరియందు శ్రీశంకర భగవత్సాదులు తెలిపిన రెండు 
శ్లోకములు అందరును మికి,లి జాగరూకతతో (గహించదగినవి. సదా పరనము 
ధే చై బుక్కు (6 
చేయదగినవి 


వటుర్యా గేహీ వా యతిరపి జటీ వా తదితరో 
నరో వాయః కళ్ళ్చిద్భవతు భవ కిం తేన భవతి । 
యదీయం హృత్పద్మం యది భవదధీనం వశువతే 
తదీయస్వ్వం శంభో భవసి భవభారం చ వహసి ॥ 


మానవుడు (బ్రహ్మచారియైనను, గృహస్టుడైనను, సంన్యాసియైనను, 
జటాధారియగు వానప్రస్థుడైనను, మరియిక నెట్టివాడైనను కానిమ్ము అందుచేత 
ఓ సర్వేశ్వరా! ఏమి యగును, సకల భూతనాయకా! యెవని సంబంధమైన 
హృదయకమలము నీయందర్పితమై నీయధీన మైనదిగా నుండునో, వాని 


412 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


సంబంధుడుగా నీవు అగుదువు ఓ శంకరా! వాని సంసార భారమంతయు నీవే 
భరింతువు (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సంన్యాసులలో నెవరైనను, అట్టి 
యాశ్రమములో దేనియందును చేరనివాడై యుండినను సస్రీయైనను, ఎవరియొక్క 
మనస్సు పరమేశ్వరునియందు సంలగ్నమై యుండునో అట్టివారి సర్వభారము 
లున్ను ఆ దయామయుండగు సర్వేశ్వరుండు భరించి మోక్షమును గూడ 
గలుగజేయును 


గుహాయాం గేహే వా బహిరపి వనే వా౭ (ద్రికిఖరే 
జలే వా వహ్నౌ వా వసతు వనతేః కిం వద వలమ్‌ |; 
సదా యస్యైవాతః కరణమపి శంభో తవ వదే 

స్పితం చేద్యోగో2.సొౌనచ పరమయోగి న చ నుఫీ ॥ 


కొండగుహయందో, స్వగ్యహమందో, బయట నెచ్చటనో, అరణ్యమునందో, 
పర్వతశిఖరమునందో, జలమునందో, పంచాగ్ని మధ్యమందో, నివసించుగాక! ఓ 
ఈశ్వరా! అట్టు నివసించిన మా(త్రమున్మ నేమి ఫలమో చెప్పుము అట్టి స్థలములో 
నుండు మాత్రముచే ఫలమేమియు లేదనుట ఎవనియొక్క మనస్సు ఎల్లపుడున్ను 
నీయొక్క పాదమునందే నిలిచియుండునో అట్టు నిలుచుటయే యోగము 
అట్టివాడే నిర్వికల్ప సమాధిగల పరమయోగియు, పరమానందము గలవాడును 
అగును. ఇట్టు చెప్పుటచే స్థానములు గొప్పవి కావనియు, మనస్సు పరమేశ్వరా 
యత్రముగా గలిగియుండిన, ఎవడైనను, ఎచ్చోటనైనను నుండినప్పటికిన్ని ముక్తి 
గలుగుటలో నేలాటి సందేహము లేదనియు తెలుపడమైనది. మటియు దైవభక్తి 
సంపూర్ణముగా మొదటనే గలిగి యుండవలయుననియు, అఇట్టైన మాత్రమే సకల 
విఘ్నములున్ను నశించుననియు, అట్టివాని సమస్త భారములున్ను సర్వేశ్వరుండే 
వహించుననియు, మోక్షమును గలుగజేయుననియు నిరూపించడమైనది 
ఇందువల్ల సంన్యానమే కావలయుననిగాని, వనములో నివసింపవలయు 
ననునదిగాని అవసరము లేదనియు, ప్రతికూల ముండిన మాత్రమే యత్యాశ్రమ 
మున్ను, ఏకాంతవాసమున్ను గావలసియున్నదని యిదివరలో నిరూపించిన శాస్త్ర 
(ప్రమాణములచేతను, యుక్తులచేతను, అనుభవముచేతను తెలుపడమైనది 


సన్న్యాసయోగము 413 


(బ్రహ్మ రాజన్యాభ్యాం శూ(ద్రాయ చార్యా చ సాయ చారణాయ. 


ఈ వేదవాణి బ్రాహ్మణులకువలెనే క్షత్రియులకు, క్షత్రియుల కెట్లో అట్టు 
వైశ్యులకు, శూద్రులకు, తమ తమ పుత్రులకు, భృత్యులకు, అతిశూ(ద్రులకు 
సయితము సమానముగా వర్తించును అని యజుర్వేదము 


పుణ్యము 


ఎంతో మహత్తరమగు పుణ్యవిశేషమువల్లనే అంతఃకరణములోగల పాపము 
నశించి జీవులకు విషయవిరక్తి గలుగును పిమ్మట సర్వేశ్వరుని యందనన్య 
భక్తియు, దానివల్ల నాత్మజ్ఞానమున్ను, తరువాత సర్వసంగ పరిత్యాగమగు 
సంన్యాసమున్ను గలుగును ఈ విషయమై [శ్రుతి స్మృతులు చెప్పిన కొన్ని 
వాక్యములు ఈ (క్రింద నిరూపించడమైనది అట్టి మహాత్ముని గనిన తల్లియున్ను, 
తండ్రియున్ను ఎంతో పుణ్యజీవులై యుందురు అట్టి మాతా పితరులు గూడ 
నుత్తమ గతిని పొందగలరు 


జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో వివ్రతా 
తస్మాద్వైదిక ధర్మమార్గపరతా విద్వత్యమస్మాత్ప్సరమ్‌ । 
ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో (బ్రహ్మాత్మనా సంస్ఫ్థితిః 
ముక్తిర్నో శతకోటిజన్మసుకృతైః పుణ్రైర్వినా లభ్యతే ॥ 


ప్రాణికోట్ట్లలో నరజన్మము మిక్కిలి దుర్లభమైనది అట్టి నరజన్మము 
లభించినను పురుషజన్మము మరింత పుణ్యవిశేషముచేతనే గలుగును దానిలో 
విప్రత్వము గలిగినను సత్యధర్మానుష్టానములు గలుగుట మరింత దుర్లభము 
దాని కంటెను విద్యా వినయత్వము గలుగుట మరింత దుర్లభము ఆత్మానాత్మ 
వివేచన జ్ఞానము గలుగుట మరింత దుర్లభము దానికంటెను బ్రహ్మాత్మానుభవ 
సిద్ది గలుగుట మిక్కిలి దుర్లభము సమస్త సంసార బంధనములనుండి విముక్తి 
గలిగి, జీవన్ముక్తుడై సంన్యాసి యగుట నూరుకోట్ల జన్మలయం దార్జింపబడిన 
పుణ్య విశేషము వల్ల లభ్యమగునేగాని, మరి యేమార్గము చేతను గలుగునదిగాదు 


414 శ్రీమలయాలళ సద్గురు [గ్రంథావళి 


అని శ్రీశంకర భగవత్సాదులు వివేక చూడామణియం దుపదేశించిరి 


కులం పవి(త్రం జననీ కృతార్థా విశ్శంభరా వుణ్యవతీ చ తేన । 
అపారనచ్చిత్సుఖసాగరే2..స్మిన్‌ లీనం పరే బ్రహ్మణి యన్య చేతః 


ఎవనియొక్క మనస్సు అఖండమగు సచ్చిదానంద పర్నబ్రహ్మమందు 
లీనమగుచున్నదో, అట్టివాడు జన్మించిన వంశము పావనమగును కన్నతల్లిగూడ 
కృతార్జురాలగును తండ్రియున్ను ధన్యుడగును అట్టి మహాత్ముని కనిన దేశమున్ను 
పావనమగును అని సూతసంహిత 


ధన్యా మాతా పితా ధన్యో గోత్రం ధన్యం కులోద్భవః | 

ధన్యా చ వనుధా దేవీ యత్ర స్యాద్గురుభక్తతా ॥ 

మహాత్ముండు ఏ కులములో జన్మించి సన్చ్యుసించునో ఆ పుణ్యాత్ముని 
కన్నతల్లి పుణ్యాత్మురాలగును తండ్రియొక్క జన్మమున్ను ధన్యమగును అతడు 
జన్మించిన గోత్రమున్ను పుణ్యవంతమగును, అతడు జన్మించిన దేశమున్ను 
ధన్యత్వము నాందును 


షష్టిం కులాన్యతీతాని షష్టిమాగామికాని చ | 
కులాన్యుద్దరతే (ప్రాజ్ఞః నంన్యస్తమితి యో వదేత్‌ ॥ 


ఎవడైతే నేను సంన్యసించితిని అని వచించునో, అనగా సంన్యాసియగునో, 
అతడు జన్మించిన వంశములో గల 60 తరముల పితరులున్ను, ఇక రాబోయెడు 
60 తరముల పితరులున్ను (ప్రేత లోకమునుండి యుద్దరింపబడి పుణ్యలోకమును 
బొందుదురు అట్టి ప్రాజ్ఞుడు తన వంశము నుద్దరించిన వాడగును 


నృత్యంతి పితరః సర్వే నంతుష్టాస్తన్య వంశజాః | 
దేవాశ్చ బుషయస్తృష్తాః ప్రయాంతి వరమం పదమ్‌ ॥ 
నిజమైన జ్ఞానము గలిగి యెవడు సంన్యసించునో అట్టి వాని వంశములో 


గల పితృ దేవతలందరు నానందభరితులై, నృత్యము చేయుచూ 
(ప్రేతలోకమునుండి విముక్తి గలిగి స్వర్గలోకమునకు వెళ్ళుదురు అట్టి పుణ్యాత్ముని 


సన్న్యాసయోగము 415 


జన్మమువల్ల దేవతలు ఆనందింతురు, బుషులు సంతుష్టిగల వారగుదురు ఆ 
వంశములో జన్మించిన వారందరున్ను సద్గతిని పొందుదురు. 


యన్య గేహం సముద్దిశ్య జ్ఞానీ గచ్చతి ను్యవ్రత | 
తన్య (క్రీడంతి పితరో యాస్యామః పరమాం గతిమ్‌ ॥ 


(బ్రహ్మనిష్టుడగు జ్ఞాని యెవని యొక్క గృహావరణములో నడుగు పెట్టునో, 
అట్టి గృహస్థుని యొక్క వంశములో పుట్టిన పితృదేవతలందరు పుణ్యలోకమును 
పొందుదురు 

కుక్షౌ తిష్టతి యస్యాన్నం యోగాభ్యాసేన జీర్యతే । 

కులాంస్తారయతే తేషాం దశ వూర్యాన్తశాపరాన్‌ ॥ 

పరమాత్మ ధ్యానము చేయువారి హృదయము నందుంచబడిన అన్నము, 
ధ్యానమనెడు జరరాగ్నిచే జీర్లమైనచో, దానివల్ల గలిగెడు ఫలము, ఆ అన్నము 
పెట్టినవారి పదితరముల మృతినొందిన వారిని, రాబోవు పదితరములలో 
మృతినొందు వారినిగూడ నుద్దరించును అని ఉత్తరగీత “యోగాభ్యాసేన జీర్యతే” 
అని చెప్పుటచే కామాగ్నిచేగాని, వ్యవహారాన్నిచేతగాని, వ్యర్థాగ్షిచేగాని గాక 
పరబ్రహ్మజ్ఞాన మనెడు జరరాగ్నిచే జీర్లము చేయువారికి పెట్టిన మాత్రమే అట్టి 
ఫలము గలుగును 

యతిర్యన్య గృహే భుజ్షే తన్య భుజ్సే హరిః న్వయమ్‌ । 

ఎవనియొక్క యింటిలో యతి భిక్ష చేయునో వానియొక్క యింటిలో 
సాక్షాద్విష్టువు భుజించి నట్టగును 


యతిహస్తే జలం దద్యాద్భెక్ష్యం దద్యాత్స్చునః వునః | 
తద్భెక్షం మేరుణా తుల్యం తజ్జలం సాగరోవమమ్‌ ॥ 
యతిహస్తమందు భోజన సమయమున నిచ్చు ఆపోశనపు జలము 


సము([ద్రమువలె పెరుగును ఆలాగున యతికి పెట్టెడు భిక్షాన్స్నము గూడ మహా 
మేరు పర్వతమువలె పెరుగును మరల పుణ్యము వృద్దియగునే గాని క్షయించదు 


416 శ్రీమలయాళ సద్గురు [గ్రంధానళి 


(ప్రియేషు స్వేషు సుకృతమ(ప్రియేము చ దుష్కతమ్‌ । 
విసృజ్య ధ్యానయోగేన (బ్రహ్మాభ్యేతి ననాతనమ్‌ ॥ 


(బ్రహ్మనిష్ణుడగు యతివరుని నెవరు (ప్రేమింతురో సుకృతమంతయు వారికి 
చెందును ఎవరు ద్వేషింతురో ఆ మహాత్ముని యందెపుడైన నేదైన పాపము 
గలిగియుండిన అది ఆ ద్వేషించిన వారికి వెళ్ళును అప్పుడు (బ్రహ్మనిష్టుడు 
ధ్యానయోగ బలముచే పుణ్యపాపముల రెండిటి నుండి విముక్తుడై పరబ్రహ్మమును 
పొందును 


ముహూర్తమపి యోగచ్చేన్నాసాగ్రే మనసా నవా । 
నర్వం తరతి పాప్మానం తన్య జన్మశతార్జితమ్‌ । 


ఎవడైతే క్షణము సేపైనను నాసా(గ్రమగు తురీయమందు మనస్సును 
నిలిపి, ధ్యానము చేయగలుగునో, అట్టివానియొక్క వందలకొలది జన్మములలో 
చేయబడిన పాపము లన్నియు నశించినవాడై (బ్రహ్మమును పొందగలుగును 


అత్యల్పో౭_ ఏ యధా౭ దీపస్సుమహన్నాశయేత్తమః | 
జ్ఞానాభ్యానస్తధాల్పో2.పి మహత్సావం వ్యపోహతి ॥ 


గృహాన్తరాళములో నిబిడమై యుండు గొప్పదగు చీకటిని చిన్నదగు 
దీపమేలాగున నశింపజేయునో, ఆలాగున (బ్రహ్మజ్ఞానాభ్యాసము కొంచెమైనను 
చేయుచుండిన గొప్పదగు పాపమును నశింపజేయును 


యధా వహ్నిర్మహాదీప్రశ్శుష్కమాగ్రం చ నిర్హహేత్‌ : 
తధాశుభాశుభం కర్మజ్ఞానాగ్నిర్ణహతి క్షణాత్‌ 1 
ఏలాగున బాగుగా మండుచుండెడి యగ్ని ఎండినదిన్ని, ఎండనిదిన్ని అగు 


కట్టెలను భస్మ మొనర్చునో, ఆలాగున పుణ్యపాపములనెడు కర్మములను జ్ఞానాన్ని 
భస్మ మొనర్చి ముక్తిని గలుగజేయును అని సూతసంహిత 


సర్వేషా మేవ పాపానాం నంమ్హాతే సమువస్తితే 1 
తారం ద్వాదశసాహ(న్రమభ్యసేచ్చేదనం హి తత్‌ ॥ 


పన్న్యాసయోగము 417 


ఎవడైతే ద్వాదశసహ(స్రము ప్రణవమును జపించునో అట్టివాని ఆపాపము 
లన్నియు ఛేదింపబడును 


సమస్తములైన పాపములయొక్క సంఘాతము గలిగి యున్నప్పటికిన్ని 


బుషిత్వము 
(బ్రహ్మాండపురాణమునందు బుషిత్వమును బొందిన కొందరి స్త్రీల పేర్టు 


నిరూపించడమైనది అనగా పురుషబుషులవలె (స్త్రీలు గూడ బుషితృ్వమును 
పొందియుండిరి వారి పేర్లు క్రింద నిరూపించబడుచున్నవి 


చేతనాచేతనాన్యత్వ విజ్ఞానం జ్ఞానముచ్యతే | 
ప్రత్యంగానాం తు ధర్మన్య త్విత్యేతక్షణం న్మృతమ్‌ ॥ 


అచేతనరూపమై ప్రపంచవికారమున అవ్యక్తములైన ఏ విశేషములు గలవో, 
వాటిని తెలిసికొని, చేతనాచేతనములకు భేదమును తెలిసికొనుటయే జ్ఞాన 
మనంబడును ఇట్లు ధర్మముయొక్క ప్రత్యజ్ల్ఞముల లక్షణము చెప్పబడినది 

వివృత్తిసమకాలం తు బుద్దా వ్యక్తమృషిః స్వయమ్‌ । 

పరం హ్యార్షయతే యస్మాత్పరమర్షిత్వమన్య తత్‌ ॥ 

నివృత్తి సమకాలమునందే బుషి (భూతములనుండి చెదిరిన కాలము) 
స్వబుద్దిచేత స్వ్యయముగనే అవ్యక్త (పరమాత్మ) రూపమును సమీపించి, మిక్కిలి 
హర్షమును పొందుచున్నాడు అందువలననే అతడు పరమర్షి యనబడును 

గత్యర్జాదృషతేర్దాతో ర్నామనిర్వృత్తిరాదితః । 

యస్మాదేవ స్వయం భూత స్తస్మాచ్చావ్యషితా న్మృతా ॥ 

గత్యర్థకమైన బుషధాతువునకు వికృతి యగుటచే, స్వయముగనే 
పుట్టుటచేతను బుషియని చెప్పబడును 

అదితిక్టేవ మాతాచ జలాపా చైవ మానవీ | 

ఊర్వశీ విశ్వయోషా చ హ్యప్పరః(ప్రవరే శుభే | 


418 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


ముద్గలా చాతుజీవైవ తారా చైవ యశస్వినీ ! 
లోపాముద్రా చ ధర్మజ్ఞా యా చ కోళితికా న్మృతా ॥ 


ఏతాళశ్చ (బ్రహ్మవాదిన్య అప్పురో రూవనమ్మతాః 11 
ఇత్యేతా ముఖ్యశః (ప్రోక్తా మయా చ బుషిపుత్రకాః ॥ 


దేవమాతయైన అదితియు, మనుపత్నిబైైన జలాపయు, ఊర్వశి, 
విశ్వయోష యను అప్సరస్తీలును, ముద్గల, చాతుజీవ, యశ్వసినియైన తార, 
ప్రాతిమేఘ, మార్గ, సుజాత, మహాతప, ధర్మజ్ఞురాలైన లోపాముద్ర, కోశీతిక - 
వీరందురు (బ్రహ్మవాదినులు. ఓ బుషిపుత్రులారా! వీరు అప్పరసలవంటి రూపము 
గలవారుగా చెప్పబడిరి 


వేదశాఖాప్రణయనా త్రత స్తే బుషయః నృృతాః | 
-ఈళ్వరా మం(త్రవక్తార బువషయో బుషికా న్మృతాః ॥ 


వారు వేద శాఖలను నిర్మించుటచే బుషులనియు, ఈశ్వరులనియు, 
(అణిమాద్యస్టైశ్వర్యములు గలవారు) మంత్ర వక్తలనియు, బుషికలనియు 
చెప్పబడిరి. 

ఊర్వశి అను పేరుగల ఒకరు స్వర్గలోకమందు రంభాదుల సదృశ గుణము 
గలవారు గలరు ఇచట చెప్పిన యూర్వళి బుషిత్వము నొందిన (బ్రహ్మజ్ఞురాలని 
(గ్రహించదగినది. 


En rt 


ఆశయము 


వర్తమాన కాలమున శ్రీకాశియందు విఖ్యాతి గాంచిన పరమహంస 
పరివ్రాజకాచార్య శ్రీ స్వామి శంకరచైతన్య భారతీజీగారి నడుగగా వారిచ్చిన 
విషయము ఈ (క్రింద ముద్రితము, వీరు శాస్తమందు అపార పాండిత్యము 
గలవారును, యతీశ్చరులును, శ్రీకాశీలో నుండువారును ఆగుటచే వీరి యాశయ 
మొకటిమా(త్రమే చాలునని తలంచడమైనది 


సన్న్యాసయోగము 419 


వారిచ్చిన సమాధానము 


(స్త్రీలకు శమదమాది సుగుణములు గలిగియుండినచో సంన్యాసమున కర్దత 
గలదను పక్షము శాస్తమందచటచట కాననగుచునే యున్నది కేవల బ్రాహ్మణ 
పక్షపాతులు కొందరు సంన్యాసాధికారము (బ్రాహ్మణుల ౩గాని తదితరులకు 
లేదందురు వారికంటె కొంత సహృదయత గలవారు దండవిళిష్ట సంన్యాసము 
(బ్రాహ్మణులకున్ను, తద్రహితమై కాషాయ కమండలువులతో గూడినది 
యితరులకున్ను నంగీకరించుచున్నారు 


దండవిశిష్ట సంన్యానము లింగమనియు, దండము లేక కాషాయ, 
కమండలువులు గలది ఆలింగమనియు, మతేయు దండ కమండలములు 
కాషాయ విశిష్టమైనదే లింగమనియు, తద్రహితమై కేవల సర్వసంగ పరిత్యాగియె, 
తీవ్రవైరాగ్యము గలిగియుండుట అలింగమనియు, శాస్త్రములలో నచటచట 
కనిపించుచున్నది (లింగమనగా చిహ్నమనియు, అలింగమనగా అట్టి చిహ్నము 
లేనిదనియు (గ్రహించదగినది), పై చెప్పినవన్నియు వారివారి బుద్ది ననుసరించి 


వ్రాసిరి కాన నీ విషయమై యెవరున్ను, ఇదమిత్తమని నిర్హయింప వీలులేదు 
వ్యక్తిగతముగ మాత్రము వారి వారి యభిప్రాయమును వ్యక్తపరుప వీలగును 


ఇపుడందరు సంన్యాసమును తీసికొనుచున్నారు వీరిలో నూటి కొకరైన 
యధార్థమగు సంన్యాస ధర్మము గలవారు లభించుట దుర్లభము కావున ప్రస్తుత 
కాలపరిస్థితి ననుసరించి యీ పై పక్షముల నాధారముగ దీసికొని, సంన్యాసమునకు 
ఒకరికి నధికారము గలదు, వేరొకరికి లేదు, అని సప్రమాణముగ నిరూపించుటకు 
సాధ్యము గాదు 


ఎవరికి తీవ్రవైరాగ్యము గలుగునో వారి నీశ్చరుడు నిరోధించినను నిలువరు. 
వారు ఎటులేని సంన్యాసమును తీసికొనియే తీరెదరు అట్టివారు తీసికొన్నను 
సార్థకు లగుదురు లోకమునకు దానివల్ల క్షేమమే గలుగును కాన అట్టి అకుంరిత 
వైరాగ్యశీలురే సంన్యాసమున కర్షులనిరి 


మతీయు నంన్యాసులకు దండాది పరిత్యాగముతో బాటు వస్త్ర 
F28 


420 శ్రీమలయాళ సద్గురు [గ్రంధావళి 


పరిత్యాగమున్ను చెప్పబడినది. కేవలనగ్నరూపులయ్యే సంచరింపవలయునని 
యున్నది. “జాతరూపధర్మ” (పుట్టినప్పటి రూపమును ధరించిన వాడై) అని యీ 
విషయము జాబాల్యుపనిషత్తున గలదు. అయినను కాలపరిస్థితి ననుసరించి 
అయ్యది యుచితము గాదు తన కభిమానము లేకున్నను, తనను జూచి 
యితరులు లజ్ఞచెందుదురు గదా! కాన మానసంరక్షణకై స్వల్పవ(స్త ధారణ 
మవసరము సర్వదా దేశకాల పరిస్థితి ననుసరించుట ముఖ్యము 


శాస్త్రము మాత్రము (స్త్రీలకు సంన్యాసాధికారమును నిషేధించుట లేదు 
దీనికి ప్రమాణం “యదహరేవ విరజేత్తదహరేవ |వ్రజేత్‌ో' అని యుండుటచే అనగా 
నే దినమునందు సమస్తవిషయములనుండి విరక్తిగలుగునో, యా దినమునందే 
సంన్యసింపవచ్చును ” అని (శ్రుతి వచనము గలదు ఇచట వ్యక్తి విశేషముగాని, 
లింగవిశేషముగాని, నిర్దేశింపబడలేదు కాన తీవ్రవైరాగ్యముగల వ్యక్తి యెవరైనను 
సరే, సంన్యాసమున కధికారులే దీనివలన (స్తీలకును అధికారము గలదని 
స్పష్టమగు చున్నది శాస్తమునందెచటేని “లింగవిశేషము గాని, వ్యక్తి విశేషముగాని, 
వివక్షితమైనచో, వాటిని తప్పక నిక్రేశించును. 


ఎటులన మీమాంసా శాస్త్రమున “రాజా రాజసూయేన యజేత” అని 
ఒక వాక్యము గలదు ” స్వర్గాభిలాషియగు రాజు రాజసూయ యాగమును 
జేయవలయునని తాత్పర్యము ఇచట రాజసూయ యాగమునకు క్షత్రియత్వవిళిష్ట 
రాజే అర్హుడు. కాన “రాజా” అని వ్యక్తి విశేషము నిర్దేశింపబడెను. ఇటులే “వర్షాసు 
రధకారో అన్నీనాదధీత” అని యిచటను జాతి వివక్షితమైనందున “రధకారః” 
అని నిర్దేశింపబడెను అటులనే “యదహరేవ” అన్న చోటుననున్ను, వ్యక్తిగాని, 
లింగవిశేషముగాని, వివక్షితమైన యెడల తప్పక నిర్దేశించియే యుండును అటుల 
లేదు గాన, సర్వులకున్ను సంన్యాసము నందధికారము గలదని తెలియుచున్నది. 


మజియు పాణిని నూత్రములయందు (కౌముదిలో) “కుమారః 
శ్రమణాదిభిః” అని సూత్రము గలదు “కుమారశబ్దము (శ్రమణాది శబ్దములతో 
సమాసమును బొందును” అని దీని కర్ణము. దీని కుదాహరణముగా 'కుమారీ - 
శ్రమణా, కుమార (శ్రమణా' అను రూపము నిచ్చెను ఇచట 'కుమారః - (శ్రమణః 


సన్న్యాసయోగము 421 


కుమార(శమణ:”" అని వుంలిజోదాహరణము నీయాక, (స్రీలింగరూపమునే 
నిద్దేశించినందున, పూర్వము (స్త్రీలలో గూడ “సన్యాసినులు” గలరనియే తేలుచున్నది 
అటుల లేనిచో నిట్టి అనర్హోదాహరణమును పాణిని మహర్షి యిచ్చి యుండడు. 
(అనగా (శ్రమణా అంటె సంన్యాసిని) కావున నిందువలన గూడ సంన్యాసమునకు 
(స్త్రీలు అర్హులనియే తేలుచున్నది పూర్వము సంన్యాసిను లున్నటుల శాస్త్రముల 
లోను, ఉపనిషదాదుల లోను కాననగుచునే యున్నది కాన శాస్తదృష్టితో మాత్రము 
స్రీలకు నంన్యాసాధికార మెచటను నిషేధింపబడలేదు అయితే (స్రీలు 
సంన్యాసమును దీసికొన్నచో వారికి సంన్యాసులతో సంబంధము అధికము 
గావచ్చును ఇరువురు నొకేచోట నున్నచో నుభయుల (బ్రహ్మచర్యమునకును 
భంగము గలుగవచ్చును ఇది యొకటి మాత్రము నాయొక్క వ్యక్తిగతాభి ప్రాయమే 
గాని శాస్త్రదృష్టితో చెప్పినది గాదు 

స్రీలలో గూడ తీవ్రతర వైరాగ్యముగల వారెవ్వరేని ఉన్నచో, అట్టివారు 
మాత్రము, సంన్యానమును (గ్రహించి ఏకాంతముగా నిర్జన (ప్రదేశమున 
కుటీరమును నిర్మించుకొని భిక్షావృత్తితో నైనను నుండుటకు మాత్రము ఏలాటి 
ఆటంకము లేదు 


మజియు దండ, కాషాయ, చిహ్నములు లేక, కేవల సర్వసంగ పరిత్యాగియి, 
గార్హస్థ్యమున నుండినను, సంన్యాసిగనే పరిగణింపబడును. దీనికి నీ విషయమై 
“జనకుని” ఉదాహరణముగా నిచ్చెదరు శ్రీ విద్యారణస్వాములవారు 
“జీవన్ముక్తిప్రకాశికి” అను (గ్రంధమున దీనిని స్పష్టముగ నిరూపించిరి 


Es అదా 


శిష్టొచార లక్షణము 
(బ్రహ్మాండ పురాణమునుండి) 


దానం సత్యం తపో జ్ఞానం విద్యేజ్యా (వ్రజనం దయా । 
ఆష్టా తాని చరిత్రాణి శిష్ట్రాచారన్య లక్షణమ్‌ ॥ 1 


422 శ్రీమలయాళ సద్గురు గ్రంధావళి 


దానము, సత్యము, తపస్సు, జ్ఞానము, విద్య, యాగము, సంన్యాసము, 
(విరక్తి దయ - ఈ యెనిమిదియును శిష్టాచారమునకు లక్షణముగా వచించిరి 


దృష్ట్వా తు భూతమర్థం యః వృష్ణ్టో వై న నిగూహతి ! 

యధాభూత(ప్రవాదన్తు ఇత్యేతత్సత్యలక్షణమ్‌ ॥ 2 

జరిగిన విషయమును చెప్పుమని అడుగ బడినవాడై గోపనము జేయక, 
భూతార్థమును (జరిగిన) చెప్తుటయే సత్యమునకు లక్షణము 

(బ్రహ్మచర్యం జపో మౌనం నిరాహారత్వ మేవ చ ! 

ఇత్యేతత్తవసో రూపం నువరోరం నుదురానదమ్‌ ॥ 3 

(బ్రహ్మచర్యము, జపము, మౌనము, ఉపవాసము - ఇవి మిక్కిలి ఘోరమైన, 
సులభముగా పొందరాని తపస్సునకు స్వరూపము 

పశూనాం (ద్రవ్యహవిషామృకామయజాషాం తధా । 

బుత్విజాం దక్షిణానాం చ సంయోగో యజ్ఞ ఉచ్యతే ॥ 4 

పశు, (ద్రవ్య, హవిస్సుల, బుకామ యజుర్హక్షిణలయొక్క చేరికయే 
యాగమునకు లక్షణము 

ఆత్మవత్సర్వభూతేము యా హితాయాహితాయ చ । 

ప్రవర్తనే సమా దృష్టిః కృతా2 ప్యేషా దయా నృృతా ॥ 5 

సుఖమందు, దుఃఖమందు తన కేలాగున నుండునో, అటువలెనే 
సమస్తజీవరాసులయందు సమానమైన దృష్టి గలిగి ప్రవర్తించుటయే పూర్ణదయ 
యని పేర్కొనబడుచున్నది 

ఆకృష్ణో నిహతో వా౭ పి నా(క్రోశేద్యో సహంతిచ ।; 

వాబ్మనః కర్మభిర్వేత్తి తితిక్షైషా క్షమా న్మృతా ॥ 6 


తన్ను లాగినను, కోట్టినను త్రికరణములచే అరవకుండుట, తిరిగి 
కొట్టకుండుట - క్షమ యనబడును 


సన్న్యాసయోగము 423 


స్వామినా రక్ష్య మాణానాముత్పృష్టానాం చ సం(భ్రమే | 
వరస్వానామనాదానమలోభ ఇతి కీర్యతే ul 7 


అధిపతిచే కాపాడబడుచుండియు, తత్తరపాటు (త్వర) వలన జారిపోయిన 
పరధనము నాకింపకుండుటయే అలోభమనబడును 


మైధునస్యాసమాచారో న చింతానానుజల్పనమ్‌ । 
నివృత్తిర్చహ్మాచర్యం తదచ్చిద్రం తవ ఉచ్యతే ॥ 8 
మైధునము చేయకుండుటయు, దాని విషయమై తలపక చర్చింపక 
సర్వదా నివృత్తుడగుట (బ్రహ్మచర్యమనబడును అదియే అభేద్యమైన 
తపస్సనంబడును 
ఆత్మార్థం వా వరార్థం వా చేం(ద్రియాణీహ యస్య వై | 
మిధ్యా న సం(వ్రవర్తన్హే శమస్యైతత్తు లక్షణమ్‌ ॥ 9 
తన (ప్రయోజనమునకుగాని, ఇతర (ప్రయోజనమునకుగాని, యెవని 
యిం(ద్రియములు అన్యధా ప్రవర్తింపవో, అదియే శమమునకు లక్షణము 
యస్మాదృషంతి తే ధీరా మహాంతం సర్వతోగుణైః 
తస్మాన్మహర్షయః (ప్రోక్తా బుద్దే: వరమదర్శినా ॥ 10 
ఎందువలన ధీరులు అన్ని గుణములచేతను, మహత్తును (బ్రహ్మమును) 
పొందుచున్నారో, అందువలననే బుద్దిమంతులచేత వారు మహర్షు లనబడిరి. 
యద్యదిష్టతమం (ద్రవ్యం న్యాయేనైవాగతం చ యత్‌ । 
తత్తద్గుణవతే దేయమిత్యేతద్దాన లక్షణమ్‌: 11 
తనకు మిక్కిలి యిష్టమైనట్టియు, న్యాయార్జిత మైనదియు నగు 
(ద్రవ్యమును గుణవంతుడైన సత్పాత్రునకు ఇచ్చుటయే దానమనంబడును 
దానం త్రివిధమిత్యేత త్కనిస్టజ్యేష్ట మధ్యమమ్‌ । 
తత్ర నైశ్రేయనం జ్యేస్టం కనిష్టం స్వార్ధసిద్దయే ॥ 12 
దానము కనిష్ట, జ్యేష్ట మధ్యమములని మూడు విధములు, వాటిలో 


424 శ్రీమలయాళ పద్ద్గురు (గ్రంధావళి 


జ్యేష్టము మోక్షసాధనమునకు, కనిష్టము స్వార్ధసిద్దికొణకు చేయబడును 


కారుణ్యాత్పర్వభూతేము నంవిభాగన్తు మధ్యమ: | 

శ్రుతిసృతిభ్యాం విహితో ధర్మో వర్ణాశ్రమాత్మకః ॥ 13 

శిష్టాచారావిరుద్దళశ్ళ ధర్మః నత్సాధునమ్మతః । 

సర్వ జీవరాసులయందు దయాదృష్టివలన నివ్వబడుదానమే మధ్యమ 
మనబడును. శిష్టాచారమునకు ఆవిరుద్దముగను, సత్సాధువులకు సమ్మతముగను, 
(శుతిసృతుల చేత విధింపబడిన ధర్మమే వర్ణాశ్రమ ధర్మమనబడును. 


అప్రద్వేషో హ్యనిష్టేము తధేష్టానభినందనమ్‌ ॥ 14 
ప్రీతి తావ విషాదేభ్యో వినివృత్తిర్విరక్తతా । 
సంన్యానః కర్మణాం న్యానః కృతానామకృతై: నహ ॥ 15 


ఇష్టముకాని వాటిని ద్వేషింప కుండుటయు, ఇష్టవస్తువు నభిలషింవ 
కుండుటయు ప్రీతి, తాప దుఃఖముల నతి(క్రమించుటయు విరక్తి యనబడును 
చేయబడిన కర్మలను చేయబడనట్టి కర్మలతో సహ విడిచి పెట్టుటయే సంన్యాస 
మనబడును, 


కుశలాకుశలానాంతు (వ్రహాణం న్యాన ఉచ్యతే । 
అవ్యక్తా యే విశేషాస్తే వికారే౭. స్మిన్నచేతనే ॥ 16 


చేతనాచేతనాన్యత్వ విజ్ఞానం జ్ఞానముచ్యతే ॥ 
ప్రత్యంగానాం తు ధర్మన్య త్విత్యేల్లక్షణం స్కృతమ్‌ ॥ 17 


కుశలాకుశలములను (క్షేమాపాయములను) గణింపకుండుటయే న్యాస 
మనబడును.అచేతనరూపమైన యీ ప్రపంచ వికారమున ఆవ్యక్తములైన ఏ 
విశషములుగలవో, వాటిని తెలిసికొని, చేతనాచేతనములకు భేదమును 
తెలిసికొనుటయే జ్ఞానమనబడను ఇట్టు ధర్మముయొక్క ప్రత్యబ్గముల లక్షణము 
చెప్పబడినది 


సన్న్వాసాయోగము సమాపము 


మో 


శ్రినిర్వాణనిలయము 


ఫీ ధిక 


ఓ (ప్రాజ్ఞులారా! ఈ (గ్రంధము పరమనిర్వాణస్టితిలో నుండు మహనీ 
యాత్ములను గుతించిన దగుటచే అట్టిస్థితిలో నుండువారెటుల నుండవల 
యునో, అది దీనివలన తేట తెల్లమగును కావుననే దీనికి “నిర్భాణనిలయ” 
మని నామకరణము చేయబడినది నిర్వాణ మనియు, నిర్వికల్పసమాధి 
యనియు, (బ్రహ్మసాక్టాత్కార మనియు, అనునస్క మనియు, పరిపూర్ణమనియు, 
జీవన్ముక్తి యనియు, విదేహమ్ముక్తి యనియు, ఆత్మసాక్షాత్కారమనియు చెప్పు పేర్ల 
న్నియు ఒక పదానికే పర్యాయపదములని శాస్త్రము నిర్లయించుచున్నది 


రాజయోగః సమాధిశ్చ ఉన్మనీ చ మనోన్మని । 

అమరత్వం లయస్తత్ష్యం శూన్యాశూన్యం పరంపదమ్‌ ॥ 

ఆమనస్కం తధా౭_ద్వైతం నిరాలమ్బం నిరంజనమ్‌ । 

జీవన్ముక్తిశ్ళ సహజా తుర్యా చేత్యేకవాచకాః ॥ 

1 రాజయోగము, 2 సమాధి, 3 ఉన్మని 4 మనోన్మని, 5 అమర 
త్వము, 6 లయము, 7 తత్త్వము, 8 శూన్యాశూన్యము, 9. పరమపదము, 10. 
అమనస్కము, 1 అద్వైతము, 2 నిరాలమ్బము, 13 నిరంజనము, 
14 జీవన్ముక్తి 15 సహజము, 16 తుర్యము- అను నీ పదునారు ఒక 
(బ్రహ్మసాక్షాత్కారము అనే నిర్వాణమునకే, నిర్వికల్పమునకే పేర్టు 


సమాధి లక్షణము 


సలిలే సైన్రవం యద్వత్సామ్యం భవతి యోగతః । 
తధా చ మనసోరైక్యం సమాధిరభిధీయతే 1 


యదా సంక్షీయతే ప్రాణో మానసం చ ప్రలీయతే | 
తదా సమరసత్వం చ సమాధిరభిధీయతే ॥ 


428 శ్రీ మలయాళ సద్గురు గ్రంధానళి 


తత్పమం చ ద్వయోరైక్యం జీవాత్మపరమాత్మనోః । 

ప్రనష్టసర్వసంల్పస్పమాధిస్పోఇ_ భిధీయతే | 

ఎట్టు జలమునందు లవణము చేరుటవలన జలముయొక్క 
సామ్యమును, అనగా నైక్యమును పొందుచున్నదో, అట్టు ఆత్మకున్ను, 
మనస్సుకును గలుగునట్టి యైక్యము సమాధి యనంబడును ఎప్పుడు 
ప్రాణము లయము జెంది మనస్సున్ను అణగుచున్నదో, అప్పుడు గలుగు 
సమరసత్వము సమాధి యనబడును జీవాత్మ పరమాత్మలనెడి రెంటియొక్క 
యైక్యమగు సంబంధము గల్లి సకల సంకల్పములును నళించుటయు సమాధి 
, యనబడును ఈపర్యాయ శబ్దము లన్నియు ఇది ఉదకము, జలము, 
తోయము, వారి అని ఒకే జలమునకు ఎన్నియో పేర్టు ఉన్నట్టు ఉండునని 
(గ్రహించుకొనవలయును ఐతే పేర్లు మాత్రము వేరు వేరుగా నుండినను 
స్వచ్చమగు జలము మాత్ర మేలాగున ఒకే విధముగా ఉండవలయునో, 
అలాగున ఈ జీవన్ముక్తి స్పితియు అందరికిని ఒకే విధము గానే 
యుండవలయును ఈ పేర్షు అన్నియు ఒక్కొక్క సంప్రదాయ సంబంధ 
నామములేగాని మజియొకటి కాదు ఎట్టన జలమనియు, నీళ్లనియు,పాని 
యనియు తణ్జి యనియు, వెళ్ళమనియు, నీరనియు, వారియనియు, వత్తు, 
యనియు ఒక్కొక్క భాషలో నామధేయములు వేరువేరుగా నుండినను, జల 
మొక్కటియే అగునట్టు జీవన్ముక్త స్థితి ఒకే విధముగా నుండును అట్టి 
నిర్వాణస్థితిలో (ప్రాకృతగుణములు రహితములై యుండును అట్టి మహాత్ముని 
యందు ప్రాకృతగుణములుగాని, (ప్రకృతి స్వభావములుగాని, (ప్రకృతి 
వాసనలుగాని యుండరాదు అదియే దీని యొక్క నిర్ణయము 

అట్టుగాక (ప్రాకృతగుణము లుండిన అట్టి యాత్మ ఇంకను ముక్తిని 

పొందలేదనియే (గ్రహించుకొనవలయు, “యధా భర్జితబీజస్య” అనియు, 
“వాసనాతృణపావకళొ అనియు, “పరిపక్వఫలమివ” అనియు, “యథామధు” 
అనియు, “యదధామృతం” అనియు శాస్త్రములు దృష్టాంతములను తెలుపుచున్నవి 
అనగా, 1 వేగిన విత్తనము ఎట్టు అంకురించదో 2విషయ వాసన యను 


శ్రీనిర్వాణనిలయము 429 


శుష్కత్సణమునకు అగ్ని ఎట్టిదో ౩ బాగుగా పండిన మామిడిపండ్లు ఏలాగున 
మధుర మయములై యుండునో, 4 తేనె యేలాగు అంతటా తీపిగా 
నుండునో, 5 అమృత మేలాగున మధురరసమై యుండునో, ఆలాగున 
నుండుననియు శా(సప్త్రము తెలుపుచున్నది ఈ పదము అన్నిటికి ఈ 
గ్రంధములో ప్రమాణక్టొకములు గలవు అచ్చట చూచుకొనవచ్చును 


ఇకను స్ఫుటముచేసిన బంగారమువలెను, నిరావరణ సూర్యచంద్రాదు 
లవలెను, శుభ్రముగా ఉతికిన తెల్లవ(స్తము వలెను, అగ్నిదగపాశమువలెను, 
మూలికచే స్ఫుట మొనరించిన తామ్రము స్వర్షమగునటుల నుండుననియు 
దృష్టాంతములు చూపబడినవి. దీనికి సంబంధించిన శా(స్తములు 'గూడ ఈ 
(గంధమందు చూడందగును ఆలాగున మూడు గుణములకు అతీతమగుట 
వల్లనే ఆత్మ గుణత్రయరహిత మగుననియు ఉపదేశించబడినది ఇట్టి 
స్వచ్చస్థితి లేని కారణమువల్లనే సాధువులపై, సన్బ్యాసులపై, యోగులపై, 
యోగినులపై, తాపసులపై, భక్తులపై, భక్తురాం[డ్రపై, విద్వాంసుల పై, 
విదుషీమణులపై జనులకు విశ్వాసము లేకపోవుచున్నది దీనివల్ల విద్యావం 
తులకున్ను, గౌరవనీయులకున్ను, (ప్రజ్ఞావంతులకున్ను, భూపాలురకున్ను 
పైజెప్పిన వారల పై విశ్వాసము లేకపోవుటచే, బ్రహ్మవిద్యలో వారికి (ప్రవేశము లేక 
పోవుచున్నారు దీనివల్ల సైజెప్పిన గృహస్థజనులు తరింపక పోవుటయే గాక, 
తరణాసక్తిగల నిస్సహాయులయొక్క అనుష్టానమునకున్ను, విద్యాభ్యాసమున 
కున్ను సహాయముకూడ చేయక పోవుచున్నారు ఇది లోకమునకెంత పతన 
హేతువో (ప్రజ్ఞావంతులు తెలిసికొందురుగాక! 


కావున, నీదురవస్థయగు దుష్టపిశాచము భారతదేశమునుండి 
తొలగిపోవలసి యుండిన, సాధువులపై జనులకు విశ్వాసము గలుగ వలసి 
యుండిన, పతనమగు (బ్రహ్మవిద్య మరల ఉద్ధరింపబడవలసి యుండిన, 
ప్రతిభక్తుడున్ను గురువున్ను, సాధువున్ను, సత్యప్రవర్తకులై, ధర్మాచరణ పరులై, 
విషయవిరక్తులై, శుద్దాత్మజ్ఞానము గలుగువరకు అనుష్టానపరులై యుండిన 
చాలును, అప్పుడు జనులకు విశ్వాసము గలుగును దానిచే వారున్ను 


430 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


తరింతురు తరించవలయునని తలంపు గలవారికి కావలసిన సహాయము 
గూడ ఒనర్తురు అందువల్ల ఉభయులుకూడ తరించగలరు, ఉభయ 
లోకములుగూడ ఉద్దరింపబడును భగవతృప యుభయులకున్ను గల్లును 
మోక్షముగూడ ఉభయులున్ను పొందగలరు, ధర్మము వృద్దినాందును, 
అధర్మమణగును 


పారకలోకమునకు మతియొక విజ్ఞాపనముగూడ చేయవలసియున్నది 
అదేమనగా, ఇదివరలో (వ్రాసియుండు (గ్రంధములలోగల అత్యవసర ప్రమాణ 
శ్లోకముల కన్నింటిని దీనిలోగూడ తత్తదనుగుణ స్థలములలో చేర్చవలసి 
వచ్చెను శాస్త్రప్రమాణనిరూపణ లేని (గ్రంధము, సాక్ష్యములేని న్యాయస్థాన 
విచారణ వంటిది యగును కావుననే బుషులున్ను, శ్రీ శంకరభగవత్సాదులు 
మొదలుగాగల వారందణున్ను ఆలాగున శ్రుతిసృతులను నిరూపించుచు 
వచ్చిరి అయితే కొందతీలాగునతలంతురు అదేమనగా, ఇదంతయు 
ఇతరగ్రంధముల నుండి సం(గ్రహించినది గదా! అటుల వేదప్రమాణమును 
నిరూపింపకపోయిన దీనికి శా(ప్ర్రప్రమాణమేమి గలదు? ఇది వారి 
ఇష్టానుసారముగా వాయడ మైనదనిగూడ చెప్పుదురు అయితే ఇది పండిత 
స్వభావము కాదు పామరవాక్యమని విజ్ఞులెజింగియే యున్నారు విజ్ఞులు 
రాజహంసమువలె సార(గ్రాహు లగుటచే, దీనిలో గల నిస్పార మేదైన ఉండిన, 
త్యజించి సారమును ([గ్రహింతురని తలంచెద మతియు దీనియందు ఏదైన 
కొజుతపడిన భాగముగాని, లేక లోపముగాని గల్లియుండిన, తెలుపువారికి 
కృతజ్ఞుడను అంతియే గాక, మరుముద్రణములో దానిని చేర్చి ముద్రించే 
లాగున నిరీక్షించువాడను పరమ కారుణికుడగు సర్వేశ్యరుడున్ను, పరమ 
పావనులగు బుషివర్యులున్ను ఆనందింతురు గాక 

లోకాస్సమస్తా స్పుఖినోభవన్తు 
ఇట్టు మో చరాచర సుఖాభిలాషి 
శ్రీ మలయాళస్వామి. 
ఓం శివమ్‌ 


శ్రీనిర్య్వాణనిలయము 


ప్రథమ పటలము 


జ్ఞాత్సృజ్ఞానజ్జేయభేదః పరే నాత్మని విద్యతే ! 

చిదానందైకరూపత్యాద్దీప్యతే స్వయమేవ తత్‌ ॥ 

చిదానందైకరూపత్యాత్‌ - చిత్‌ = జ్ఞానస్వరూపిగాను, ఆనంద = 
ఆనంద స్వరూపిగాను, ఏకత్వాత్‌=కేవల స్వరూపిగాను, ఉండుటవల్ల, పరే 
ఆత్మని = పరమాత్మయందు, జ్ఞాతృజ్ఞానజ్టేయభేద: = జ్ఞాత = జ్ఞాతయొ 
క్కయు, జ్ఞాన = జ్ఞానముయొక్కయు, జేయ = తెలియదగిన విషయము 
యొక్కయు, భేదః = వ్యత్యాసము, న విద్యతే = లేదు, తత్‌ = ఆయాత్మ, 
స్వయమేవ - తనకు తానే, దీప్యతే = ప్రకాశించుచున్నది 

జ్ఞానస్వరూపిగాను, ఆనందస్వరూపిగాను, కేవలస్వరూపిగాను నుండుట 
వల్ల పరమాత్మయందు జ్ఞాత్సజ్ఞానజ్జేయ భేదము లేదు ఆ యాత్మ తనకు దానే 
ప్రకాశించుచున్నది 


విశేషార్హము ॥ దీపాది (ప్రకాశములు పరులచే ప్రకాశింప జేయబడినట్టు, 
ఆత్మ పరులచే (ప్రకాశింపజేయబడునది కాదు అది సూర్యుడేలాగున 
స్వయం'ప్రకాశకుడై యుంటున్నాడో, ఈ యాత్మయు తనకు దానే స్వయ 
ముగ (ప్రకాశించుచున్నది దీనికి పరప్రకాశ మవసరము లేదు ఇది త్రిపు 
టిరహితము త్రిపుటీయనగా - 1జ్ఞాత, 2 జ్ఞానము, 3౩ జ్ఞేయములు దీనికి 


తెలివి, తెలుసుకొనుట, తెలుసుకొనందగినది అనియు, ద్రష్ట దర్శనము, 
దృశ్యము ఆలాగున ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను వ్యత్యాసము లేదు 


432 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


కావుననే ఆ (బ్రహ్మవస్తువు 'త్రిపుటిరహితమని శాస్త్రములు తెలుపుచున్నవి 
జీవన్ముక్తులు తమ కట్టిస్థితి గల్గినదా, లేదా యని బాగుగా తమలో దాము 
విచారణ జేసికొనవలెను అట్లయిన ముక్తుల మైతిమా లేదా యను స్థితి తెలుసు 
కొనగలరు 


ఏకం చిన్మాత్రమస్తీహ శుద్ధం సౌమ్యమలక్షితమ్‌ । 

సూక్ష్మాత్ఫూక్ష్మతరం శాన్తం న జగన్నజగ(త్రియా ॥ 

ఏకమై, శుద్దమై, అలక్షితమై, సూక్ష్మముకంటెను సూక్ష్మమై, 
మహత్తుకంటెను మహతై శాంతమైనట్టి చిన్మాత్రవస్తువే యీ (ప్రపంచమున 
గలదు జగత్తుగాని, యద్దాని (క్రియగాని వాస్తవముగ లేవు 


యదా తు జ్ఞానదీపేన సమ్యగాలోక ఆగతః | 
సంకల్పమోహో జీవస్య క్షీయతే శరదభ్రవత్‌ ॥ 


జ్ఞానదీపముచే నెపుడు సమ్యక్‌ ప్రకాశమును బొందునో, అపుడు 
ఆజీవునకు శరత్కాలమేఘము వలె సంకల్పము యొక్క మోహము 
క్షయించును 


శరత్కాలము రాగా ఆకాశవీధిలో మేఘము నశించి నిర్మలముగా 
నుండునట్లు. ఆత్మజ్ఞానోదయము గల్గిన యట్టి హృదయమున మణుల 
సంకల్పమోహము లుండవు అదే దానికి గురుతు, వర్షబుతువునందు 
ఆకాశము మేఘాకులమై యుండునట్టు, ఎవరి హృదయములో విషయ మోహాది 
సంకల్పము లుండునో అతడింకను ఆత్మ(ప్రకాశమను శరత్కాలమునకు 
వచ్చినవాడు కాడు ముక్తుడని తలంచువాడు దీనిని ఆలోచించందగును 


నిద్రావ్యపగమే జన్తుర్యథా స్వప్నం న పశ్యతి । 

జీవో౭_పి భావితే సత్యే తధా దేహం న పశ్యతి ॥ 

నిద్రనుండి మేల్కాంచిన పిదప, ప్రాణి స్వప్నమును జూడనట్టు సత్త్యస్వ 
రూపమగు ఆత్మ నెణింగిన పిమ్మట, జీవుడిక దేహాభ్రాంతిని పొందకుండును 


శ్రీనిర్వాణనిలయము 433 


కలలో కన్న వస్తువు లన్నియు, జా(గ్రదవస్టలోనికి వచ్చిన పిమ్మట 
మిధ్యయని యెట్టు తెలుసుకొనుచుండునో, యాలాగున సత్యజ్ఞానానందాత్మ 
యుద్రయించునప్పుడు జ్ఞానభ్రమ లన్నియు నశించును నిద్రలో తానెవడు, 
ఎచ్చటనున్నాడు దేనికొాఅకు వచ్చెనను జ్ఞాన మెట్టుండదో, మేల్కొనిన 
తరువాత తాను, పలానవాడు, పలాన స్థలములో ఉంటున్నాడు, పలానదాని 
కొణకు వచ్చియున్నాడను జ్ఞానమెట్టు గల్గియుండునో, జీవన్ముక్తుడుగూడ 
ఆలాగుననే యుండవలయును 


శాన్తిమాయాతి దేహో£_.యం సర్వసంకల్పసంక్షయాత్‌ । 
తదా రాఘవ నిళ్ళేషం దీపసైలక్షయే యధా ॥ 


ఓ రాఘవా! సంకల్పక్షయముచే, నీ స్టూలదేహాభిమానము తైలరహిత 
దీపమువలె శమించును 


అవిద్యాబుద్ది నిలిచి యుండుటకు, అజ్ఞానవాసనారూపమగు తైలముం 
డుటయే కారణము తైలము నశించిన దీపమారునట్టు, యజ్ఞాన రూపమగు 
విషయవాసన నశించిన, మజల అవిద్యకు నిలకడ యుండదు కావున 
వాసనాక్షయము తనకు గలిగినదా? లేదా? యని ముక్తులమని తలంచువారు 
యోచించుకొనందగినది అని యోగవాసిష్ట్రము 


నిర్వాణశబ్దము యొక్కయర్ధము 


నిర్వాణశబ్దప్రయోగము బౌద్దమత(గ్రంధములలో ఎక్కువగా కన్పట్టుచు 
న్నది అయితే ఉపనిషత్తులలోను, గీతలయందును, శ్రీయోగవాసిష్టము 
నందును నిర్వాణపదములు అనేకములు గలవు అష్టోత్తరశతోపనిషత్తులలో 
నిర్వాణోపనిషత్తని యొకటి గలదు యోగవాసిష్టమున ఉత్తరార్హమంతయు 
నిర్వాణప్రకరణముగా వర్షింపబడియున్నది గీతలో ఐదు క్లోకములయందు 
నిర్వాణ పదము ప్రయోగించబడియున్నది శ్రీశంకరాచార్యులు నిర్వాణషట్క 
మని ఆరు శ్లోకములు ట్రాసియున్నారు ఆస్తిక నాస్తిక మతస్టు లందణున్ను 

(ag) 

నిర్వాణశబ్దమును (ప్రయోగించుచున్నారు అందరును నిర్వాణామునకు మోక్ష 


434 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధానలి 


మనియు, ముక్తియనియు, కైవల్యమనియు ఒకే విధమగు అర్థమునే యంగీక 
రించియున్నారు (ప్రకృతిబన్హ్లము నుండి విమోచనము గలుగుటయే ముక్తియని 
యందురు, ఇది అందతికిని సమ్మతము ముక్తివిషయమై ఆయా మతస్టులలో 
కొంత తారతమ్యము గలదు అయితే జననమరణ దుఃఖమగు సంసారము 
నుండి విడుదల పొందుట మోక్షమని అందజును అంగీకరించి యున్నారు ఈ 
విషయమై దై కతాదై ఏత విశిష్టాదై గతులును, శైవవైప్లవాది మతస్టు లందణును, 
బౌద్దజైన కైస్తవ మహమ్మదాది మతములవారున్ను, జననమరణ భవపాశము 
నుండి విముక్తి గల్లి శోకరహితమగు నిరతిశయానంద శాశ్ళ్యతపదవిని మోక్షమని 
యంగీకరించియున్నారు. అమరకోశ నిఘంటువున ఈ అర్ధము గలదు 
ధీవర్శము ముక్తిః కైవల్యనిర్వాణ శ్రేయో నిశ్రేయసామృతం మోక్షో౭_పవర్లః 

1ముక్తి, 2 కైవల్యము, 3 నిర్వాణము, 4 (శ్రేయస్సు 5 నిశ్రేయస్సు, 
6 అమృతము, 7 మోక్షము, 8 అపవర్గము- ఈ ఎనిమిదియు 
మోక్షముయొక్క పేర్లు, నిర్వాణము యొక్క ధాత్వర్థము “నిర్వాన్తి నిర్లచ్చన్తి 
దుఃఖాదయో అస్మిన్నితి = దీని యందు దుఃఖాదులు నిర్గతమవును” అనగా 
జీవునికి అజ్ఞాన సంబంధమగు ఎన్ని విధములగు క్లేశములు, బంధములు, 
ఆవరణములు గలవో, అవన్నియు వదలిపోయిన స్థితి యేది గలదో అదియే 
నిర్యాణము అట్టి ముక్తాత్మునకు మరల (ప్రకృతి సంస్కారములుగాని, 
జన్మాంతరవాసనలు గాని, (త్రిగుణములుగాని, సంచిత, ఆగామి, (ప్రారబ్బాది 
కర్మలు గానివి యేవియు నుండకూడదు మరల కర్మశేష ముండిన ఆ 
ఆత్మను ఎట్టు విముక్తాత్మయని చెప్పనగును? ఈ సత్యమును 
తెలుపుటకొజుకే ఈ (గ్రంధమును వ్రాయ తలంపుగల్గినది నిర్‌* విద+జ్ఞానే, 
ఘజ్‌ నిర్వేదః ఈ శబ్దమునకు మూడు అర్థములు గలవు, 1 అనుతాపే 2 
జాదాసీన్యే, ౩ వైరాగ్యే, 1 అనుతాపము, 2 కౌదాసీన్యము, 3 వైరాగ్యము 

ఏషా (బ్రాహ్మీ స్థితి: పార్థ ! నైనాం ప్రాప్య విముహ్యాతి ! 

స్థిత్వా. స్యామన్తకాలేఇ_పి బ్రహ్మనిర్వాణమృచ్చతి ॥ 

శ్రీ శంకరాచార్యాః - బ్రహ్మనిర్వాణం, (బ్రహ్మనిర్వృతిం, మోక్షం॥ శ్రీ నీల 


శ్రీనిర్వాణనిఅయము 435 


కంరవ్యాఖ్యా (చతుర్దరీ) నిర్లతం వానం గమనం; యస్మిన్‌ ప్రాహ్యే బ్రహ్మణి 
నిర్వాణం ॥ ఏ(ప్రాప్యమగు పరబ్రహ్మమందు లోకాంతర గమనము లేదో, 
యేపర (బ్రహ్మ(ప్రాప్తిపాందిన మరల జనన మరణగమనము లుండవో, అదియే 
నిర్వాణము 

న తస్య(ప్రాణా ఉత్రామంత్య(టైవ సమవలీయంతే 

(బ్రహ్మైవ సన్‌ (బ్రహ్మాహ్యేతి ॥ 

ఆ(బ్రహ్మజ్ఞానియొక్క ప్రాణములు లోకాంతరమునకు వెడలిపోవు ఈ 
(బ్రహ్మమునందే లీనమగుచున్నవి (బ్రహ్మస్వరూపుడై (బ్రహ్మమునే పొందు 
చున్నాడు. అనగా బ్రహ్మస్వరూపు డగుటయే (బ్రహ్మమును పొందుట యగును 
దానికి పూర్వముండిన జీవోపాధులు, జీవభావములు జీవునికి సంబంధించిన 
(త్రిగుణములు వదలిపోవడమే (బ్రహ్మ(ప్రాప్తియగు నిర్యాణ మగును 

త్రీ మధుసూదనవ్యాఖ్యా - (బ్రహ్మనిర్వాణం, (బ్రహ్మణి నిర్వాణం 
నిర్భృతిం బ్రహ్మరూపం నిర్వాణమితి వా ॥ - (బ్రహ్మయందు నిర్వాణము, 
నిరృతి, బ్రహ్మరూపమే నిర్వాణము 

శ్రీధరీవ్యాఖ్యా - (బ్రహ్మణి నిర్వాణం లయం॥ - [బ్రహ్మయందు లయమ 
గుట నిర్వాణ మనబడును 


యో౭_న్రస్ఫుఖోజ_ న్త రారామస్తథా౭_న్తర్గ్యోతిరే వయః । 
స యోగీ బ్రహ్మనిర్వాణం (బహ్మభూతో౭_ధిగచ్చతి ॥ (గీ 5-24 
బ్రహ్మనిర్వాణల 
శ్రీ శ్రీశంకరాచార్యః - బ్రహ్మనిర్వాణం బ్రహ్మణి నిర్చృతిం మోక్షం! 
శ్రీ నీలకంరవ్యాఖ్య - (బ్రహ్మనిర్వాణం గత్వాప్రాప్య పరమానందం 
బ్రహ్మ ॥ 
శ్రీ 


UU 


F29 


శంకరాచార్యులు, శ్రీ నీలకంరులు, శ్రీ మధుసూదన సరస్వతి, 


436 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


శ్రీభాష్యోత్కర్షదీపిక, శ్రీధరులు - వీరందణును ఒకేవిధమగు అర్హమునేచెప్పిరి 
అందువల్ల వారి వ్యాఖ్యలన్నియు ఇచ్చట చెప్పబడ లేదు 

లభన్తే (బ్రహ్మనిర్వాణమృషయ:ః క్షీణకల్మమాః | 

ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ॥ (A, 5-25) 

దీనిలోగూడ “బ్రహ్మనిర్వాణ”పదము గలదు అయితే బుషులనియు, 
క్షీణకల్మషులనియు, రెండు పదములు (ప్రయోగింపబడి యున్నవి బుషి 
శబ్దమునకు అనేక అర్హము లుండినను, ఇంద్రియాతీత జ్ఞానము గలవారని 
ముఖ్యార్థము, క్షీణకల్మషులు - అవిద్యాసంబంధ సకల మాయామాలి న్యము 
నశించినవారని యర్హము అట్టివారే (బ్రహ్మనిర్వాణమును పొందగలరు 


కామ(కోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్‌ । 
అభితో (బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్‌ ॥ 


దీనిలోగల “కామ(క్రోధవియుక్షానాం యతీనాం యతచేతసాం, విదితా 
త్మనాం” అని ప్రయోగింపబడిన పదముల యర్థములను ముక్తులని తలంచు 
వారు భాష్య[గ్రంధములలో బాగుగా తెలిసికొనవలయును అట్టివారే బ్రహ్మ 
నిర్వాణమును పొందగలరు 


యుజ్ఞున్నేవం సదాత్మానం యోగీ నియతమానసః 1 
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి ॥ 


దీనియందు “యుంజన్నేవం, సదాత్మానం, యోగీ, నియతమానసఃి” 
అని ప్రయోగింపబడిన పదములయొక్క అర్థమునుగూడ ఇప్పుడు ముక్తులని 
తలంచువారు టీకా తాత్సర్యాది (గ్రంధములలో లెస్సగా చూచి మననము 
చేసికొనవలసినది 


శ్రీశంకరాచార్యః - నిర్వాణపరమాం, నిర్వాణం మోక్షః తత్పరమా నిష్టా 
యస్యాః శాంతేః సా నిర్వాణపరమా - ఎచ్చట ప్రకృతి శమించియుండునో 
అదియే పరమ నిర్యాణము దానియందు గల నిష్టయే నిర్వాణమని గూడ 


శ్రీనిర్వాణనిలయము 437 


(గ్రహించుకొనవలయును తక్కిన భాష్యకర్తలు గూడ ఈలాగుననే 
('వ్రాసియున్నారు 


శ్రీనీలకంరవాఖ్యా- నిర్యాణం మోక్షః తదేవ పరమానిష్టా యస్యాశ్ళాంతే:ః 
నిఘంటువులు 


1 నిర్వాణం నిర్చతా మోక్షే వినాశే గజమజ్జనే (వైజయంతి, 
(త్యక్షరకాండే) 
2 నిర్వాణమస్తం గమనే నిర్చృతా గజమజ్జనే, అపవర్లే చ (విశ్వప్రకాశ) 
3 కైవల్యం నిర్వాణం నిశ్రేయసమమృతమక్షరం (బ్రహ్మ 
అపునర్భవోఇ._ పవర్హోముక్తిర్మోక్షో మహానందః ॥ 
సనాతనం (ధ్రువం నిత్యం శాశ్వతం స్యాదనశ్వరం 
(హలాయుధః - 1-124) 
4 నిర్వాణ మోక్షనిర్భృత్యోర్విఘాతే కరిమజ్జనే (అనేకార్థ సంగ్రహే 
తృతీయః కాండః) 
5 నిర్వాణమస్తంగమనం నిర్వాణం గజమజ్ఞనమ్‌ । 
నిర్వాణమపవర్తోల_పి నిర్వాణం నిర్చృతిం విదుః (శాశ్యతకోశః 18శో॥) 
6 నిర్వాణమస్తంగమనే నిర్హృతా గజమజ్ఞనే । సంగమేప్యవర్లేచ (మేదినీ), 
7 నిర్వాణో మునివహ్చ్యాదౌ (అమరః తృకాం, విశేష్య నిఘ్నవర్లః) 
8 నిర్వాణం మోక్షనిర్హృత్యో: విధానే కరిమజ్ఞ్జనే (హైమః) 
సర్వమతములవారు నిర్వాణపదమునకు “మోక్షము” అని అర్థము 
చెప్పుటలో నేకీభవింతురు కాని ఆ మోక్షముయొక్క స్వరూపవిషయమున 
మాత్రము ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గమును అవలంబింతురు ఇందు శంకరా 
చార్యులవారు “విద్వాన్‌ శా(స్రాచార్యోపదే శజనిత జ్ఞానదీపప్రకాశితం స(ద్చ 
హ్మాత్మానం (ప్రవిశ్య నావర్తతే” = విద్వాంసుడు శా(స్త్రముయొక్కయు, 


438 శ్రీ మలయాళ సద్గురు [గ్రంధావళి 


ఆచార్యుల యొక్కయు, ఉపదేశజన్యమగు జ్ఞానదీపముచే ్రకాశితమగు 
సద్రహ్మస్వ రూపమగు ఆత్మను బొంది, తిరుగా రానేరడు, ఇదియే మోక్షము 
అని చెప్పుదురు రామానుజాచార్యుల వారు, ముక్తుడు వైకుంరమున 
శ్రీమన్నారాయ ణునితో సమానమగు ఐశ్వర్యాదికము గలవాడై యుండును 
ఇదియే మోక్షమని వచింతురు మధ్యాచార్యులవారు పై విషయము 
నంగీకరించుచు, సాధనభేదమునుబట్టి ముక్తియందును భేదము గలదని 
యంగీకరింతురు బౌద్దులు, ఏవిధమగు క్లేశములు లేని (జననమరణాది దుః 
ఖములు లేని) ఆనందస్థితియే మోక్షమందురు యోగులు ప్రకృతి 
సంబంధమును వదలి పురుషుడు కేవలుడై యుండుటయే మోక్షమని 
పలుకుదురు 


తైలక్షయే యధా దీపో నిర్వాణమధిగచ్చతి | 
కర్మక్షయే తధా జన్తుర్నిర్యాణ మధిగచ్చతి ॥ 


తైలము నశించునప్పుడు దీపమేలాగున స్వయముగా ఆరిపోవునో, 
అలాగున కర్మము లన్నియు నళించునప్తుడు జీవునియొక్క ఆవరణము 
లన్నియు, కర్మ లన్నియు నశించిపోవును అట్టి ప్రకృతినుండి విముక్తిని పొందిన 
జీవుడు తనయొక్క నిజస్వరూపమున నిలుచు టేది గలదో అదియే నిర్వాణ 
మనబడును 
యోగవాసిషము 


అ 
సర్వమేవపరిత్యజ్య మహామౌనీ భవానఘ । 
నిర్వాణవాన్నిర్మననః క్షీణచిత్త: (ప్రశాన్తధీః ॥ 
పాపరహితుడవగు రామచంద్రా ! నీవు సమస్తవాదములను పరిత్యజించి 
(లేక దృశ్యమంతటిని బారద్రోలి) మనోవర్టితుడవై, శాంత చిత్తుడవై, నిర్వాణ 
యుక్తుడవై, ప్రశాంతబుద్దిగల్గి మహామౌనివై ఆత్మయందే స్థితిగల్గి య *డుము 


శ్రీనిర్వాణనిలయము 439 


అహమంశే విదా క్షీణే సర్వమేవ క్షయం గతమ్‌ । 
న కించిచ్చ క్వచిత్తీక్షణం నిర్వాణెకఘనం స్థితమ్‌ ॥ 


తత్త్యబోధచే అహం దేహాభిమాన అంశము క్షయింప మమత్యాంశమగు 
జగత్తంతయునుగూడ క్షయించిపోవును కాని యధార్థ్హముగ నేదియు 
క్షయించుట లేదు ఏలననగా సర్వత్ర నిర్వాణఘనమై ఏకమైనట్టి ఆత్మయే 
స్టితిగల్లియున్నది 


విద్ది చిన్మాత్రమేవేదమస([ద్రూపోపమం తతమ్‌ । 
తేనాలం మౌనమాస్వ్ప్యైవం సర్వ నిర్యాణమా(త్రకమ్‌ ॥ 


ఓ రామచంద్రా ! అసద్రూపమును బోలి వ్యాపించినట్టి చిన్మాత్రముగనే 
నీవీసమస్తమును నెజుంగుము అట్టు సర్వము నిర్వాణరూపమగు ఆత్మమా(త్ర 
ముగనే యెజిగినవాడవై మౌనముగ నుండుము 


యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖమ్‌ । 
తృష్ణాక్షయసుఖసైతే నార్హతః షోడశీం కలామ్‌ ॥ 


ప్రపంచములో సర్వసంకల్పప్రాప్రియగు సుఖమేది కలదో, స్వర్గలోక 
మందు ఏదైతే మహత్తైన దివ్యసుఖము గలదో, అవి యన్నియు అన్తఃకరణ 
ములో గల తృష్ణ నశించిన సంయమియొక్క నిర్యాణ సుఖములో పదునాజవ 
భాగముయొక్క సుఖమునైనా కలుగజేయజాలవు 


దర్శనాదర్శనే హిత్వా స్వయం కేవలరూపతః | 
యసస్తిష్టతి స తు బ్రహ్మ (బ్రహ్మ న బ్రహ్మవిత్వ్వయమ్‌ ॥ 


దర్శనాదర్శనములను రెండింటిని విడచినవాడై యెవడైతే స్వయముగా 
కేవలాత్మ స్వరూపుడై నిలిచియుండునో అతడు (బ్రహ్మవేత్తగాడు మరేమన 
స్వయముగా (బ్రహ్మయే యగుచున్నాడు అట్టి స్థితియే నిర్వాణము (బ్రహ్మవేత్త 
యని చెప్పినచో (బ్రహ్మము నెతింగివాడే యని యర్థము ఏర్పడును అచ్చట 
త్రిపుటి గలదు అట్టి త్రిపుటి లేని స్థితియే కేవలాత్మ స్థితి యగును 


440 శ్రీ మలయాళ సద్గురు గ్రంధానలి 


ప్రజ్నా ప్రతిష్టా భూతానాం ప్రజ్ఞా లాభః పరో మతః । 

ప్రజ్ఞా నిశ్రేయసీ లోకే (ప్రజ్ఞా స్వర్లో మతస్పతామ్‌ ॥ 

సమస్తప్రాణికోట్టకు (ప్రజ్ఞానము (ప్రతిష్టితమై యున్నది ఇదే మహావాక్య 
ములలో (ప్రజ్ఞానం బ్రహ్మయని తెలుపుటకు కారణము అట్టి ప్రజ్ఞాన లాభము 
నకు పరమైన లాభము మతీయొండు లేదు అట్టి ప్రజ్ఞాప్రాప్తియే లోకమున 
మోక్ష మనంబడును దానికి నిర్వాణమని పేరు గూడ గలదు ఇదియే సత్పురు 
షులకు నిత్యసుఖమని మతము 


నిర్వేదాదేవ నిర్వాణం న చ కించిద్విచిన్తయేత్‌ । 
సుఖం వై (బ్రాహ్మణో (బ్రహ్మ నిర్వేదేనాధిగచ్చతి ॥ 


నిర్వేదమువల్లనే నిర్వాణము సిద్దించుచున్నది దీనియందు మణుల 
చింతింప నక్కటలేదు నిర్వేదముచేతనే బ్రహ్మనిష్పుడు శాశ్వత సుఖమగు 
బ్రహ్మమును పొందుచున్నాడు నిర్వేదమనగా హృదయము లోగల సర్వ 
ఆవరణములు నశించు స్థితియే యగును అట్టిదే నిర్యాణము అని 
శాంతిపర్వము 

యధా స్వనుస్టితం ధ్యానం తధా కుర్వన్సి యోగినః | 

మహర్షయో జ్ఞానతృప్తా నిర్వాణగతమానసాః ॥ 


ఏలాగున మహాబుషులు ధ్యానమందు మంచినిష్ట గలవారై యున్నారో, 
యోగులుగూడ అలాటి నిష్ట గలవారై యున్నారు వారందణును, జ్ఞానముచే 
సంతృప్తులగుచున్నారు. వారిమనస్సులో గల వృత్తులన్నియు విలీనములయినవి 
అట్టి స్థితియే నిర్వాణము అని వ్యాసమతము 

సమ్యక్షత్తావబోధేన దుర్చోధే క్షయమాగతే। 

గలితే వాసనావేశే విశోకం (ప్రాప్యతే పదమ్‌ ॥ 


తత్యావబోధము చక్కగా గలిగిన దుర్చోధములగు సంస్కార వాసనలు 
అన్నియు వదలిపోవును అప్పుడు శోకరహితమగు (బ్రహ్మపదము లభింప 
గల్గును ఇప్పుడు కుంభముని రూపధారిణియగు, చూడాల రాజర్షియగు 


శ్రీనిర్యాణనిలయము 441 


శిఖిధ్యజున“పరమనిర్వాణ స్వరూపమును గూర్చి చెప్పినదానిని చూడుడు 
యోగ వాసిష్టము - 
చిన్మాత్రమమలం శాన్తమాభాతం పరమం నభః | 
సమస్తకలనోన్ముక్తం యుక్తం పరమయా ధియా ॥ 


యదేకోదితమత్యచ్చం శాన్తమాతతముజ్ఞ్యలమ్‌! 
పరమాత్మాత్మకం తేజస్తిమితం జ్ఞప్తిమా'త్రకమ్‌ ॥ 


అయ్యది చిన్మాత్రమై, నిర్మలమై, శాంతమై, ప్రకాశమయమై, అతిసూక్ష్మ 
మగు చిదాకాశమై, సమస్తకల్పనా విముక్తమై, నిజస్వరూమును సాక్షాత్కరించు 
నట్టి బుద్దితో గూడినదై, ఏకమై, అతిస్వచ్చమై, సర్వ త్రవ్యాప్తమై, ఉజ్జలమై, 
పరమాత్మమయమై, గంభీరమై, తేజోరూపమై, జ్ఞప్తిమాత్రమై యుండును 

ఆప్రతర్య్యమవిజ్జేయం సమం శివమనిన్దితమ్‌ ః 

(బ్రహ్మనిర్వాణ మాపూర్ణమాపూర్ణోదితసంవి దా | 

మతియు ఆపరమాత్మయగు (బ్రహ్మము తర్కించుటకు యోగ్యము 
కానిదై, అవిజ్ఞేయమై, సర్వత్ర యేక రసమై, శివమై, అనిందితమై, నిర్వాణరూ 
పమై, సర్వత్ర యుదయించిన నిజబోధచే పూర్ణమై యొప్పును 


ముహూర్తమేవ నిర్వాణం యది చేతః పరే పదే | 
తత్తత్సరిణతం విద్ధి తతైవాస్వాదమాగతమ్‌ ॥ 


మనస్సు పరమపదమున ముహూర్త కాలము విశ్రాంతి నొందినను 
('బ్రహ్మాకారముగ పరిణత మగును దానిచే మనస్సు నిరతిశయమగు 
ఆనందాస్వాదమును బొంది మరల లేవ నిచ్చగొనదు మనస్సు వృత్తిరహితమై 
(బ్రహ్మాకారవృత్తి గలది యగుటయే నిర్వాణ మనంబడును అట్టి మనస్సు 
నుండి మరల వృత్తులుగాని గుణములుగాని పుట్టవు 


యది సాంఖ్యేన విశ్రాన్లం చేతో యోగేన వా౭_పి తే | 
క్షణం తత్సత్త తాం యాతం న భూయ ఇహ జాయతే ॥ 


442 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ని మనస్సు సాంఖ్యయోగము ననుసరించిగాని, లేనిచో యోగమార్గము 
ననుసరించిగాని విశ్రాన్తినొంది క్షణమైనను ఆత్మతత్యముతో ఐక్యమును 
పొందియుండిన మరల ఉత్పన్నము గాదని (గ్రహింపుము 


విగలితాత్మపదం విగలన్మనః సుభగసత్యమితీహ హి కధ్యతే 1 
న పునరేతి కలామలినం పదం కనకతామి వ తామముపాగతమ్‌ ॥ 


సౌభాగ్యశాలుడవగు రామచంద్రా ! నేను చెప్పిన (త్రివిధోపాయముల 
నాశ్రయించి పొందబడు జీవన్ముక్తిస్టితియందు జా(గ్రత్స్యప్ను సుషుప్పులను 
అవస్టలును, (భ్రాన్తియును, దాని బీజములును, మనస్సును గూడ నశింప, దగ్ధప 
టమునుబోలు సత్యము మాత్రమే మిగులును వాసనాబీజములు లేకుండు 
టవలన నయ్యది రాగద్వేషాదులకు లోనై సంసారకారణము కాజాలదు స్పర్శ 
వేదివలన బంగారముగ మార్చబడిన రాగివలె ఈసత్త్యము మరల కళంకమును 
బొందదు 

ముక్తాత్మునియొక్క స్వరూప మిందు వర్షించడమైనది స్పర్శవేదిచే 
తామ్రము బంగారమైన, మరల దానినుండి చిలుము ఎట్టు పుట్టజాలదో, ఆలా 
గున జీవత్వమునుండి (బ్రహ్మత్వము నొందిన ఆత్మనుండి మరల విషయ 
ములు గలుగకూడదు ముక్తాత్ముడు సువర్లమువంటి వాడనియు, 
బద్దాత్ముడు తామ్రమువంటి వాడనియు (గ్రహించుకొనవలయును 


క్షీయన్తే సర్వదుఖాని (త్రుట్యన్తి (గ్రన్థయోల_భితః | 

సంశయాశ్ళమతాం యాన్తి సర్వ కర్మాణి చానఘ ॥ 

పాసరహితుడా! అప్పుడు దుఃఖము లన్నియు తొలగిపోవును సంసార 
(గ్రంధులు విడిపోవును సంశయము లన్నియు ఛిన్నము లగును, కర్మలన్నియు 
పై జెప్పినవానివలె శమావస్ట్రను పొందును అనగా అవియు వాటివలె నశించిపో 
వును 


జ్లేయం విదురధాత్మానం సంశుద్దం జ్ఞప్తిరూపిణమ్‌ । 
స చ సర్వగతో నిత్యం నాస్తమేతి న చోదయమ్‌ ॥ 


శ్రీనిర్వాణనిఅయము 443 


పరమ పవి(త్రమును, జ్ఞప్తి రూపమును, సర్వగతమును, జననమరణ 
ములను ఉదయాస్తమయములు లేనిదియును, నిత్యమును నగు ఆత్మనే జ్ఞేయ 
మందురు ముండకశ్రుతియు ఈ లాగున తెలుపుచున్నది 

భిద్యతే హృదయ(గ్రన్టిక్ళిద్యన్తే సర్వసంశయాః | 

క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే ॥ 

పరాపరమగు పరటబ్రహ్మసాక్షాత్కారము గలుగునప్పుడు హృదయ 
గ్రంధు లన్నియు భేదింపబడును సర్వసంశయములు ఛిన్నము లగును 
కర్మలన్నియు క్షీణించిపోవును 


వేదమోలాగున  చెప్పుచుండగా (బ్రహ్మవేత్తలకు గుణములతో, 
వృత్తులతో సంబంధము లేదని అమాయకులతో చెప్పి సమర్దించుకొనుట ఎంత 
అధర్మమో యూహించుకొనుడు 


శిథిధ్వజుడు తన స్వానుభవమును తెలుపుచున్నాడు 


నిష్కలజ్కా సమా శుద్దా నిరహంకారరూపిణీ । 
శుద్ధసంవేదనాకారా శివం సన్మాత్రమచ్యుతమ్‌ ॥ 


అయ్యది కళంకరహితము, సమస్వరూపము, శుద్దము, అహంకార వివర్డి 
తము, శుద్దసంవేదనమే దానిస్వరూపము అయ్యది భూమానంద స్వరూప 
మగుటవలన పరమ మంగళమయము. సన్మాత్రము అది స్వస్వరూపమగు 
భూమానంద మంగళ స్వభావమునుండి విచ్యుతి గానందువలన, అచ్యుత మన 
బడుచున్నది 

నిర్వామి భ్రమనిర్ముక్తమాసే నిర్మన్హరాబ్దివత్‌ । 

ఆసదాభాసమత్యచ్చమనన్తమజమచ్యుతమ్‌ ॥ 

నేను భ్రమరహితమగు నిర్వాణమును బొందుచున్నాను మందర పర్వ 


తము లేని సము(ద్రమువలె నేనిపుడు నిశ్చలభావమున వెలయుచున్నాను ఈ 
ఆత్మాకాశమున దృశ్యాభాస అనునదేమియును లేదు ఇది ఆత్యన్తనిర్మలము, 


444 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


అజము ((బ్రహ్మరహితము), అచ్యుతము 

శిఖిధ్వజుడు పరమనిర్వికల్పసమాధిలో పొందిన స్టితియు ఈ 
నిర్వాణమే సమాధినిగురించి గీతలో శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించినదిన్ని 
చూడుడు - 


యధా దీపో నివాతస్థో నేంగతే సోపమా నృృతా । 
యోగినో యతచిత్తన్య యుంజతో యోగమాత్మనః ॥ 


నియమింపబడిన చిత్తముగలవాడును, ధ్యానయోగమును అభ్యసించు 
వాడును అగు ఆత్మధ్యానయోగియొక్క మనస్సున, గాలిలేని చోటనుండెడు 
దీపమువలె జ్ఞేయస్వరూపమగు ఆత్మజ్యోతి వెలుగుచుండునని ఉపమానము 
చెప్పబడినది 

రూపాలోకమనస్కారా నీరసాగమభావనా । 

సమ్యగ్‌జ్ఞానావబోధస్య నిర్వాణం వై విదుర్చుధాః ॥ 

సమ్యక్‌ జ్ఞానోదయముచే బాహ్యారూపాలోకములున్ను, ఆంతరిక మనః 
కల్పనలున్ను, అన్నియు సారరహితముగ తోచును అట్టి స్థితినే 
నిర్యాణము (మోక్షము) అని విజ్ఞులు పల్కుదురు 

చిత్తే త్యక్తే లయం యాతి ద్వైతమైక్యం చ సర్వతః | 

శిష్యతే పరమం శాన్తమచ్చమేకమనామయమ్‌ ॥ 

చిత్తము త్యజింపబడగా ద్వైతము, ఐక్యమున్ను అంతట లయమొంది, 
పరమశాంతమై, స్వచ్చమై, నిరామయమై, ఏకమైనట్టి పరమాత్మయే శేషించును 

ఆత్మజ్ఞానం వినా సారో నాధిర్షశ్యతి రాఘవ 1 

భూయో రజ్ఞ్యవబోధేన రజ్ఞాసర్బో హి నశ్యతి ॥ 

ఓ రాఘవా! ఆత్మజ్ఞానము లేక సారము, అనగా జన్మాది వికారములకు 


మూలమగు భవవ్యాధి నశింపదు, రజ్ఞావుయొక్క జ్ఞానము పూర్ణముగ లేనిచో 
సర్ప(భ్రాన్తి నశింపదు గదా! 


శ్రీనిర్వాణనిలయము 445 


యోన నిర్వాసనో నూనం సర్వధర్మపరో£_పి సన్‌ । 
సర్వజ్ఞో౭_ ప్యతిబద్దాత్మా పంజరస్లో యధా హరిః ॥ 
యస్యాస్తి వాసనాబీజమత్యల్పం చితిభూమిగమ్‌ | 
బృహత్సంజాయతే తస్య పునః సంసృతికాననమ్‌ i 
అభ్యాసాద్ధది రూఢేన సత్యసంబోధ వహ్నినా 1 
నిర్హగ్ధం వాసనాబీజం న భూయః పరిరోహతి ॥ 
దగన్తు వాసనాబీజం న నిమజ్ఞతి వస్తుషు | 
సుఖదుఃఖాదిషు స్వచ్చం పద్మప[త్రమివాంభసి ॥ 


వాసనారాహిత్యమును పొందనివాడు సర్వధర్మముల నాచరించు 
చున్నను, సర్వశా(స్తవేత్త యైనను, పంజరమునందలి చిలుకవలె నత్యంతము 
బద్దుడే యగుచున్నాడు చిత్తభూమియందు అతిసూక్ష్మమగు వాసనాబీజము 
మిగిలియున్నను దానివలన సంసారారణ్యము విశాలమై, గొప్పదై విస్తరించును 


సత్యజ్ఞానమను అగ్నిని హృదయమున అభ్యాసమువలన నిల్పి వాసనాబీ 
జమును సంపూర్ణముగా దర్రమొనరించిన మరల నంకురించుటకు అవకాశ 
ముండదు 


స్వచ్చమగు పద్మపత్రము (తామరాకు) నీట మునుగనట్టు, దగ్ధమైన 
వాసనాబీజముగల మనస్సు మరల సుఖదుఃఖముల నొసగు వస్తువుల యందు 
జిక్కుకొనదు 

అవిద్యాం ప్రకృతిం విద్ది గుణత్రితయధర్మిణీమ్‌ । 

ఏషైవ సంసృతిక్టన్లోరస్యాః పారం పరం పదమ్‌ ॥ 

గుణత్రయ ధర్మములతో గూడుకొనిన ప్రకృతియే అవిద్యయని (గ్రహిం 
పుము ఇదియే జీవులయొక్క జననమరణ సంసార దుఃఖమునకు హేతువు 
దీని సారముననే పరమపదమగు మోక్షము వెలయుచున్నది 


446 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


వివేకవిశదం చేతః సత్త కమిత్యభిధీయతే | 
భూయః ఫలతి నో మోహం దగ్రబీజమివాంకురమ్‌ ॥ 


వివేక జ్ఞానోదయమైన చిత్తము సత్త్వ మనబడు చున్నది దగ్రబీజమున 
అంకురము జన్మింపజాలనట్టు అందు మరల మోహముద్భవింప జాలదు 

ప్రాప్తప్రాప్యో భవాన్నామ సత్యభావముపాగతమ్‌ । 

చిత్తం జ్ఞానాగ్నినా దగ్ధం న భూయః పరిరోహతి ॥ 

జ్ఞానాన్నిచే దగ్ధమై సత్త్వభావమునాంది కృతకృత్యత నందిన చిత్తము 
మరల నుద్భవింపదు 

జ్ఞస్య చిత్తం న చిత్తాఖ్యం జ్ఞచిత్తం సత్త్వముచ్యతే | 

నామార్థాన్యత్వభాక్సిత్తం బోధాత్తామసువర్లవత్‌ ॥ 

జ్ఞానియొక్క చిత్తము చిత్త మనబడదు, సత్త్వ మనబడును చిత్తమె 
నామ, రూప, అర్హముల భేదమును గలుగజేయునది అగును ఆ చిత్తము 
బోధచే సత్త్వ్యమగును, ఎటులనగా, స్పర్శవేదిచే తామ్రము స్వర్లమగునట్లు 
ఉండును 

మూఢం చిత్తం చిత్తమాహుః (ప్రబుద్దం సత్త్యముచ్యతే | 

అ(ప్రబుద్ధ్దా హి చిత్తస్థాః సత్వస్థాస్తు మహాధియః ॥ 

మూఢులచిత్తమునే చిత్త మందురు జ్ఞానుల చిత్తమును సత్త 


మందురు ఆజ్ఞానులేచిత్తమందుందురు జ్ఞానులగుమహాబుద్దిమంతులు సత్త్వ 
మందుందురు 


భూయః ప్రజాయతే చిత్తం సత్యం భూయో న జాయతే | 
అ్రబుద్ధస్య బన్లోల_స్తి న ప్రబుద్దస్య భూపతే ॥ 
ఓ రాజా! జ్ఞానము పొందని చిత్తము మరల మరల ఉత్పన్న మగును 


జ్ఞానముగల సత్హ్వమగు చిత్తము అటులుత్సన్నము గాదు అజ్ఞానికి బంధము 
కలదు జ్ఞానికి బంధము లేదు 


శ్రినిర్వాణనిలయము 447 


అజ్ఞాని చిత్తము తామ్రము వంటిది జ్ఞానిచిత్తము స్ఫుటము వేసిన 
తామము బంగార మగునటుల యుండును తాముమునకు చిలుము గలదు 
స్వర్లమునకు చిలుముండదు అజ్ఞాని చిత్తము త్రాడువంటిది జ్ఞానిచిత్తము 
అగ్నిదగపాశము వంటిది కాలనిత్రాడు బన్లనమునకు ఉపయోగపడును 
కాలినత్రాడు (త్రాడురూపముగా కనుపించినను బన్ద్లనమునకు నుపయోగ 
పడదు జ్ఞానము లేని చిత్తము పచ్చివిత్తనము వంటిది జ్ఞానముగల చిత్తము 
వేగిన విత్తనమువంటిది పచ్చివిత్తనము అంకురించును ఉడికినవిత్తనము 
అంకురించదు చూచినప్పుడు రెండున్ను ఒకే విధముగా నుండినను వృత్తి 
యందు భేదము గలదు ఆలాగున ఆత్మజ్నానియు, అజ్ఞానియు శరీరాద్యవయ 
వములచేతను, అన్నపానాది క్రియలచేతను ఒకేవిధముగ కనుపించినను, జ్ఞాని 
వృత్తిరహితుడై యుండును అజ్ఞాని వృత్తిసహితుడై యుండును ఈ రెండు 
గుణములచే జ్ఞానాజ్ఞానులను విభజించి తెలిసికొనవచ్చును 


యోగవాసిష్టము - నిర్వాణ ప్రకరణము 


బ్రహ్మేదం ఘనమజరాద్యనన్త మేకం సంకల్పస్ఫురణమవిద్యమానమేవ । 
బుడ్ద్వైవం వ్యపగత మానమేయ మోహో నిర్వాణం పరివిహరన్విశోకమాస్స్వ ॥ 


ఓ రామచంద్రా! ఈ (ప్రకారముగా శేషించిన ఆత్మవస్తువు 
ఆనందఘనమై, అనంతమై, జరాది వికార రహితమై, జీవజగ(ద్రూపములు 
సంకల్పము యొక్క స్ఫురణమా(త్రములేయై, అసత్తై (లేనివై) పజుగుచున్నవి 
ఇట్టు ఆత్మతత్తము నెణింగి ప్రమాతృ ప్రమాణ (ప్రమేయాది (త్రిపుటీ 
మోహమును బారద్రోలి నిర్వాణమగు (బ్రహ్మమే ఆయి నిరతిశయ 
బృహ(ద్రూపముచే నంతట వ్యాపించి విహరించుచు దుఃఖరహితుడవై 
చెన్నాందుము 


తదభావాజ్ఞగన్నాస్తి చిత్తం జగదభావతః । 
శిష్టం నిర్వాణామేవాతః శాన్తమాస్తు యథా సుఖమ్‌ ॥ 


ఓవిద్యాధరా! అహంకారమను బీజమే లేనపుడిక నద్దాని కార్యమగు జగ 


448 శ్రీ మలయాళ సద్గురు గ్రంధానళి 


త్తును లేకయే యున్నదగును కావున జగజ్జీవాదుల అభావముచే శేషించునట్టి 
చిద్రూపమైన నిర్వాణస్వరూపమున శాంతముగను, సుఖపూర్వకముగను 
నుండుము 


ప్రబోధ్యమానో౭_పి మయా భూయోభూయస్తత స్తతః | 

న పపాత పురో దృళే పరం నిర్యాణమాగత: ॥ 

అపుడు నేనాతనిని మరలమరల ఇటునటుండి మేల్కొలిపినను పరమ 
నిర్యాణదశను బొందిన యాతడు, మరల శబ్దాది విషయముల వైపునకు బడక 
యుండెను 

ఆసనే శయనే యానే స్థితో యత్సైర్న బోధ్యతే | 

నిద్రాలురివ నిర్వాణమనోమనన నిర్వృతః । 

మనస్సంకల్పరహితుడై షష్టాది భూమికలం దారూఢుడై అట్టి జ్ఞాని, 
ఆసన, శయన, వాహనములపై గూర్చొాని నిర్యాణదశను బొందియున్నవాడై 
ని(ద్రాళువువలె యత్నములచేతను గూడ మేల్కొలుప బడకుండును 


కర్మ కుర్వన్న కుర్వన్వా వీతరాగో నిరామయః । 

నిర్మనా నిత్యనిర్యాణ: పుమానాత్మని తిష్టతి i 

వీతరాగుడును, మనోవికార రహితుడునగు జ్ఞాని కర్మలను చేయుచు 
న్నను, లేక చేయక యున్నను సదా అమనస్కుడై నిత్యనిర్వాణ రూపుడై (మోక్ష 
మును పొందిన వాడై) ఆత్మయందే స్థితి గల్లియుండును 


స్పన్దనే౭_స్పన్దనే చైవ యత్సాషాణవదాసితమ్‌ । 
అజడసై ౪వ తద్విద్ది నిర్వాణమజరం పరమ్‌ ॥ 


చేష్టయందును, తదభావమందును, శిలవలె నిశ్చలమైనట్టి చైతన్యము 
యొక్క (ప్రశాంతస్టితి యేది గలదో అద్దానినే నీవు అజరమైన నిర్వాణపదమని 
యొణుగుము 


శ్రీనిర్య్వాణనిలయము 449 


త(త్రాహన్తా న చ తృత్తా నానహన్హా న చాన్యతా । 
కేవలం కేవలీభావో నిరాణమమలం శివమ్‌ ॥ 


ఆ ఆత్మపదమున అహంత్యము (నేననుభావము గాని త్వంత్వము 
(నీవను భావము) గాని, అనహంత్వముగాని, అన్యత్వము గాని లేవు కేవలము 
కేవలీభావమైన నిర్వాణరూప మైనట్టి నిర్మలమగు శివరూపమైన ఆత్మయే 
గలదు 


అహన్తామలముత్సృజ్య నిర్యాణః ఖమివానలః । 
స దేహ మపదేహం వా జ్ఞస్తిష్టతి గతజ్వరః ॥ 


ఈ అహంభావమను మాలిన్యమును బూర్లముగ ద్యజించి ఆకాశము 
వలె నిర్మలుడై మోక్షరూపుడై వెలయు జ్ఞాని దేహముతో గూడియున్నను, లేక 
దేహరహితుడైనను, సదా సంతాప వర్ద్ణితుడయ్యే వెలయును 

నిర్వాణాకతయాజ్ఞన్య వాసనైన న వాసనా 

రేఖా దామోపమా త్యబ్దేరూర్య్యాది న జలేతరత్‌ ॥ 

నిర్యాణరూపమగు ఆత్మతో ఏకత్వము నొందియుండుటచేతను, 
దగ్దరజ్ఞవువలె బాధిత మగుటచేతను, తరంగాదులు సము[ద్రజలము కంటె 
అన్యము కానట్టు, జ్ఞానియొక్క వాసనయున్ను ఆత్మకంటె వేణు గాకయున్నది 
కాన నది వాసన గానేరదు 

ఇష్టానిష్టోపలమ్మేషు శాన్తో వ్యవహరన్నపి । 

శవవన్నాన్యతామన్తర్షిర్వాణో౭.. నుభవత్యలమ్‌ ॥ 

ఎవడు ఇష్టానిష్టముల సంఫప్రాప్తమందు శవమువలె శాంత చిత్తుడై 


సమముగ నుండునో, అట్టి జీవన్ముక్తుడు వ్యవహరించుచున్నను భిన్నత్వము 
నొకింతైనను దానియందనుభవింపకుండును 


ఆధవా శాన్తతైవా2..స్య నిర్వాణస్యావశిష్యతే । 
నిర్వాసనః కిల మునిః కధం వ్యవహరత్యసౌ n 
౮ 


450 మలయాళ సద్గురు (గ్రంధావళి 


శ్రీ 
సప్తభూమికలను బొందినట్టి జ్ఞానికి గేవలము శాంతత్వమే శేషించును 
ఏలయనగా వాసనారహితుడగు ఆ ముని ఎట్టు వ్యవహరింపగలడు ? 


యావత్తస్య న నిర్వాణం పరిపోషముపాపగతమ్‌ । 

తావద్య్యవహరత్యస్తరాగ ద్వేషభయోదయ: ॥ 

సప్తభూమికాపర్యన్తము విశ్రాంతియొక్క దృఢత్వ మెంతవరకు 
సంఫప్రాప్తింప లేదో, అంతవణుకు జ్ఞాని రాగద్వేషరహితుడై, సంసారోదయ వర్ణితు 
డై, వ్యవహారము సల్పుచుండును 

వీతరాగ భయకక్రోధో నిర్వాణశ్శాన్తమానసః | 

శిలేవాప్యశిలీభూతో మునిస్తిష్టతి నిత్యశః ॥ 

తురీయపదమును పొందిన మునీశ్వరుడు _ రాగద్వేషభయ 
క్రోధవర్ణితుడై, మోక్షరూపుడై, శాంతమనస్కుడై, నిత్యము శిలవలె నిశ్చలముగ 
నున్నను కేవలము చిద్రూపుడయ్యే వెలయును 

జీవితస్య యధా బాల్యం దృష్టం ప్రాధమకల్సికమ్‌ । 

నిర్వాణస్య తధా భో గసంత్యాగో రాగశాన్తిదః ॥ 

ఆయువుయొక్క మొదటినియమము _ బాల్యావస్త్ర యైనట్టు 
రాగాదుల శమనమును గలుగజేయునట్టి భోగత్యాగము నిర్వాణముయొక్క 
ప్రధమ నియమమై యున్నది 

ఆహం జగదిదం (భ్రాన్తిర్నాస్తేవ పరమే పదే । 

ఇదం శాన్తమనాలమృ్బం సర్వం నిర్వాణమవ్యయమ్‌ ॥ 

శుద్ధమగు పరమపదమున అహంభావము యొక్కగాని, జగత్తుయొక్క 
గాని, ఇచ్చాదులయొక్కగాని, భ్రాన్సి లేనేలేదు ఇదియంతయు సదా శాంతమై, 
నిరాధాగమై, అవ్యయ? ఎ,నిర్వాణరూప మైనట్టి చిదాకాశమే అయియున్నది 


ఇచ్చామాత్రం హి సంసారో నిర్వాణం తదవేదనమ్‌ । 
ఇచ్చానుత్పాదనే యత్నః క్రియతాం కిం వృధా (భ్రమైః ॥ 


శ్రీనిర్యాణనిలయము 451 


ఓ రామచంద్రా! ఇచ్చామా(త్రమే సంసారము ఇచ్చయొక్క అభావమే 
నిర్వాణము కాబట్టి ఇచ్చ నుత్సన్నము గాకుండ జేయుటయందే ప్రయత్న 
మాచరింపుము తక్కిన వ్యర్థ ప్రయత్నములచే నేమిప్రయోజనము? 


పరం విషయవైతృష్ణ్యం వజధ్యానం ప్రసాధ్యతామ్‌ । 
భేదే విగలితే జ్ఞానాదన్య ధ్యాన తృణేన కిమ్‌? ॥ 


ఓ రామచం[ద్రా! సంపూర్ణమగు విషయ తృషహ్ణారాహిత్యము న్ను, 
జ్ఞానముచే సమస్తభేదము నశించుటియు, వజ్రమువలె దృఢమైనట్టి యుత్తమ 
ధ్యానమగును అట్టి ధ్యానమునే సంపాదింపవలెను తృణ సమానములగు 
ఇతర ధ్యానములచే నేమి ప్రయోజనము? 


ఉపాయ ఏకః శా(స్తార్లో ద్వితీయో జ్ఞసమాగమః 1 
ధ్యానం తృతీయం నిర్వాణే ్రేష్టస్తత్రోత్తరోత్తరః ॥ 


అట్టి (బ్రహ్మమందు విశ్రాంతి నొందుటకై, అనగా నిర్వాణ ప్రాప్తికై 
మొదటి యుపాయము అధ్యాత్మ శా(స్తార్థములను నిరంతర మభ్యసించుట, 
రెండవది విజ్ఞుల సహవాసము మూడవది ధ్యానము ఇందు ఉత్తరోత్తరముగా 
నొక దానికంటె నొకటి శ్రేష్టమై యొప్పుచున్నది 


చిత్రాన్నినేవ బోధేన తేన జాడ్యం న శామ్యుతి । 
నిర్మూలాపి జగద్రాన్తిర్యేనాశు న విలీయతే ॥ 


చిత్రమందలి యగ్నిచే శీతలము నివారింపబడనట్టు, పై పై జ్ఞానముచే 
మూలాజ్ఞాన మెన్నటికిని శమింపనేరదు మతియు నట్టి ఆపాతజ్ఞానముచే 
జగద్రాన్తి శీఘ్రముగ నిర్మూల మైనట్టు తోచినను వాస్తవముగా నిర్మూలము 


కానిదే యగును 


(శుతపార జపాన్తేషు సమాధి నిరతో భవేత్‌ । 
సమాధి విరతః (శ్రాంతః (శ్రుతపార జపా(ళ్ష్రయేత్‌ । 


సాధకుండగువాడు వేదాంత(శవణము, ఉపనిషదాదుల పరనము, ప్రణ 
F30 


452 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


వాదుల జపము మున్నగునవి గావించిన పిదప సమాధి యందు తత్పరుండై 
యుండవలెను సమాధినుండి లేచిన పిదప, మరల యధావిధముగ [శవణపరన 
జపాదుల గావింపవలయును 

బోధాతై షో ౬ న్తరాత్మైవ పరమః పరమేశ్వరః । 

అస్యైవ వాచకో నామ ప్రణవో వేదసమ్మతః ॥ 

బోధరూపుడగు ఈ  యంతరాత్మయే ఉత్తముడగు పరమేశ్వరుడై 
యున్నాడు వేదసమ్మతమగు ప్రణవమను నామమే యీతని వాచకమై 
యొప్పుచున్నది 

చిత్తం హి జీవన్ముక్తానాం నాస్య్యంకుర ఇవాత్మనామ్‌ ॥ 

రాతి నుండి అంకురము కలుగనటుల జీవన్ముక్తులకు చిత్తవృత్తులు లేవు 

పువర్షననయోగ్యా యా వాసనా ఘనవాసనా ! 

సా ప్రోక్తా చిత్తశబ్దేన న సాతద్‌జ్ఞస్య విద్యతే | 

మరల మరల ఉత్పన్న మగునట్టి ఘనీభూతమగు వాసన యేది కలదో 
అదియే చిత్తశబ్దముచే చెప్పబడినది అయ్యది జ్ఞానికి లేదు 

వేమన యోగీ(న్రుడుగూడ నిర్వాణశబ్దమును ప్రయోగించి యున్నారు 
నిర్వాణమనియు, నిర్వికల్పసమాధియనియు, (బ్రహ్మసాక్షాత్కార మనియు, 


నిర్విషయమనియు, నిర్వాసమనియు ఒకే యర్హము లోనే యుపయోగించి 
యున్నారు యోగవాసిష్టమున్ను ప్రయోగించినది చూడుడు 


ఆగమ్యా వచసాం శానా సా సీమా భవభూమిషు | 
వైళ్చిత్సా శివమిత్యుక్తా కైళ్చిద్ర్ర హ్మేత్యుదాహృతా ॥ 
కెళ్ళిత్పకృతిపుంభాన వివేక ఇతి భావితా 1 
అన్యైరస్యన్యధా నానాభేదైరాత్మవికల్పితై: ॥ 


సప్రజ్ఞాన భూమికల కెల్ల ఎల్హ్లయై యొప్పు ప్రశాంతమగు ఈ యేడవ 


శ్రీనిర్వాణనిలయము 453 


భూమిక వాక్కులకు విషయము కానిదై యున్నది కొందు దానిని శివమ 
నియు, మజికొందరు (బహ్మమనియు చెప్పుదురు ఇక కొందు (ప్రకృతి పురు 
షుల యెక్యస్థితినిగూర్చిన వివేకమని భావింతురు అట్టే తక్కినవారును నిజకల్సి 
తములగు వివిధ భేదములచే స్వర్గమని, వైకుంరమని, కైలాసమని, నిర్వాణమని, 
నిర్వికల్పసమాధియని,  శివజీవైక్యమని, మోక్షమని పలువిధములుగా 
పేర్కొనుచున్నారు 

అతిసూక్ష్మదృష్టిలోనను 

మతికింపుగ శివునిగూర్చి మజియొక్షటైనన్‌ 

బ్రతిలేని మోక్ష మది యగు 

సతతపు నిర్వాణపదవి సాక్ష్యము వేమా! 

ఉన్న నిర్వాణ నిజచర్యగన్నవాడు 

తన్ను తనలోన జూచెడి తత్త (మెరిగి 

నన్నుతించుచు బరమాత్మ సమతమతిని 

గన్నుగానని వాడేమి గాంచువేమ! 


(ప్రణవ మెటుగ నతడు భక్తుడు తాగాడు 
జ్యోతి జూడ నతడు జోగి గాడు 

నిత్య మెజుగ నతడు నిర్వాణి కాడయా 
విశ్వదాభిరామ వినుర వేమ! 


En rt 
నిర్వికల్ప సమాధి స్వరూపము 


ఈ (గ్రంధము కేవలము నిర్వాణపదమును గురించిన దగుటచే సారాత్‌ 
సారము, గుహ్యాద్దుహ్యము, గూఢాద్దూఢము మాత్రము ప్రతిపాదింపబడును 
కావున నిర్వికల్పసమాధియొక్క స్వరూపము మాత్రమే ఇచ్చోట నిర్లీత మగును 
తక్కిన యమాదిధ్యానమున పరకుగల ఏడంగములున్ను ఇదివరలో 


454 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


(వ్రాయబడిన (గ్రంధములలో తెలుపబడిన వగుటచే నిచ్చట నిరూపింపబడవు 
ఆ ఏడంగములు ఓంకారాది (గ్రంధాలలో ముముక్షువులు చూచుకొనవచ్చును 
యధార్లముగా చెప్పిన నిర్వికల్బసమాధియు, (బ్రహ్మసాక్షాత్కారజ్ఞానమున్ను 
ఒక్కటియే ఇవి రెండున్ను వ(స్తమునకు పడుగుపేకలవలె సంబంధపడి 
యుంటున్నవి ఒక్కదానిని విడిచి ఇంకొక్కటి శోభించుట లేదు దీపప్రకాశము 
వంటిది ఆ జ్ఞానమనియు, ఆ దీపమును సంరక్షించుటకు చిమ్ని యెటు 
వంటిదో, అట్టిదియే యోగమనియు (గ్రహించుకొనవలయు  దీపప్రకాశము 
రాత్రికాలమున గృహాన్తరాళములో గల తమస్సు తొలగుటకున్ను, వస్తువు 
లన్నియు లెస్సగా గోచరించుటకున్ను కారణ మగును అయితే చిమ్ని యొకటి 
లేనిచో గాలిచే దీపము చలింఛవచ్చును లేక ఆరిపోవచ్చును అయితే చిమ్మి 
మా(త్రముండి దీపకాన్తి లేకపోయిన చీకటి తొలగదు, వస్తువున్ను కనుపించదు 
కావుననే యోగకర్తలున్ను, జ్ఞానకర్తలున్ను ఈలాగున వచించిరి 


యోగహీనం కధం జ్ఞానం మోక్షదం భవతీహ భోః | 
యోగో౭_పి జ్ఞానహీనస్తు న క్షమో మోక్షకర్మణి ॥ 
తస్మాద్‌జ్ఞానం చ యోగం చ ముముక్షుర్హఢమభ్య'సేత్‌ ॥ 


ఇదియొక మహాత్ముని దగ్గణకు ఒక ముముక్షువు వెళ్ళి అడిగిన ప్రశ్నగా 
ఉన్నది ఓ ప్రభువా ! ఈ లోకమున అపష్టాంగయోగానుష్టానము లేనివానికి 
మోక్షమును గలిగించెడు జ్ఞానమెటుల సిద్దించును? ఆలాగున అధ్యాత్మజ్ఞా 
నము లేనివానికి వట్టి యోగసాధన మాత్రముచే మోక్షమందు అనగా, ఆత్మ 
జ్ఞాన మందు ఎటుల సమర్థత గలుగును? దీనికి సమాధానముగ ఆ బుషి 
ఇటుల వచించెను ఓ సౌమ్యుడా! నీవు చెప్పిన రెండు కారణములవల్ల యోగసిద్ది 
గాని గలుగవలసి యుండినచో, ముముక్షు వైనవాడు రెండింటిని తప్పక 
అభ్యసింపవ లయు అయితే ఆధ్యాత్మిక జ్ఞాన మొకటియే ముక్తిని గలుగజేయు 
నని శాస్త్ర నిర్ణయము అయితే అట్టి ఆత్మజ్ఞానము గలుగుటకున్ను, అది 
నిరావరణముగా (ప్రకాశించుటకున్ను, ఇం(ద్రియములనుండి విలక్షణముగా 
వెలుగుటకున్ను కొంత యోగసాధన అందరికిని ఆవశ్యకము అంతియే 


శ్రీనిర్వాణనిఅలయము 455 


చాలును అణిమాది సిద్దులకొలుకు చేయవలసిన కరినసాధనములగు 
యోగములు అంత అవసరములు కావు ఇంతమాత్రము యోగానుష్టానము 
పరమ బుషుల కందతికిని కనుపడుచున్నది 


వర్తమానయుగములో ఉండిన శ్రీ శంకర రామానుజ మధ్వాచార్యుల 
వారలకున్ను, శ్రీనారాయణగురు దయానంద రామకృష్ణ వివేకానంద రామతిర్జా 
దులకున్ను గలిగియున్నట్టు వారి చరిత్రము తెల్పుచున్నది ఇంద్రియముల 
నిరోధము గల్లి ద్వంద్వములను సహించి బ్రహ్మాస్మియను స్టితిలో నిలుచుటకు 
యోగానుష్టానము ఎంతయో సహాయపడును దీనికి యోగశా(స్తములో 
చెప్పబడిన షట్రియలతో సంబంధము లేదు యమ నియమములు తప్పక 
అందథతికి నుండవలయును అవి ఆచరణమాత్రమును తెల్పుచుండును 
మరల ముఖ్యమగుకొన్ని సిద్దాధ్యాసనాదులున్ను, కొంత ప్రాణాయామమున్ను 
ఉండిన చాలును (బ్రహ్మచర్యము, తపస్సు, భగవద్భక్తి - అందటికిన్ని 
సమానముగానే యుండవలయును దీనిపై ప్రత్యాహార ధారణ ధ్యానములు 
అభ్యసించిన, గాలిలేని ప్రదేశములో నిశ్చలముగా వెలుగుచుండు దీపమువలె 
స్వరూపసాక్షాత్కార జ్ఞానజ్యోతి వెలుగుచుండును (బ్రహ్మసాక్షాత్కా 
రజ్ఞానమున్ను, నిర్వికల్పసమాధి యోగసిద్దియున్ను ఒకటియే యని ఇదివరలో 
తెలుపడమైనది అట్టి నిర్వికల్ప సమాధిని పొందిన వారికిని, (బ్రహ్మసాక్షాత్కార 
జ్ఞానము గల్షినవారికిని మరల సంస్కారపు గుర్తులుగాని, విషయగుణము 
లుగాని, (త్రిగుణములుగాని యుండునా” లేదా? అనువిషయమునే యీ 
గ్రంధము నిర్ల యించబూనినది దీనియొక్క నిర్ణయము సామాన్యజనులకు 
తెలిసికొనుటకు తగిన (గ్రంధములు స్వభాషలో లేనందుచే సందేహపడు 
చున్నారు 

మీలో చాలామందిన్ని అగ్నిహోత్రమును చూచియున్నారు దానియందు 
హోత నవధాన్యములను నవవిధసమిధలను ఘృతముతో సహో హోమించును. 
అతడు ఏకాగ్రతతో అగ్నియొక్క సస్తజిహ్యలను కనిపెట్టి హోమించినయెడల ఆ 
ధాన్యములు, సమిధలు అన్నియు భస్మములైపోవును అట్టు అప్రమత్తుడై హవన 


456 శ్రీ మలయాళ సద్గురు [గ్రంధావళి 


క్రియ జరుపకపోయిన, బహిద్దష్టి గలవాడై చేసినయెడల నవవిధ ధాన్యములలో 
కొన్ని అగ్నిలో పడక అచ్చటచ్చట పడియుండిన, ఆభస్మమును పడవైచిన, వాన 
కురియునప్పుడు భస్మముకాని విత్తనము లన్నియు మొలకెత్తును బీజములు 
దహింపబడకుండుటకు ఇదియే దృష్టాంతము 


ఆలాగున ఆత్మయజ్ఞమును గురించిగూడ బుషులు తెల్పియున్నారు 
చిత్తనిరోధము గల్లి ధ్యేయాకారమగు జ్ఞేయవస్తువులలో నిలుకడ గల్లి యోగి 
మైనను సరి లేక ఆత్మ జ్ఞానియైనను సరి వారికి మరల సంస్కారము 
లనియెడు బీజములుగాని, కర్మయనెడు కట్టెలుగాని భస్మములైపోవును అట్టు 
కానివారికి మరల సంస్కారములు, వాసనలు, గుణములు గల్లియుండును 
వేగని విత్తన ములు అంకురించునట్టు సంస్కారశేషము గలవారందటికిని 
పునర్దన్మము గల్లుట నిక్కము ఈ సత్యమే ఇచ్చట తెలుపబడును 

ఊర్హ్వపూర్తమధఃపూర్షం మధ్యపూర్ణం శివాత్మకమ్‌ i 

సాక్షాద్విధిముఖో హ్యేష సమాధిః పారమార్థిక: ॥ 


మీదను, క్రిందను, నడుమను, నిండియున్నట్టి సర్వపరిపూర్ణ (బ్రహ్మా 
కారదశయే శా(స్తసిద్దమైన విధిరూప సమాధి యగును అంతయు విష్ణుమయ 
మనిగాని, శివమయమనిగాని బ్రహ్మమయమని గాని చెప్పెడు దివ్యవాక్యములు 
దీనికి సంబంధించినవే ఇది భక్తియోగమునకును, ధ్యానయోగమునకును, 
జ్ఞానయోగమునకును సంబంధించిన పరమార్ధ సత్యమని నమ్మదగినది 
నిష్కామకర్మ యోగము పైజెప్పిన మూడుయోగములలోను అంతర్భూత 
ములు అత్తతి తన యుపాస్య దైవస్వరూపమునకు అన్యముగా మజియే 
మియు నుండగూడదు ఉండిన దృశ్య విలయము కాలేదు దృశ్యవిలయము 
కానిచో (త్రిపుటి రహితము కాదు త్రిపుటిరహితము కానిచో దృక్‌ దృశ్య 
దర్శనములు గల్షియుండును అది పరిపూర్ణజ్ఞానము గాదు అపరిపూర్షజ్ఞానమే 
యగును కావుననే ఈ శ్లోకమున 'ఊర్లపూర్ణమధః పూర్ణః మధ్యపూర్ల్ణం 
శివాత్మకమ్‌” అని (ప్రయోగించిరి అనగా ఆదిమధ్యాన్తభేదము లేక, ఒకే 
శివస్వరూపముగా అనుభవము గలుగవలయును ఇట్టి అవస్థయే సాక్షాత్‌ 


శ్రీనిర్యాణనిలయము 457 


వేదముఖమునుండి యేర్పడిన పరొపూర్ణ్ల సమాధి యగును. అయితే 
ముముక్షువులకు, సాధకులకు, జిజ్ఞాసువులకు, అభ్యాసు లకు, భక్తులకు అన్ని 
గుణములు నశించి యుండవు అట్టి అర్హము అభ్యాసి, జిజ్ఞాసువు, ముముక్షువు, 
సాధకుడు అను శబ్దములలో వ్యక్తమగుచున్నది అట్టి స్థితిలో ఉండు 
అధికజనులున్ను, తమ్ములను జీవన్ముక్తుల మనియు, (బ్రహ్మసాక్షాత్కారము 
పొందిన వారల మనియు, నిర్వికల్ప సమాధి సిద్ధించిన వారమనియు, 
విదేహముక్తుల మనియు తలంచుట చేతనే యీపొరబాట్టన్ని యు 
గలుగుచున్నవి దానికి కారణము గూడ గలదు అదేమన, వర్తమాన 
యుగములో నిర్వికల్పసమాధి పొందిన యోగిగాని, బ్రహ్మసాక్షాత్కారము గల్గిన 
ఆత్మజ్ఞానిగాని, పరమ ఏకాన్తభక్తిగల్గ్షిన భక్తుడుగాని అరుదు అయినందుచేత, 
అట్టివారిని చూపెట్టి చెప్పుటకు మనకు లేకపోయెను ఒకవేళ ఒకరిద్దణు 
ఉండినను, విస్తారముగా లేకపోవుటచేత మనకు సాక్షిగా నిరూపణము 
చేయుటకు అవకాశము లేకపోయెను 


ప్రశాంతవృత్తికం చిత్తం పరమానంద దీపకమ్‌ । 

అసం(ప్రజ్ఞాతనామా౭_ యం సమాధిర్యోగినాం (ప్రియః ॥ 

ఎప్పుడు మనస్సు (ప్రశాంతమై, (బ్రహ్మాకారవృత్తి గలదై (ప్రకాశమై 
యుంటున్నదో అప్పుడు ఆ సమాధి యోగనిష్టులకు ప్రియమైన అసం(ప్రజ్ఞాత 
సమాధియను పేరుగలది యగుచున్నది దీని యందు “ప్రశాంతవృత్తికం 
చిత్తం” అని చెప్పుటచే ప్రకృతి వృత్తులు సంపూర్ణముగా నళించినవై 
శుద్దమైనదని (గ్రహించుకొనవలయును సమాధిలో నిర్వికల్పసమాధియనియు, 
సవికల్పసమాధియనియు, నిర్బీజసమాధి యనియు, సబీజసమాధి యనియు, 
సాలంబసమాధి యనియు, నిరాలంబ సమాధి యనియు - అని కొన్ని పేర్లు 
గలవు అవస్థలును గలవు ఇచ్చట నిర్వికల్ప నిర్బీజ నిరాలంబ సమాధులు 
మాత్రము (గ్రహించబడినవి అదియే పరమకాస్ట్ర పునరావృత్తిరహితమగు 
కైవల్యము తక్కినవి పునర్జన్మమును గలుగజేయును అయినను ఉత్తమలోక 
ప్రాప్తియు, మరల ఉత్తమోత్తమ జన్మమున్ను వీరికి గల్లును 


458 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ధ్యాతృధ్యానే సంవిహాయ నివాతస్థిత దీపవత్‌ | 

ధ్యేయైకగోచరం చిత్తం సమాధిరభిధీయతే ॥ 

ధ్యానము, ధ్యాత యను వృత్తి లేక ధ్యేయమైన బ్రహ్మస్వరూప మొందిన 
చిత్తమే సమాధి భ్రమరకీటక న్యాయమున ధ్యానింపగా ధ్యాతయే ధ్యేయాకార 
మగు (బ్రహ్మాకార మొందును అదియే సమాధి యనబడును 


ఇచట (శ్రవణ, మనన, నిదిధ్యాసములనుగూడ త్యజించి సాక్షాత్కారస్టి 
ఇతీయే నిరూపింపబడినది బీజము అంకురించి వృక్షమగునటుల, ఆబీజమే 
వృక్షాకారముగా మారునటుల, నిదిధ్యాసనము సుస్థిర మగునప్పుడు 
(బ్రహ్మాకారమై మారుచుండును అగుచో సమాధియనియు, వ్యుత్తాన మనియు 
చెప్పునదంతయు సామాన్యబుద్దిగల వారికి గ్రహణకొజుకు అని తెలిసికొన 
వలయును అట్టు కానిచో సామాన్యజనులు అనుష్టింప జాలరు బుద్దికిని (భ్రమ 
గలుగును నిజముగా చెప్పిన ఆత్మయందు ధారణధ్యాన సమాధులుగాని, 
వ్యుత్తానముగాని లేదు అవన్నియు అంతఃకరణముయొక్కయు, మనస్సు 
యొక్కయు, బుద్దియొక్కయు సంకోచ వికాసములేగాని, (హృదయము 
యొక్క ధర్మముగాని) ఆత్మధర్మము గాదు ఆత్మ యెల్లప్పుడును 
స్వప్రకాశమై, నిరావరణమై, జననమరణ ధర్మములు లేనిదై సనాతనమై, 
స్వయంజ్ఞాన స్వరూపమై యుంటున్నదే యగును చిన్నపిల్లవారికి ఏదైన ఒక 
లెక్కను గుణింపమని చెప్పునప్పుడు వ్రేళ్ళచే లెక్క పెట్టించునటుల, 
మనోబుద్దీంద్రియముల కతీతమై వెలుగుచుండు ఆత్మను బోధించునప్పుడు 
సామాన్యజనులకు అగ్రాహ్యమగుటచే మనస్సు శుద్దమగుటకున్ను, ఏకా(గ్రత 
గల్లుటకున్ను ఈ ధర్మము లన్నిటిని శాస్త్రము తెలుపుచున్నది. కావుననే 
ఈలాటిస్టలములలో మోక్షోపాయమని వచించుట 


ఉపాయమనగా నేరులో (గ్రహింప శక్తిలేని వారికి మజియొక (ప్రకా 

రముగా చెప్పుట యని అర్హము అదెట్టిది అనగా, చిన్నపిల్లవారలకు 
యి లు లా 

విషజ్వరమువచ్చినప్పుడు చేదుమాత్రను ఇవ్వవలసి వచ్చిన బెల్లములోపల 

బొషధమునుపెట్టి మందుపేరు చెప్పక బెల్లము పేరు చెప్పేలాగున ఉండును 


శ్రీనిర్యాణనిలయము 459 


అట్టుగాక ఇది విఫజ్వరము అదిగో చేదుమా(త, దీనిని భుజించిన రోగశాంతి 
గలుగునని చెపి చో ఆ బాలుడు భుజించునాి శాస్త్రములలో ఈలాంటి 
ధర్మములు కొన్నా అంగీకరింపబడియున్నవి దీనికి గుడౌషధన్యాయమని పేరు 


నైతజ్ఞా[గ్రన్నైవ స్వవ్నంసంకల్పా నామభావనాత్‌ | 
సుషుస్తిభావో నాప్యేతదభావాజ్జ్ఞడతాస్థ్రితే: ॥ 


(బ్రహ్మాకారముగా మనస్సు పరిణమించుటచే, నితర సంకల్పములు 
లేకయుండుటచే సమాధి స్వష్నావస్ట కాదు దృశ్యము స్ఫురింపనందుచేత జా(గ్ర 
దవస్టగాదు సుషుప్తియగు జడత్వము కానందుచేత నిద్రావస్థ గాదు 
కేవలతురీయమై జా(గ్రత్స్వప్ప సుషుప్తి మూర్చాద్యవస్టలకు విలక్షణమై యున్నది 

సత్యావబోధ ఏవాసొ వాసనాతృణపావకః । 

ప్రోక్తస్సమాధిశబ్దే న నధు తూష్టీమవస్థితిః ॥ 


అసత్యములైన జగవేశ్యరాదిభేదమును నిరసించి సత్యమైన (బ్రహ్మజ్ఞా 
ఇనము నెణుంగుట సత్మావబోధము సత్త్వమనగా సద్దర్మము తానే (బ్రహ్మ 
యని, యితర మెద్దియు లేదని యెజుగుట యనెడు నీ సత్తావ బోధము 
సమాది, యగును 


ఇది సమస్తవాసనలనెడు తృణములకు (ప్రజ్య్వలితమైన అగ్నివంటిదగుట 
చేత వాసనలును నశింపజేయును జా(గ్రత్స్వప్న సుషుప్పలును, ఆలస్యము 
మొదలయిన వానివలన నూరక యుండుటయును సమాధి కాదు శరీరమును 
మణజచుటయు సమాధికాదు కరృత్వాద్యభిమానము లేక తానే (బ్రహ్మమని 
నిశ్చయించుట సమాధి కొన్ని రోగములచే నేమియును తెలియకపోవుట 
సమాధి కాదు ఇంద్రియ నిరోధముచే వృత్తు లడంగి యుండుటయు సమాధి 
కాదు కావుననే “సత్తావబోదాఏవాసౌ వాసనా తృణపావకః” అని మూలములో 
ప్రయోగించిరి ఆత్మతత్తా్వావబోధము గలిగియుండుట సమాధియనియు, అది 
వృత్తులు, సంస్కారములు, వాసనలు అనెడి శుష్కతృణములకు, శుష్కుప(త్రము 
లకు నూడ్చి కుప్పవేసిన కుప్పలకు, మహాప్రజ్బలించెడు అగ్నియని వర్షించుటకు 


460 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


హేతువైనది అందువల్ల వృత్తులు, గుణములు, సంస్కారములు, సమాధినిష్ట 
గల, (బ్రహ్మసాక్షాత్కారముగల మహాత్ముల యెడ ఉండవని తెలిసికొన 
వలయును వసంతకాల మధ్యాహ్న (ప్రకాశ సూర్యుని చీకటి యేలాగున 
ఆవరింపజాలదో, ఆలాగున హృదయాకాశమున నిరావరణ ఆత్మ ప్రబోధ 
భాస్కరుడు ఉదయించి యుండు బుషివంటి వారలను ప్రకృతి ఆవరింప 


“జాలదు 


బహువ్వాకులచిత్తానాం విచారే తత్త ్యధీర్షహి । 
యోగో ముఖ్య స్తతస్తేషాం ధీదర్చస్తేన నశ్యతి ॥ 


అనేక విషయములలో చంచల స్వభావము గలవారికి మహావాక్య 
విచారణ యందు బుద్దికి ప్రవేశము గలుగదు వీరికి యోగసాధన ముఖ్యము 
దానిచే మనోబుద్ద్యాదుల చలనము నశించును ఇదియే యోగశా(స్త్రముయొక్క 
రహస్యము 

స్వానుభూతిరసావే శాద్ద్రశ్యశబ్దానపేక్షితః ॥ 

నిర్వికల్ప సమాధిస్వ్యాన్నివాతస్థిత దీపవత్‌ ॥ 


స్వానుభవమయిన యానందముతో గూడినదియును, దృశ్యము 
శబ్దము అను రెండు (సవికల్ప) సమాధులను అపేక్షింపనిదియును, గాలి లేని 
స్థలమందుంచిన దీపమువలె నిశ్చలమైనదియును అయినట్టి ఆత్మస్వరూప 
స్థితియందే నిలుకడ గలిగి యుండుటయే నిర్వికల్పసమాధి యగును 


యత్సమత్వం తయోరత్ర జీవాత్మ పరమాత్మవోః । 
సమస్త నష్ట్రసంకల్సః సమాధిరభిధీయతే ॥ 


ఎప్పుడు జీవాత్మపరమాత్మలకు ఐక్యము (సమత్వము) కలుగుచు 
న్నదో, అప్పుడు సకలసంకల్పములును నశించిపోవుచున్నవి అట్టి జీవాత్మపర 
మాత్మల ఐక్యమే సమాధియని చెప్పుబడుచున్నది ఇచ్చట జీవాత్మపరమా 
త్మలు ఐక్యమని, యోగశా(స్తరీతిగా పరమాత్మయందు జీవాత్మ కల్పితమని 
తెలిసికొ నుటయే ఐక్యశబ్దార్థమని జ్ఞానశా(స్రరీతిగాను తెలిసికొనవలయును 


శ్రీనిర్వాణనిలయము 461 


సలిలే సైంధవం యద్వత్‌ సామ్యం భవతి యోగతః । 
తధా౭.౭_త్మ మనసోరైక్యం సమాధిగభిధీయతే ॥ 
ఏ [పకారముగా నీటియందు ఉప్పు కరిగి (జలమయమై) సామ్యము 
నొందిన దిగుచున్నదో, అట్టు మనస్సున్ను ఆత్మలో లీనమై ఆత్మమయమై 
_యుండుట సమాధియని చెప్పబడుచున్నది ఇచ్చట మనోలయము యోగశా,స్తా 


నుసారముగను, ఆత్మవిచారణచే వృత్తులు, సంస్కారములు నశించు నప్పుడు 
మనస్సనునది మరియొకటి లేదని అనుభవము గలుగుటయే జ్ఞానశాన్ర్రాను 


సారముగను (గ్రహించుకొనవలయును అయితే మనస్సు లేనిచో ఆత్మజ్ఞానులు 
ఎట్టు వ్యవహారమును జరుపగలరని సందేహింప నవసరము లేదు వారి 
మనస్సు వృత్తిరహితమై దగ్రపటన్యాయముగా నుండును అట్టి చిత్తమునకు 
చిత్తమని పేరులేదు సత్త్యమనియే వ్యవహరింతురు యోగవాసిష్టమున దీనిని 
విస్తారముగా కనందగును ఇప్పుడు శ్రీభగవద్గీతలో చెప్పిన విషయమును 
తెలిపెద దీనిచే (బ్రహ్మసాక్షాత్కార జ్ఞానము గలవారికి కర్మలుగాని, 
సంస్కారములు గాని యుండవని మోరు తెలిసికొనగలరు 


యరధైధాంసి సమిద్దో_గ్నెర్భస్మసాత్కురుతే£_ర్జ్హున! । 

జ్ఞానాగ్ని స్పర్వకర్మాణి భస్మసాత్కురుతే తధా ॥ 

ఓ యర్షునుడా! లెస్సగా మండుచున్న యగ్ని కజ్జలను ఏలాగున 
సంపూర్ణముగా భస్మము చేయునో, అలాగుననే జ్ఞానమనెడి యగ్ని సర్వకర్మ 
లను సంపూర్ణముగా భస్మము చేయును 

దీనివల్ల జ్ఞానాగ్ని ప్రజ్వలించిన సర్వకర్మలు, సంస్కారములు, వాసనలు 
భస్మము లగునని గోచరించుచున్నది 

యధా వహ్నిర్మహాదీప్తశ్ళుష్కమాగ్రం చ నిర్దహేత్‌ 1 

తధా శుభాశుభం కర్మ జ్ఞానాన్నిర్రహతి క్షణాత్‌ | 

ఏలాగున గొప్పగా వెలుగుచుండు అగ్నిహోత్రుడు ఎండినట్టియు, ఎండ 
నట్టియు కట్టెలను దహింప జేయుచున్నాడో, ఆలాగున జ్ఞానాగ్ని ప్రజ్వలించిన 


462 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధావళి 


శుభాశుభ కర్మ లన్నిటిని త్వరలోనే భస్మ మొనర్చును 
యధా భర్జితబీజస్య ప్రరోహిత్వం వినశ్యతి । 
తధా౭_త్మజ్ఞానినో నిత్యం జగద్చుద్దిర్విలీయతే ॥ 
ఏలాగున వేయించబడిన విత్తనముయొక్క అంకురము నశించియుం 


డునో, అలాగున ఆత్మజ్ఞాన ముదయించిన జ్ఞానియొక్క దృశ్యగుణములు 
నశించియుండును అదియే జ్ఞానము గలిగినందులకు గుజుతు 


ఆగ్ని సంగాద్యధా లోహమగ్నిత్వమధిగచ్చతి | 
ఆత్మసజ్ఞాత్తధా గచ్చత్యాత్మతామిం(ద్రియాదికమ్‌॥ 


కొలిమిలోపెట్టి ఊదుచున్న లోహము లన్నియు నేలాగున అగ్నిమయ 
ములైపోవునో, అలాగున ఆత్మజ్ఞానాన్ని ప్రజ్వలించిన మహాత్ముని మనస్సు, 
బుద్ది మొదలగు ఇం[ద్రియము లన్నియు ఆత్మమయములైయుండును 
కావుననే ఆత్మజ్ఞానుల ఇం[ద్రియములుగూడ ఆత్మమయములై యుండునని 
చెప్పెడు రహస్యము 

బీజాన్యగ్భ్బ్యుపదగ్దాని న రోహన్తి యధా పునః | 

జ్ఞానదగ్రై స్తధా క్షైర్నాత్మా సంబధ్యతే పునః ॥ 

అగ్నియందు దహించబడిన బీజములు మరల ఏలాగున మొలక 
లెత్తవో, ఆలాగున జ్ఞానాగ్నియందు దగ్ధమైన హృదయములో కర్మక్షేశము 
లన్నియు నశించియుండును ఇదియే జ్ఞానముదయించిన దానికి గుర్తు 


యధా పర్వతమాదీప్తం నాశ్రయన్తి మృగద్విజాః | 
తద్వ(ద్రహ్మవిదో దోషా నాశ్రయన్తి కదాచన ॥ 


ఏలాగున కాలుచున్న పర్వతమును మృగములుగాని, పక్షులుగాని 
చేరవో, ఆలాగున (బ్రహ్మాత్మజ్ఞానము వెలుగుచుండు మహనీయాత్ముని 
ప్రాకృతగుణములు జేరవు కొండలు కాలునప్పుడు దానిలో గల 
మృగపక్ష్యాదులు పారిపోవుటయేగాక ఇతరములున్ను ఎట్టు చేరవో, ఆచొప్పున 


శ్రీనిర్వాణనిలయము 463 


జ్ఞానాగ్ని రగులుచున్న హృదయములో ఇది వరకు ఆశ్రయించి యుండు 
ప్రాకృతగుణములు నశించునవేగాక (క్రొత్తగుణములున్ను చేరవు 

ఆగ్నావపద్ధ తం సర్వమన్శిరేవ భవేద్యధా | 

విదితం విదితం వేద్యం సంవిదేవ భవేత్తధా ॥ 


కర్ఫూరో దీపసంసర్గాద్దీప ఏవ భవేద్యధా । 
వేద్యవేదన సంసర్గాత్పంవిదేవ భవేత్తధా ॥ 


సంవిదితం సంవిదితం సవిన్మయమేవ భవతి సంవేదయ్‌ । 
ఆగ్నావాహిత మాహిత మగ్నిమయం కిం న జాయతే కాష్టమ్‌ 11 


అగ్నియందు హోమము చేయబడిన నేయి యంతయు నెట్లగ్నియే 
యగునో, అట్టు తెలియదగిన స్వస్వరూప జ్ఞానానుభవము గలుగగా గలుగగా 
జ్ఞానస్వరూపియగు (బ్రహ్మత్వమునే పొందును కర్పూరము దీపపు సంబంధము 
వలన నెట్టు దీపమగునో, అట్టే తెలియదగిన (బ్రహ్మస్వరూప జ్ఞానానుభవము 
వలన జ్ఞానస్వరూపియగు (బ్రహ్మత్వమునే పొందును 

అగ్నియందు కట్టెలను వేసి కొంతసేపుంచిన నెట్టు క్రమముగా నవి 
యన్ని యగునో, అట్టు స్వస్వరూపమును గురూపదేశ ప్రకారము భావింప 
భావింప జ్ఞానస్వరూపియగు తానే (బ్రహ్మము (తాను) అగును 


(బ్రహ్మనిష్ట్ణులారా! దీనికన్న ఇంక పరమ(ప్రమాణాము మో కేది 
కావలయును? హోమగుండము మండకయుండిన మాత్రము గదా నవ 
ధాన్యాదులు బూడిదగాక యుండును? ఆలాగున హృదయవేదిక యందు 
(బ్రహ్మజ్ఞానాన్ని వెలుగనివారి హృదయమున ప్రకృతి గుణములు ఉండునని 
యిప్పుడైనా మోరు ఏల తెలిసికొనగూడదు? 


సంసారజసుఖాసక్తం (బ్రహ్మజ్ఞో౭_స్మీతి వాదినమ్‌ । 
కర్మబ్రహ్మోభయ(భ్రష్టం తం త్యజేదన్యజం యధా ॥ 


సంసారసంబంధ విషయ సుఖములతో కూడినవాడై యుండి ఎవడైతే 


464 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావలి 


నేను బ్రహ్మజ్ఞుడనని వచించునో అట్టివానిని కర్మమందును, (బ్రహ్మమందును 
భ్రష్టునిగా తలంచవలయును అట్టివానిని యజ్ఞకార్యములలో అన్య్యజునివలె 
త్యజించవలయును కర్మకాండశా(సప్త్రమును అనుసరించక పోవుటవలనను, 
జ్ఞానశా(స్తములో చెప్పినట్టు ఆచరింపక పోవుటచేతను కర్మబ్రహ్మోభయ 
(భ్రష్ణుడని అట్టి వానిని గుజించి శాస్త్రము తెలుపుచున్నది 

అకృత్వా వృత్తివిలయమజ్ఞాత్వా (బ్రహ్మ కేవలమ్‌ । 

అహం (బ్రహ్మేతి యో (బ్రూతే తస్య జిహ్వాం వికర్తయేత్‌ ॥ 

అన్తః:కరణములో వృత్తులన్నింటిని విలయము నొందించకయు, 
సాక్షాద్రహ్మమును అనుభవము చేసికొనకయు ఎవడైతే నేను బ్రహ్మమయితి 
నని చెప్పునో, అట్టివాని జిహ్వాచ్చేదనమును చేయవలయునని శ్రీశంకరాచార్యులు 
వచించిరి 


ఆత్మా క్షేత్రజ్ఞ ఇత్యుక్తః సంయుక్త (ప్రాకృతైర్లుణెః | 

తైరేవ తు వినిర్ముక్తు పరమాత్మేత్యుదాహృత: | 

జీవాత్మయనియు, క్షేత్రజ్ఞుడనియు, సాక్షి యనియు, (ప్రకృతి సంబంధ 
(తిగుణములతో కూడ నుండునంతవరకు మాత్రమే చెప్పబడును 
పాకృతములగు (త్రిగుణముల నుండి విముక్తిని పొందినప్పుడు పరమాత్మయని 
వ్యవహరింప బడును ఇదియే జీవాత్మ పరమాత్మలకు గల భేదమని విజ్ఞులు 
తెలిసికొనవలయును 


త్రము ధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చితః | 

స పూజ్యస్పర్వభూతానాం వన్వ్యశై చిమ మహామునిః ॥ 

జా(గ్రత్స్వవ్న సుషుప్పులనెడు మూడవస్టలకు సాక్షిసమానముగా నే 
ఆత్మగలదో, దానిని నిశ్చయముగా "నెజీంగిన వాడెవడో, ఆ మహాతు గడు 


సర్వులకును పూజ్యుడు, సర్వప్రాణుఖలోను అతడధికుడు, అతడందటిచేతను 
వంద్యుడు, అతడే మహామునియు ఆని తెలియందగినది 


(బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రశ్చండాల ఏవ చ। 


శ్రీనిర్వాణనిలయము 465 


దృఢాభ్యాసకరో నిత్యం పునర్జన్మ న విన్లతి ॥ 

బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను, 
అంత్యజుడైనను (బ్రహ్మాభ్యాసమునందు దృఢత్వము గల్లియుండిన అతడు 
ముక్తుడే అతనికి పునర్దన్మము లేదు 


ఉత్పన్నాత్మావబోధస్య అద్వేష్టత్యాదయో గుణాః | 
ఆయత్నతో భవన్యస్య న తు సాధనరూపిణ: ॥ 


ఎవనికైతే ఆత్మజ్ఞానోదయము గలుగునో, అట్టి పుణ్యాత్మునకు 
భగవద్గీత పం(డెండవ అధ్యాయమున చెప్పిన పరమభక్తులకు గలుగు 
అద్వేష్ట్రత్వాది గుణము లన్నియు యత్నము లేకనే సంభవించును 
ప్రత్యేకముగా వాడు దానికొజుకు ఏసాధనము చేయనవసరము లేదు అనగా 
సాధకునకు అనుష్టానరూపముగాను, ముక్తాత్మునకు అవి స్వయముగాను 
నుండునని భావము కావున తమను ఎవరు ముక్తులని తలంచుచున్నారో వారు 
అద్వేష్ట్రత్వాది గుణములు సంపూర్ణముగా గలిగియుందురని భావము దీనిని 
గీతలో 12-వ అధ్యాయములో కాననగును 


అహం (బ్రహ్మేతి వాక్వార్థబోధో యావద్దఢం భవేత్‌ । 
శమాది సహితస్తావదభ్యసే(చ్చవణాదికమ్‌ ॥ 


మహావాక్యార్థబోధము సుదృఢముగా ఎంతవరకు గలుగలేదో, అంత 
వణకు శమదమాదులతో కూడినవాడై (శ్రవణ, మనన, నిదిధ్యాసములను తప్పక 
చేయవలయును గురుముఖము నుండి (శ్రవణము చేయబడిన అహం(బ్రహ్మేతి 
మహావాక్యార్ణము యొక్క దృఢత్వము గలుగువరకు శమాదు లతోగూడిన 
యభ్యాసము చేయవలయును రోగియగువాడు సంపూర్ణారో గ్యము 
గలుగువరకు ఉత్తమ పధ్యముతో జౌషధసేవను చేయవలయును గదా. 


సమాధినిగుతించి శ్రీ, పతళజ్ఞ్యాలిమహర్షి నిర్లయమును నిరూపించెద 


నూత దేవార్థమా(త్రానిర్భాసం స్వరూపశూన్యమివ సమారధిః ॥ 


466 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ధ్యానము నిరన్తరాభ్యాసవశమున ధ్యేయాకారముగ పరిణమించి తన 
ధ్యానరూపమును తోపనీయక, నీటిలో బడిన లవణము నీరుగా పరిణమించి 
లవణాకారమును గనుపణపని చందమున నుండునేని, యట్టి యవస్థయే 
సమాధి యనబడును 

కాని ధ్యానమునందు ధ్యాతృధ్యానధ్యేయములు గలిసిన (త్రిపుటి భాసిం 
చును సమాధియందన్ననో, ధ్యేయముమాత్రము భాసించును ఇంతమా(త్రమే 
ధ్యానసమాధులకు భేదము 


ఇది బీజము వృక్షమై పరిణమించునప్పుడు భీజము శూన్య మగునట్టు 
ఉండును ఈవిషయమై. కొన్ని సంప్రదాయస్థులు ఎజుక నళించవల 
యుననియు, అదియే పరిపూర్ణమనియు వచింతురు దీనినే కొందరు ఆఖరున 
శూన్యమే మిగులుచున్నదనియు, అదియే నిర్వాణమనియు నుడువుదురు 
ఇచ్చట అన్తకరణ ప్రతిబింబ చిదాభాసుని శూన్యత్వమే శూన్యశబ్దమునకు 
అర్థమని (గ్రహించుకొనవలయును కావుననే ఇదివరలో తెలిసిన మూల 
సూత్రములో 

ధ్యాతృధ్యానే సంవిహాయ నివాతస్థిత దీపవత్‌ । 

ధ్యేయెకగోచరం చిత్తం సమాధిరభిధీయతే ॥ 


అని వర్షించడమైనది కావుననే సూతసంహితయందు సనకాది 
బుషులకు మహేశ్వరుండిటుల ఉపదేశించినది 


సమాధి నిర్హౌత మలస్య చేతనో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్‌ | 
నశక్యతే వర్లయితుం గిరా తదా స్వయం తదన్తఃకరణేన గృహ్వతే ॥ 


సమాధిచేత చక్కగా శుద్దము చేయబడినదియును, ఆత్మయందుంచ 
బడినదియును అగు మనస్సునకు నే (బ్రహ్మసుఖము గలుగుచున్నదో దానిని 
వాక్కుచే చెప్పుటకు సాధ్యము గాదు. అనుభవముచేతనే గ్రహింపనగును 


అర్ధ్థమాత్రం తు యద్ర్దాహ్యం చిత్తమాదాయ పార్థిన! | 


శ్రినిర్యాణనిలయము 467 


ఆర్థస్వరూపవద్భాతి సమాధిస్సో౭, భిధీయతే ॥ 

చిత్తమును సమాధానపరచుకొని ప్రణవార్ల పరబ్రహ్మమును మాత్రము 
(గ్రహించునదై, ప్రణవార్హస్వరూపమై (ప్రకాశించెడు స్థితి యేది గలదో, అదియే 
సమాధి యనబడును 


తయ మేకత సంయమః ॥ 


ఏక విషయకమగు ధారణాధ్యానసమాధులు మూడును కలసి యోగ 
శాస్త పరిభాషచే సంయమనుని వ్యవహరింపబడును అనగా నేవిషయమున 
ధారణ మొనర్పబడునో యావిషయముననే ధ్యానమును, సమాధియు గలిగెనేని 
సంయమము అగునుగాని, యొక విషయమున ధారణయును, తదన్యవిష 
యమున ధ్యానమును, మరొక విషయమున సమాధియు గలిగెనేని 
యీతయము సంయమ మనబడదు 


తజ్జయాత్రజ్ఞాలోకః ॥ 

సంయమము నభ్యసించుచు నందు దార్‌ఢ్యమును సంపాదించిన 
యోగికి సంయమము దృఢతను నాందుకొలదియు సమాధిప్రజ్ఞ యంతకంత 
కు విశదమగుచుండును అనగా నతిసూక్ష్మ వ్యవహితాద్యర్హములకు పరప్రత్యక్షీ 
కరణ సామర్థ్యము వృద్ది జెందుచుండును అనగా ఏ వస్తువు గూడ అడ్డులేక 
గోచరమగును 


వివేకవిశదం చేతః సత్త్వమిత్యభిధీయతే 
భూయ: ఫలతి నో మోహం దగ్రబీజమివాజ్కురమ్‌ ॥ 


వివేకజ్ఞానోదయమైన చిత్తము సత్త్య్వమనుబడుచున్నది దగ్ర్తబీజమున 
అంకురము జన్మింపజాలనట్టు అందు మరలమోహము వాసనలు, (ప్రకృతి 
గుణములు ఉద్భవింపజాలవు 

ప్రాప్తప్రాప్యో భవాన్నామ సత్త్వభావముపాగతమ్‌ । 

చిత్తం జ్ఞానాగ్నినా దగ్దం న భూయః పరిరోహతి | 
F31 


468 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


జ్ఞానాగ్నిచే దగ్రమై సత్త్యృభావమునంది కృతకృత్యత నందిన చిత్తమున 
మరల ప్రాకృతగుణము లావిర్భవింపవు చిత్తమే నశించిన మరల వృత్తులెటుల 
జన్మించును? వృక్షమే కాలిపోయిన మరల దానియందు ఫల పల్లవ పుష్ప 
లతాదు లెట్లు అంకురించును? 
-అళయా* అస్రాఆ- 
ఆత్మ దేహత్రయసాక్షి 


దేహత్రయ.ునకు ఆత్మ సాక్షి యను విషయమై పరిపూర్ల్ణ్లబోధకులలో 
కొందు, అచలమార్లోపదేశకులలో మజికొందబున్ను ఆలాగున (ప్రశ్నింతురు- 
అదేమనగా దేహత్రయమునకు ఆత్మ సాక్షియైన జా(గ్రదవస్థ్రవలె స్వప్నములోను, 
సుషుప్రిలోను సాక్షిగా ఉండవలసినది గదా! అలాగున మోకు స్వప్ష్నములోను, 


— 


సుషుపిలోను సాక్షిత్వ ముంటున్నదా? 


ఈ విషయమై స్వప్నావస్థలో గల మనోవృత్తులకున్ను, సుషుప్తిలో 
ఏమియు తెలియనట్టి యవస్టకున్ను బాగుగ సుఖముగా నిద్రించితినను 
అనుభవ ముండుటచే అప్పుడు గూడ సాక్షిగా ఆత్మ యుంటున్నదని శాస్త్రము 
తెలుపుచున్నది నిజముగా అయ్యదియే సత్యము అంతమాత్రము వారికి 
తెల్పిన చాలును 


ఐనచో ఈ సాక్షిత్వము మోకు జాగ్రదవస్టలోనికి వచ్చిన తర్వాత గదా 
చెప్పగల్లుచు ఉన్నదనియు, సుషుప్తిలో ఉండునప్పుడుగాని, స్వప్పస్థితిలో 
ఉన్నప్పుడుగాని మోకు తెలియదు గదాయని వారు (ప్రశ్నింతురు అప్పుడు 
వారికి సమాధానమును వచించుట కొంత కష్టము ఈలాటి ప్రశ్న ఎవరిపై 
వేయుదురు అనగా మంచి అనుష్టానము, తపస్సును, కరుణయున్ను, 
శాంతియున్ను, (బ్రహ్మనిష్టయున్ను గలవారిపైననే వేయుదురు దీనికి సరియగు 
సమాధానమును చెప్పనిచో మోకు విచారణ జ్ఞానము లేదు,ఏదో మూఢ 
విశ్వాసము గల్లి తపస్సనియు, ధ్యానమనియు చెప్పుచు కాలము గడుపుచున్న 
వారలని హేళనగా మాట్టాడుదురు వారిని గురించి విచారించిన ఏలాటి 


శ్రీనిరాణనిలయము 469 


ఆచరణము ఉండదు మాటలు మాత్రము బాగుగా నేర్చికొని యుందురు 
అంతియేగాని బ్రహ్మనిష్పులకు సంబంధించిన (బ్రహ్మచర్యము గాని, విరక్తిగాని, 
భూతదయగాని వారలలో చాలామందికి ఉండదు కావుననే యీ ప్రశ్నలను 
వేయుచుందురు ఆమాటలను విని బ్రహ్మనిష్పులు, పరమభక్తులు సంశయింప 
నక్కణలేదు 

సుషుప్య్యవస్టలో మనస్సు మొదలగు ఇంద్రియములు మూలప్రకృతి 
యందు లీనమై యుండుటచే అప్పుడు ఆత్మ సాక్షియె యుండియు చెప్పుటకు 
సాధ్యము గాకపోయినదేగాని సాక్షియగు ఆత్మ తెలిసికొనక పోవుటచేత గాదు 
అలాగున స్వప్నావస్థలో మనస్సున్ను, ఇంద్రియములున్ను స్వవశములో 
లేనందుచే, అత్తజి స్వప్నవృత్తాంతమును చెప్ప సాధ్యము కాకపోయినదే కాని 
సాక్షిత్వము లేకపోవుటచే చెప్పకపోవుట కాదు జా(గ్రదవస్థలోను, తురీయావస్థ 
లోను ఇం(ద్రియమనస్సులు స్వాధీనములై యుండుట వల్ల అత్తజి జరుగు 
చుండు వృత్తాన్తములు చెప్పుటకు సాధ్యము లగుచున్నవి 


'పైచెప్పిన విధముగ (ప్రశ్షించువారిని ఇట్టడుగవలయు జా([గ్రదవస స్థితి 
ఎట్టిది? ఆలాగున సుషుప్రితురీయముల స్థితులు ఎటువంటివి? వాని ధర్మము 
లెట్టివి ఈ విషయమై శా(స్తమేమి చెప్పుచున్నది? అని అడిగిన చాలును 
అప్పుడు మూడవస్థల లక్షణములు ఇట్టుండగా, సాక్షిత్వమునకు హాని యేమి? 
అట్టుగాక మూడవస్థలలో గల స్థితిని మూడవస్థలలోను తెలిసి చెప్పవలసి 
యుండిన జా(గ్రత్స్వప్నసుషుప్తులని వ్యవహారమెట్టు చెప్పవచ్చును? ఆయవస్ట 
జా(గ్రదవస్థయని చెప్పవలసినదేగాక స్వప్నసుషుప్పులని చెప్పరాదు అదియును 
గాక వారితో మోరు నిద్రించినప్పుడు మో దగ్గజకు నేను వచ్చి మాతో 
కొన్నిమాటలు చెప్పెద మో సమోప మందుండు కొన్ని వస్తువులను ఎత్తుకొని 
వెళ్లెద అత్తజీ మీరు జాగ్రదవస్థలలోవలె తెలిసికొనిన మోకు స్వప్ప్నసుషు 
ప్యవస్టలు లేవని నిర్ణయించుకొనవచ్చును దీనికి ఒడంబడిన వారివాక్యములు 
సత్యముల నిర్హయించుకొనవచ్చును అట్టుగానిచో వారివాక్యము లసత్యములు 
పవిటాత్ములగు భక్తులను, సాధువులను (భ్రమపరచుటకు చెప్పెడు వాక్యము 


470 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావలి 


లని (గ్రహించుకొనవలయును 


అదియున్నుగాక వారిలో కొందు పవి(త్రాత్ములై (బ్రహ్మనిష్టులగు 
పుణ్యాత్ములను తమకు శిష్యులనుగా చేసికొనుటకున్ను ఈలాగున (భ్రమను 
కలిగింతురు స్వవ్నసుషుస్పల స్లితి యెట్టిదనగా కొందతికి హృదయ 
స్తంభనమగు వ్యాధి గలదు లేక స్వల్పమూర్చా రోగమున్ను గలదు ఎవరైనను 
పలుకరించిన మాటలు చెప్పుటకు నోరు స్వాధీనములో ఉండదు చేతితో సంజ్ఞ 
చూపుటకు తలంపు గలిగినను కరములు స్వాధీనములో ఉండవు కన్ను తెరచి 
చూచుచుండినను ఇంద్రియములు స్వాధీనములో లేనిచో ఏమియు 
చేయజాలరు కొంతసేపు పోయిన తర్వాత ఇంద్రియముల స్వాధీనములోనికి 
వచ్చినప్పుడు మూర్భావస్థలో గల్గిన సంగతు లన్నియు స్పష్టముగా వచింతురు 
మూర్భావస్థలో అన్నియును నాకు తెలుసును కాని ఇంద్రియములు 
అస్వాధీనము లగుటచే నేమియు చెప్పజాల నయితినని వచింతురు 
స్వప్షుసుషుప్తుల స్థితియు ఇటువంటిదే 
మజియు ఈ విషయమై వేదాంతశాస్తములో నొక గాధ గలదు 
అదేమన, ఒక నారీమణి నూతినుండి నీరు చేదుకొనునప్పుడు శిరస్సు వంచి 
యుండుటచే కంరములోగల స్వర్షహార మొకటి బావిలో పడిపోయెను అది 
చాలా లోతుగల నుయ్యిగా ఉండెను వెంటనే నీటిలో మునిగెడు స్వభావము 
గల పల్లైవానిని ఒకనిని పిలిచి బావిలో పడిపోయిన ఆభరణములను 
తెచ్చియిచ్చిన మంచి బహుమానమని చెప్పుటచే అతడు వెంటనే ఆ నూతిలో 
దిగి అడుగున వెతుకునప్పుడు ఆభరణము దొరికెను సంతోషమును 
పట్టజాలక అతడు వెంటనే పై నుండు వారికి తెలుపదలంచినను జలాగాధ 
భాగమున నోరాడపోవుటవల్ల పైకి వచ్చిన తర్వాత చెప్పినట్టు, స్వప్నసుషుస్తుల 
స్టితి గ్రహించుకొనవయును అంతియేకాని అవస్థాత్రయమునకు సాక్షిత్వము 
లేక పోవుటచే స్వప్షసుషుప్తులలో చెప్పకపోవుట లేదు ఇదియే దీనిలో గల 
రహస్యము (శ్రుతియు ఈలాగుననే తెల్పుచున్నది 


జూ(గ్రత్వ్వప్ప్నసుషుష్వాది ప్రపంచం యళత్రాకాశతే । 


శ్రీనిర్వాణనిలయము 471 


తద్రహ్మా 2_హమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే ॥ 

జా(గ్రత్స్వప్నసుషుప్య్యవస్టలకు, సాక్షితై యేఆత్మ (ప్రకాశింప 
జేయుచున్నాడో, ఆ ఆత్మయే (బ్రహ్మమనియు, తన నిజస్వరూపమనియు 
తెలిసికొనిన నాడు సర్వబంధములనుండి విముక్తు డగుచున్నాడు ఆత్మబోధ 
మనుస్మృతి యు ఈ లాగున వచించుచున్నది 


దేహే(న్ద్టియమనో బుద్ది ప్రకృతిభ్యో విలక్షణమ్‌ । 

తద్వృత్తిసాక్షిణం విద్యాదాత్మానం రాజవత్సదా ॥ 

శరీరేస్టియ మనోబుద్ది ప్రకృతులకంటె వేజయిన మనోబుద్ది చిత్తాహం 
కార రూపమయిన అంతఃకరణ వృత్తులకు సంబంధింపక చూచుచుండు 
ఆత్మను, రాజునువలె ఎల్లప్పుడును తెలిసికొనవలసినది 


ప్రభువు సింహాసనారూఢుడై ధర్మాధర్మములను విచార చేయునప్పుడు 
వాద(ప్రతివాదులయొక్కయు, న్యాయవాదుల యొక్కయు, మం(త్రుల 
యొక్కయు అఆభిప్రాయములను వారితో సంబంధము లేక విలక్ష ణముగా 
ఉండి యేలాగున సత్యాసత్యములను తెలిసికొనుచున్నాడో, ఆలాగున 
దేహమనెడు రాజధానిలో మనో బుద్దీంద్రియ దేహదృశ్య ధర్మములను ఆత్మ 
సాక్షిగా ఉండి తెలిసికొనుచున్నాడు మతజియు శ్రీశంకరులు ఇటుల వచించిరి 


యత్సుషుప్తా నిర్విషయ ఆత్మానందో౭. నుభూయతే। 

(శ్రుతిః ప్రత్యక్షమైతిహ్యమనుమానం చ జాగ్రతి ॥ 

సుషుష్త్యవస్థయందు సర్వ విషయశూన్యమై సుఖవిశేషానుభవము గలు 
గుచున్నది అదియే ఆత్మానందము ఇట్టి ఆత్మానంద స్వరూపమును 
ప్రత్యక్షముచేతను, ఐతిహ్యమువలను, అనుమానప్రమాణముచేతను తెలియ 
దగునని (శ్రుతి చెప్పుచున్నది 

కావున ఈ విషయములో 1 శ్రుతియున్ను, 2 ప్రత్యక్షమున్ను, 3 
ఐతిహ్యమున్ను, 4 అనుమాన ప్రమాణమున్ను సిద్ధములై యున్నవి మజియు 


472 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


జాగ్రత్యుద్భూత బాహ్యేన్రియవిషయసముల్లాససాక్షీ శివోఇ_హం | 
స్వప్నే దృష్టప్రపంచ ప్రతిఫలనమనోవృత్తి సాక్షీ శివోల_ హమ్‌ । 
సుప్తా చిత్తే ప్రలీనే ప్రబలతమమహామోహసాక్షీ శివో౭_హం । 
నిత్యానన్దే తురీయే విగత కలిమలస్సర్వసాక్షీ శివో౭_ హమ్‌ । 


జాగ్రదవస్థయందు జనించిన బాహ్యేన్దియ విషయ సముదాయమునకు 

సాక్షి యెనట్టి శివస్వరూపుడగు పరమాత్మను నేను, మజియు స్వప్నమందు గాం 

చబడిన (ప్రపంచ ప్రతిఫలన రూపమగు మనో వృత్తులకు సాక్షియెన శివస్వరూపు 

“డను నేను, సుషుప్రియందు చిత్తము లయింప (ప్రబలతమమగు మహా అజ్ఞా 

నమునకు సాక్షియైన శివరూపుడగు ఆత్మను నేను, మణీయు నిత్యానందము 

నకు నెలవగు తురీయమందు మాయాదోష రహితుడనై, స్వయం'ప్రకాశమై, 
సర్వసాక్షియై వెలుగు శివస్వరూపుడగు ఆత్మయే నేను 


ఈ విషయమై మూడు దేహముల ధర్మములను, గుణములను, అవస్థ 
ఖనిను బ్రాయంబూనిన, గ్రంధము పెరుగునని తలంచి విడువడమైనది ఇది 
వేదసారమగు నిర్వాణపదమునుగుతించి చెప్పుటచే చాలా సంక్షిప్తముగా 
నుండును (1) స్టూల దేహముయొక్క 24 తత్వములను, (2) సూక్ష్మదేహము 
యొక్క 17 తత్త్యములను, (3) కారణదేహముయొక్క మూలావిద్య యగు 
ఏకత్వమున్ను, తురీయమగు స్వప్రకాశాత్మయొక్క స్వానుభూతియున్ను, 
సామాన్యముగ (బ్రహ్మవేత్తలందణును ఎతింగి యుండుటచే విస్తరించ 
బూనలేదు 


మణతీయు, మూగియగువాడు పంచభక్ష్య పరమాన్నాదులను భుజించి 
తృప్తినొందిన సుఖమున్ను, ఆకలి శాంతియున్ను, అనుభవమును గల్లియుండి 
నను, వాగిం(ద్రియము లేమిచే వానికి ఇతరులకు, తనకు గల్లిన ఆనందమును 
తెలుపజాలకపోయినను, అనుభవ సౌఖ్యమున్ను, క్షద్భాధానివృత్తియును ఎటుల 
అనుభవగోచరమై యుండునో, ఆలాగున స్వప్షసుషుప్పులలో అస్వాధీన 
ఇంద్రియములను గల్లియుండుటచే అత్తతి చెప్పకపోయినవేగాని మరి యొకటి 
గాదు మజియు స్వప్నములో గల వృత్తాంతము లన్నియు (ప్రజ్ఞగలవారు 


శ్రీనిర్యాణనిలయము 473 


మరురోజున ఎట్టు చెప్పుచున్నారో, అది వారికి అనుభవమునకు లేకపోయిన 
ఎట్టు చెప్పగలరు? కావున దీనియందు సాక్షిత్వమునకు ఏలాటి హానియు లేదు 


ఇకను వినుడు కొందతిని భూతము పట్టుకొని రొమ్మును 
అదిమిపట్టుకొని యుండును అత్తజి వారు ఎంత మాట్లాదలంచినను, కంటితో 
వికారపు చూపులను చూపినను, వాగ్సంధనమున్ను హృదయి స్తంభనమున్ను 
గల్లియుండినందుచే, తమ యాశయమును తెలుపజాలక పోవుచున్నారు 
దయ్యము వదలిపోయిన తర్వాత వారికి స్మృతి వచ్చిన పిమ్మట జరిగిన 
సంగతు లన్నిటిని చెప్పుచున్నారు అప్పుడు ఎట్టు చెప్పుగలిగిరి? ఇంకను 
వినుడు, మిలో ఎవరైన రాత్రికాలమున నాటకములుగాని, సినిమాలుగాని, 
అత్యద్భుత విషయములుగాని చూచిన మణుసటి దినమున ఎట్టు మో 
మిత్రులకు తెలుపుచుందురో, దానికి సృతిజ్ఞానమని పేరు సాక్షియగు ఆత్మ 
అత్తతి ప్రకాశవంతమై లేనిచో ఎట్టు తెలిసికొని చెప్పగల్లును? ఆలాగున 
సుషుప్పులలో స్మృతిజ్ఞానము లేనిచో సుషుప్యవస్టను జా(గ్రదవస్థలో ఎట్టు 
చెప్పగల్బరు? కావున నీలాటి విషయములలో ఏలాటి సందేహమున్ను 
పడనవసరము లేదు 


(బ్రహ్మనిష్టులకు తగిన ఆచరణ లేకపోవుటచే, చెప్పుటకు మాత్రము 
నేర్చుకొన్నందుచే వారికి మోక్షము గాని, ఆత్మశాంతిగాని గలుగదు ఆమాట 
లన్నియు ఫోనోగ్రాపు పెట్టి పాడెడు సంగీతరసము వంటిది దానివల్ల ఆ పెట్టె 
యెంత ఆనందమును పొందునో వీరికిని అంత మాత్రమే గల్గును ఆ పెట్టెకు 
గల్లెడు మోక్ష మెట్టిదో, వీరికి గల్లెడు మోక్షము అట్టిదే ఒకడు రేడియో ద్వారా 
శబ్ద (ప్రసారణమును చేయువాడుండిన, ఆ యంత్రము చెడిపోవుటవల్ల 
ఎన్నియో విధములుగ శబ్ద ప్రసారణము చేయజూచినను చేయజాలకపోవుటచే 
ఆ మనుజుడు అత్తజీ లేనివాడనిగాని, ని(ద్రించియుండు వాడనిగాని, దానిని 
తెలిసికొనజాలని వాడనిగాని చెప్పువారు ఎవరైన ఉండినచో, అట్టివారు 
మాత్రమే సుషుప్తిలోను, స్వప్పములోను గల విషయములను అప్పుడు చెప్పక 
పోవుటచే వారికి సాక్షిత్వము జ్ఞానము లేదని చెప్పువారలు ఈ విషయమై 


474 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ఉత్తరగీత తెల్పుదానిని చూడుడు 


ఆధీత్య చతురో వేదాన్‌ ధర్మశా(స్రాణ్యనేకశః i 
యో వై బ్రహ్మ న జానాతి దర్వీపాకరసం యధా । 


మానవుడు చతుర్వేదంబులు చదివియును, ధర్మశాస్తంబు 
లనేకములను జదివియును, అనేక పదార్థము గల పాత్రలలో తిరుగుచుండు 
గరిటె ఏలాగున వానిలోగల రసమును తెలిసికొనజాలక పోవుచున్నదో అలాగున 
చక్కని అనుష్టానముచే ఆత్మప్రాప్తి గలుగువరకు యత్నించని వానియొక్క 
వాక్యములును పై విధముగానే యుండును 


కరోపనిషత్తు 


అవిద్యాయామన్రరే వర్తమానాః స్వయంధీరాః పండితం మన్యమానాః ॥ 
దం[ద్రమ్యమాణాః పరియన్తి మూఢాః అన్టేవైవ నీయమానా యరధ్రాన్టాః । 


అవిద్యకమగు విషయాదులలో పొరలుచుండి తమకు తామే గొప్ప ప్రజ్ఞా 
వంతులమనియు, తామే (బ్రహ్మవేత్తలనియు తలంచు వారిగతి యెట్టిదనగా, 
(గ్రుడ్డివానిని ఆధారముచేసికొని ప్రయాణమును చేసెడు మతి యొక 
(గ్రుడ్డివానిగతి యెట్టిదో, వీరి మోక్షముయొక్క గమ్యస్థానమున్ను అటువంటిదే 


యదా తే మోహకలిలం బుద్దిర్వ్యతితరిష్యతి । 
తదా గన్హాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥ 


ఎప్పుడు నీయొక్క మనస్సు అజ్ఞానమనెడు కల్మషమును దాటగలదో 
అప్పుడు వినందగిన యర్హమును, విన్న అర్ధమును తెలిసికొనగలవు అప్పుడే 
నిజమైన వైరాగ్యము, లేక వేదనిర్లయార్థమును ఎజుంగ గల్లును 


మూల(ప్రకృతిని, అవిద్యను, అజ్ఞానమును దాటిన తర్వాత మాత్రమే 
ఇదివరలో మహాత్ములవల్ల (శ్రవణము జేసినదాని యర్హము గోచరించును 
చదివిన వేదాంత(గ్రంధములయొక్క _ సారమున్ను అప్పుడే తెలియగల్లును 
మరల దానికన్న ఇక తెలియందగిన విషయము లేదనికూడ బోధపడును అని 


శ్రీనిర్వాణనిలయము 475 


గీతాచార్యుడు ఉపదేశించెను 
గుణానేతానతిత్య త్రీన్‌ దేహీ దేహసముద్భవాన్‌ । 


జన్మమృత్యుజరాదుఃఖైర్స్వి ముక్తో౭_ మృతమశ్నుతే [1 

జీవుడు దేహోత్పత్తికి కారణభూతము లయిన సత్త్యరజస్తమోగుణముల 
నతి(క్రమించి పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములు మొదలగువాని 
జెందక, జీవన్ముక్తుడై నాలో నైక్యమును పొందుచున్నాడు 


ఈ యధ్యాయమున మూడుగుణముల వర్షించునప్తుడు సత్త్వగుణ 
మును గూడ (త్రిగుణములతో జేరినదిగా వర్లించబడినది అయ్యది 
గూడనళించి విశుద్దసత్త్యములో (ప్రవేశించినప్పుడే మోక్షమని భగవానుడు 
ఉపదేశించి యుండగో ఇప్పుడు గల (బ్రహ్మవిచారము చేయువారలలో 
తమోగుణాం శమున్ను, రజోగుణాంశమున్ను కొందజిలో కన్సడుచుండగా, ఇక 
వీరెప్పుడు ముక్తిని పొందగలరు? ఇట్టి యవస్ట జీవించి యున్నప్పుడే 
గల్లవలయునని భగవాను డుపదేశించెను ఎంతకాలమువజకు జీవించి 
యుండగలమా యని ఎవరికిని తెలియ సాధ్యము కాదు మరియు ఈ 
క్షణమో, యుత్తరక్షణమో మాపో,రేపో అట్టి యవస్థలు కల్లునని తెలియ 
సాధ్యము కాదు కావున నిప్పుడే (త్రిగుణములను బన్టములను (త్రుంచుటకు 
యత్నించవలయును 


శక్నోతీహైవ యస్పోఢుం ప్రాకృరీరవిమోక్షణాత్‌ । 

కామ(క్రోధోద్భవం వేగం స యుక్తస్స సుఖీ నరః ॥ 

ఏ పురుషుడు (బ్రతికియున్నప్పుడే కామాక్రోధములయొక్క వేగమును 
సహింప శక్తిగల్షియున్నాడో (జయించునో) అట్టి సాధకుడు యోగసిద్దిగల 
వాడును, శాశ్యతమైన సౌఖ్యము గలవాడును నగుచున్నాడు 

ఇహైవ తైర్జితస్సర్లో యేషాం సామే స్థితం మనః | 

నిర్జోషం హి సమం బ్రహ్మ తస్మాద్రహ్మణి తే స్థితాః | 


476 శ్రీ మలయాళ సద్గురు [గ్రంధావళి 


ఎవరియొక్క మనస్సు సకలభూతములయందును (బ్రహ్మము 
సమముగా నున్నదను విషయమునందు నిశ్చయరూపమై యున్నదో అట్టివారు 
ఈ లోకమునందే జన్మమును జయించిన వారగుచున్నారు మజియు 
బ్రహ్మము ్రకృతిదోష రహితమైనది కనుక అట్టిదోష రహితులు సదా 
(బ్రహ్మమునందు నున్నవారగుచున్నారు 
(బ్రహ్మము ఏలాగున ప్రకృతిదోషరహిత మైనదో ఆలాగున ప్రకృతిగుణ 
ములు నశించిన జీవుడే బ్రహ్మమందైక్య మగును నీటిలో నీరున్ను, తైలములో 
తైలమున్ను ఐక్యమగునేగాని, జలములో తైలమున్ను, తైలములో జలమున్ను, 
ఎటుల ఆవశ్యము గాదో ఆలాగున (బ్రహ్మమెటువంటి పరిశుద్దమైనదో 
జీవుడున్ను అట్టి పరిశుద్దావస్థ గల్లునప్పుడే మోక్ష మొందును నిప్పులో నిప్పు 
ఐక్యమగునేగాని, నీరేలాగున నైక్యము గాదో అలాగున జ్ఞానజ్యోతిస్వ రూపుడగు 
ఈశ్వరునితో అట్టి జ్ఞానస్వరూపుడగు జీవుడే ఏకత్వమును బడయును 
బంగారువ్యాపారమును జేయువారు మలినబంగారమును గొని స్పుటమువేసిన 
తర్వాత శుద్దియయిన పిమ్మట మాత్రమే అసలు బంగారులో కలుపుదురు 
ఆలాగున (ప్రకృతిగుణముగల జీవుడు తపస్సాధ్యాయములచే శుద్దుడయిన 
మాత్రమే (బ్రహ్మమం దేకత్వము నొందగల్లును 
oc సా 
శాంతిపర్వము 


యే చ సంశాంతరజస: సంశాంతతమసశ్ళ యే | 
సత్వే స్థితా మహాత్మానో దుర్గాణ్యతితరన్తి తే ॥ 


ఎవరైతే లెస్సగా శాంతినాందిన రజోగుణమున్ను, తమోగుణమున్ను 
గలవారలో, సత్యస్వరూపమగు ఆత్మయందు నిల్కడ గల మహాత్ము లెవరో 
అట్టివారు సర్వవిఘ్నములను నతిత్వరలో తరింపగలరు 


తమో రజశ్ళ సత్త్వం చ విద్ధి జీవగుణాత్మకమ్‌ । 
జీవమాత్మగుణం విద్యాదాత్మానం పరమాత్మనః ॥ 


శ్రీనిర్యాణనిలయము 477 


గీతయందు శ్రీకృష్ణభగవానుడు చెప్పినట్లే వ్యాసులున్ను శాంతిపర్వమున 
ఉపదేశించిరి తమస్సు, రజస్సు, సత్త్వము అను (త్రిగుణములతో గూడిఉన్నప్పు 
డే జీవుడు అను అవస్థ యుండును ఈ గుణములకు విలక్ష ణునిగా ఆత్మను 
పరమాత్మస్వరూపునిగా తెలిసికొనవలయును అనగా మూడు గుణములు 
ఆత్మయందు లేనటుల (గ్రహించి (త్రిగుణరహితునిగా నెఖుంగ వలయును 


(బ్రహ్మచారీ గృహస్థశ్ళ వాన(ప్రస్థో ౭_ధ భిక్షుకః । 

యధోక్తచారిణస్సర్వే గచ్చన్తి పరమాం గతిమ్‌ ॥ 

పై చెప్పబడిన (ప్రకారము (త్రిగుణము రహిత మొనర్చిన వారు (బ్రహ్మ 
చారియైనను, గృహస్టుడైనను, వానప్రస్టుడైనను, సన్న్యాసియైనను, ్రీయైనను, 
మరియెవరైనను సర్యోత్కృష్టమగు బ్రహ్మపదమును పొందుదురు 

యావానాత్మని వేదాత్మా తావానాత్మా పరాత్మని | 

య ఏవం స తతో వేద సో౭_మృతత్యాయ కల్పతే ॥ 

ఎప్పుడు తన ఆత్మను పరమాత్మస్వరూపునిగా తెలిసికొనుచున్నాడో, 
అప్పటినుండి ఆ యాత్మ పరమాత్మయందు నిలకడ గల్లియుండును 
ఈలాగున నెవడైతే యెల్లప్పుడు తెలిసికొనుచున్నాడో అట్టివాడే మోక్షమున 
కర్ష్చుడగును అనగా ఆత్మపరమాత్మల యేకత్వము నెంతవరకు తెలిసికొన 
లేదో యంతవరకు కైవల్యపదమున కర్షుడు కాడు 


సంసారార్లవమగ్నానాం జన్తూనామవివేకినామ్‌ । 
ఆగతీనాం గతిస్పాక్షాత్‌ జ్ఞానమేవ హి కేవలమ్‌ ॥ 


జననమరణరూపమగు భవార్లవమున మునిగిన వారికిన్ని అవివేకులగు 
మానవులకున్ను, ఏ సహాయములేని వారికిన్ని కేవలము ఆత్మజ్ఞాన మొక్క 
టియే గతి యగును అనగా దరిజేర్చును 


ఆయమాత్మా స్వయం జ్యోతిర్మహానందమయతళ్ళివ: ॥ 
అయోగినః పరోక్షస్సా ాదపరోక్షశ్చు యోగినః ॥ 


478 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ఈ యాత్మ స్వయం జ్యోతి స్వరూపము, మహానందమయము, 
ప్రకృతి దోషములు లేని శివస్వరూపము, యోగనిష్ట లేనివారికి అ(ప్రత్యక్షము, 
యోగనిష్ట గలవారికి ప్రత్యక్షము 

oss సా 


నిర్వికల్పసమాధి - బ్రహ్మనాక్షాత్కారము 


నిర్వికల్పసమాధియందుగాని, (బ్రహ్మసాక్షాత్కారమందుగాని అహంప్ర 
త్యయము గలుగునా? అనగా, అహంప్రతీతి యుండునా? అని యనేకులు 
శంకింతురు ఇట్టి శంకానివారణార్హమై ఈ (ప్రకరణ మిచ్చోట వ్రాయబడు 
చున్నది శ్రీశంకరాచార్యులు నిర్వాణషట్కమందీలాగున ఆరుళ్లోకములు 
చెప్పిరి 
మనోబుద్ద్యహంకార చిత్తాదినాహం 
న శ్రోత్రం న జిహ్వాన చ 'ఘ్రాణనేత్రే | 
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు 
శృిదానందరూపళ్ళివోల. హంళివో£_ హమ్‌ ॥ 
మనోబుద్ది చిత్తాహంకారములు నేనుకాను, (శ్రోత్రముగాని, జిహ్వగాని, 
ఘాణముగాని, నేత్రములుగాని నేను కాను ఆకాశముగాని, భూమిగాని, 
అగ్నిగాని, వాయువుగాని నేను కాను చిదానందరూపుడగు శివస్వరూపుడనే 
నేను, శివస్వరూపుడనే నేను తక్కిన అయిదు శ్లోకములను (గ్రంధాన్రరమున 
పరించుకొనవచ్చును ఇది (బ్రహ్మానుసంధానపరులకు చాల మంచిది 


దీనియందు నిర్వాణస్తుతిలో శివో౭_హమని, తన సాక్షాత్వరూపము 
వెలుగుచున్నదని గోచరమగుచున్నది “అహంబ్రహ్మా£_.స్మి”అను మహావాక్య 
మునందును అహం (ప్రత్యయము కన్సడుచున్నది అది యేలాగున 
అదై షత మగును? అట్టిది యెట్టు నిర్వికల్పసమాధి యగును? అని శంకించు 
వారుగూడ గలరు 


శ్రీనిర్యాణనిలయము 479 


ఆహం(బ్రహ్మా౭_ స్మి మంత్రో£_యం చిత్తబంధం వినాశయేత్‌ 1 
అహం(బ్రహ్మా౭_స్మి మం'త్రో౭_.యం బుద్ధివ్యాధిం వినాశయేత్‌ । 
అహం(బ్రహ్మా౭_స్మి మంత్రోఇయం సంకల్పాదీన్వినాశయేత్‌ । 
ఆహం(బ్రహ్మా౭_స్మి మం(త్రో౭. యం కోటిదోషం వినాశయేత్‌ । 
ఈలాగున ఉపనిషత్తు ఉద్దోషించుచున్నది 


అహం(బ్రహ్మా౭_స్మి అను ఈ మంత్రము చిత్రముయొక్కబంధమును 
నశింపజేయుచున్నది అహం(బ్రహ్మా2_స్మి యను ఈ మంత్రము బుద్ది యొక్క 
అవిద్యారోగమును విలయము నొందోోచుచున్నది అహం(బ్రహ్మా£_స్మి 
యను నీ మంత్రము సంకల్పము లన్నిటిని రహితముగ జేయుచున్నది అహం 
(బ్రహ్మాఠ౭_స్మి యను మం(త్రము కోటిదోషములను వినాశ మొనరించు చున్నది 

మహావాక్యమనగా, అన్ని వాక్యములకన్న, అన్ని మంత్రములకన్న 
గొప్పదని భావము దానికన్న గొప్పది మజియొకటి లేదు అది నదులన్నిటికి 
సముద్రము వంటిది అది ప్రకాశము అన్నిటికి సూర్యునివంటిది తీర్ణములన్ని 
టికి గంగానదివంటిది 


సైజెప్పిన మహోవాక్యములో సంశయము గలుగుటకు కారణము 
శ్రోత్రియుడగు (బ్రహ్మనిష్టుని వద్ద (బ్రహ్మవిచారమును చేయక గలిగెడు 
మనోదోషమే యగును అహంప్రత్యయము లేనిచో అది జడమే యగును 
సుషుప్తిలోను, మూర్చలోను అహంట్రతీతి లేదు కావున అట్టి స్థితియే నిర్వికల్ప 
సమాధి యనియు, (బ్రహ్మసాక్షాత్మ్యార స్థితియనియు చెప్పవలసివచ్చును 
మజియు స్తంభముగాని, విగ్రహముగాని మహానిర్వికల్ప సమాధియందును, 
(బహ్మసాక్షా త్కార స్థితియందును ఉంటున్నదని చెప్పుట యెంత 
బాగుండును అయితే అహం(ప్రత్యయమందు మూడంతస్తుతులు గలవు దీని 
భేదము తెలిసికొనక పోవుట వలననే యిట్టి సందేహము గలుగుచున్నది 
వివేకచూడా మణిని చూడుడు. 


దేహో౭_ హమిత్యేవ జడస్యబుద్దిద్దేహే చ జీవే విదుషస్వ్రహంధీః 1 


480 మలయాళ సద్గురు గ్రంధావళి 


శ్రీ 


వివేకవిజ్ఞానవతో మహాత్మనో (బ్రహ్మా౭_హమిత్యేవ మతిస్సదాత్మని ॥ 


ఆత్మానాత్మ వివేకశూన్యుడగు మూఢుడు దేహమే యాత్మయని తలం 
చును కొద్ది శాస్త్రము జదివి యాచరణలేని పండితుడు చిదాభాసుడగు జీవుడే 
(ఆత్మ తానని అనుకొనును దృఢమగు అపరోక్షజ్ఞానము గల మహాత్ముడు 
“అహం (బ్రహ్మా౭_స్మి” యనెడి బుద్దితో బ్రహ్మమే తానని అనుకొనును ఇట్టి 
స్థితిలో ఉండువానిని గురించియే“అహంబ్రహ్మాఇ-స్మి'యను వాక్యము 
విధించబడెను ఇట్టి అనుభవము లేకపోయిన మహావాక్యమందుగల 
“అహం(బ్రహ్మా౭_స్మి” అనువాక్యము నెట్టు అర్హమును చేయగలరు? స్వానుభవ 
మెటుల సిద్దించును? ముముక్షువుల కేలాగున బోధింపగలరు? బ్రహ్మవిద్యా 
పరంపర లోకమున ఏలాగున సృష్ట్యారంభమునుండి (ప్రవర్తించి వచ్చెను 
మహాకల్పము వణుకు ఇది యేలాగున గురుశిష్య మార్గమున నడచును? ఏమి 
బ్రహ్మము జడమా? ఆత్మయు జడమా? ఆత్మజ్ఞానియు జడుడా? 

దేహాత్మజ్ఞానవద్దా నం దేహాత్మజ్ఞానబాధకమ్‌ । 

ఆత్మన్యేన భవేద్యస్య స నేచ్చన్నపి ముచ్యతే ॥ 

అజ్ఞుడైనవానికి దేహమే తాననుజ్ఞానము దృఢముగా ఏలాగున 
గల్షియున్నదో, ఆలాగున నేను దేహము గాను, నిత్యముక్త స్వయం(ప్రకాశమగు 
(బ్రహ్మమే యను జ్ఞానము ఎవనికి దృఢముగా గలిగియుంటున్నదో, అతడు 
ముక్తిని గురించి యిచ్చయింపక యున్నను ముక్తుడే యగును మనస్సు బుద్ధి 
యెంత శుద్దములై యుండిన ఏకా(గ్రతగల్లి యుండిన అట్టి భావనచేయుటకు 
అర్హత గల్లియుండునో ముముక్షువులు (గ్రహించు కొనవలయును వస్త్రము 
శుద్దముగా నున్నప్పటికిని ఏ యే రంగులలో అద్దినచో వ(స్రములయొక్క 
తెలుపు కనబడక ఏలాగున రంగులరూపమై వెలయుచుండునో, ఆలాగున 
మానవుల యొక్క భావన ననుసరించి ఆత్మయు అలాగున ఉండునని తోచే 
శక్తి మాయయందు గలదు. 


వపుస్తుషాదిభిః కోశైర్యుక్తం యుక్ష్యవఘాతతః । 


శ్రీ నిర్యాణ నిలయము 481 


ఆత్మానమాంతరం శుద్ధం వివిచ్వాత్తణ్ఞులం యధా ॥ 


ధాన్యమును దంచి యేలాగున పొట్టును తొలగించి బియ్యమును వేరు 
పరచుచున్నారో, ఆలాగున పంచకోశములతో గూడిన ఆత్మను విచార 
ణచేతను, శపస్సుచేతను వేరుపజచుకొనవలయు పొట్టుపోయిన తర్వాత ఆ 
బియ్యమేళా”.న మొలకెత్తదో, ఆలాగున (ప్రకృతినుండి వేణుపరచబడిన 
ఆత్మకు మరల జననమరణము లుండవు 


జీవన్ముక్తిస్తు కద్విద్యాత్పూర్యోపాధిగుణాంస్తృజేత్‌ | 

స సచ్చిరావి ధర్మత్వాద్భేజే (భ్రమరకీటవత్‌ ॥ 

ఆత్మజ్ఞాని ముందున్న స్తూల సూక్ష్మకారణోపాధులను సత్త్వరజస్త 
మోగుణములను విడిచిపెట్టుచున్నా డనునది యేదిగలదో, అది జీవన్ముక్తియని 
తెలియవలయును అటువంటి యవస్టగల జ్ఞాని సచ్చిదానందాది ధర్మములు 
గలవాడగుటవల్ల పురుగు ఏలాగున తుమ్మెదను భావించి (క్రిమిధర్మమును 
విడిచి బ్రమరమగు చున్నదో ఆలాగున చిరకాల మాత్మచింతనచేత జీవత్వము 
నశించి శివత్వమును పొందుచున్నాడు ఈ యవస్థ గల్లుటకు చిరకాలానుష్టాన 
ముండవలయును చింతకా "గున పండు అగునప్పుడు బెరడునుండి 
వేరుపడుచున్నదో, పండు కారి. ౬౪" జలము నశించినప్పుడు కురిడియై 
కొబ్బెర చిప్పనుండి వదలిపోవుచున్నదో, సర్పమేలాగున కాలము వచ్చునప్పుడు 
కుబుసము నుండి వదలిపోవుచున్నదో ఈ జీవుడును జ్ఞానతపస్సులవలన 
కాలము పరిపక్వ మగునప్పుడు బంధనమునుండి విముక్తు డగుచున్నాడు 
అదియే మోక్షము పత్తికాయ యేలాగున పక్య్వమగునప్పుడు పగిలి తెల్లని 
దూదిని వెలువరచుచున్నదో, టెంకాయగెల పరిపక్వకాలమున పగిలి పూలతో 
శోభించుచున్నదో, అరటిగెలయొక్క ఆవరణమగు రేకులు ఒక్కొక్కటి 
స్వయముగా వదలిపోయి కాయలేలాగున శోభించుచున్నవో, కాలము 
పరిక్వమగునప్పుడు గ్రుడ్లనుండి భేదించికొని పక్షులేలాగున లేచిపోవుచుండునో 
ఆలాగున సాధిన పరిపక్వ మగునప్పుడు ఈ జీవాత్మయు అన్ని బంధముల 
నుండి విముక్తి గల్లి సత్యజ్ఞానానందమయుడై ప్రకాశించుచుండును 


482 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధావళి 


నహి జ్ఞానేన సదృశం పవి(త్రమిహ విద్యతే t 
తత్స యం యోగసంసిద్దః కాలేనాత్మని విన్దతి ॥ 


ఆత్మజ్ఞానమునకు సమాన మయినదియు, పావన మైనదియు, 
పాపశోధన (క్రమమయినదియు ఈ లోకమందు మతీయొకటి లేదు అట్టి 
జ్ఞానము తపో బలముచే ఆత్మపరిశుద్ద మగునప్పుడు స్వయముగా తనలోనే 
తాను పొందుచున్నాడు అని గీతయందు శ్రీకృష్ణభగవాను డుపదేశించెను 
దీనివల్ల ఆత్మ జ్ఞానము మణియొక దేశములో గాని, లోకములోగాని 
పొందబడునది కాదనియు, అంతఃకరణము పరిపక్య మగునప్పుడు తనలోనే 
స్వయముగా పొందబడు చున్నదనియు తెలుపడమైనది అట్టి జ్ఞాన ప్రాప్తికి 
కాలనిర్ణయము దీనియందు చేయలేదు ఏలననగా పూర్వజన్మ అనుష్టాన 
పక్వాపక్య్వతల ననుసరించి దీర్హకాలముగాని, స్వల్పకాలముగాని పట్టవచ్చును 
ఇదియే సరియగు యుపదేశ మగును కట్టకడకు జీవన్ముక్తి గల్లువరకు 
అనుష్టానము చేయుచుండ వలయును అదియే సరియగు సత్యము ఇక 
వేదాంత పంచదశిలో చెప్పిన కొన్ని వాక్యములను తెలిపెద 


ఏక ఏవాత్మా మంతవ్యో జా(గ్రత్స వ్నసుషుప్తిషు ! 
స్టానత్రయ వ్యతీతస్యపునర్దన్మ న విద్యతే 11 


అన్యత్వము నొందిన యాత్మకు మరల జననము లేదు 


సయోహ వై తత్పరమం (బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి। 

నాస్యాబ్రహ్మవిత్కులే భవతి | తరతి శోకం తరతి 

పాప్మానం గుహా (గ్రంధిభ్యో విముక్తో ఇ_మృతో భవతి ॥ 

ఆ పరబ్రహ్మము నెవడెరుగుకో వాడే పరబ్రహ్మ మగుచున్నాడనియు, 
వాని కులమందు (బ్రహ్మవేత్త కానివాడు జన్మింపడనియు, దుఃఖమును 
దాటుచున్నాడనియు, పాపమును తరించుచున్నాడనియు, పంచకోశరూప 


శ్రీనిర్వాణనిలయము 483 


గుహవలనను, కామ(ప్రకోపరూప హృదయ(గంధుల వలనను ముక్తుడగుచు 
అమృతరూపు డగుచున్నాడనియు శుత్రి తెల్పుచున్నది 


భావితం తీవ్రవేగేన యద్వస్తు నిశ్చయాత్మనా | 
పుమాంస్తద్రి భవేచ్చీఘ్రం జ్ఞేయం భ్రమరకీటవత్‌ ॥ 


నిశ్చయబుద్ది గలవానిచేత ఏ వస్తువు తీవ్రవేగముచేత (రేయింబవళ్ళు) 
భావింపబడుచున్నదో, ఆజ్ఞేయవస్తువుగా (అపరోక్షముగా దెలియదగిన 
(బ్రహ్మముగా) (భ్రమరకీటమువలె అగుచున్నాడు పురుగు ఏలాగున 
తుమ్మెదను భావించి భావించి (భ్రమర రూపముగా మారుచుండునో, ఆలాగు 
జీవాత్మను పరమాత్మముగా ఎడతెగక భావించుటవల్ల ఆ పరమాత్మరూపమే 
యగుచుండును కావుననే శాస్త్రములో (శ్రవణమాత్రముచే తృప్తినాంద 
కూడదనియు, మనన నిదిధ్యాసములు బాగుగా చేయవలయు ననియు చెప్పెడి 


నిజముగా ఆలోచించిన మతములన్నియు భావనారూపములే అటు 
ఎకొనిచో శైవవైప్లవభేదములు, ఇతర మతభేదములు గూడ కనుపించుట కవకా 
శములేదు ఒకడాత్మను దుఃఖరూపిగాను, మతీయొకడు జీవరూపిగాను, 
ఇంకొకడు శివరూపముగాను భావించుటకు కారణమేమి? భావనాళక్తిచేత 
జీవాత్మ పరమాత్మస్థితిని పొందుచుండును ఆ భావన యెటులుండవలయు 
ననగా మామిడికాయ మొదలగు వాటిని ఊరగాయ వేయగా అవి కొంత 
కాలమునకు ఏలాగున లవణరసముగా మారుచుండునో, ఆలాగున పిండితో 
చేయబడిన మిరాయి వస్తువులు చక్కెరపాకములో ఊరుటవల్ల ఎట్టు మధుర 
ములుగా మారుచుండునో, అట్టు నిరన్తర ధ్యానము వల్ల జీవాత్మలో గల 
ప్రకృతిసంబంధ దుఃఖము లన్నియు నశించి ఆనందమయములై మారు 
చుండును 


ప్రపంచములో కనుపించెడి మతస్థు లందణు పూర్వము ఒక 
మతముననుండి మతియొక మతములోనికి మాజీనవారే అనగా 


F32 


484 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావలి 


హిందువులలో అనేకులు మహమ్మదీయ మతములోనికి మార్చబడిరి కొన్ని 
తరములు జరిగిన పిమ్మట వారందణున్ను అసలు మహ్మదీయులని 
దృఢనిశ్చయము గలవారైరి పంజాబు మొదలగు ప్రదేశములలోగల అధిక 
మహమ్మదీయులును హిందువులై యుండెడివారే ఇప్పుడు వారు అసలు 
ముస్టీములని దృఢవిశ్వాసము గల్లియున్నారు ఆలాగున కైస్తవులలోను, 
బౌద్దులలోను ఊహించుకొన వచ్చును అట్టే శైవులు కొందరు వైష్ణవులుగాను, 
వైష్ణవులు కొందణు శైవులుగాను మారియున్నారు తరములు గడిచిపోవుటచే 
వైష్ణవులు తాము విష్ణుమతస్థుల మనియు, శైవులు తమను శివమతస్టుల 
మనియు నమ్ముచున్నారు 


అలాగున ఒక ఆంజనేయ విగ్రహము గాని, ఆదిశేష విగహముగాని, 
నందీశ్వరవి[గ్రహముగాని యుండిన దానిని పగులగొట్టి కరిగించిన శ్రీరామ 
విగ్రహముగాని, నారాయణ వి(గ్రహముగాని, ఈశ్వర విగ్రహముగాని, మతి యే 
విగ్రహముగాని యేలాగున చేయవచ్చునో, అలాగున భావనాశక్తి చేత పూర్వపు 
స్వభావమును మార్చుచేసికొని నవీనరూపమును చేసికొనవచ్చును ఆలాగున 
ఒకమిషనుగాని, చ(క్రమునుగాని, ఆయుధమునుగాని కతిగించి మజియొక 
యంత్రమునుగాని, చక్రమునుగాని, ఆయుధమును గాని చేయవచ్చును 
ఆలాగున |బ్రహ్మనిష్ణులు తమకు పూర్వముగా ఏర్పడి యుండు జాత్యాది 
నామరూపములను భావనాశక్తిచేత విలయము నొందించి, గొప్పబుషిసన్తతి 
వారమనియు, పరమాత్మ స్వరూపులమనియు భావించవలయును అప్పుడట్టి 
స్టితి తప్పక గల్లును 

గృహస్థాశ్రమములో ఉండువారు యత్యాశ్రమమును స్వీకరించిన తాను 
సన్నాసి యని ఎట్టు దృఢభావము గల్లియుందురో, యీ మార్చును ఆలాటిదే 
యగును 


మజియు ఒక ఇన్సెక్టరుగాని, సూపర్నెంటుగాని, కలెక్టర్‌గాని యుండిన 
విరోధులతో ఏదైన వాదప్రతివాదములు వచ్చినప్పుడు నేను ఉద్యోగస్టుడగు ఒక 
ఇన్సెక్టర్‌ అనిగాని, లేక పోలీసుడిపార్టుమెంటు సూపర్నెంటనిగాని, ప్రభుత్వము 


శ్రీనిర్యాణనిలయమను 485 


వారిచే నియమించబడిన కలెక్టర్‌ అనిగాని యెటుల పౌరుషముతో పలుకు 
చుందురో, యిట్టి భావము వారికి ఎటుల గల్లెను? తమ్ము కొంతకా లము 
ఆలాగున తలంచుటచేత ఆ భావము ఇప్పుడు రూఢిపడెను ఆలాగున 
ముముక్షువు లందణయున్ను తమ పూర్వజొతి గుణము లుండిన త్యజించి 
నూతనముగా ఏ యనుష్టాన ధర్మపద్దతిలో ఉంటున్నారో, అట్టి పరమ బుషు 
లవంశములో ఉండువారనియు, తమ ఆత్మలనుగూడ దైవస్వరూపము 
లనియు దృఢభావన కొంతకాలము చేసిన తప్పక అట్టి స్థితి గల్గును ఇదియే 
భావనావిశేషముయొక్క మహిమ యని మరువకూడదు 


మూషాసిక్తం యధాతామం తన్నిభం జాయతే తధా । 
రూపాదీన్యాప్పువచ్చిత్తం తన్నిభం దృశ్యతే (ధ్రువమ్‌ ॥ 


మూసయందు కణుగబోసిన కంచు ఒక్కటియే అయినను కరువులు 
(అచ్చులు) ఏయే రూపములుగా ఉండునో వానిలో పోయబడిన కంచున్ను 
ఆయారూపములతో కూడిన వి[గ్రహములుగానే ఏర్పడునటుల నామరూప 
“ములులేని పరమాత్మను సాధకులు తమ హృదయములలో ఏలాగున 
భావింతురో ఆలాటి భావనలే యేర్పడును ఇది నైష్కర్శ్య్యసిద్దిలో సురేశ్యరాచా 
ర్యులు తెలిపిన దృష్టాంతము 


నానోపాధివశాదేవ జాతినామాశ్రమాదయః । 
ఆత్మన్యారోపితాస్తోయే రసవర్ణాదిభేదవత్‌ ॥ 


ఆత్మావరణ భూతములైన పలుదెజగులైన శదీరములవలననే ఉదక 
మందు రుచి, రంగును మొదలుగా గల భేదముల వలెను, పరమాత్మయందు 
కులము, పేరు, (బ్రహ్మచర్యము మొదలయిన ఆశ్రమములు మొదలుగా గలవి 
కల్పింపబడినవి అని శ్రీ శంకరులు ఆత్మబోధలో తెలిపిరి __ ఇప్పున 
దృష్టాన్తము లన్నియు సామాన్యబుద్ది గలవారు గ్రహించుటకొణుకు తెలుపడమై 
నది జలము నిర్మలముగా ఉండినను ఎణుపు, నలుపు, పచ్చని రంగులతో 
కలియు నప్పుడు ఆయారూపములుగా కన్పించునట్టున్ను, ఉప్పు, పులుపు 


486 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధావళి 


చేదు, తీపి పదార్థములతో చేరునప్పుడు ఆయా రుచులుగా గోచరించునట్టున్ను 
ఈ ఆత్మగూడ శుద్దజ్ఞాన స్వరూపముగా ఉన్నప్పటికిని మానవునియొక్క 
కల్పనారూపములచే ఆత్మజ్ఞానము మరుగుపడి దృశ్యజ్ఞానరూపముగా 
పరిణమించును నిజముగా విచారించిన ఆత్మయందు ఈ మార్పులెవ్వియు 
గలిగియుండలేదు అదెల్లప్తుడు ఆత్మమయముగాను, జ్ఞానమయముగాను, 
శివమయముగాను, పరిణామరహితముగాను, ఏకముగాను ఉంటున్నది 
అదియే నీయొక్క స్వరూపమని తత్త్వమసి మహావాక్యము ఉపదేశించు చున్నది 
ఆలాగున (బ్రహ్మాణ_స్మియను భావనచేయుటకు మనఃపరిపక్షము లేనివారికే పై 
జెప్పిన దృష్టాన్తములను చెప్పి వారికి గల సంశయములను నివర్తించుటకొఅకు 
(శ్రుతి యీలాటి యుదాహరణ లన్నియు నిరూపించుటకు యత్నించడమైనది 
నిజముగా చెప్పిన అద్వైత (బ్రహ్మసాక్షాత్కారసిద్ది గల్లుటకు వివర్తవాద 
“మొకటియే సరిగా తత్త్వము తెలుపునదిగా ఉంటున్నది 
రజ్ఞాసర్పవదాత్మానం జీవం జ్ఞాత్యా భయం వహేత్‌ ॥ 
నాహం జీవః పరాత్మేతి జ్ఞాతళ్చేన్నిర్భయో భవేత్‌ ॥ 


త్రాడును పామునువలె సత్యజ్ఞానానంద స్వరూపియగు నాత్మను 
కించిద్‌జ్ఞానిగా భ్రమించి భయమును పొందుచున్నాడు అప్పుడు వివేకముచేత 
నేను కించిజ్ఞాడనుగాను, ఇక నేమన పరబ్రహ్మమని గుక్తెజీగి నట్టాయెనా 
అవిద్యాదులవలన గలుగు భయమెంతమాత్రమును లేనివాడు కాగలడు 
విచారసాగరమున అహం(బ్రహ్మా౭_స్మి అని గల అహం (ప్రత్యయమునుగూర్చి 
తెల్పినది చూడదగినది 


జ్ఞానమునకు సాక్షాత్సాధనము (శ్రాతసంబంధమయిన వేదాంత 
వాక్యమే ఆ వేదాంతవాక్యయు రెండువిధములుగా నున్నది ఒకటి 
అవాంతరవాక్యము రెండవది మహావాక్యము అనగా పరమాత్మ యొక్క లేక 
జీవునియొక్క స్వరూపమును బోధించునట్టి వాక్యము అవాన్తరవాక్యము 
మతీయు జీవపరమాత్మలయొక్క యేకత్వమును బోధించునట్టి వాక్యము 
మహావాక్యము (అవాంతర వాక్యము వలన పరోక్షజ్ఞానము, మజియు 


శ్రీనిర్వాణనిలయము 487 


మహావాక్యమువలన అపరోక్షజ్ఞానము గల్లును) “బ్రహ్మమున్నది” అను నీ 
జ్ఞానము పరోక్షజ్ఞానమని, “నేను బ్రహ్మము” అను నీ జ్ఞానము 
అపరోక్షజ్ఞానమని ఎయింగవలయును 
ముక్తలక్షణము 
“స్థూల సూక్ష్మ కారణ శరీరములకన్న భిన్నమయిన తన స్వరూపము 
సాక్షాత్సర(బ్రహ్మముగా నున్నది”, ఈ (ప్రకారముగా అహం బుద్ధిచే పరబ్రహ్మ 
స్వరూపముయొక్క అపరోక్షజ్ఞానము ఎవరికి గల్గినదో వానిని ముక్తుడందురు 


సమాధి నిరూపణము 


వ్యుత్తాన సంస్కారముయొక్క తిరస్కారము, మజియు నిరోధసంస్కా 
రముయొక్క (ప్రకటత గల అంతఃకరణముయొక్క ఏకా(గ్రతా రూపపరిణామ 
మును సమాధి యందురు ఆ సమాధి ద్వివిధము మొదటిది సవికల్పము 
రెండవది నిర్వికల్పము వానిలో 1 జ్ఞాతృజ్ఞానజ్జేయరూప తత్రిపుటీభావ సహి 
తమయిన అద్వితీయ (బ్రహ్మమునందలి అన్తఃకరణవృత్తియొక్క స్థితిని సవికల్ప 
మందురు ఆ సవికల్పసమాధియు శబ్దానువిద్ద, శబ్దాననువిద్ద భేదమువలన 
ద్వివిధము వీనిలో “అహం (బ్రహ్మాస్మి” అను నీ శబ్దముచేత 1 అనువిద్దము 
(అనగా మిశ్రమయినది) శబ్దానువిద్దము శబ్దరహిత మయినది శబ్దానను 
విద్దము 2 త్రిపుటీజ్ఞానరహితమగు అఖండ (బ్రహ్మాకారవ్చత్తిని నిర్వికల్ప 
మందురు 


ఈరీతిగా సవికల్ప నిర్వికల్ప భేదముచేత సమాధి ద్వివిధము వీనిలో 
సవికల్పసమాధి సాధనరూపముగాను, నిర్వికల్పసమాధి ఫల రూపముగాను 
ఉన్నది సాధన రూపమయిన సవికల్ప సమాధియందు (త్రిపుటీరూపడై తము 
ప్రతీత మయినను అద్వైతము (బ్రహ్మరూపము చేత ప్రతీతమయియున్నది 
మృత్తికా వికారమును మృత్తికారూపమని యెణుంగుట వలన వివేకికి ఎట్టు 
మృత్తికావికార మయిన ఘటాదికము ప్రతీత మయినను  మృత్తికారూప 
ముచేతనే (ప్రతీతమగునో, అట్టు సవికల్పసమాధియందు త్రిపుటీద్యైతము, 


488 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావలి 


(బ్రహ్మ రూపముచేతనే (ప్రతీతమగుచున్నది నిర్వికల్పసమాధియందు 
సవికల్పసమాధివలె త్రిపుటీ రూపద్వైతము విద్యమాన మయినను దానియొక్క 
ప్రతీతి గలుగదు ఎట్టు జలమందు వైచిన లవణము అచ్చట విద్యమానముగా 
ఉండినను పైన జలముండుటవలన నేత్రముచేత లవణము (ప్రతీతము 
గానేరదో, అట్టు నిర్వికల్ప సమాధియందు త్రిపుటి ప్రతీతము కానేరదు 
ఈరీతిగ సవికల్పసమాధియందు (బ్రహ్మరూపముచేత, త్రిపుటీద్యైతము 
యొక్క ప్రతీతి గలదు మజియు నిర్వికల్పసమాధియందు దానియొక్క (ప్రతీతి 
లేదు రెంటియందిట్టి విలక్షణత గలదు 


అదై (తావస్థాన సమాధికి సుషుప్తికి గల భేదము అద్ద్వైతావస్థానరూప 
సమాధికిని సుషుప్తికిని ఈ భేదము గలదు సుషుష్తియందు వృత్తియొక్క 
లయము ఆజ్ఞానమందు అగును అదై కతావస్థాన సమాధియందు వృత్తియొక్క 
లయము (బ్రహ్మ(ప్రకాశమం దగుచున్నది సుషుప్తియొక్క ఆనందము, 
అజ్ఞానామృతము ఉక్తసమాధియందు నిరావరణ (బ్రహ్మానందమే (ప్రకట 
మగుచున్నది ఇక ఈ సమాధి విషయమై పాతంజల యోగశా(స్త్ర విభూతిపాద 
మున విస్తారముగా కనందగును ఇది బాగుగా తెలిసికొనదగిన విషయమే ఈ 
(గ్రంధము అతి సంగ్రహ మగుటచే విస్తరింపబూనలేదు 


ఇక పంచదళిలో గల మహావాక్య అహం ప్రత్యయమును గుతించి 
కొద్దిగా తెలిపెద పై జెప్పిన నిర్వికల్పసమాధివలె, ఈ మహావాక్య చతుష్ట 
యము గూడ ప్రజ్ఞాశాలురు (గ్రహించదగినదే అప్పుడే నిర్వికల్పసమాధికిని 
(బ్రహ్మసాక్షాత్కారమునకున్ను ఒకటే యర్థమని గోచరించును అదిన్ని ఇచ్చట 
సంక్షిప్రముగానే [వ్రాయబడును (ప్రశ్నోత్తరమాణిక్యమాలాది (గ్రంధములలో 
విస్తరించి తెలిపియుండుటచే అదే మరల ఇచ్చోట వ్రాసిన చర్వితచర్వణ 
మగును అయినను సందర్భానుగుణముగ కొంచెము తెలుపబడుచున్నది 


1 ప్రజ్ఞానం (బ్రహ్మ = బుగ్వేదము ఐతరేయోపనిషత్తు 
యేనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ । 


శ్రీనిర్యాణనిలయము 489 


స్వాద్వస్వాదూ విజానాతి తత్రజ్ఞానముదీరితమ్‌ ॥ 


టీ॥ యేన = చక్షువుద్వారా వ్యాపించిన అంతఃకరణవృత్తితో కూడినట్టి 
యే చైతన్యముచేత, ఇదం = చూచుటకు యోగ్యమయిన యీ రూపాదిక 
మును, ఈక్షతే = పురుషుడు చూచుచున్నాడో, శృణోతి = కర్లము ద్వారా 
శబ్ద్రములను వినుచున్నాడో, జిఘుతి = ఘాణముద్వారా గంధముల 
నాఘ్రాణించుచున్నాడో, స్వాదు+అస్వాదూ = రుచియు అరుచులను, 
విజానాతి = జిహ్వచే ఎరుగు చున్నాడో, తత్‌ = ఆచైతన్యము, (ప్రజ్ఞానం = 
ప్రజ్ఞానమని, ఉదీరితం = చెప్పబడుచున్నది 


చర్మముద్వారా స్పర్శమును (గ్రహించుచున్నాదో అనునదియు దీనితో 
చేర్చవలయును ఈ (ప్రజ్ఞానము బాగుగా తెలిసికొని రూఢిపరచిన మాత్రమే ఆ 
ప్రజ్ఞానమే (బ్రహ్మమను రెండవ శ్చోకముయొక్క అర్దము రూఢిపడును అట్లైన 
మాత్రమే మానవులకు ధైర్యము గల్లును అది అరూఢమయినపుడు (బ్రాహ్మణ 
సమారాధనలో (బ్రాహ్మణు డగునా, కాదా అని సంశయము గలవానిని మేనేజర్‌ 
అడిగిన, బ్రాహ్మణు డయిననేను బ్రాహ్మణుడని ధైర్యముగా చెప్పుటకు ఎట్టు 
శక్తిమంతుడగునో, (బ్రాహ్మణుడు కానివాడైనచో, (బ్రాహ్మణుడు కానివాడు 
ఏలాగున (బ్రాహ్మణుడనని చెప్పుటలో సంశయమున్ను, భయమున్ను 
గలవాడగునో, అట్లే ఈ (ప్రజ్ఞానం (బ్రహ్మమను వాక్యమువల్ల అందజికిని 
బ్రాహ్మణునికి వలె ధైర్యము గలుగుచుండును ఒకవేళ (బ్రాహ్మణేతరుడు 
బ్రాహ్మణుడని చెప్పినను దానికి సంబంధించిన గోత్ర, సూత్ర, (ప్రవర, 
వేదశాఖలను అడుగునప్పుడు సంపూర్ణముగా తెలియకపోయినచో నెట్టు 
బాధకు కారణమగు చున్నదో, ఆలాగున ప్రజ్ఞానం (బ్రహ్మమను వాక్యములో 
గూడ నిర్భయత్త్వము గలుగవలసియుండిన దానికి సంబంధించిన శా(స్త్రాను 
ష్టానములు బాగుగా గల్లియుండవలయును లేనిచో అవిద్యచే భయము 
గల్గును ఈ బోధ యొకటియే కారుచీకటిని ప్రచండభాస్కరుడు పారద్రోలు 
నట్టు, అవిద్యను అవిద్యాకార్యములను హృదయమునుండి పరుగెత్తింప 
జేయును. 


490 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


చతుర్ముఖేం(ద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు | 
చైతన్యమేకం (బ్రహ్మాతః (ప్రజ్ఞానం బ్రహ్మ మయ్యపి ॥ 


టీ చతుర్ముఖేన్ద దేవేషు - చతుర్ముఖ = బ్రహ్మదేవునియందును, 
ఇంద్ర దేవేషు =ఇంద్రాది దేవతలయందును, మనుష్యాశ్ళగవాదిషు-మనుష్య = 
మనుష్యులయందును, అశ్చ = గుజ్జముల యందును, గో+ఆదిషు = గోవు 
మొదలగు వానియందును గల, ఏకం = ఒకటియగు, చైతన్యం = చైతన్యము, 
బ్రహ్మ = (బ్రహ్మమగును, అతః = ఈ కారణమువలన, మయ్యపి = నా 
దేహమందుగల, ప్రజ్ఞానం = ప్రజ్ఞానము, (బ్రహ్మ = (బ్రహ్మమగును 


ఈ బోధము దృఢముగా గలిగిన, ఉద్యోగుల సంఘమందు దానికి 
సంబంధించిన అర్హత గలవాడు తనకును అట్టి యుద్యోగమునకు అర్హత 
గలదని సధైర్యముగ ఎట్టు వాదింపచ్చునో, అర్హత లేనివాడు ఎటుల 
వాదింపజాలడో, ఈ (ప్రజ్ఞానమే (బ్రహ్మమను బోధకల్షిన ముక్తి విషయములోను 
అంతధైర్యము గల్గును ప్రపంచములోను అంత ధీరత్వము గల్లును ఇది 
“సూతే మణిగణా ఇవి” “దృశ్యతే జలచం(ద్రవత్‌” అను అర్థమును 
నిరూపణము గావించుచున్నది అట్టి (ప్రజ్ఞాన (బ్రహ్మమను బోధ గల్నునప్పుడు 
నిర్భయుడై సదైర్యముగ అట్టి బ్రహ్మమే తాననియు, అందజిలో నుండెడు 
'ప్రజ్ఞానమే (బ్రహ్మమని బోధించుటకును శక్తి గలవాడగును ఇది 
ముముక్షువులగు స్రీ పురుషు లెల్లరును అవగా హనమును చేసికొనవలసిన 
ముఖ్యవిషయము లేనిచో జాతి వర్ణాశ్రమ ప్రీ పురుషాది దేహకల్సిత అజ్ఞానము 
తప్పక బాధించును అప్పుడు భయము గూడ అట్టి ఆత్మను ఆవరించును 
ఇట్టి మహాశక్తి ఆత్మానుభవమున నుండుట చేత శ్రీరామతీర్హ వివేకానందాదులు 
లోకమంతటను బ్రహ్మబోధను సల్పు శక్తిమంతులైరి 


అహం (బ్రహ్మా౭_స్మి = యజుర్వేదము, బృహదారణ్యకోపనిషత్తు 


పరిపూర్ణ పరాత్మా£.. స్మిన్దేహే విద్యాధికారిణి న 
బుద్దేస్పాక్షితయో స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే ui 


శ్రీనిర్యాణనిలయము 491 


టీ॥ పరిపూర్ణః = పరిచ్చిన్నత్వము లేని పరమాత్మ, ఆస్మిన్‌ = ఈ 
మాయాకల్పిత జగత్తునందు, విద్యాధికారిణి - విద్యా = జ్ఞానసంపాదనమునకు, 
అధికారిణి = యోగ్యమగు, దేహే = మనుష్యాది శరీరమందు, బుద్దేః = బుద్దికి, 
సాక్షితయా = సాక్షిభావముచేత, స్థిత్వా = ఉండి, స్ఫురన్‌ = (ప్రకాశించు 
చున్నవాడగుచు, అహమితి = నేనని, ఈర్యతే = చెప్పబడుచున్నాడు. 

ఇచ్చోట (బ్రహ్మసాక్షాత్కారస్థితిలో అహం ప్రత్యయము గలదా, లేదా 
యని సందేహముయొక్క నివృత్తి యగుచున్నది కావుననే యీప్రకారముగా 
మొదటనే “ దేహమనియు, జీవో£హమనియు, బ్రహ్మహమనియు” 
అహంశబ్దమును మూడుభాగములుగా చేయడ మయినది ఇచ్చట (బ్రహ్మసాక్షా 
త్కారముగల ఆత్మజ్ఞాని అహంశబ్దమును తన ఆత్మయందు పరమాత్మ 
భావనలో సమన్వయ పరచుచున్నాడు 

స్వతః పూర్ణః పరాత్మా౭_(త్ర బ్రహ్మశబ్రేన వర్ణితః । 

అస్మీత్యైక్యపరామర్శ స్తేన (బ్రహ్మ భవామ్యహమ్‌ ॥ 

టీ స్వతః = స్వాభావికముగా, పూర్ణః = అపరిచ్చిన్నుడగు, పరాత్మా = 
పూర్యోక్తపరమాత్మ, అత్ర = ఈ మహావాక్యమునందు, (బ్రహ్మశబ్దేన - 
బ్రహ్మ = (బ్రహ్మమనెడి, శబ్దేన = పదముచేత, వర్షితః = లక్షణావృత్తిచేత 
చెప్పబడు చున్నాడు అస్మీతి = ఐతిననెడి పదము, ఐక్య పరామర్శః ఐక్య = 
ఏకత్వమును, పరామర్శః = తెలుపుచున్న దగును తేన = అందుచేత, 
అహం = నేను, బ్రహ్మ = బ్రహ్మము, భవామి = అగుచున్నాను 


దీనియందు చెప్పబడిన (బ్రహ్మాకారవృత్తి రూఢమగువణుకు మనన 
నిదిధ్యాసనాదులను చేయవలయును. సాధకునికి ఈ రెండువాక్యములే 
చాలును 


3౩ “తత్త్వమసి” అనువాక్యమున్ను, 4 “అయమాత్మ్నాబుహ్మ అను 
వాక్యమున్ను, ఈ రెండున్ను బోధన వాక్యము లగుటచే, అనగా ఆచార్యుండు 
ముముక్షువులకు బోధించెడు వాక్యము లగుటచే ఇచ్చట చేర్చలేదు వేదాంత 
పంచదశి, ఐదవప్రకరణమందు దీనిని విశదముగా కనందగును 


492 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


అపరోక్షాత్మవిజ్ఞానం శాబ్దం దేశికపూర్వకమ్‌ / 
సంసార కారకాజ్ఞానతమసశ్చ్ళణ్దిభాస్కర: ॥॥ 


ఆచార్యునివలన తత్త్యమస్యాది వేదాంతవిచారణద్వారా కల్గిన (బ్రహ్మ 
సాక్షాత్కార రూపమగు అపరోక్షజ్ఞానము సంసార కారణమయిన అజ్ఞానమనెడి 
చీకటికి మధ్యాహ్నకాల సూర్యుని వంటిది యగును 

స ఆత్మా స చ విజ్జేయ స్ఫరై (రపి ముముక్షుభిః | 

తుర్యాత్మజ్ఞానహీనానాం న ముక్తిస్సా ్యద్కదాచన ॥ 

ముముక్షువు లందతిచేతను ఆ ఆత్మవస్తువే లెస్సగా తెలిసి 
కొనందగినది అట్టి తురీయాత్మ జ్ఞానమును పొందనివారు ఇతరములగు 
యెన్ని సాధనలు చేసినను మోక్షమును బడయజాలరు 


శ్రుతేళశ్ళతగుణం విద్యాన్మననం మననాదపి 1 
నిదిధ్యాసం లక్షగుణమనన్తం నిర్విల్పకమ్‌ ॥ (వివేక చూడామణి) 


గురుముఖమున వేదాంతవాక్యశ్రవణమును చేయుట యుత్తమము 
శ్రవణముకంటె మననము నూరురెట్లధికఫలము నిచ్చును మననముకంటి నిది 
ధ్యాసనము లక్షరెట్టధికఫలము నిచ్చును నిదిధ్యాసనముకంటె నిర్వికల్ప సమాధి 
అనన్తఫలము నొసంగును 


(బ్రహ్మవిద్యకు పతనము గల్లుటకు కారణమిచ్చోట నిరూపింపబడి 
నది ఇప్పుడు ముముక్షువులలో చాలామందియు వేదాంత (శ్రవణముచే తృప్తిని 
పొందుచున్నారు వారలలో కొద్దిమంది మాత్రమే మననము జేయువారై 
యున్నారు నిశ్ళేషవాసనారహిత (బ్రహ్మసాక్షాత్కారము వణుకు నిదిధ్యాస 
నమును చేయువారు అరుదయిరి, అదే పూర్వబుషులయొక్క స్థానమును 
ఇప్పుడుండువారు అధిష్టించక పోవుటకు హేతువు, 


ప్రథమం (శ్రవణం కృత్యా ద్వితేయే మననం తధా | 
నిదిధ్యాసనకం పశ్చాత్సాక్షాత్కారస్తదా భవేత్‌ ॥ 


శ్రీనిర్వాణనిలయము 493 


అని కపిలమహర్షి వచనము 1 మొదట శ్రవణము, 2 మరల 
మననము, 3౩ ఆపై నిదిధ్యాసనము, ఈ నిదిధ్యాసమందుమా(త్రమే (బ్రహ్మ 
సాక్షాత్కారము గల్గును అప్పుడే యీ (బ్రహ్మవిద్య పూర్తియగును అట్టు 
గానిచో అపూర్షమే యగును 

శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః 

శృల్యన్లో౭_పిబహవోజ౭_ యం న విద్యుః । 

ఆశ్చర్యోక్తా కుశలోస్య2_లబ్దా2. 2. 

శృర్యో జ్ఞాతా కుశలానుళిష్టు ॥ 

ఈ (బ్రహ్మతత్త్యమును గుణించి వినుటకైనను అనేకవేల జనులలో 
ఒక్కడైనా లభించుట దుర్లభము ఆలాగున వేలకొలది శ్రవణము చేయువారలో 
అట్టి ఆత్మను తెలిసికొనినవాడు దుర్హభుడు ఈ (బహ్మమునుగూర్చి 
చెప్పువాడు గూడ లభించుట ఆశ్చర్యము, అనగా దుర్లభుడు ఒకవేళ 
చెప్పువాడు దొరికినను నిపుణుడు లభించుటకూడ పరమాశ్చర్యము అనగా 
దుర్లభుడు ఒకవేళ అట్టివాడు దొరికినను బ్రహ్మనిష్పుల పరంపరానుగతము 
గల అనుష్టానము గల వాడును దొరకుట దుర్లభము అదియు ఆశ్చర్యమే 
కావుననే బ్రహ్మజ్ఞానము అభివృద్ధికి వచ్చుటకు మార్గము లేకపోవుచున్నది 


మరియు ప్రపంచములోగల న్యాయ వ్యాకరణ జ్యోతిషాది విద్యల నన్ని 
టిని అభ్యసించి పూర్ణత్వము నొందుటకు అన్తఃకరణశుద్ది, విషయవిరక్తి 
సత్యవచనము, ధర్మానుష్టానము, శమదమాదిగుణములు కల్గియుండవలయు 
నని నియమము లేదు కాబట్టియే అట్టి శాస్త్రములలో అధికజనులకున్ను 
ప్రవేశము గల్లుచున్నది. ఈ (బ్రహ్మవిద్యయో అట్టిది కాదు (ప్రారంభములోనే 
(బ్రహ్మచర్యము, తపస్సు, చిత్తశుద్ది, మనస్సుయొక్క ఏకా(గ్రత, విషయ 
వైరాగ్యము గల్లవలయునని విధించుటచే దీనియందు సామాన్య జనులకు 
ప్రవేశము లేకపోవుచున్నది పూర్వపుణ్యముచే ఆత్మశుద్ది గలవారై దైవాను 
గ్రహము గల్లిన వారికిమాత్రమే దీనియందు అభిలాష జనించును అయితే ఇది 
యింత (ప్రయాసముగా నుండినను దీని ఫలమునకు అంత (ప్రభావము గలదు 


494 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


తక్కిన విద్యలు ఇంతప్రయాసము లేనందుచేతనే దానిచే గల్గ్లెడు ఫలము స్వల్ప 
మగుచున్నది అందుచేతనే శ్రీకృష్ణభగవానుడు కూడా “అధ్యాత్మవిద్యా 
విద్యానాం” అని వా(క్రుచ్చియున్నాడు విద్యలన్నిటిలోను (బ్రహ్మవిద్య గొప్పదని 
యు, అది సాక్షాద్విష్ణుస్వరూపమనియు చెప్పుటకు కారణమిదే మజియు 
గీతలో శ్రీభగవానుడు స్వయముగా ఇట్టు వచించెను 

మనుష్యాణాం సహ(పేషు కళ్ళిద్యతతి సిద్ధయే ః 

యతతామసి సిద్దానాం కళ్చిన్మాం వేత్తి తత్త్వతః ॥ 

మనుష్యులలో, వేలకొలది సంఖ్యలలో ఒకానొకడు ఆత్మజ్ఞానము 
కొకు యత్నించుచున్నాడు అట్టు యత్నశీలురలో ఒకానొకడు మాత్రమే 
నిర్విఘ్నముగ అభిష్టసిద్దిని పూర్తిచేయుచున్నాడు అట్టు సిద్దిని పొందినవారలలో 
ఒకానొకడు మాత్రమే నిజముగా పరమాత్మను తెలిసికొని ముక్తుడగుచున్నాడు 
నిర్వికల్ప సమాధియందు, బ్రహ్మసాక్షాత్కారజ్ఞానమందు అహం(ప్రత్యయము 
గలదా? లేదా? అను విషయమై శ్రీశంకరాచార్యులవారి యనుభవవాక్యమున్ను, 
(శ్రుతిస్సృ్రతుల యాశయమున్ను తెలుపబడెను. ఇక ఈ విషయమై శ్రీయోగవా 
సిష్టమున గల వసిష్టమునీం(ద్రుల యాశయమున్ను తెలిపెద 


త్రివిధో రాఘవాస్తీహ త్వహంకారో జగత్రయే | 


ద్వౌ (శ్రేవ్వావితరస్త్యాజ్యః శృణు త్వం కధయామి తే ॥ 


ఓ రామా! ఈ జగంబున మూడువిధములగు అహంకారములు గలవు 
వానిలో మొదటివి రెండు శ్రేష్టములు మూడవది శ్రేష్టము గాదు. అయ్యది 
త్యజింపదగినది వాటినిగూర్చి వచించుచున్నాను వినుము 


అహం సర్వమిదం విశ్చం పరమాత్మా౭_ హమచ్యుతః । 

నాన్యదస్తీతి పరమో విజ్హేయా సా హ్యహంకృతిః ॥ 

మోక్షాయెషా న బన్దాయ జీవన్ముక్తస్య విద్యతే । 

-ఈ జగత్తంతయు పరమాత్మమయమే, అట్టి పరమాత్మయే నేను 
నాకన్యముగ జగత్తనునదే లేదు అను నీ యహంకారము సర్యోత్తమమని 


శ్రీనిర్వాణనిలయము 495 


యెజుంగవలెను ఈ యహంకారము మోక్షమునే గలుగజేయునుగాని 
బన్హనము గాదు ఇయ్యది జీవన్ముక్తున కుండును 


సర్వస్మాద్వ్యతిరిక్స్‌౭_ హం వాలా(గ్రశతకల్సితః ॥ 

ఇతి యా సంవిదేషా౭ సౌ ద్వితీయా౭_హంకృతి శుభా 1 

మోక్షాయెషా న బన్దాయ జీవన్ముక్తస్య విద్యతే ॥ 

నేనన్నిటికంటె భిన్నమై (సాక్షిస్వరూపుడనై) కేశాగ్రభాగముయొక్క 
నూణవభాగముకంటెను సూక్ష్మమై యున్నాను ఇట్టి మనోనిశ్ళ్చయమున్ను 
శుభాహంకృతియే యగును ఈ రెండవ యహంకారమున్ను మోక్షమునే 
కలుగజేయును బన్లమును కాదు ఇదియు జీవన్ముక్తున కుండవచ్చును 


ముందు చెప్పబడినది అద్వైతము ననుసరించి, యీ రెండవది 
దై కతవిశిష్టాదై (తముల ననుసరించి యని (గ్రహించుకొనవలయును శైవ వైష్ణవ 
(J 
సాంఖ్యయోగాది మతము లన్నియు ఈ పద్దతినే యనుసరించి యుండును 


అహంకారాభిధా యా సా కల్ప్యతే న తు వాస్తవీ | 

పాణిపాదాది మాత్ర 2_.యమహమిత్యేష నిశ్చయః 1॥ 

అహంకార సృతీయో౬_సౌ లౌకికస్తుచ్చ ఏవ సః | 

వర్జ్య ఏవ దురాత్మా౭.సౌ శత్రురేవ పరస్ప్య్పృతః ॥ 

నిర్వికల్ప సమాధియందున్నవారికి రెండహంకారములు కేవలము 
కల్పనామా(త్రములేగాని, వాస్తవములు గావు అవి వ్యహారముకొజకు మాత్రము 
ప్రయోగించబడినవి ఇక హస్తపాదాదియుక్తమగు దేహముమా(త్రమే నేనను 
నిశ్చయములౌకికమును, తుచ్చమును నగు మూడవ యహంకార మనబడును 
ఇది నీచమైనది మతియు నియ్యది ఆత్మజ్ఞానమునకు ప్రబల శత్రువని వచింప 
బడినది కాన త్యజింపదగును 


ఈ మూడవ యహంకారము తప్పక బన్హ్లము గలుగజేయును ఇది 
ముముక్షావస్థలో నుండువారికైనను నుండకూడదు 


496 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధానలి 


కృశోల_ తిదుఃకీ బద్దో౭_ హం హస్తపాదాదిమానహమ్‌ । 

ఇతి భావానురూపేణ వ్యవహారేణ బద్ద్యతే 11 

నేను దుర్చలుండను, ఆతిదుఃఖిని, బద్దుడను, హస్తపాదాద్యవయవ 
సహితుడనని తన్ను భావించుచు, తదనురూపముగ వ్యవహించుచు నుండు 
జీవుడు బన్టనమున తగుల్కొనును 


నాహం దుఃఖీ న మే దేహో బంధః కస్యాత్మనః స్థితః । 
ఇతి భావానురూపేణ వ్యవహారేణ ముచ్యతే nu 


నేను దుఃఖినిగాను, నాకు దేహమే లేదు,ఇక బంధమెవ్వనికి అను నిట్టి 
యుత్తమభావనలు గల్లి వ్యవహరించువాడు ముక్తుడగును 


సంశాన్తాహంకృతేర్దన్తోర్చోగా రోగా మహామతే । 
న స్వదన్తే సుతృ ప్రస్య యథా ్రతివిషా రసాః ॥ 


మహామతివగు నో రామా! అహంకారము శమించిన పూర్షతృప్తుడగు 
జ్ఞాని భోగము లన్నిటిని రోగములుగ తలంచును అదెటులనగా విషమి(శ్రిత 
రసము వోలె జ్ఞానికి రుచింపకుండును అనగా దీనినతడు పాచిపోయిన క్షీరాన్న 
మునువలె తలంచును 


తస్మాద్వాసనయా బద్దం ముక్తం నిర్వాసనం మనః । 
రామ నిర్యాసనీభావమాహరస్వ వివేకతః ॥ 


కాన, ఓ రామా! వాసనాయుక్తమగు మనస్సు బద్దముగను, వాసనా 
రహిత మగునది ముక్తమును నగును అందుచే నీవవశ్యము వాసనారాహిత్య 
మును కలుగజేసికొనుము 


సమ్యగాలోకనాత్సత్యాద్వాసనా ప్రవిలీయతే । 
వాసనావిలయే చేతః శమమాయాతి దీపవత్‌ ॥ 


సత్యవస్తువును బాగుగ విచారించుటచే వాసనలు లెస్సగ నివర్తించును 
వాసనలు నశించుటచే మనస్సున్ను, తైలము నశించిన దీపమువలె (ప్రశమన 


శ్రీనిర్యాణనిలయము 497 


మొందును 


మనో నిర్మలతాం యాతం శుభసన్హానవారిభిః । 
(బ్రాహ్మీం దృష్టిముపాధత్తే రాగం శుక్లపటో యధా ॥ 


శుభ్రము చేయబడిన తెల్లనివస్తము రంజక(ద్రవ్యవర్షమును (గ్రహించు 
నట్టు సమాధ్యభ్యాసజనితమగు ధర్మవృద్ది యనుజలముచే నైర్మల్య మొందిన 
మనస్సు (బ్రహ్మసంబంధమగు దృష్టిని [గ్రహించును 

ఆత్మైవేదం జగదితి వినా భావేన దుఃఖదా । 

దృశ్యశ్రీరన్యధా త్వేషా భోగమోక్షప్రదాయినీ ॥ 


ఈ జగత్తంతయు ఆత్మస్వరూపమే యనుభావము గల్లియుండనిచో, 
దృశ్యము దుఃఖప్రదమే యగును కాని అంతయు ఆత్మస్వరూపమేయను 
జ్ఞానముచే నయ్యది ఇహపర సౌఖ్యముల రెండింటిని (ప్రసాదించును 
(భుక్తిముక్తులను గలుగజేయును ) 


జీవన్ముక్తులకు దృష్టాదృష్ట ఫలములు రెండు నుపనిషత్తులలో వర్ణింప 
బడినవి ఇహములో తనకు కావలసిన సర్వసౌఖ్యములున్ను, తాను తలంచిన 
కార్యము లన్నియు సిద్దించును పరమందు ముక్తియు సిద్దించును ప్రాకృత 
జనులు పరమును తెలిసికొనజాలరు వారికి వర్తమాన స్పితిమాత్రమే 
గోచరించును కావుసా(బ్రహ్మనిష్టునికి గల (ప్రభావము సిద్దులను చూచియైనా 
వారు జ్ఞానమార్గములో (ప్రవర్తింపగలరని తలంచుటే ఈశ్వ్చరుండాలాగున 
చేయుటకు కారణము మతియు (బ్రహ్మనిష్పులలో కొందజు మందబుద్ధి 
గలవారైనచో ఈశ్వరుని కరుణచే ఇట్టి దివ్యావస్థ తనకు గలుగునని తలంచి 
మతింత భక్తి (శద్దగలవారై (ప్రవర్తించుటకు అనుకూలము గలవాడగును 
ఇచ్చటనే యింత ప్రభావము సర్వేశ్వరుడు గలుగజేయుటచే ఈ మోక్షము 
నకున్ను ఏలాటి కొజంతయు గలుగదని దృఢవిశ్వాసము గల్లుటకు ఇది 
హేతువగును. 

—— అడిస్రాఅ- 


నిర్వాణ ప్రాప్తికాలము 


ముక్తి రేషోచ్యతే రామ! బ్రహ్మైతత్సముదాహృతమ్‌ । 

నిర్వాణమేతత్కధితం శృణు తత్రాష్యతే కథమ్‌ ॥ 

రామా! ముక్తియని చెప్పబడునదే (బ్రహ్మము, నిర్వాణముగూడనై 
యున్నది దీనిని బడయగల యుపాయమును చెప్పెద వినుము నిర్వాణ 
మనియు, ముక్తియనియు, బ్రహ్మసాక్షాత్కారమనియు ఒకటేయని మొదటనే 
తెల్పబడినది దీనియొక్క ప్రాప్తికాల నిర్ణయము ఎవరును నిశ్చయిం 
చియుండలేదు ఏలననగా! పూర్వజన్మ సంస్కారము ననుసరించి యది 
యుండును పూర్వ జన్మములో చాలవరకు పరిపక్వస్టితికి వచ్చియుండు 
ఆత్మయైనచో, ఈ జన్మములో త్వరలోనే సిద్దించును వామదేవుడు, శుకుడు, 
గర్భములోనే యుండి (బ్రహ్మసాక్షాత్కారమును పొందినటుల శాస్త్రములో 
గలదు కపిలవ్యాసాదులు,జన్మమునుండియే తపోవనమునకేగి జీవన్ముక్తిని 
బడసిరి విశ్వామిత్ర యాజ్ఞవల్క్యాదులు కొంతకాలము, గృహస్థాశ్రమ 
ములోనుండి మరల తపోనిష్టులై మోక్షమును బడసిరి 


అదెటులన శ్రీతిరుపతి వేంకటేశ్వర దర్శనార్ధమై చనువారు 7 కొండ 
లను ఎక్కవలయును ఒకడు 7 కొండలను ఎక్కి సాయంకాలమునకు 
దేవాలయము దగ్గరకు జేరెను మతీయొకడు 6 కొండలెక్కినప్పటికి 
సూర్యుడస్తమించెను. అతడు రాత్రి యచ్చోటనే మండపములో నుండిపోయెను 
ఆలాగున మతియొకరు 5 కొండలను ఇంకొకడు 3 కొండలను వేజొకడు 
1పర్వతమును ఎక్కిరి ఇతరుడొకడు శేషాచలముయొక్క అడుగు భాగమున 
నుండెను మరుసటి దినమున సూర్యోదయమైన వెంటనే, శ్రీ వేంకటేశ్వర 
దేవాలయము తలుపుతీయగానే నిన్నటిదినమున దేవాలయము దగ్గరకువచ్చి 
యుండువానికి వెంటనే దర్శన మాయెను 6-వ కొండలోనుండు వాడు 
వచ్చునప్పటికి 8 గంటల సమయ మాయెను అదేరీతిగా (క్రింద క్రింద - 
ఉండువారు వచ్చుటకు కాలమధిక మయినటుల ఈ నిర్వాణ ప్రాప్తికిగూడ 


శ్రీనిర్వాణనిలయము 499 


పూర్వజన్మములో సప్రజ్ఞాన భూమికలయందు ఎంతవణుకు వచ్చియుండెనో 
మరల ఈ జన్మమున నచ్చోటనుండి ప్రయాణము చేసిన చాలును ఒక్కొక్క 
జ్ఞాన భూమికలో ప్రవేశించినవారికి అంతకంతకు (ప్రకృతి రాహిత్యమున్ను 
నిర్విషయత్యమున్ను ఆత్మ(ప్రకాశమున్ను గల్గి యుండును ఆదే దానికి 
గుణుతు ఈ రీతిగా యోగమార్గములోగూడ పూర్వజన్మములోగల సంస్కార 
పరిణామము ననుసరించి ప్రత్యాహార ధారణ ధ్యానము లలోగూడ ఎంతవరకు 
వచ్చియుండునో, యంత త్వరితముగను, యాలస్యముగను నిర్వాణము 
సమాధిస్థితి గల్లుటకున్ను కాలముయొక్క హెచ్చుతగ్గులు పట్టును 

ఈ లాగున నున్నతవిద్యాభ్యాసములో గూడ నుంటున్నది కదా? ఒక 
కాలేజిలో చేరిన విద్యార్థులలో కొందరి దివరలో బిఎ కాని, మతి కొందరు 
యఫ్‌ ఎ కాని, వేణుకొందరు మెట్రిక్యులేషన్‌ ఇక కొందజు దానికన్న 
(క్రిందతరగ తిలోను చదివి యుండిన విద్యపూర్తియగు ఎంఎ ప్యాసు 
కావలసియుండిన కాలమున మార్పు ఏలాగున గల్లియుండునో, ఈ 
(బ్రహ్మవిద్య పూర్తియగు మోక్షము లోను, నంతపరిణామ వ్యత్యాసము 
లుండును 


కావున జ్ఞానశా(స్తమగు సప్తజ్ఞానభూమికలయొక్కయు యోగశా(స్తమగు 
అష్టాంగ యోగములయొక్కయు, స్థితులను గూర్చి విచారించిన మన మిప్పుడు 
సప్తజ్ఞానభూమికలలో ఏ భూమియందుంటున్నాము ఆలాగున అష్టాంగ 
యోగములలో ఎంతవరకు వెళ్ళియున్నాము అనుసంగతి తెలికసికొనవచ్చును 
ఇదియే. శా(స్తవిచారణచే గల్లెడు ఉపయోగము ఎట్టన  మనమొక 
దూరప్రయాణము చేయుచుండిన మనము చదివియుండిన నిప్పటికి ఎన్ని 
మైళ్ళ దూరముగా వచ్చితిమి అను విషయమును మైలురాతిలోగల లెక్కలను 
చూచి తెలిసికొనవచ్చునుగదా! అదియునుగాక నాల్లుమార్గములు చేరిన 
స్థలములలో ట్రాసిపెట్టిన' చేచూపెడు పలకపై ఈ మార్గము పలాని 
ప్రదేశమునకు పోవుచున్నది అది యిచటనుండి ఎన్నిమైళ్ళు దూరముగా 
నుంటున్నదని యెటుల తెలిసికొనవచ్చునో యింతమా(త్రము విద్యచే 


500 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


ఉపకారము గల్నును 


అయితే మైలు లెక్కను మాత్రమెజింగిన చాలదు అంతదూరము 
నడువవలయును అట్లగుచో మాత్రమే గమ్యుస్థానమును చేరగలము 
ఆలాగున విద్యను మాత్రము చదివిన మాత్రము చాలదు దానిలో చెప్పినటుల 
నాచరింప వలయును అప్పుడే అది ప్రయోజనపడును అనికూడ ముముక్షు 
వులు జ్ఞాపకములోనుంచి (ప్రవర్తించవలయును మోక్షవిషయమై కాలనిర్మయము 
చేయ సాధ్యపడదనియే సర్వశాస్తములును ఐక్యకంరముగా చెప్పుచున్నది 
గీతయందు శ్రీకృష్ణభగవానుడున్ను ఈలాగుననే వచించెను 


యదా తే మోహకలిలం బుద్దిర్య్యతితరిష్యతి । 

తదా గన్హాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ॥ 

దీనియర్ద మిదివరలో వ్రాయబడినదియే“యదా తే మోహకలిలం 
బుద్దిర్య్యతితరొష్యతి” అని చెప్పుటచే ఎప్పుడైతే యజ్ఞాన కలుషిత మోహము 
నుండి బుద్ది దాటిపోవునో, యప్పుడే ప్రకృతినుండి విముక్తిని పొందగలదు 

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే । 

తత్స్యయం యోగసంసిద్దః కాలేనాత్మని విన్హతి ॥ 


ఈ లోకమునందు జ్ఞానముతో సమానమైనదియు, పావనమైనదియు, 
మతియొకటి లేదు గదా! అట్టి జ్ఞానమును అనుష్టానముచే యోగసిద్దినిపొంది 
వాడు కాలమాసన్న మగునప్పుడు తనయందు తనంతటనే పొందుచున్నాడు 
ఇచ్చోటను అనుష్టానముచే కాలము పరిపక్వ మగునప్పుడు తనలో జీవబ్రహ్మల 
ఏకత్వమను జ్ఞానము గలుగునని తెలుపడమైనది తన నేత్ర రోగమును 
ఇచ్చటనే బాగుపరచకపోయిన మరి యే కాశి బదరికాశ్రమాది స్థలములలోనికి 
వెళ్ళినను అచ్చటను ఏలాగున ఏమియు చూడజాలడో ఆలాగున పుణ్యాశ్రమ 
ములుగాని, పుణ్యక్షేత్రములుగాని, పుణ్యవనములుగాని వెళ్ళినను అంధు 
డేలాగున చూడజాలడో అట్టి స్థితియే వీరికిగూడ కల్లును అయితే నేత్రరోగ 
నివృత్తి కొజకెచ్చట అనుకూలమో యంతమాత్రము చూచుకొనవచ్చును 


శ్రీనిర్వాణనిలయము 501 


అంతియే విశేషముగాని నేత్రవ్యాధిచికిత్స చేసికొనక ఎచ్చటనుండినను లాభము 
లేదని మాత్రము తెలిసికొనవలయు 


శ్రవణాదిభిరుద్దీప్త జ్ఞానాగ్షిపరితాపితః । 
జీవస్సర్వమలాన్ము క్తస్స్వర్షవద్యోతతే స్వయమ్‌ ॥ 


సాధన చతుష్టయ సంపన్నుడై శ్రవణ, మనన, నిదిధ్యాసనాదులచే 
మిక్కిలి ప్రకాశింప జేయబడిన జ్ఞానమను తేజస్సుచేత శోధింపబడిన జీవాత్మ 
సమస్తసంసారములకు హేతువైన యజ్ఞానమువలన విడివడినవాడై మలిన 
బంగారము స్ఫుటము చేయునప్పుడు మాలిన్యము నశించి స్వయముగా శుద్ది 
బంగారమై (ప్రకాశించునటుల ఉండునని ఆత్మవిషయములో తెలిసికొనదగినది 

సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షతే । 

అజ్ఞానచక్షుర్నేక్షేత భాస్వన్తం భానుమంధవత్‌ ॥ 

ఆత్మజ్ఞానమను నేత్రము గలవాడు సమస్తమందు వ్యాపించియుండు 
సచ్చిదానంద స్వరూపాత్మను తననుగా జూచుచున్నాడు దేహాదులే ఆత్మ 
యను అజ్ఞాననేత్రము గలవాడు ప్రకాశించుచుండు సూర్యుని (గ్రుడ్డివాని వలెనే 
చూడకపోవును 


అన్జునకు సూర్యుడు కనుపింపక పోయినను నేత్రము గలవారికి 
కానుపింపక పోవునా | 


వివిక్తదేశ ఆసీనో విరాగో విజితేశన్షియః | 
భావయేదేకమాత్మానం తమనంతమనన్యధీః i 


ఏకాన్త (ప్రదేశమున కూర్చున్నవాడై, దేనియందును ఆశలేనివాడై, 

ఇషస్టియములను జయించినవాడై, ఆత్మవ్యతిరిక్త వస్తువునందు. మనస్సును 
: దే స్తు పరిచ్చేదశూనున్తాన వష న్లో! 

పోనీయనివాడై, ఏకమైనట్టి దేశ కాల, వస్తు, పరిచ్చే నుర్గన సశ రప 


స్వరూపమగు (బ్రహ్మము ఆత్మగ దృఢవపడువరకు.భోశమొదేయవలయెను! 


అనగా భావించవలయును 


502 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ఆవచ్చిన్న ఇవాజ్ఞానాత్తన్నాశే సతికేవలః | 

స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయే౭_ం౦శుమానివ । 

అజ్ఞానమువలన పరమాత్మ తనయాత్మ కన్యుడుగా తోచుచున్నాడు 
అవిద్యయొక్క వినాశము గలుగుచుండగా అద్వితీయుడగుచూ మేఘావరణము 
వదలిపోయినపుడు సూర్యునివలె తాను స్వయముగా వెలుగుచున్నాడు కదా! 
ఇచ్చట సూర్యుని ఎవరున్ను వెలిగించబనిలేదు అయ్యది స్వయం(ప్రకాశమై 
యున్నది గాలిచే మేఘము వదలి పోయిన చాలును ఆలాగున ఆత్మ స్వయం 
ప్రకాశమైనది అవిద్యావరణమువలన (ప్రకాశించుట లేదు కావున అన్తఃకరణము 
లోగల అజ్ఞానదోషమును విచారణజ్ఞానముచే తొలగించిన చాలును అని 
ఆత్మబోధము గీతలోను శ్రీకృష్ణభగవానుం డీలాగున తెలుపుచున్నాడు 

ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్దకిల్బిపః । 

అనేకజన్మసంసిద్దస్తతో యాతి పరాం గతిమ్‌ ॥ 

మిక్కిలి పట్టుదలతో ధ్యానానుష్టానములను జేయుచున్న యోగనిప్టుడు 
సంపూర్ణాంతఃకరణ శుద్దిగలవాడై అనేక జన్మములయందు అభ్యసించుటవలన 
పొందదగిన యోగనిష్టను పొందుచున్నాడు అందువలన సర్యోత్తమమగు 
ముక్తిని బడయుచున్నాడు దీనివలనను ముక్తి విషయమై కాలనిర్లయము 
లేదనియు, అయ్యది తన ప్రయత్నము ననుసరించి యుండుననియు తెలియ 
దగినది మనము కాశ్యాది దూరప్రదేశములకు ప్రయాణము చేయవలసియున్న 
పాదచారులమై, లేక ఎద్దుబండ్లలో ప్రయాణము జేసిన, చాలారోజులు పట్టును 
రైల్వేప్యాసింజరైన పై జెప్పిన దానికన్న త్వరలోను, మెయిల్‌ అయిన దానికన్న 
శీఘ్రముగాను, విమానమయిన అతిత్వరలోను, ఎటుల చేరగలమో, ఆలాగున 
మనయొక్క భక్తివైరాగ్య తీవ్రానుష్టానములను బట్టి త్వరలోనే, మోక్షమును 
పొంద వచ్చును. ఈలాగుననే, యోగకర్తయగు పతంజలిమునియు 
నుపదేళించెను 


స తు దీర్హకాలవైరన్తర్య సత్కారాసేవితో దృడభూమి: । 


శ్రీనిర్వాణనిలయము 503 


ఆగ్ని 


స తు = ఆయోగసిద్దియన్ననో, చాలకాలము వణుకును, ఎడతెగకయు, 
తపముచేతను, (బ్రహ్మచర్యముతోడ (శ్రద్దతోడను, విద్యచేతను, అనుష్టింప 
బడినదై దృఢస్థితి గలదిగా నగును ఇందువల్లను, యోగారూఢస్టితి గలుగవలసి 
యుండిన, చిరకాలానుష్టాన ముండవలయునని విశదమగుచున్నది 


తత్ర స్థితా యత్న 2 భ్యాసః | 

అట్టి ఆత్మభావనలో మనస్సును స్టిరమగుటకు ధ్యానధారణాదులలో 
ఎడతెగని ప్రయత్నము గల్లియుండుటయే అభ్యాసము 

నిర్విచారవైశారద్యే౭ ధ్యాత్మ |ప్రసాదః । 

నిర్విచార సమాధియందు స్థితి గలుగగా యోగికి అధ్యాత్మ (ప్రకాశము 
గలుగును రజస్తమోగుణముల యాధిక్యముచే, నపరిశుద్దియు, ఆవరణ రూప 


మగు మురికియు దొలగి పోయినందున స్వప్రకాశ మగునాత్మ (ప్రకటిత 
మగును 


తజ్జ స్పంస్కారో౭_న్య సంస్కార |ప్రతిబంధీ । 
ఆ నిర్విచార ధ్యానముచే గలిగిన శుద్దసంస్కారము చిత్తవిక్షేపమునకు 
కారణమగు జన్మ జన్మాంతరములనుండి వచ్చుచుండు రజస్తమస్సులతో 


గూడిన ప్రకృతి సంస్కారములను తిరస్కరించును అనగా దగ్గజకు రానీయక 
తొలగించును ఇదియే ఆచరణచే గలిగెడు ఫలితము 


తస్యా పి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజ స్పమాధిః । 

ఆత్మ(ప్రజ్ఞా జ్ఞానసంస్కారము దృఢపడగా, పురాతన సంస్కారము 
లన్నియు నిరోధింపబడుటవలన నిర్చీజ, నిర్వికల్ప సమాధి సిద్ధించును 

సమాధిభావనార్థః క్లేశతనూకరణార్థశ్చ 1 


సమాధి భావనాసిద్ది రూఢిపడి రాగా అవిద్యాది క్లేశములు క్షీణించు 
చుండును ఇదియే సాధకులు తమలో చూచుచుండవలసిన విషయము 


50 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


శుక్షపక్షచం(ద్రుడు వృద్దికి రాగా రాగా వెన్నెల ఎక్కవగుటయు, చీకటి నశించు 
టయు ఎటుల ఉండునో, అనుష్టానపరులకు ఆలాగున (ప్రకృతి గుణక్షయ 
మున్ను, సత్వాదిజ్ఞాన గుణావిర్భావమున్ను శాంతియు, (ప్రసన్నతయు 
కలుగవలయును 

యోగాంగానుష్టానాదశుద్దిక్షయే జ్ఞానదీప్తిరావివేకఖ్యాతేః । 


యోగాంగానుష్టానమువలన, రజస్తమః ప్రయుక్త విపర్యయ జ్ఞానరూప 
మలము నళింపగా వివేకఖ్యాతి గలిగి సమ్యక్‌ జ్ఞాన మభివ్యక్త మగును 


బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే । 
వాసుదేవస్సర్వ్యమితి స మహాత్మా సుదుర్లభః ॥ 


అనేక జన్మములలో ఆచరించుచు వచ్చిన అనుష్టానబలమువలన అన్తః 
కరణము శుద్దమై, కడపట సమస్తమును వాసుదేవమయమను జ్ఞానము 
గలవాడగుచు నన్ను పొందుచున్నాడు అట్టి మహాత్ముడు మిక్కిలి దుర్తభుడు 
అని గీత 


ఇచట భక్తులకు నొక సందేహము పొడముట కవకాశము గలదు 
అదేమన “బహూనాం జన్మనామన్తే”అని చెప్పుటలో అనేక జన్మములు జరిగిన 
పిమ్మట జ్ఞానము గల్లి ముక్తి సిద్దించునని చెప్పుటచే ఇప్పుడెచట మోక్షము 
గల్గును? లేక ఒకే జన్మములో గలుగునదా మోక్షము? అని చెప్పువారు గూడ 
గలరు దీనివల్ల తన తీవ్ర వైరాగ్యానుష్టానమునకు ఆటంకము గలుగును దీని 
యర్ధ మది గాదు అనేక జన్మములనుండి పుణ్యకర్మ దైవానుష్పానము చేసి 
వచ్చినందుచే ఇప్పటికి విషయములో విరక్తిగల్ని అన్తఃకరణశుద్ది గల్లి జ్ఞానము 
పొందవలయునని దృఢబుద్ది గలిగినటుల తలంచవలయును 


ఇప్పుడు మోక్షద్వారము దగ్గజణకు వచ్చువారికి ఇక ఆవరణమను నొక 
దోషము మాత్రమే గలదు అనగా సంకల్పరాహిత్యము గల్లి స్వప్రబోధము 
ఉదయించిన జాలును దానికి ఓంకారముగాని, మహావాక్యముగాని, నిశ్చింతతో 
ఏకాన్తమున కొద్దికాలమునుండి ధ్యానమొనరించిన చాలును. మజియు తాను 


శ్రీనిర్వాణనిలయము 505 


పొందదలంచిన యుద్యోగ మెంత గొప్పదో, దానికి అంత ఎక్కువ కాలము 
చదుపవలసి యున్నదిగదా యని ముముక్షువులు హృదయమున నుంచికొని 
యనుష్టానము చేయవలయును 


మజియు ఏ వృక్షమునుండి యెక్కువ ఫలము ఎక్కువ కాలమువరకు 
గల్లునో అది ఫలించుటకున్ను ఎక్కువ కాలము పట్టునుగదా! కూరగాయల 
చెట్టు వంగ, బెండ, మొదలయినవి త్వరలో ఫలించును ఫలమున్ను స్వల్పము 
అరటిచెట్టు సంవత్సరమునకు ఫలమిచ్చును ఇది పై జెప్పిన కూరగాయల 
చెట్టకన్న ఎక్కువ విలువను గలుగజేయును పనస, మామిడి, కొబ్బరి చెట్టు 
ఫలించుటకు మరింత ఎక్కువకాలము పట్టును ఇవి ఫలములను ఇవ్వ 
ప్రారంభించిన చాలా సంవత్సరములు ఫలము నిచ్చునవేగాక, అధికవిలువను 
గూడ గలుగజేయును కావున మనహృదయ ములో పెట్టినది బ్రహ్మబీజము 
ఇది ఫలింప (ప్రారంభించిన అనన్తానందమగు జ్ఞానఫలము అనన్తకల్పములు 
దాటిపోయినను తరుగని (బ్రహ్మానందము నిచ్చును గదా! దీనియొక్క 
మహిమాతిశయము తెలిసికొనిన మనమిప్పటికి చేసిన త్యాగము అనుష్టానము 
చాల స్వల్పమని అర్హమగును మజణియు కారణరూపమగు వృక్షమునుండి 
యేర్పడిన కార్యరూపమగు బీజము, మరల కారణరూపమగు వటవృక్షమై 
మారుటకు ఎంతకాలము పట్టునో మోరే యూహించుకొనవచ్చును 


అదియునుగాక బీజము పంచభూతాత్మక మగుటచే పంచభూతముల 
సహాయమున్ను గలుగవలయును ఇచట పంచశీలములు 1 వైరాగ్యము, 2 
భక్తి ౩ ధ్యానము 4. వేదాంతవిచారణ, 5 తపస్సు అనునవి సరిగా నుండిన 
మాత్రమే పూర్తత్వము పొందగలము వృక్షమున కేలాగున భూసత్త్యము, జల 
సత్యము, అగ్నిసత్హ్యము, పాయుసత్త్యము,ఆకాశసత్త్యము - ఎటు లవసరములో 
జీవత్యోపాధి పోయి పూర్ణ బ్రహ్మ(ప్రబోధము గలుగుటకున్ను పై జెప్పిన యైదు 
సాధనములున్ను గల్లియుండవలయునని ముముక్షువులు నిరన్తరము 
జ్ఞాపకములో నుంచి అనుష్టించవయును దీనియందు మరియొక రహస్యము 
గూడ గలదు వృక్షశాస్త్ర ప్రకారము ఒక్కొక్క చెట్టున్ను ఇంతకాలమునకు 


506 శ్రీ మలయాళ సద్గురు [గ్రంధావళి 


ఫలించునని నియమము గలదు అయితే సరియగు పోషణ లేనిచో పురుగుల 
యొక్కగాని పశువులయొక్కగాని బాధ గలిగిన ఫలించుటకు మతీంత ఎక్కువ 
కాలము పట్టును ఆలాగున మో యాచరణములో కొంత జనించినను, 
ప్రకృతిగుణములగు పురుగులు హృదయమున ప్రవేశించినను, (క్రోధాదులగు 
పశువులు మేసిపోయినను మోరనుకొన్న కాలమునకు (బ్రహ్మా నందఫలము 
గలుగదనికూడ జ్ఞాపకములో నుంచవలయును యతి ధర్మసం[గ్రహమున 
తెలిపినది చూడుడు 


జపాద్‌జ్ఞానాత్తధా ధ్యానాన్నాన్యద్భిక్షోస్తు శోధనమ్‌ | 

తస్మాత్తాని సదా కుర్యాద్యతిళ్ళుద్ధ్యర్థ మాత్మనః ॥ 

ఆత్మశుద్ధికొజకు, (ప్రణవాది జపముకన్నను, ఆత్మవిచారణ జ్ఞానము 
కన్నను, పరమాత్మధ్యానముకన్నను మించినది నివృత్తి మార్గమందు యత్నించు 
వారికి మజియొకటి లేదు కావున నీ మూడింటిని తప్పక యెల్లప్పుడును 
'బ్రహ్మనిష్పులు చేయుచుండవలయును ఇచ్చట జ్ఞానశబ్దమునకు ఉపనిషత్స 
రనమని అర్థమును గ్రహించుకొనవలయును 


యో వై వాబ్మనసీ సమ్యగసంయచ్చన్ధియా యతిః | 
తస్య వ్రతం తపో జ్ఞానం (ప్రవత్యాశు ఘటామ్బువత్‌ ॥ 


ఎవడైతే వాక్‌, మనస్సులను, బుద్దితో సహా లెస్సగా సంయమ 
మొనర్చడో, అతని వ్రతము తపస్సు, జ్ఞానము, రంధ్రము పడిన ఘటము 
నుండి జలము కారిపోవునటుల నశించిపోవును ఇట్టి సంయమన స్థితి గల్లున 
ప్పుడే, (త్రిపుటియొక్క ఏకత్వము సిద్ధించును 1 మనస్సులో ఎటుల 
తలంచునో, ఆలాగున వాక్కుతో చెప్పుటయు, వాక్కుతో చెప్పినటుల, 
దేహేంద్రియములచే చేయించుటయు గలిగినప్పుడే సంయమనమని 
చెప్పబడును ఇంత ప్రయాసము మజియొకటి లేదు ఆచరణలో పెట్టినప్పుడే 
దీనియొక్క ప్రయాసము తెలియనగును అయితే ఎంతవణకు వీనియొక్క 
ఏకత్వము గలుగలేదో అంతవణుకు దీపమును వెలిగించ దలంచువాడు చీకటి 


శ్రీనిర్వాణనిఅలయము 507 


గదిలో నాకమూలలో, (ప్రమిదయు, ఇంకొక మూలలో వత్తియు, మజియొక 
మూలలో చమురున్ను పెట్టి దీపమును వెలిగించజూచిన, అయ్యది ఎప్పుడైనను 
వెలుగునా? వెలుగనిచో చీకటి తొలగునా? మనోవాక్కాయ కర్మల ఏకత్వము 
లేనివారు, హృదయములో జ్ఞానజ్యోతిని వెలిగించుటకు చేసెడు ప్రయత్న 
మున్ను అట్టిదే 

అ(బ్రువం యదహం తాత ఆత్మసాక్షికమంజసా | 

నైవ స్రీ న పుమానేతన్నైవ చేదం నపుంసకమ్‌ ॥ 


ఓనాయనా! నేను ఆత్మసాక్షిగా సత్యముగా, యాత్మస్వరూప 
“జ్ఞానమును తెలిపితినో, అట్టి పరమాత్మస్వరూపము, స్రీయు, పురుషుడు, 
నపుంసకుడు కాదు ఏయే యుపాధిని యాత్మ (గహించునో, ఆ యా 
రూపమును ధరించుచుండును 
అపి వర్థాపకృష్ణస్తు నారీ వా ధర్మకాంక్షిణీ | 
తావప్యేతేన మాగర్లేణ గచ్చేతాం పరమాం గతిమ్‌ ॥ 
తక్కువజాతిలో, జన్మించిన వాడైనను లేక (స్తీ మైనను ఈ జ్ఞానమనెడు 
ధర్మమార్గమును అనుష్టించి వచ్చినచో తప్పక వారున్ను సర్వోత్కృష్టమయిన 
(బ్రహ్మపదమును, పొందగలరు దీనియందు ఏలాటి సంశయము లేదు అని 
భీష్ముడు ధర్మజునకు శాంతిపర్వమున ప్రమాణము చేసి చెప్పెను అట్టివారే 
మోక్షము పొందగలరు అని చెప్పునప్పుడు, తక్కినవారిని గుతించి మరల 
చెప్పవలయునా అని భావము ఇదే రీతిగా దీనియందు నొక శ్లోకము గలదు 


మాం హి పార్థ వ్యపా(శ్రిత్య యే౭_పిస్యుః పాపయోనయః । 

ప్రియో వైశ్యాస్తధా శూ(ద్రాస్తే౭ పి యాన్తి పరాం గతిమ్‌ ॥ 

ఓ యర్జునాః పాపజన్మము గలవారెవరు గలరో, అట్టి వారున్ను, 
'స్త్రీలున్ను, వైశ్యులున్ను, శూద్రులున్ను, నన్ను ఆశ్రయించి సర్వోత్మృష్టమగు 
విష్ణుపదమును (మోక్షమును) పొందుచున్నారు ఇట్టుండగా తదితరులను 
గూర్చి చెప్పవలయునా అని యూహార్ధము 


508 శ్రీ మలయాళ సద్గురు [గ్రంధావళి 


చిరకాల సాధనవల్లనే యోగవాసిష్టమున చెప్పబడిన చూడాల గూడ, 
ఆత్మశాంతిని పొందినట్టు వక్షించడమైనది 


ఇతి సంచిన్తయామాస చిరాయేత్సం వ్యబుద్ధ్ద్యత । 
ఆహోను చిరకాలేన జ్ఞాతం జ్ఞ్లేయమనామయమ్‌ ॥ 


చిరకాలమునకు తర్వాత, ఆ చూడాల ఆత్మతత్త్యమును (వర్షింపబోవు 
విధమును (గ్రహించి ఇట్లనుకొన దొడగెను ఆహా! ఎట్ట అదృష్టము! నిర్మలమగు 
జ్ఞానమును చాల కాలమునకు పిదప నే నిపుడు గ్రహింపగల్లితిని 

ఆత్మన్యేవాత్మభావేన సర్వవ్యాపి నిరజ్ఞ్రానమ్‌ | 

చిన్మాత్ర మమలో£_స్మీతి జ్ఞానాదిత్యేన నశ్యతి ॥ 

ఆత్మయందు పరమాత్మ భావన చేయుటచేత నుదయించునట్టి 
సర్వవ్యాప్తియై, నిరంజనమై, నిర్మలమైనట్టి, చిన్మాత్రమే నేనను జ్ఞానరూప 
సూర్యునిచేతనే ఆ యజ్ఞానము నశించును 

సర్వసంగవరిత్యాగః సర్వద్వన్ల సహిష్టుతా | 

సర్వభూత సమత్వం చ మోక్షస్య విధి పుత్రక ॥ 

శ్రీవ్యాసులు తమ ఆత్మ పుత్రుడగు శుకునకు ఈ తత్త్వము నుపదేశిం 
చెను ఓ కుమారుడా! మోక్షమునకు సమస్తసంగమునుండి విముక్తియు, సకల 
ద్వంద్వములను సహించుటయు, సర్వభూతములయందు సమత్వము 
గల్లియుండుటయే ముఖ్యకారణ మగును ఇట్టి స్థితి గలుగునప్పుడు మోక్షము 
కరతలామలకముగ సిద్ధించును 


యత్ర రాగాదిరహితా వాసుదేవ పరాయణా? । 
తత్ర సన్నిహితో విష్ణుర్యతస్తీర్రమయో హి సః ॥ 
ఎవరైతే విషయరాగాది రహితులై యున్నారో, ఎవరు శ్రీవాసుదేవ నారా 


యణ పరబ్రహ్మ పరాయణులై యుందురో, వారియెదుట సాక్షాద్విష్టు 
మూర్తియు సాన్నిధ్యము గల్గియుండును విష్ణుమూర్తి యేలాగున తీర్ణమయుడో, 


శ్రీ నిర్వాణవిలయము 509 


ఆలాగున అట్టివారుగూడ తీర్ణస్వరూపు లగుదురు అనగా ఇతేరులను 
తరింపజేయగల వారగుదురు అదియును అట్టివారి సాన్నిధ్యము సర్వతీర్ణమున 
స్నానమాచ రించిన ఫలమునుగూడ కలుగజేయును ఈ ఆత్మతత్త్య ప్రాప్తియు 
చాలాకాల మొనర్చిన సాధనమువల్లనే లభింపబడునని శ్రీ వేమన 
యోగీం(ద్రుడు గూడ తెలిపెను 


వెదకి వెదకి వెదకి వేసారి వేసారి, తిరిగి తిరిగి తిరిగి దిమ్మతిరిగి 
బొమ్మలాటజూచి పోబడి గంటిరా, విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 
వెదకవెదక దొరకు వేదాంత వేద్యుండువెదుకువాని తాను వెదకుచుండు 
వెదక నేర్చినట్టి వెరవర్హు గలరొకో, విశ్వదాభిరామ వినురవేమ! ॥ 


Es అనా 
నిర్వాణ సుఖము 


మిధస్సంపన్న యోగ్రష్ట్రదృశ్యయోరేకసంఖ్యయోః । 

ద్వయాభావే స్థితిం యాతి నిర్వాణమవళిష్యతే ॥ 

పరస్పరసాపేక్షములగు (ద్రష్ట్రదృళ్యములు విలయ మగుచో, మిగులు 
నదే నిర్యాణము (ద్రష్టదృశ్యదర్శనములగు (త్రిపుటి నశించిన స్థితి యేది గలదో, 
అదియే నిర్యాణము అదియే బ్రహ్మసాక్షాత్కారము (త్రిపుటిని గుతించి యీ 
గ్రంధముయొక్క (ప్రప్రధమమున (వ్రాయబడియున్నది నిర్వాణమున్నను, 
మోక్షమనియు, ఒకేయర్థమను విషయమై యిదివరలో తెలుపడమైనది కదా! 
దీని యందంత మహిమ లేనిచో, రాజాధిరాజులు రాజ్యసొఖ్యము లన్నిటిని 
తృణీకరించి వానప్రస్థాశ్రమమునకు వెళ్ళెదరా ? వనమున తపశ్చర్యలను 
శీలింతురా? కట్టకడకు ధర్మరాజాదులు సార్వభౌమత్వమును సంపాదించియు 
ఆఖరున నిర్వాసనాస్టితియగు నిర్వాణమును పొందుటకై వనమున కేగిరి ఇది 
భారత మహాప్రస్థానపర్యమున చూడనగును ఆలాగున శ్రీగౌాతమ బుద్దుడు 
దేవేన సుఖమునకు మించిన రాజ్యసౌఖ్యమును తుచ్చమని తలంచి భిక్షుకవృత్తి 
నవలంబించునా? ఆలాగున సర్వశా(స్త పారంగతులున్ను, సర్వజ్ఞులగు శ్రీశంక 


510 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


రాచార్యులున్ను, మధ్యాచార్యులున్ను,రామానుజాచార్యులున్ను, పారి(వ్రాజక 
మార్గము నవలంబింతురా! అదేరీతిగా వర్తమాన కాలములో నుండిన పాశ్చాత్య 
విద్యా పారంగతులును, ప్రజ్ఞానిధులును, సర్వాంగ సుందరులును, నవయౌవ 
నారంభాధిష్టాన కాలమున శ్రీవివేకానందులు, శ్రీ రామతీర్ణులు అవలంబించిన 
యత్యా(శ్రమమునుగూర్చి యాలోచించుకొనుడు ఇకను పెక్కండ్రను 
విచారించిన దీనిలో గల మహిమ గోచరించును ఈ విషయమై ఉత్కృష్ట 
శాస్త్రములో చెప్పిన కొన్ని ప్రమాణ వాక్యములను తెలిపెద 


నాతః సుఖతరం కించిత్రిషు లోకేషు విద్యతే । 

వీతతృన్లస్య కామేభ్యో ముక్తసంగస్య యత్సుఖమ్‌ ॥ 

కామాది సమస్త విషయములనుండి విడువబడినవాడును, (ప్రపంచ 
సంగమునుండి విముక్తుడైన వానికిన్ని ఎట్టి యాత్మసుఖము గలదో దానికి 
సదృశమగు సౌఖ్యము మూడు లోకములలోను మతియొకటి కొంచెమైనను 
లేదు 


న తత్ఫుఖం సురే(న్దస్య న సుఖం చక్రవర్తినామ్‌ । 
యత్సుఖం వీతరాగస్య మునేరేకాన్తవాసినః ॥ 


ఏకాంతవాసియె, రాగరహితుడై మౌన (మనన) శీలుడగు మహాత్మునకు 
ఎట్టి బ్రహ్మానంద సుఖము గలదో, నట్టిసుఖము దేవేన్లునికిగాని, చ(క్రవర్తు 
లకుగాని లేనేలేదు ఆట్టుండగా ఇక సామాన్య మనుష్యులనుగూర్చి మటి 
చెప్పవలయునా? 

రసం (బ్రహ్మ పిబేద్యశ్చ తృప్తో యః పరమాత్మని । 

ఇన్రం చ మన్యతే భృత్యం నృపాణాం తత్ర కా కధా ॥ 

ఏ మహాత్ముడు (బ్రహ్మానందరసము ననుభవించి పరమాత్మ 
ధ్యానమందు తృప్త డగుచున్నాడో, అట్టి మహాత్ముడు దేవే(న్హుని గూడ కడుపేద 
వానివలెను, భృత్యుని వలెను తలంచును అట్టుండ మహారాజుల స్థితిని గాని, 
వారల సౌఖ్యమునుగాని గురించి మరల ఏమి తలంచును? 


శ్రీనిర్వాణనిలయము 511 


న చేన్దస్య సుఖం కించిన్నసుఖం చక్రవర్తినామ్‌ | 
సుఖమస్తి విరక్తస్య మునేరేకాన్తవాసినః ॥ 


న సుఖం దేవరాజస్య న సుఖం చక్రవర్తినామ్‌ । 
యాదృశం వీతరాగస్య మునేరేకాంతవాసినః ॥ 


ఏకాంతమందుండి (బ్రహ్మనిష్టనుజేయు విషయ విరక్తునకు ఎట్టి ఆత్మ 
సుఖము గలదో అటువంటి సుఖములో కొంతభాగ మైనను దేవే(న్లునికిగాని, 
చక్రవర్తులకుగాని లేదు అని శివతత్యజ్ఞానము రెండవ శ్లోకము గురుగీత 
యందు పరమశివుండు పార్వతి కుపదేశించెను రెండింటికి ఒకటే యర్థము 
ఈ యాత్మైక జ్ఞానవిషయమై శ్రీమద్భాగవతము ప్రహ్లాదుని వాక్యములను 
వినుడు 


మందార మకరన్హ్ల మాధుర్యమున దేలు 
మధుపంబు వోవునే మదనములకు 
నిర్మల మందాకినీ వీచికల దూగు 
రాయంచ జనునె తరంగిణులకు 
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు 
కోయిల సేరునే కుటజములకు 
పూర్త్షేన్తు చ(న్దికా స్ఫురితచకోరం 
బరుగునే సాన్దనీహారములకు 
అంబుజోదర దివ్యపాదారవింద 
చింతనామృత పాన విశేషమత్ర 
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు? 
వినుతగుణశీల మాటలు వేయు నేల? 


ఆత్మసుఖముయొక్కయు, ్రకృతిసుఖముయొక్కయు, భేదమును 
గుతించి యిచ్చోట తెలుపబడుచున్నది మందార పుష్పములో గల తేనెను 
గ్రోలుచుండు తుమ్మెద మంగచెట్టు మొదలగు ముండ్లచెట్టలోగల బంక 


512 మలయాళ సద్గురు గ్రంధావళి 


శీ 
కొజుకు వెడలునా? స్వర్షనదియందు విహరించెడు రాజహంసము బురదనీరు 
నిండిన కాలువలకు వెళ్లునా? లేత మామిడిచిగురులను తినుచుండు కోయిల 
ముండ్లతో కూడిన చెట్లను ్రవేశించునా? పూర్ణచంద్రు డుదయించు 
సమయమున చ(న్లికా రసాస్వాదనమును జేయు చకోరపక్షి దట్టమైన మంచును 
జేరునా? ఆలాగున సాక్షాత్‌ శ్రీ మన్నారాయణ చరణారవిందామృత పానమును 
చేసెడు చిత్తము ఏలాగున ఇతరవిషయములకై చనును? ఈ పద్యమును 
బాగుగా ఆలోచించిన యాత్మసుఖ మేలాటిదో, ప్రాకృతసుఖ మెట్టిదో 
తెలసికొనవచ్చును ఈ విషయమై వేదాంత డిండిమమందు శ్రీశంకరులు 
వచించినది చూడుడు 


సుఖమల్పం బహుక్షేశో విషయ (గ్రాహిణాం నృణామ్‌ । 
అనంతం (బ్రహ్మనిష్టానా మితి వేదాంత డిండిమః ॥ 


విషయాసక్తి గలవారికి సుఖము మొట్టమొదట స్వల్పముగా కనుపించి 
నను అనంతరము దుఃఖ మధికము (బ్రహ్మనిష్పుల కారంభమున స్వల్పముగా 
క్లేశము కనుపించినను కట్టకడకు కలిగెడు సుఖము అనన్తము అని వేదాంతభేరి 
ఘోషించుచున్నది 

అసత్యస్పర్వసంసారో రసాభాసాది దూషితః । 

ఉపేక్ష్యో బ్రహ్మ విజ్ఞేయమితి వేదాంతడిండిమః ॥ 


ఈ సమస్తసంసారమును లేనిది అనగా మిధ్యాకల్పితము గాని 
వాస్తవము కాదు అందును రసాభాసాది దోషములతో గూడినది ఆభాస 
మనగా మొదట తోచి తరువాత లేనిది రసాభాస మనగా మొదట సుఖకర 
ముగా దోచి చివరకు దుఃఖమునే గలుగజేయునది కనుక సంసారమును 
ఉపేక్షింపవలయును (బ్రహ్మమును తెలియవలయు నని వేదారతడిండిమము, 
వేదాంతడిండిమ మనగా వేదాంతమనెడు భేరి యనియర్థము రసాభాస మనగా 
విషము కలిసిన క్షీరాన్నము వంటిది మొదట మధురముగా కనబడినను 
తర్వాత (ప్రాణాంతక మగును విషయసుఖము లన్నియు ఇట్టివేయని ముముక్షు 


శ్రీనిర్సాణనిలయము 513 


వులు (గ్రహించు కొనవలయును అది ఎరతో గూడిన గాలమువంటిది 
మత్స్యములు మాంసము నభిలషించి (మింగుటచే గాలము గొంతులో 
తగుల్కొని మృత్యువుపాలగు నటులుండును ఈ విషయమై వాసిష్టమున 
చెప్పినది చూడుడు 


దక్షిణాం కకుభం గచ్చన్క: ప్రాప్ప్నాత్యుత్తరాం దిశమ్‌ 1 
సంకల్పార్థపరైరేవ సంకల్పార్భో2_వగమ్యతే ॥ 


దక్షిణదిక్కునకు ప్రయాణ మొనరించి ఎవరైనను ఉత్తరదిక్కును 
పొందగలరా? ఎవరు దేనియందు సంకల్పనిష్ట గల్షియున్నారో, వారు దానిని 
పొందగలరు అనగా విషయ సంకల్పము గలవారు నిర్విషయములచే 
పొందదగిన (బ్రహ్మము నెటుల పొందగలరు? దక్షిణదిక్కునకు విడువబడిన 
బాణము ఉడ్ధరదిక్కున లక్ష్యము నెటుల భేదించగల్లును? ఈ విషయమై 
శ్రీయేసు |కీస్తు ఈ లాగున ఒక భుక్తిముక్తి సుఖము కావలయునని యడిగిన 
జిజ్ఞాసువు కొజుకు చెప్పెను అదేమన ఒకేరేవునుండి ఏకకాలమున ఉత్తరదక్షిణ 
ప్రదేశములకు వెళ్ళాడు రెండునావలపై ఒకడు ఎటుల (ప్రయాణము 
చేయగల్లును? ఈ అర్ధమును ముముక్షువులు బాగుగా విచారణ చేసిన 
ప్రవృత్తినివృత్తి మార్గముల సత్యము తెలిసికొనగలరు శ్రీకృష్ణభగవానుడు గీతలో 
ఈలాగున చెప్పిరి 

యత్తదగ్రే విషమిన పరిణామే2. మృతోపమమ్‌ । 

తత్సుఖం సాత్తి కకం (ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజమ్‌ ॥ 

సత్యధర్మ (బ్రహ్మనిష్టాదులు ప్రప్రథమమున విషమువలె విషమస్టితిగా 
కనుపించినను పరిణామము గలిగి రాగా రాగా అవి అమృతసమానములుగా 
మారుచుండును అట్టి పరమాత్మ విషయకమైన బుద్దియొక్క నైర్మల్యము 
వలన గలిగిన సుఖము సాత్త్వికమని యోగులచే చెప్పబడుచున్నది 


విషయే(న్లియ సంయోగా ద్యత్తద(గ్రే£.మృతోపమమ్‌ । 
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్కృతమ్‌ ॥ 


514 శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి 


విషయములచే ఇంద్రియములద్యారా ఏ సుఖము కలుగునో అది 
'ప్రధమమున అమృతమువలె కనుపించినను, పరిణామావస్థ గలిగి రాగా రాగా 
కాలకూట విషమువలె నగును అట్టి ఇం(ద్రియసుఖము రాజసుఖమని 
(బ్రహ్మవేత్తలచే తలంచబడెను 


యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే! 
అద్యన్తవన్తః కౌన్తేయ ! న తేసు రమతే బుధః ॥ 


విషయే[న్లియ సంయోగమువలన బుట్టిన సుఖానుభవములు దుఃఖము 
నకు కారణము లయినవి ఆద్యంతములు గలవి అని తలంచి నిర్మలబుద్ధి 
గలవాడు విషయసుఖములపై ఆసగైకొనడు ఆద్యంతమనగా, ఒక క్షణాముండి 
యుత్తరక్షణమున నళించునది, “దుఃఖయోనయః” అని ప్రయోగించుటచే 
ఊరకనే నశించునవేగాక అనేక దుఃఖములను గూడ గలిగించియే నశించునని 
భావము 

బాహ్యస్పర్శేప్పుసక్ట్రాత్మా విన్హ్లత్యాత్మని యత్సుఖమ్‌ । 

స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ॥ 

బాహ్యవిషయముల యందాసక్తిలేని యే పురుషుడు తన యాత్మ 
యందు ఏ సుఖమును పొందుచున్నాడో, అట్టి పురుషుడు (బ్రహ్మనిష్ట్ణయయిన 
సమాధితో గూడుకొనిన మనస్సు గలవాడై అక్షయమగు (బ్రహ్మానందము 
ననుభవించుచున్నాడు 


మా(త్రాస్పర్శాస్తు కౌన్తేయ! శీతోప్లసుఖదు:=ఖదాః । 

ఆగమాపాయినో£_ నిత్యాస్తాంస్తితిక్షన్వ భారత! ॥ 

ఓ యర్జునా! ఇం[ద్రియములకు శబ్దాదివిషయములతోడ గలిగెడు 
సంబంధములు, శీతోస్ట్రములను తన్మూలకముగా సుఖదుఃఖములను కలుగజే 
యునవియు, రాకపోకలు గలవియు, స్థిరములు గానివియు నగుచున్నవి 
కావున దానిని సహించుకొనుము 


శ్రీనిర్యాణనిలయము 515 


(బ్రహ్మనిష్ణుల బలమంతయు ద్వన్షములను సహించుకొనుటలోనే 
గలదు లేక స్వరూపస్థితినుండి జారనీయక చూచుటలోనే కన్పడును. అట్టి 
జేయ (బ్రహ్మమునుండి యంతఃకరణము లోనికి గాని, ఇంద్రియములలోనికి 
గాని, దేహములలోనికి గాని, దృశ్యములోనికి గాని జారినచో అదియే 
సంసారసాగరములోనికి జారిపడుట యని తెలియవలయును ఇచ్చట తన 
మనోబలము, సంయమబలము, (శ్రవణబలము చూపందగును జనబాహుళ్య 
ము గల (ప్రధానవీధియందు మోటారు నడుపు (డైవర్‌వలెను, గాలివానలో పడవ 
నడుపు చుక్కానివానివలెను బ్రహ్మనిష్టు లుండవలయును మోటార్‌ (డ్రైవరు 
కనురెప్పపాటులో అజా(గ్రత్త గలిగిన 'ప్రమాదమును జెందును బ్రహ్మనిష్పుల 
దృష్టియు ఆలాగున నుండవలయును మజియు ఆత్మబోధము ఉపదేశించు 
నది చూడుడు 


యల్ల్హాభాన్నాపరో లాభో యత్సుఖాన్నాపరం సుఖమ్‌ । 

యజ్ఞ్ఞానాన్నాపరం జ్ఞానం త[ద్ర్రహ్మేత్యవధారయేత్‌ ॥ 

ఏ సచ్చిదానంద స్వరూపముయొక్క లాభముకంటే వేజే యధికమగు 
లాభము లేదో, ఏబ్రహ్మముయొక్క ఆనందము కంటే వేజే యధికానందము 
లేదో, ఏ బ్రహ్మసాక్షాత్కార జ్ఞానము కంటే వేజే అధికమయిన జ్ఞానము లేదో 
అది పరిపూర్త (బ్రహ్మమని నిశ్చయముగా తెలిసికొనవలయును 


అఖండానందరూపస్య తస్యానందలవాశ్రితాః | 

(బ్రహ్మాద్యాస్తారతమ్యేవ భవన్యానందినో అవాః ॥ 

(బ్రహ్మవిష్ణు మహేశ్వర ఇ(న్ర్రాదు లెల్లరును పరిచ్చిన్నానందమును 
గలవారుగాను, ఆల్వ్సానందము గలవారుగను ఉండుటవలన వారి యానం 
దములు, అఖండానందమగు ఆత్మానందమునకు సమములు గావని 
తెలిసికొనవలయును ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తునందు తెలుపబడిన 
బ్రహ్మనిష్పుని యొక్క నిరతిశయానంద సుఖ మెటువంటిదో, నిరూపింపబడు 
చున్నది దీనిని తెలిసిన బుషులు పొందిన (బ్రహ్మసుఖ మెట్టిదో అర్థమగును 


F34 


516 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


స యో మనుష్వాణాగ్‌ రాద్దః సమృద్దో భవత్యన్యేషామధిపతి స్సర్వై 
ర్మానుష్యై ర్ఫోగైస్సమ్పన్నతమ:ః స మనుష్యాణాం పరమ ఆనన్హో£_.ధి యే శతం 
మనుష్యాణా మానన్నాఃస ఏకః పిత్తాణాం జితలోకానా మానన్హోఇ.ధ యే శతం 
పితృణాం జితలోకానామానన్లాః స ఏకో గంధర్వలోక అనన్దో£_ధ. 


మనుష్యాణాం = మనుష్యులలో,రాద్ధః = సంసిద్దుడగు, (సమ(గ్రమైన 
అవయవములు గలవాడగు) స, యః = ఒకానొకడైన జనుడు, సమృద్దః = 
సంపత్తిగలవాడును (ఉపభోగోపకరణ సంపత్తిగల వాడును), అన్యేషాం = 
ఇతరులకు, అధిపతిః = స్వతన్ర (ప్రభువునై, సర్వైః = సమస్త్రములయిన, 
మానుష్యైః = మనుష్యసంబంధములగు, భోగైః = భోగముల చేతను, సమృన్న 
తమః = సమృన్నులగువారిలో అతిశయముగా సవ్వ్పున్నుండగు వాడుగ, 
భవతి = అగుచున్నాడు 


ఇది పూర్ణమైన మనుష్యానందముయొక్క పర్యవసాన మగును అనగా 
సర్వావయవ సమన్వితుడై సర్వసౌభాగ్యవంతుడై, సార్వభౌముడై యుండువాని 
ఆనందము మనుష్యానందము యొక్క అంతమని (గ్రహించదగినది 

అధ = అనన్తరము, మనుష్యాణాం = మనుష్యులయొక్క, శతం = 
నూజణింతలగు, ఆనన్దాః = ఆనన్దములు, యే = ఏవియో (తే = అవి), జితలో 
కానాం = జయింపబడిన లోకములుగల, పితూాణాం = పితృదేవతలయొక్క, 
ఏకః = ఒకటియగు, సః = ఆ, ఆనన్లః = ఆనందము, (భవతి = అగుచున్నది) 
అట్టి పూర్ణమనుష్యానందముల నూరురెట్టు గలది పితృదేవతల యానంద 
మగుచున్నది 


అధ = అనన్తరము, జితలోకానాం = జయింపబడిన లోకములు గల, 
పిత్తూణాం = పితృదేవతలయొక్క, శతం = నూతింత లయిన, ఆనన్దాః = 
ఆనందములు, యే = ఏవియో, (తే = అవి) ఏకః = ఒకటి యగు,గంధర్వలోక 
ఆనందః గంధర్వలోక = గంధర్వలోకము యొక్క, ఆనన్హ్లః = ఆనందము 
(భవతి = అగుచున్నది). 


శ్రీనిర్వాణనిలయము 517 


ఈ పితృదేవతల నూరురెట్ల ఆనందము గంధర్వలోకము యొక్క ఒక 
ఆనంద మగుచున్నది అనగా గంధర్వుల యానంద మగుచున్నదని భావము 


యే శతం గన్దర్వలోక ఆనన్దాః స ఏకః కర్మదేవానాం 

అనన్లో యే కర్మణా దేవత్వ మభిసమ్పద్యన్తే ! 

అధ = అనంతరము, శతం = నూజింతలయిన, గన్హర్వలోక ఆనన్హాః , 
గన్టర్వలోక = గన్దర్యలోకముయొక్క, ఆనందాః = ఆనందములు, యే = ఏవి 
యో, (తే = అవి యే = ఎవరు, కర్మణా = కర్మచేత, దేవత్వం = 
దేవత్వమును, అభిసమ్పద్యన్తే = పొందుచున్నారో, తేషాం = అటువంటి, 
కర్మదేవానాం = కర్మదేవతలయొక్క ఏకః = ఒకటియగు, సః= ఆ, ఆనన్లః = 
ఆనందము, (భవతి = అగుచున్నది) 


గన్హర్వుల ఆనందము నూరుపాళ్ళు చేరినది కర్మదేవతల ఒక యానంద 
మగుచున్నది కర్మదేవతలనగా మనుష్య లోకములో యజ్ఞాది కామ్యకర్మలచే 
పాందబడిన దేవత్వము గలవారని భావము 

అధ యే శతం కర్మదేవానా మానన్హాః స ఏక, ఆజాన దేవానామానన్లో 
యశ్చ శ్రోత్రియో౭_వృజినో౭_ కామహతో౭_ధ ॥ 

అధ = అనన్తరము, కర్మదేవానాం = కర్మచేత దేవత్వముపొందిన 

వారలయొక్క, శతం = నూణింతలయిన, అనన్హాః = ఆనందములు, యే = 
ఏవియో (తే = ఆవి) ఆజానదేవానాం = ఆజానదేవతలయొక్క (పుట్టుకతోడనే 
దేవత్వమును పొందినవారు ఆజానదేవు లనబడుదురు) ఏకః = ఒక్కటియగు, 
సః = ఆ, ఆనన్హః = ఆనందము, (భవతి = అగుచున్నది) ఆవృజినః = 
పాపము లేనివాడును, అకామహతః = కామహతుడు కానివాడునగు జనుడు, 
(ఆశలేని జనుడు) యః = ఎవడో (సః = వాడు ఆజానదేవతలతో సమానమైన 
ఆనందము గలవాడగుచున్నాడు) 


కర్మదేవతలయొక్క నూజింతల యానందము ఆజానదేవతల 
యానంద మగుచున్నది ఆజాన దేవతలనగా పుట్టుకతోనే దేవత్వము గలవారు 


518 శ్రీ మలయాళ సద్గురు [గ్రంధావళి 


వారియానందము ఎట్టిదో, అట్టి ఆనందము (శ్రోత్రియుని ఆనందమగు చున్నది 
(శోత్రియుడనగా సంపూర్ణార్థముతోగూడ వేదాధ్యయనము చేసిన వాడును, 
పాపరహితుడును అగును 


యే శతమాజానదేవానామానన్లాః స ఏకః 
ప్రజాపతిలోక ఆనన్లో యశ్ళ్రోత్రియో౭_ వృజినోజ_ కామహతో౭_ధ ॥ 


అధ = అనన్రరము, ఆజానదేవానాం = ఆజానదేవతలయొక్క, 
శతం = నూతింతలయిన, ఆనందాః = ఆనందములు, ఏ = ఏవియో (తే = 
అవి) ఏకః = ఒక్కటియగు, సః = ఆ, (ప్రజాపతిలోక ఆనన్హః, ప్రజాపతిలోక = 
ప్రజాపతిలోకముయొక్క, ఆనందః=ఆనందము, (భవతి=అగుచున్నది ) 
శోత్రియః = (శ్రోత్రియుడును, ఆవృజినః = పాపము లేనివాడును 
అకామహతః = కామహతుడు కానివాడును నగుజనుడు (ఆశలేనివాడు నగు 
జనుడు) యః = ఎవడో (సః = వాడు - ప్రజాపతితో సమానమైన ఆనందము 
గలవాడగుచున్నాడు) ఆజానదేవతలయొక్క నూరు ఆనరీదములు (ప్రజాపతి 
యొక్క ఆనంద మగుచున్నది 


ఈలాగున (శ్రోత్రియునియొక్క ఆనందము ఉపమానముగా 
నుండును పైజెప్పిన ఆజానదేవతల సమానానందముగల స్థ్రలములోగూడ ఒక 
శోత్రియుని నిరూపించడమైనది అతనికిని ఈతనికిని భేదమేమన మొదటి 
(శోత్రియుడు ప్రపంచపు కోరికలు లేనివాడు ఇప్పుడు వర్ణింపబడిన 
(శోత్రియుడు దేవలోక ఆనందమునుకూడ కోరనివాడు అని భావము 


యే శతం ప్రజాపతిలోక ఆనందాః స ఏకో (బ్రహ్మలోక ఆనన్లో యశ్చ 

శ్రోత్రియో౭_ వృజినో£_కామహతో£_థైష ఏవ పరమ ఆనన్హః ॥ 

అధ = అనన్తరము, (ప్రజాపతిలోకే = ప్రజాపతిలోకముయొక్క శతం = 
నూజింతలయిన, ఆనన్హాః = ఆనందములు, యే = ఏవియో, (తే = అవి), 
ఏకః = ఒక్కటియైన, సః = ఆ, (బ్రహ్మలోక ఆనందః, (బ్రహ్మలోక = 
(బ్రహ్మలోకముయొక్క, ఆనందః ఆనందము (భవతి = అగుచున్నది) 


శ్రీనిర్యాణనిలయము 519 


శ్రోత్రియః = (శ్రోత్రియుడును, అవృజినః = పాపములేనివాడును, అకా 
మహతః = కామహతుడు కానివాడును నగుజనుడు, యః = ఎవడో, సః = 
వాడు, హిరణ్యగర్భానందముతో సమానమయిన ఆనందము గలవాడగు 
చున్నాడు ఇకమోదట ఆనందము నెన్నుటకు శక్యము కాదు ఆధ = 
అనన్రరము, ఏష ఏవ = ఇది అపరితమైన, అవర్లనీయమైన ఆనందమే 
పరమః = శేష్టమయిన, ఆనందః = ఆనందము, ఇచ్చటచెప్పబడిన 
శ్రోత్రియుడు విరాట్సురుషుని ఆనందమునుగూడ కోరనివాడని (గ్రహించ 
వలయును ఇట్లు యాజ్ఞవల్క్యుడు జనకుని గుణించి చెప్పెను 


శంకరభాష్యమ్‌ = అతఃపరం గణితనివృత్తిః ఏష పరమ ఆనన్హ ఇత్యుక్తః 
యస చ పరమానన్దస్య (బ్రహ్మలోకాద్యానన్హా మా(త్రాః ఉదధేరివ విప్రుషః ॥ 

ఇకమీదట లెక్కింప శక్యము కాదు ఇట్టి గణనాతీతమగు ఆనందమే 
పరమానందము అనగా పరబ్రహ్మానందము అట్టి పరమానంద సాగరమున 
(బ్రహ్మలోకాద్యానందములు నీటి బిందువులవలె లేశములు మాత్రమే అదియే 
మహాత్ములగు వారి పరబ్రహ్మానందము 


సలిల ఏకో (ద్రష్టా౭ దై తో భవత్యేష (బ్రహ్మలోకః 

స(మ్రాడితి హైవ మనుశశాస యాజ్ఞవల్య్య ఏషాస్య పరమాగతి 

రేషాస్య పరమామ్పదేషోస్య పరమో లోక ఏషోఐ_స్యపరమ 

ఆనన ఏత సై ్యవానన్హ స్యాన్యాని భూతాని మా('త్రోముపజీవన్లి ॥ 

సలిలే = ఉదకమునందు (సలిలమివ = ఉదకమువలెనె, స్వచ్చమైన 
ఉదకము ఉదకమునందు వలెనె సుషుప్తియందు), ఏకః = రెండవది, (ద్రష్టా = 
ద్రష్టయగుఆత్మ, అద్వైతః = చూడదగిన రెండవ వస్తువు లేనిది,భవతి = అగు 
చున్నది హే సమ్రాట్‌ = జనక మహారాజా! ఏషః = ఈ ఆత్మ (బ్రహ్మ 
లోకః = (బ్రహ్మస్వరూపమా(త్ర మైనలోకము, ఇతి హ = ఈ ప్రకారముగానే, 
యాజ్ఞవల్క్య: = యాజ్ఞవల్య్యుబుషి ఏనం = ఈజనకమహా రాజును గూర్చి, 
అనుశశాస = అనుసరించి శిక్షించెను (బోధించెను అస్య = ఈ 


520 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావలి 


విజ్ఞానమయాత్మకు, ఏషా = ఇది, అస్య = ఈ విజ్ఞానమయాత్మకు, పరమా 
= (శ్రేష్టమైన, గతిః = పొందదగిన స్థానము, ఏషా = ఇది, పరమా = శ్రేష్టమైన, 
సమృత్‌ = సమ్పత్తు (ధనము), ఏషః + అస్య = ఈ విజ్ఞానమ యాత్మకు, 
పరమః = శ్రేష్టమైన, లోకః= లోకము, ఏషః = ఇది, అస్య = ఈ విజ్ఞాన 
యాత్మకు పరమః = శ్రేష్టమైన, ఆనన్హః = ఆనందము, అన్యాని = 
ఇతరములయిన, భూతాని = భూతములు, ఏతసై ,వానన్దస్య = ఈ 
ఆనందముయొక్కయే, మాత్రాం = కళను (అంశమును), ఉవజీవన్తి = 
అనుసరించి జీవించుచున్నవి 


ఇచ్చట నేపరమానందప్రాప్తి తెలుపబడినదో, దానినే శ్రీపతంజలి 
మహర్షియు నిర్వికల్బసమాధి యని నిరూపించెను 

ప్రసంఖ్యానే౭._ప్యకుసీదస్య సర్వదా వివేకఖ్యాతి ర్హర్మ మేఘస్పమాధిః ॥ 

ప్రసంఖ్యానే, అపి = ఆవివేకజ్ద్జానమందు సయితము, అకుసీదస్య = 
లాభమపేక్షింపనివానికి, సర్వదా = నిరన్తరముగ, వివేకభఖ్యాతిః = వివేకజ్ఞాన 
ముండును గాన, ధర్మమేఘ: = ధర్మమేఘ మనెడు, సమాధిః = సమాధి 
యబ్బును 

ఇట్టి సమాధియను (బ్రహ్మనిలయమును పొందినవారు మజియొక 
లాభము నుద్దేశింపక, మేఘము ఫలమును కోరక వర్షించునటుల జ్ఞానామృత 
వృష్టిని ప్రపంచములో కురిపించవలయును మణియు అట్టి నిర్వికల్ప సమాధి 


స్థితిలో నుండు మహాత్మునకు మేఘము కుంభవృష్టిని కురియునటుల 
బ్రహ్మానందవర్షమును కురిపించును 


తతః క్షేశకర్మ నివృత్తి: ॥ 
తతః = ఆధర్మమేఘ సమాధివలన, క్లేశకర్మ నివృత్తిః = సర్వవిధ 


క్లేశములయొక్కయు, కర్మలయొక్కయు నివృత్తి గలును అటి యోగియు 
Fas శు 
జీవించియుండియు ముక్తు డగును 


శ్రీనిర్వాణనిలయము 521 


తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యానన్యాత్‌ జ్లేయమల్పమ్‌ 1 

తదా = అ ధర్మమేఘ సమాధి యబ్బిన కాలమున, సర్వావరణ మలాషే 
తస్య, సర్వ = సకలమగు, ఆవరణమల = చిత్తనిష్టక్లేశ కర్మరూపములగు 
ఆచ్చాదనములనుండి, అపేతస్య = తొలగిన, జ్ఞానస్య = జ్ఞానమునకు, 
ఆనన్యాత్‌ = పరిమితి లేకుండుట వలన, జ్ఞేయం - జ్ఞేయమగు బాహ్యవస్తువు 
లన్నియు, అల్పం = పరిచ్చిన్నములై అల్పములగదోచును 


క్లేశములు, కర్మలు అను మలములు, చిత్తము నావరించి యుండును 
జీవన్ముక్తావస్థలో నా క్షేశకర్మములును, మలములు తొలగిపోయినంతనే, 
చిత్తమపరిచ్చిన్నమై యుండును కాన, జ్ఞేయములగు బాహ్యవస్తువు లన్నియు, 
పరిచ్చిన్నములై యల్పములుగ దోచును 


తతః కృతార్థానాం పరిణామ(క్రమ సమాప్తిర్గుణానామ్‌ ॥ 


తతః = ఆ ధర్మమేఘసమాధి యుదయించుటవలన, కృతార్థానాం = 
సమాప్త కర్తవ్యములగు, గుణానాం = గుణములకు, పరిణామ (క్రమసమాప్తిః = 
పరిణామ(క్రమ = ఏక్రమమున కార్యోత్సాదనరూప పరిణామము గలిగెనో 
యా(క్రమమునకు, సమాప్తిః = ముగింపు, గల్లుచున్నది 


వివేకజ్ఞానముయొక్క పరాకాష్టారూప మయిన, ధర్మమేఘ సమాధి 
.యుదయించి నంతటనే, సమాప్తకర్తవ్యములగు కృతార్థములగు గుణములు 
మరల నాయోగికి శరీరము నారంభింపజాలవు ఇచ్చట జీవుడు, సర్వపరిణా 
మములు లేనివాడై, ముక్తుడై పరిపూర్ణ (బ్రహ్మత్యమును పొందుచున్నాడు అట్టి 
జీవన్ముక్తుడగు మహనీయాత్య్మునికి మరల జన్మము లేదు ఏలననగా! జన్మము 
నకు కారణమగు (ప్రకృతి సంపూర్ణముగ నశించిపోయినది ఈ ధర్మమేఘ 
మును గురించి విద్యారణ్యస్వాములు వేదాన్తపంచదశిలో తెల్పినదిన్ని చూడుడు 


అనాదావిహ సంసారే సంచితాః కర్మకోటయః 1 
అనేన విలయం యాన్తి శుద్దో ధర్మో వివర్ధతే ॥ 


522 మలయాళ సద్గురు (గ్రంధావళి 


శ్రీ 
అనాదిగా ఈ సంసారమునందు సంపాదింపబడిన, శుభాశుభ 
కర్మకోట్టు ఈ నిర్వికల్పసమాధిచే నాశమును పొందుచున్నవి పరిశుద్ధమైన 
అవిద్యానివర్తక |బ్రహ్మసాక్షాత్కార భూత ధర్మము వృద్ది పొందుచున్నది 


ధర్మమేఘ మిమం ప్రాహు స్పమాధిం యోగవిత్తమాః | 
వర్షత్యేష యతో ధర్మామృతధారాస్పహ(్రశః ॥ 


(బ్రహ్మజ్ఞానులగు మహాత్ములు ఈ నిర్వికల్ప సమాధిని, ధర్మమేఘము 
నుగా చెప్పుదురు మేఘము వర్షబిందువులను వర్షించి నటుల, ఈ నిర్వికల్ప 
సమాధి పుణ్యలక్షణము లయిన జ్ఞానామృత ధారలను సహ(స్ర సంఖ్యాకముగా 
వర్షించుచున్నది ఇదే విషయమును శ్రీకృష్ణభగవానులు గీతలో చెప్పినది 
గాంచుడు 


సుఖమాత్యన్తికం యత్తద్బుద్దిగ్రాహ్యా మతీ(వ్టియమ్‌ । 
వేత్తి యత్ర న చైవాయం స్టితశ్చులతి తత్త్వతః ॥ 


అంతము లేనిదియును, శుద్దమగు బుద్దిచేతనే తెలియందగినదియు, 
ఇంద్రియములకు గోచరము కానిదియు, అయిన ఆనన్ల మెద్ది గలదో, 
అటువంటి (బ్రహ్మసుఖము నేకాలమున పొందుచున్నాడో, అప్పుడు అటుల 
తెలిసికొన్న ధ్యానయోగి ధ్యానమందున్న వాడగుచు, తత్త్వస్వరూపము నుండి 
చలింపనే చలింపడు ఇచట అట్టి సుఖస్వరు'పమగు ఆత్మ ఇంద్రియములకు 
ఆతీతమనియు, మలినేన్దియములకు గోచరము కాదనియు, శుద్దమగు 
బుద్దిగల వారు తెలిసికొనందగినది అనియు (గ్రహించవలయును 


యం లబ్ద చాపరం లాభం మన్యతే నాధికం తతః । 

యస్మిన్‌ స్థితో న దుఃఖేన గురుణా౭_ పి విచాల్యతే ॥ 

ఏ ఆత్మసుఖమును పొంది మతియొక లాభమును అనగా సుఖమును 
అంతకంటె అతిశయమైన దానినిగా తలంపడో, ఆ ఆత్మానుభవమందైతే 


మున్నవాడై గొప్ప దుఃఖము తటస్థించినను చలింపడు. (బ్రహ్మానందము 
(లవానికి (బ్రహ్మాది లోకములుగూడ తృణముగా తోచును అదియే యధార్థ 


శ్రీనిర్వాణనిలయము 523 


ఇమైన ఆత్మానందము గలిగిన దానికి గుర్తు 


తం విద్యాద్దుఃఖ సంయోగ వియోగం యోగసంజ్ఞైతమ్‌ । 
స నిశ్చయేన యోక్తవ్యో యోగో౭_ నిర్విజ్ఞచేతసా ॥ 
దుఃఖసంబంధ రాహిత్యమైన దానిని యోగమనెడు పేరుగల దానినిగా 


నెణుంగ వలయును అట్టి యోగము విషయ రహితమగు మనస్సుచే సాధించి 
పాందవలయునని పూనికతో పొందదగినదిగా నుంటున్నది 


ఇచ్చటగూడ సర్వవిధ దుఃఖములనుండి విముక్తిని బడయుటయు 
నిరతిశయానంద సుఖము గలుగుటయు యోగముయొక్క పర్యవసాన 
స్థితియని (గ్రహించవలయును ఇదియే కైవల్యము అర ఆంగిరస బుషి దీనిని 
గురించి చెప్పినదానిని చూడుడు 


సూర్యఖద్యోతయోర్యద్వమేరు సర్షపయోరిప । 
ఆన్తరం హూ మహద్దష్టం తధా భిక్షుగృహస్థయోః iu 
సూర్యప్రకాశమునకున్ను మిణుగురుపురుగు కాంతికిన్ని, మహామేరు 


పర్వతమునకున్ను ఆవగిఠజకున్ను, ఎంత తారతమ్యము గలదో, విషయ సుఖ 
మునకున్ను ఆత్మసుఖమునకు అంతవ్యత్యాసము గలదు అని (గ్రహింపనగును 


mF అఖదడప్రైాల-- 


ఇత శ్రసుఖమున 


ద్వితీయ పటలము 
నిర్వాణమార్గము 


దీనియందు పరమ (బ్రహ్మనిర్వాణము పొందేపద్దతి సం[గ్రహముగ 
తెలుపబడును. దీనిని తెలిసికొనుటకు 24 తత్త ములతో కూడిన సాంఖ్య 
శాస్త్రము చాల ఉపయోగపడును. అప్పుడే ఆత్మానాత్మలతత్త్యము బోధపడును. 
అట్టి బోధ జనించిన వ్యష్టికి బుద్రిపరముగాను, సమష్టికి అవ్యక్త పరముగా 
నుండు ఆత్మ పరాత్మల యొక్క ఏకత్వసిద్ధి కలుగును. అదియే యుత్తమ 
జ్ఞానమని శ్రీకృష్ణమతము. 

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత । 

క్షేతక్షేతజ్ఞయోర్డానం 'యత్తద్దా నం మతం మమ ॥ 


ఓ యర్షునా! సమస్త దేహములందుండెడు క్షేతజ్ఞని (ఆత్మను) నన్నుగా 
(బ్రహ్మమునుగా) నెణుంగుము. ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానము (తెలిసి 
కొనుట) ఏది గలదో, అదియే యుత్తమమగు జ్ఞానమని నామత మగును. 


ఇది సులభముగా నే ప్రకారము పొందవచ్చునో అది గీత మూడవ 
అధ్యాయాన్తమున స్వయముగా భగవంతుడే తెలిపెను. 

ఇంద్రియాణి పరాణ్యాహురి(స్ట్రియేభ్యః పరం మనః । 

మనసస్తు పరా బుద్ది ర్యో బుద్దేః పరతస్తు సః ॥ 

ఈ విషయమును చెప్పునప్పుడు లేక చింతించు సమయమున మనస్సు 
ఏలాగున ఒక్కొక్క దానిని దాటిపోవుచున్నదో,అట్టి భావన గల్లిన మాత్రమే 
అన్నిటికన్న పరమగు నిర్వాణస్థ్రితిలో నిల్వగల్లును. 

దృశ్యముకన్న దేహము సూక్ష్మ మయినది, శ్రేష్టమయినది. అట్టి దేహము 
కన్నను ఇంద్రియములు సూక్ష్మములు, శ్రేష్టములు. ఇంద్రియముల కన్న 


శ్రీనిర్వాణనిలయము 525 


మనస్సు సూక్ష్మము, శ్రేష్టమైనది మనస్సు కన్న బుద్ది సూక్ష్మమైనది, (శ్రేష్టమైనది 
బుద్దికన్న యెవడు శ్రేష్టుడో, దానిని ఆత్మయని (బ్రహ్మవేత్తలు (గ్రహించి 
యున్నారు ఓ అర్జునా! బుద్ది కన్నను సూక్ష్ముడై అధికుడై యుండు ఆత్మను 
ఎతింగి అట్టి ఆత్మవల్లనే పరమాత్మ భావనయందు సుస్థిరత గల్గి కామరూప 
మయినదియు సాధనారహితులచే జయింప ప్రయాస మయినదియు నగు 
ప్రకృతియను శత్రువును త్యజింపుము, లేక వధింపుము అనగా సంకల్పాత్మ 
కమగు మాయను టత్రోసివేయుము ఇట్టి స్థితి గల్గిన మాత్రమే తన శరీరమగు 
క్షేత్రమున దేవుని (ప్రతిష్టించిన వాడగును అట్టు కానిచో సుందర మగు 
దేవాలయమును నిర్మించి ప్రతిషచేయని వానియొక్క ప్రయోజనము లేని 
స్థితియే మనుష్యజన్మము ఎత్తిన వారికి గూడ గల్గును ఈ స్థితి కల్గిన మంచి 
చుక్కాని గలవాడు అపాయము లేక సముడ్రముయొక్క ఆవలి తీరమున 
చేరునటుల శరీరమను నావలోగల ఆత్మను సంసారసాగరమును దాటించి 
మోక్షపుదరిని చేర్చునటుల నుండును అట్టు కానిచో, చుక్కానివాడు లేని పడవ 
సముద్రములో విడువబడి గమ్యస్థానమును చేరక అలలచే కొట్టుకొని 
మునుగునటుల భవసాగరములో మునుంగుట నిక్కము 


ఇదం శరీరం కౌన్తేయ! క్షేత్ర మిత్యభిధీయతే । 

ఏతద్యో వేత్తి తం (ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ 

ఓ యర్జ్హునా ! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది ఈ శరీర 
ధర్మమును ఎవడెరుంగుచున్నాడో, వానిని క్షేత్రజ్ఞుడని ఆ విషయము నెటింగిన 
మునులు చెప్పుదురు. ఇచట సాక్షాద్భగవంతుడే క్షేత్రజ్ఞాడు అనగా జీవాత్మయే 
పరమాత్మయని స్వయముగా తెలిపినాడు ఇక ఈవిషయమై ఏల సంశయింప 
వలయును? ఇట్టి స్థితి పొందదగినవాని లక్షణము, ద్వితీయాధ్యాయమున 
స్థిత ప్రజ్ఞాని లక్షణమున తెలిపియున్నారు ఆ భాగము చూచుకొన వలయును 
దానియొక్క సొర మంతయు ఒకే శ్లోకమున శ్రీకృష్ణభగవానుడు తెలిపి 
యున్నాడు 

ప్రజహాతి యదా కామాన్‌ సర్వాన్సార్థ! మనోగతాన్‌ । 


526 మలయాళ సద్గురు [గ్రంధావళి 


త్రీ 
ఆత న్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే " 
మనోగతములగు సమస్త సంకల్పములను ఎప్పుడు ప్రయత్నపూర్వకము 
గా విడుచుచున్నాడో, అప్పుడు తన ఆత్మచే తన యాత్మ యందే ఆనందించు 
వాడగుచు నిశ్చలజ్ఞానము గలవాడని చెప్పబడుచున్నాడు ఇట్టి స్థితి కలిగేలా 
గున యత్నించుకొనవలయును అదియే జీవుల గమ్యస్థానము ప్రకృతినుండి 
విముక్తి యనియు తెలియందగినది 


ఈ అధ్యాయాంత్యము వణకు ని శ్టోకమునకు సహాయముగానే తక్కిన 
వన్నియు తెలుపబడినవి 


మూడవ అధ్యాయమున అట్టి మహాత్ముని యొక్క స్తితి తెలుపబడినది 

యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తళ్ళ మానవః । 

ఆత్మన్యేవ చ సన్తుష్ట స్తస్య కార్యం న విద్యతే u 

ఏ (బ్రహ్మనిష్ణుడైతే తనయాత్మయందు రమించువాడును, తన 
యాత్మలోనే తృప్తిని జెందువాడును, తన యాత్మయందే ఆనందించువాడును 


అగునో, అట్టి యాత్మారామునకు చేయందగినది మజియొకటి మిగిలి 
యుండలేదు 


చేయవలసిన యనుష్టానాది కార్యము లన్నియు చేసిన వానికే అట్టి స్థితి 
కల్లును ఎవడైతే కృతకృత్యు డగునో అనగా తాననుష్టించవలసిన కృత్యము 
లన్నిటిని కొణతలేక అనుష్టించునో, వాడే కృతకృత్యుడు అట్టి కృతకృత్యుడు 
కృతార్ణుడగును అనగా ముక్తుడగును ఇదే విషయమును కరోపనిషత్తులో 
యమధర్మరాజా నచికేతుని కొణకుపదేశించెను 


ఇం(ద్రియేభ్యః పరా హ్యార్థా ఆర్థేభ్యశ్ళ పరం మనః | 
మనసస్తు పరా బుద్ది ర్చుద్దేరాత్మా మహాన్‌ పరః । 
మహతః పరమవ్యక్తమవ్యక్తాత్సురుషః పరః । 
పురుషాన్న పరం కించిత్‌ సా కాష్టా పరా గతిః ॥ 


శ్రీనిర్వాణనిలయము 527 


గీతలో చెప్పిన విధముగానే యిచ్చోటను (గ్రహించుకొనవలయు ఇంద్రి 
యార్లములకన్న ఇంద్రియములు సూక్ష్మములు (శ్రేష్టములు) అట్టివాని కన్న 
మనస్సు పరమయినది (సూక్ష్మమయినది) అట్టి మనస్సుకన్న బుద్ది శ్రేష్టము 
(సూక్ష్మము) అట్టి బుద్ది కన్న అన్తఃకరణ (ప్రతిబింబిత చిదాత్మసూక్ష్మము 
(శ్రేష్టము) అట్టి మహత్వముతో కూడిన అవ్యక్తము (మూలప్రకృతి) గొప్పది. 
ఏలననగా, ప్రకృతి (ప్రతిబింబించిన బ్రహ్మచైతన్యమే జీవుడని వ్యవహరింప 
బడును కావున నది యుపాధిగత మైనది అట్టి యుపాధి రహితమగు 
ఆత్మయే సర్యోత్మృష్టము (శుద్దము) పై చెప్పబడిన అన్నిటికన్నను పరమైనది. 
అట్టి శుద్దాత్మయగు ముక్తాత్మునికన్న 'శ్రేష్టమైనది మజియొకటి లేదు అదియే 
పరమ కాప్ట కాష్ట యనగా నిష్టయొక్క పర్యవసానము అదియే పరాగతి అనగా 
సర్యోత్మృష్ట మగుగతి అనగా మోక్షమని (గ్రహించు కొనవలయును 


ఏష సర్వేషు భూతేషు గూఢో 2_2_త్మా న ప్రకాశతే । 

దృశ్యతే త్వ(గ్ర్యయా బుద్దా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః ॥ 

ఈ ఆత్మ సమస్తభూతములలోను గూఢముగా నుండుటచే అందజికిని 
గోచరించుట లేదు అట్టున్నను అనుష్టానముగలిగి యెవరి బుద్ది ఏకాగ్రత గల్లి 
శుద్దమై సూక్ష్మమై నిర్విషయము గలదై యుంటున్నదో, అట్టి సూక్ష్మదర్శులగు 
బుషులవంటి వారివలన దర్శించుటకు యోగ్యమైనది అట్టియాత్మ యే 
ప్రకారము గూఢమో అది యిచట తెల్పబడుచున్నది గూఢమని గోప్యమని 
సూక్ష్మమని రహస్యమని చెప్పుటచే ఎవరున్ను వినతగనిదనిగాని, చూడగూడ 
దగనిదనిగాని, తెలిసికొన కూడదనిగాని తలంచవలదు 


తిలేషు తైలం దధినీవ సర్పిరాపస్రోతస్స్యరణీము చాన్నిః । 
ఏవమాత్మని గృహ్యతే సౌ సత్యేనైనం తపసా యో౭_ నుపళశ్యతి ॥ 


నువ్వులయందు నూనెవలెను, పెరుగునందు వెన్నవలెను, భూగర్భ 
మందు జలధారవలెను, అరణులందు అగ్నివలెను, తనయం దీఆత్మ నిగూ 
ఢమై యున్నది. దానిని సత్యప్రవర్తనచేతను, తపస్సు చేతను, సాధకుడు గాంచ 


528 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


గల్లుచున్నాడు ఆత్మ యీలాగున ఈ దేహములో దేహరూపముగ నుంటు 
దని తెలుపుటయే గూఢ శబ్బార్థమగును నువ్వులు గానుగలో ఆడుటచేత, 
నూనెయు, పెరుగును తరచుటచే వెన్నయు, భూమిని (త్రవ్వుటచే జలమున 
ఆరణిని మధించుటచేత అన్నియు ఎట్టు ప్రత్యక్షముగా గోచరించుచున్న 
ఆలాగున సత్యతపస్సులు గలవారు పరమాత్మను దర్శింపగలరు దీని వ 
దేహమున కన్యముగా ఆత్మ యొకటి యుండిన ఏల కనిపించుట లేదనియ 
ఈ జగన్నిర్మాణ కర్తయగు ఈళశ్వరు డొకడుండిన ఏల గోచరించు 
లేదనియు చెప్తువారికి సరియగు సమాధానము లభించడ మగును 


నావిరతో దుశ్చరితాన్నాశాన్తో నాసమాహితః | 
నాశాన్తమానసో వా2_పి (ప్రజ్ఞానేనైనమాప్నుయాత్‌ ॥ 


ఎవడయితే దుర్హృత్తినుండి విరమింపని మనస్సుగలవాడై యున్నాడి 
ఎవడైతే మనళ్ళాంతి గలుగని వాడై యున్నాడో, ఎవడైతే మనస్సును సమా 
యందు లయింప జేయనివాడై యున్నాడో, అట్టి వానికి ఈ ఆత్మ లభించున 
గాదు మరల ఎవరికి లభించు ననగా, దృశ్యవృత్తినుండి విరమించిన వానికి, 
మనస్సృమాధానము సిద్దించిన వానికిని, మనస్సును ధ్యానమందు లయపరచి 
వానికిని ప్రజ్ఞానమే బ్రహ్మయని తెలిపెడు మహావాక్య విచారణచేత ఈ ఆళి 
లభింపబడును ఇదే రీతిగ శ్రీవ్యాసమహర్షియు, శాంతిపర్వమందు తెలిం 
బరచిరి. 


ఇ(న్లియేభ్యః పరాహ్యర్థా అర్థేభ్యః పరమం మనః | 

మనసస్తు వరా బుద్ధిః బుద్దేరాత్మా మహాన్‌ పరః ॥ 

మహతః పరమవ్యక్తమవ్యక్తాత్సరతో 2_మృతమ్‌ । 

అమృతాన్న పరం కించి త్వా కాష్టా సా పరా గతిః ॥ 

ఇం(ద్రియములకన్న అర్ధము శ్రేష్టము ఇంద్రియార్థము కన్న మనస 
శ్రేష్టము మనస్సు కన్న బుద్ది శ్రేష్టము బుద్దికన్నను చిదాభాసుడు శ్రేష్టుడు అ 
చిదాభాసునికన్న మూలప్రకృతి అధికమైనది అట్టి అవ్వక్తముకన్న అవ 


శ్రీనిర్వాణనిలయము 529 


తుండగు ఆత్మ (్రేష్టుడు, అధికమైన వాడు అట్టి యమృతుడగు అనగా ముక్తు 
డగు ఆత్మకన్న పరమైనది మజీయేమియు కొంచెమైనను లేదు అదియే పరమ 
కాష్ట యగును అదియే సర్యోత్కృష్టమగు గతియు, మోక్షమున్ను అగుచున్నది 

జలబిందువులు కొన్ని చేరి చిన్నకాలువయై అట్టి చిన్న కాలువలు కొన్ని 
చేరి పెద్ద కాలువయై, అట్టి పెద్ద కాలువలు కొన్ని చేరి యుపనదియై అట్టి చిన్న 
నదులు కొన్ని చేరి గొప్పనదియై, అట్టి గొప్పనదు లనేకములై సముద్ర 
మగునటుల సై జెప్పిన ఇంద్రియ ఇం(దైయార్థములకన్న ఒక్కొక్కటి గొప్పదిగా 
పరిణమించి కట్టకడపట సాగర మగునటుల దీని స్థితియు తెలిసికొన 
వలయును అయితే జలబిందువులనుండి మహానదియై పరిణమించి 
సముద్రము చేరువరకు నెటుల గమనము గల్లియుండునో సముద్రములో 
చేరిన పిమ్మట నేలాగున గమనమాగిపోవునో, అలాగున మహాసము[ద్రమువంటి 
పరమాత్మ నుండి యేర్చడిన జీవరాసులు క్రమక్రమముగా సాధనలు చేసి 
ఒక్కొక్క ఆవరణమును దాటి కట్టకడకు 'అనంతానందమగు శివమగు, అదై 
గతమగు, అమృతమువణకు, చేరవలయును అప్పుడు ఈ జీవునియొక్క 
ప్రయాణమున్ను పూర్తియగును కావుననే “సా కాష్టా సా పరాగతిః” అని కట్టక 
డకు తెలుపబడెను 


యోగవాసిష్టమున మనుమహర్షి ఇక్ష్వాకు మహారాజునకు నుపదేశించినది 
చూడుడు 


ఇక్ష్వాకు వచనము 
అహం కధం చ విషమాదస్మాత్సంస్పతివిభ్రమాత్‌ । 
విముచ్యేయ ఘనాస్తీర్ణాజ్ఞాలాదిన విహంగమః ॥ 


నే నీ భయంకరమైన సంసార విభ్రమమునుండి విశాలమైన వలలో 
చిక్కుకొనిన పక్షివలె నెట్టు విముక్తి నొందగలను? 


530 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


మనువచనము 


మనష్టష్టీన్టియాతీతం యత్యాదపి న కించన । 
ఆవినాశం తదస్తీహ తత్పదాత్మేతి కధ్యతే ॥ 


ఏది మనస్సుకంటెను తక్కిన పజ్చేన్షియముల కంటెను అతీతమై 
_యున్నదో, ఏది ఇం(ద్రియములచే నూహింప నలవికానిదో, ఏది నాశరహిత 
మైనదో, అదిమాత్రము ఇట గలదు అదియే సద్రూపమగు ఆత్మయని 
చెప్పబడుచున్నది 

పదార్థమా('త్రం దేహాదిధియా సంత్యజ్య దూరతః । 

ఆశీతలాన్తఃకరణో నిత్యమాత్మమయో భవ ॥ 


ఓ రాజా! పదార్థమా(త్రమగు దేహాదులను బుద్దిచే దూరముగ త్యజించి 
పూర్ల్ణశీతలాన్తః కరణుడవై నిత్యము ఆత్మమయుడవు కమ్ము 


దేహో£.హ మితి యా బుద్ధిః సా సంసారనిబన్దనీ । 
న కదాచిదియం బుద్దిరాదేయా హి ముముక్షుభిః ॥ 


నేను దేహము అను ఈ బుద్భిసంసారమున బన్టించునదై యున్నది 
కావున ముముక్షువు లెన్నటికి నట్టి బుద్దిని (గ్రహింపగూడదు ఆత్మస్వరూ 
పమునకు మరుపున్ను కలుగజేయ గూడదు ఇదియే జీవన్ముక్తి యగును 


న కిష్టాన్మాత చిన్మాత్రరూపోఇ_ స్మి గగనాదణుః | 
ఇతి యా శాశ్యతీ బుద్ది స్పా న సంసారబన్హనీ ॥ 


నేను అన్య మెద్దియును గాను ఆకాశముకంటెను, సూక్ష్మమైన 
చిన్మాత్రుడను అను నిరన్తర ఆత్మబుద్ది సంసారమున బంధింపనిదై 
ముక్తిదాయకమైనది 

అనాత్మన్యాత్మతా మస్మి న్లేహాదౌదృశ్యజాలకే । 

త్యక్త్వా సత్త ఇముపారూఢో గూఢ స్తిష్ట యధా సుఖమ్‌ ॥ 


శ్రీనిర్వాణనిలయము 531 


అనాత్మరూపమగు దేహాది దృశ్యసమూహమున నాత్మ బుద్దిని వదలి 
నిర్వాసనాభావమున, అరూఢుడనై గూఢరూపమున సుఖవూర్వకముగ 
నుండును 


స్వయమస్య తధా శక్తిరుదేత్యాబధ్యతే యయా । 

స్వయమస్య తధా శక్తి రుదేత్యున్ముచ్యతే యయా ॥ 

దేనిచే జీవుడు బంధింపబడునో, అట్టి శక్తి వానియందు స్వయముగా 
అవిద్యచే యుదయించుచున్నది. మజియు, దేనిచే నాతడు ముక్తుడగు నో,అట్టి 
శక్తియు వానియందు స్వయముగా విద్యచే (జ్ఞానముచే) నావిర్భవించుచున్నది 


చీకటిచే వస్తువు కనబడకపోవుటయు, (ప్రకాశముచే కనుపించుటయు, 
ఎటుల లోకములో స్వయముగ నున్నదో విద్యావిద్యలస్టితి యాలాగున 
నుండును 


చిదాదర్శమయం సర్వం జగదిత్యేవ భావయన్‌ ః 

యస్తిష్టత్యుపశాన్తేచ్చ స్ప (బ్రహ్మకవచ స్పుఖ్‌ ॥ 

ఈ జగత్తంతయు చిదాదర్శమయమని భావించుచు నెవడు కోర్కెలు 
నశించినవాడై యుండునో, అట్టివాడు అజ్ఞాన బాణములచే భేదింప నలవికాని 
(బ్రహ్మమే వ(జ్రకవచముగ గల్లియుండును గాన, నాతడే శాశ్య్వతసుభఖి యగును 


ఇదం రమ్యమిదం నేతి బీజం తే దుఃఖసన్తతేః। 
తస్మి న్నామ్యాగ్నినా దగ్గే దుఃఖస్యావసరః కుతః ॥ 


ఇది రమ్యము ఇది అరమ్యము అను నీప్రకారమగు ద్వంద్వ కల్పనయే 
నీయొక్క దుఃఖసమూహమునకు బీజమై యున్నది సమత్వమను నన్నిచే ఆ 
బీజము దహింపబడగా నిక దుఃఖమునకు చోటెచట? 


రాజన్న భావనాస్తేణ రమ్యారమ్య విభాగితా ః 

పౌరుషాతిశయేనాశు 'స్వేనైవాన్తర్పిలూయతామ్‌ ॥ 

ఓ రాజా! సమాధియొక్క యభ్యాసమువలన సర్వదృశ్య విలయమను 
F35 


532 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావలళి 


న(స్త్రముచే మహాపురుష ప్రయత్నము ద్వారా రమ్యారమ్య కల్పనను శీఘ్రముగా 
నీయన్తః కరణమున ఛేదించుము 


ఆభావనేన భావనం విలూయ కర్మకాననమ్‌ / 
వరం సమేత్య తానవం విశోక ఏవ తిష్ట భోః ॥ 


పుత్రకా! అభావనచే (సర్వదృశ్య విఅలయముచే) భావనను (దృశ్యస్మ 
రణమును) కర్మయను అరణ్యమును ఛేదించి అతి సూక్ష్మమగు (బ్రహ్మమును 
పొంది దుఃఖరహితుడవై యుండుము 


భరితభువనా భోగో భూత్వా విభాగ బహిష్కృతో 
గలితకలనాభాసోల్లాసో వివేకవిలాసవాన్‌ । 
ఆధిగత పరానన్హ్ల స్పన్ల శిరాయ నిరామయః 
శమసమసిత స్వచ్చాభోగో భవాభయ చిద్వపుః ॥ 


పుత్రా! నీవు మొట్టమొదట వివేకమను విలాసముతో గూడియుండి 
పిమ్మట సమాధిచే నశించిన బాహ్యకల్పనాభాసము గలవాడవై, పూర్ణాత్మచే జగ 
మంతట వ్యాపించిన శరీరము గల్గి విభాగరహితుడవై పరమానందమును 
బొంది శాశ్యతముగ సంసారరోగ వర్ణితుడవై, శాంతమై, సమమై, స్వచ్చమయి 
నట్టి చిన్మాత్రదేహంబు గలవాడవై, సంసారభయ రహితుడవై యుండుము 

ఇక ఆత్మయొక్క యధార్థస్వరూపమును కేనోపనిషత్తున తెలిపిన 
విధమును చూడుడు ఈ సత్యము తెలిసికొనిన ధ్యానకాలములో మనస్సును 
ఎచ్చట నిలువవలయును? ఎచ్చట నిలిపిన నిశ్చలత్వము గలుగును? నిర్మలత్వ 
ము సిద్ధించును? నిరతిశయ సుఖము లభించును? అను విషయము లన్నియు 
దీనివలన గోచరము లగును 


శ్రోత్రస్య (శ్రోత్రం మనసో మనో య 
ద్వాచో హ వాచం స ఉ ప్రాణస్య (ప్రాణః । 
చక్షుషశ్చక్షు రతిముచ్య ధీరాః 
ఢ్రేత్యాస్మాల్లో కాదమృతా భవన్తి ॥ 


శ్రీవిర్యాణనిలయము 533 


యత్‌ = ఏకారణమువలన, (్రోత్రస్య = (శ్రోత్రేన్రియమునకు, 
శ్రోత్రం = శ్రోత్రముగాను, యస్మాత్‌ = ఏ కారణమువలన, 
మనసః = మనస్సునకు, మనః = మనస్సుగాను, వాచః = వాగింద్రియమునకు, 
వాచః = వాక్కుగాను, ప్రాణస్య = (ప్రాణమునకు, ప్రాణః = ప్రాణముగాను, 
చక్షుషు = నేత్రమునకు, చక్షుః = నేత్రముగాను, ధీరాః = వివేకధీరులు 
అతిముచ్య = శ్రోత్రేన్రియాదులం దిదివరకు, తమ యవివేకముచే 
నుంచబడియున్న ఆత్మభావమును విడిచి, అస్మాత్‌ లోకాత్‌ = ఈ 
లోకమునుండి, (ప్రేత్య = విడువబడి, అమృతాః = మరణము లేనివారుగ, 
భవన్తి = అగుచున్నారు 


న తత్ర చక్షురగ్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః | 
న విద్మో న విజానిమో యధైతదనుశిష్యాత్‌ ॥ 


తత్ర = ఆ పరబ్రహ్మమందు, చక్షుః = నేత్రము, న గచ్చతి = వెళ్లదు, 
వాక్‌ = వాక్కు, న గచ్చతి = వెళ్లదు, మనః =మనస్సు, నో గచ్చతి = వెళ్లదు, 
అతః = ఈ కారణమువలన, న విద్మః = తెలిసికొనజాలము న విజానీమః = 
తెలిసికొనలేము, (తర్హి = అయితే), ఏతత్‌ = ఈ (బ్రహ్మము, యధా = ఏ 
విధముగా, అనుశిష్యాత్‌ = (గురువుగాని, శా(స్తముగాని, శిష్యునికి ) 
తెలియజేసినదో (ఆ విధమును దెలియలేక యున్నాము ) ఇది శిష్య వచనము 


గురువాక్యము 

యద్వాచా 2 నభ్యుదితం యేన వాగభ్యుద్యతే | 

త దేవ బ్రహ్మత్వం విద్ది నేదం యదిదముపాసతే ॥ 

యత్‌ =ఏ(బ్రహ్మస్వరూపము,వాచా=వాక్కుచే,అనభ్యుదితం= ప్రకాశింప 
బడదో, యేన = ఏ స్వయంప్రకాశ స్వరూపమగు (బ్రహ్మముచే, వాక్‌ = 
వాగింద్రియము, అభ్యుద్యతే = ప్రకాశింపజేయబడునో, తదేవ = అదియే, 
బ్రహ్మ = బ్రహ్మమని, త్వం = నీవు, విద్ది = తెలిసికొనుము యత్‌ = ఏవస్తువు, 
ఇదమ్‌ఇతి = ఈ(బ్రహ్మమని, ఉపాసతే = ఉపాసించుచున్నారో, తత్‌ = ఆది, 


534 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ఇదమ్‌ = ఈ (బ్రహ్మ, న = కాదు 

సర్వేన్రియములకు సాక్షియై సర్వేన్రియములను ఏ చైతన్యము 
ప్రకాశింపజేయుచున్నదో అదియే (బ్రహ్మము కాని నామ, రూప, ఉపాధులతో 
గూడిన యేవస్తువున్ను (బ్రహ్మము కాదని భావము కావుననే మహావాక్యములలో 
మొట్టమొదట “ప్రజ్ఞానం బ్రహ్మ” అని యుపదేశించిరి 


యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి । 

తేదేవ బ్రహ్మత్వం విద్రి నేదం యదిదముపాసతే ॥ 

యత్‌=ఏబ్రహ్మస్వరూపమును, చక్షుషాజనేత్రముచే, న పశ్యతి=చూడ 
వీలుగాదో, యేన = యే (బ్రహ్మముచే, చక్షూంషి = నేత్రేన్రియములును, 
పశ్యతి = చూచునో, తత్‌, ఏవ = అదియే, (బ్రహ్మ = (బ్రహ్మమని, త్వం = నీవు, 
విద్ధి = తెలిసికొనుము, యత్‌ = ఏ వస్తువును, ఇదమ్‌ = ఈ (బ్రహ్మమని, 
ఉపాసతే =ఉపాసనచేయుచున్నారో, తత్‌ = అది, ఇదం = ఈ (బ్రహ్మస్యరూప 
ము, న =కాదు, ఇదియు పై జెప్పిన విధముగా (ప్రజ్ఞానమే బ్రహ్మమని నిరూపణ 
చేయుచున్నది 


యట్రోత్రేణ శృణోతి యేన శ్రోత్ర మిదం (శ్రుతమ్‌ । 

తదేవ (బ్రహ్మ త్వం విద్ది నేదం యదిద ముపాసతే ॥ 

యత్‌=ఏ(బ్రహ్మము,శ్రోత్రేణ = డ్రోత్రేన్రియము చేత న శృణోతి = 
వినుట కలవి కాదో, యేన = (శ్రుతం = ఏ వస్తువుచేత, ఇదం (శ్రోత్రం = ఈ 
క్రోత్రేన్దియము శ్రుతమ్‌ = వినుచున్నదో, తదేవ=అదియే, బ్రహ్మ = బ్రహ్మ 
మని, త్వం = నీవు, విద్ధి = తెలిసికొనుము, యత్‌ = ఏ వస్తువును, 
ఇదం = ఈ (బ్రహ్మమని, ఉపాసతే = ఉపాసించుచున్నారో, తత్‌ = ఆ 
(బ్రహ్మము, ఇదమ్‌ = ఈ (బ్రహ్మము, న = కాదు 


ఇదియు (ప్రజ్ఞాన స్వరూపమే (బ్రహ్మముగా వర్షించుచున్నది 
యళత్రాణేన న (ప్రాణితి యేన ప్రాణః: ప్రజణీయతే | 


శ్రీనిర్వాణనిలయము 535 


తదేవ (బ్రహ్మ త్వం విద్ది నేదం యదిద ముపాసతే ॥ 


యత్‌ = ఏ (బ్రహ్మము, ప్రాణేన = (ప్రాణవాయువుచే, న 
ప్రాణితి = ఉచ్చ్వాస నిశ్యాసములను చేయదో, యేన = ఏ (బ్రహ్మముచే, ప్రాణః 
ప్రాణము, ప్రణీయతే = చేష్ట గలదిగా నగుచున్నదో, తదేవ = అదియే, 
బ్రహ్మ = బ్రహ్మమని, త్వం = నీవు, విద్ది = తెలిసికొనుము, యత్‌ = ఏవస్తువు 
ను,ఇదమ్‌=-ఈనిర్గ్లుణ నిరవయవ (బ్రహ్మముగా, ఉపాసతే=ఉపాసించుచు 
న్నారో, తత్‌ = ఆవస్తువు, ఇదమ్‌ = ఈనిర్లుణ(బ్రహ్మము, న = కాదు 

ఇచ్చటను, (ప్రజ్ఞానమే (బ్రహ్మముకాని తదితర వస్తువులు (బ్రహ్మము 
కావని తెలుపడమైనది 

ఇపుడు దీనియందు వ్రాసిన వాక్యముల నన్నిటిని ఏకాగ్రతతో 
విచారణచేసిన ఆత్మవస్తువు ఏదియో, బ్రహ్మమెట్టిదో, నిర్వికల్ప సమాధిస్థితి 
యెట్టిదో, నిర్వాణస్థితి ఏలాగున నుండునో, ఇవియన్నియు సూక్ష్మబుద్ధి 
గలవారికిని, అన్తఃకరణశుద్ది గలవారికిని గోచరించును 

En సా 


ఆహార నియమము 


సాధకుని సాధనా విషయములలో ఆహార నియమముగూడ ఒక 
ప్రధానాంగమని జ్ఞాపకములో నుంచవలయును అయినచో, తన ఆహారముచే 
ఇతరులకు బాధ కలుగ జేయనిదియు, తన యనుష్టానమునకు భంగకరము 
కానిదియు నై యుండవలయును ఆదియును సామాన్యముగాను, అంతట 
దొరకువస్తువుగాను, సాధ్యమయినంత తక్కువ వెలకు లభించెడు వస్తువు 
గాను ఉండవలయును అప్పుడే అన్నిచోట్ల ఉండువారికి బీదవారికిని 
అనుష్టానములో (ప్రవేశించుట కనుకూల ముండును కడుపు ఎక్కువ నిండిన 
సమయముునను, ఆకలితో నిండా తపించు సమయమునను సాధన 
కనుకూల ముండదు ఈ రెండింటియొక్క మధ్యస్థితిలో నుండులాగున 


536 మలయాళ సద్గురు గ్రంధావళి 


శ్రీ 
సాధకుడు ఎల్లప్పుడును దృష్టి నుంచి ప్రవర్తించవలయును ఈ విషయమై 
శ్రీకృష్ణభగవాను డుపదేశించినది చూడుడు 


నాత్యశ్షతస్తు యోగో. స్తి న చైకాన్తమనశ్నతః | 

న చాతిస్వప్నశీలస్య జా(గ్రతో నైన చార్జున ॥ 

ఓ యర్షునా! అధికముగా భోజనము చేయువానికిని బొత్తిగా, భుజింపని 
వానికి అధికముగా ని(ద్రించువానికిని బొత్తిగా ని(ద్రింపని వానికిని యోగము 
సిద్దింపదు 

ఇతర యోగశా'స్తములలో చెప్పిన దానిని కూడ గాంచుడు 


దౌ భాగా పూరయేదన్నైస్తోయేనైకం ప్రపూరయేత్‌ । 
మారుతస్య (ప్రచారార్థం చతుర్ధ్హమవశేషయేత్‌ ॥ 


ముముక్షువు లందజు ఉదరమును సగము భాగము అన్నము చేతను, 
పాతికభాగము జలముచేతను, నింపి పాతికభాగము గాలి సంచారార్థముగా 
నుంచు వారు నిరంకుశ (బ్రహ్మనిష్ట్ణయందు సర్వదా యుండవచ్చును వీరికి నే 
వ్యాధియు సంభవించదు 


ఆత్మసమ్మిత మాహార మాహరేదాత్మవాన్యతిః ! 
ఆత్యన్తక్షుధితస్యాపి సమాధిర్షైన జాయతే ॥ 


ఆత్మనిషస్టయందు ప్రయత్నము గలవాడు తన ఆత్మకు ఎంత వరకు 
తృప్పియని తోచునో, అంతవరకే భోజనము చేయవలయును మిక్కిలి ఆకలితో 
కూడిన వానికిని (మిక్కుటముగా భుజించిన వానికిని, ధ్యానమందు సమాధి 
సిద్ది సిద్ధించదు 

మితాశనో భవేన్నిత్యం భిక్షుర్మోక్ష పరాయణః । 

కామ(క్రోధాదయో దోషా న భవన్తి మితాశనాత్‌ ॥ 


మోక్షాసక్తిగల నరుడు నిత్యమును, మితాన్నపానాదులను భుజించు 
స్వభావము గలిగి యుండవలయును ఆలాగున మితాశన స్వభావము 


శ్రీనిర్వాణనిలయము 537 


గలవానికి కామ,(క్రోధ, లోభ, మోహాది దోషములు గలుగవు 


హితం మితం సదాశ్నియాద్యత్స్పుఖే నైన జీర్యతే । 
ధాతుః ప్రకుష్యతే యేన తదన్నం వర్దయేద్యతిః ॥ 


ఆహారము మితముగాను, శుద్ధ మయినదిగాను, ప్రీతికరమయినది 
గాను ఎల్లప్పుడును ఉండవలయును ఏ ఆహారము భుజించిన సుఖముగాను, 
త్వరితముగాను జీర్లమగునో, అట్టి ఆహారమునే భుజించవలయును ఏ 
ఆహారము భుజించిన ధాతుప్రకోపము గల్లునో అట్టి అన్నమునుగాని, ఇతర 
పదార్హములనుగాని, (బ్రహ్మనిష్టు డొకప్పుడును భుజింపగూడదు 


యదుహ వా ఆత్మ సమ్మితమన్నం తదపతి తన్న హినస్తి 
యద్భూయో హినస్తి తద్యత్కనీయో న తదవతి ॥ 


ఎంత అన్నము దేహమునకు చాలునో, అంత అన్నము తన్ను 
కాపాడును దానికన్న అధికముగా తిను అన్నము దేహమునకు కీడు గలుగ 
జేయును. దానికన్న తక్కువయగు అన్నము దేహమును సంరక్షించుట లేదు 
అని శతపధ (బ్రాహ్మణము 


తన శరీరమునకు మితమగు అన్నము, అమృతమువలె తన దేహమును 
సంరక్షించును అమితముగా తినిన యన్నము విషముగా పరిణమించి శరీర 
మును శిక్షించును తనకు చాలని అన్నమైనా దేహసంరక్షణను సరియగా చేయ 
జాలదు బుద్ధిమంతు డీమూడు విషయములను (గ్రహించి భోజనము చేయ 
వలయును. అన్నమని చెప్పుటచే బియ్యపు అన్నము, గోధుమరొట్టె అని గ్రహిం 
చిన చాలదు “అద భక్షణే” అను ధాతువునుండి అన్న శబ్దమేర్పడినది కనుక 
భక్షించున దంతయు అన్నమనియే తలంచవలయును అపక్వాహారములుగాని 
స్వయంప్రకృతి సిద్దఫలమూలాదులుగాని, క్షీరాదులు గాని ఇవన్నియు అన్న 
శబ్దములో చేరినవే యగును. 


అయితే, ఈ స్టూలమయిన సాత్తిికాన్నములతో మాత్రము తాను 
శుద్దాన్నమును భుజించుచున్నానని తలంచి గర్వించకూడదు ఈ స్టూలాన్నము 


538 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


స్టూలదేహమునకు మాత్రమే సంబంధించి యుండును అవతల, సూక్ష్మదేహ 
మొక్కటి గలదు దానికి సూక్ష్మాన్న ముండవలయును అది సత్యము, 
శాంతము, కరుణ, విరక్తి దైవభావన, మొదలగునవే యగును ఇవి లేనిచో, 
సాత్త్విక అన్నముచే గొప్పప్రయోజన మేమియు గలుగదు ఈ స్టూలదేహమును 
ఈః సూక్ష్మదేహమే నడుపుచుండును కావున ఇది చాలా బలవత్తరముగా 


నుండవలయును 


దీనితోను తృప్తిపడకూడదు ఇక దీనిపై కారణ దేహమొకటి కలదు అది 
సూక్ష్మదేహ పోషణకరమగు సత్యశాంత తపస్సులచే శుద్ధము గాదు అది 
జ్ఞానముచేతనే శుద్దముగాను, బలవత్తరముగాను ఏర్పడవలయును ఈ 
స్టూలసూక్ష్మశరీరముల రెంటికిని అదియే కారణ మగుటచే దానికి కారణ 
దేహమను పేరు గలిగెను అది దైవజ్ఞానముచే, ఆత్మజ్ఞానముచే (బ్రహ్మనిష్టచే 
శుద్దము గావలయును ఈసూక్ష్మకారణ దేహములను శుద్దపరచుటకు 
తెలియకపోవుటచేతనే స్టూలమైన సాత్తి ్యకాహారమును భుజించు వారలలో 
చాలమందికి ఆత్మజ్ఞానము, దయ, విరక్తి కలుగకపోవుచున్నది కావుననే, 
హింసార్దితాహారముచే జ్ఞానము గలుగునది నిజమైనచో, హింసా రహితమగు 
ఆహారమును భుజించు వారందణున్ను జ్ఞానులై యుండవలయును గదా! అను 
ప్రశ్నలకు కారణమగు చున్నది 


మజియు, ఈ సాత్తి గకాహార విషయమై ఒక సూక్ష్మమగు రహస్యము 
గలదు వస్తువుమాత్రము శుద్దముగా నుండిన చాలదు అది వచ్చు 
మార్గముగూడ శుద్దముగా నుండవలయును. అసత్య, అన్యాయ, అధర్మ 
మార్గములతో వచ్చిన సాత్విక వస్తువు లయినను లేక, అసత్య అధర్మ 
అన్యాయములతో వచ్చిన డబ్బుచే కొనెడు వస్తువులు శుద్ధము లయినను అవి 
అశుద్దము,పాపము అనికూడ బుద్ది మంతులు - తెలిసికొనవలయును. 
ప్రతిశబ్దమునకున్ను స్టూలమనియు సూక్ష్మమనియు, బాహ్యమనియు, అంతర 
మనియు రెండర్ధములు గలవు కావున ప్రజ్ఞావంతులు ఈ రెండర్ధ్హములను 
జ్ఞాపకములో నుంచి అన్ని కార్యములను చేయవలయును స్టూలదృష్టి గల 


త్రీనిర్యాణనిలయము 539 


వారికి స్టూలార్లమే గోచరించును సూక్ష్మదృష్టి గలవారికి మాత్రమే సూక్ష్మార్ధము 
గోచరించును సన్న్యాసమునకున్ను ఈ స్ఫ్టూలసూక్ష్మ అర్హములను (గ్రహించు 
కొనవలయును 

ఇది యుత్తరగీతలో తెలుపడమైనది స్టూలదేహ సన్యాసము అనగా 
దేహసన్న్యాసము దేహసంబంధ సన్న్యాసముచే తృప్తిని జెందకూడదు 
సంకల్పసన్న్యాసము, అనగా మానసిక సన్యాసము గల్లియుండ వలయును దీని 
వల్లను కృతార్జుడనయితినని తలంచవలదు కారణదేహ సన్యాసము 
గూడచేయవలయును అనగా అవిద్యారాహిత్యమును చేయవలయును అది 
అనాత్మ దేహేన్లియాదులలో ఆత్మభావన గలుగజేయుచుండును దానికే 
కారణదేహమనియు, మూలావిద్య యనియు, (ప్రకృతియనియు అజ్ఞాన 
మనియు పేరు ఈ సన్యాసము గలుగునప్పుడే కృతార్దుడగును అయితే 

య లు 

స్టూలదేహ సన్యాసము సూక్ష్మదేహ సన్న్యాసమునకును, సూక్ష్మదేహ 
సంబంధమగు మానసికసన్న్యాసము కారణదేహ సన్న్యాసమునకున్ను ఒక 
దానికి మజీయొకటి సహాయము గలుగజేయుచుండును నాలుగంతస్తులు 
కట్టదలచిన సౌధమునకు మొదటినుండి ఒక్కొక్కటి యేలాగున సహాయము 
గలిగియుండునో, నాల్గవ ఆ(శ్రమమగు తురీయా(శ్రమమునకు తురీయస్థితిలో 
నిలుచుటకు ఈ యొక్కొక్క సన్న్యాసమున్ను సహాయ పడుచుండును 


ఆన్తస్సంగం బహిస్పంగమాత్మసంగం పరిత్యజేత్‌ । 
సర్వసంగనివృత్తాత్మా పశ్యేదాత్మానమాత్మని ॥ 
దీనియర్హము పై నుదాహరించినదే కావున, దేహసన్న్యాసముమా[(త్రము 


చేసిన వారలు ఈ మూడువిషయములను బాగుగా జ్ఞాపకమున నుంచవల 
యును శాంతి పర్వమున ఆహారమును గురించి చెప్పినది చూడుడు 


సాయం [ప్రాతర్మనుష్యాణామశనం దేవనిర్మితమ్‌ । 
నాన్తరం భోజనం దృష్టముపవాసీ తధా భవేత్‌ ॥ 


మనుష్యులకు దైవనిర్మితమగు భోజనము - ఉదయము, సాయం 
కాలము రెండుసార్లు మాత్రమే యేర్పడినది అనగా మధ్యాహ్నము లోపల 


540 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ఒకసారియు, సాయంకాలమున ఒక పర్యాయము మాత్రమే యుండవల 
యును అట్టివాని కేలాటి వ్యాధియు నుండదు అయితే రెండువేళల తప్ప ఇతర 
సమయములలో నేమియు భుజింపని వాడు ఉపవాస ఫలమును పొందగల్లును 
అనగా ఉపవాసివంటి వాడని యర్థము 


సుశ్రుతమున చెప్పినది చూడుడు ఏ ఆహారము, మనుజుడు 
భుజించునో, అదియే శరీరేన్టియ మనస్సులుగా మారుచుండును కావున 
ఆహారమునందు జా(గ్రత్తపడిన మాత్రమే దేహము, ఇం(ద్రియములు,మనస్సు, 
బుద్ది - యివన్నియు శుద్దము లగును 


రసా(ద్రక్తం తతో మాంసం మాంసాన్మేదః (ప్రజాయతే । 
మేదసో౭_స్ట్థి తతో మజ్జా మజ్ఞాయాళ్ళు(క్రసంభవః ॥ 


భుజించిన పదార్థములు మొదట రసముగా మాణును దానినుండి 
రక్తము, రక్తమునుండి మాంసము, మాంసమునుండి మేదస్సు, మేదస్సు నుండి 
అస్టి, నరములు, నరములనుండి మజ్జ, మజ్జయను దానినుండి యీ 
యన్నింటియొక్కయు సారమగు నేడవదియైన వీర్యమనెడు పదార్థము 
తయారు ఆగుచున్నది 


మతియు చరకసంహితయందు చెప్పబడినది చూడుడు 


ఫి 


అన్నం వుంసాఇ_శితం (త్రేధా జాయతే జరరాన్నినా । 

మలం స్టనిష్ట్రో భాగస్వ్యాన్మధ్యమో మాంసతాం వ్రజేత్‌ | 

మనః కనిష్టో భాగస్ప్యాత్తస్మా దన్నమయం నపుః (మనఖ ॥ 

జీవులు భజించెడు అన్నపానాదులు జరరాగ్గివలన మూడుభాగ 
ములుగా మారుచుండును స్టూలభాగము మలమూ(త్రములుగాను, మధ్య 
భాగము రక్త మాంసములుగాను,కనిష్టభాగము మనస్సుగాను మారుచుండును 
కావున ఆహారముచేతనే స్టూలసూక్ష్మదేహము లేర్పడుచున్నవి 


మోక్షధర్మేషు నియతో లఘ్యాహారో జితే(న్రియః | 
ప్రాప్నాతి బ్రహ్మణ: స్థానం తత్పరం ప్రకృతేర్చనమ్‌ ॥ 


శ్రీనిర్వాణనిలయము 541 


మోక్షమార్గమందు (ప్రవర్తించువాడు నియమశీలుడై యుక్తాహారుడై, 
జితేన్రియుడై యుండెనేని (ప్రకృతికి పరమై, శాశ్వతమై యుండు 
పర్నబ్రహ్మస్థానమును పొందుచున్నాడు 


ఏకవారం చరేద్భైక్ష్యం న |ప్రసజ్యేత విస్తరే ॥ 

భైక్ష్యప్రసక్తో హి యతిర్విషయేప్వపి సజ్జతి ॥ 

సన్న్యాసియగువాడు ఏకకాలము మాత్రమే భోజనము చేయవలయును. 
అధికముగా తినుటయే పనిపెట్టకూడదు అధికముగా తినుటలో ఆసక్తి 
గలవాడు నిశ్చయముగా విషయవిరక్తి లేనివాడై, విషయలోలు డగును 
అట్టివానికి ఇం(ద్రియనిగ్రహ ముండదు మితాహారముయొక్క లక్షణము (క్రింద 
తెలుపబడుచున్నది 


సుస్నిగ్సమధురాహారః చతుర్జాంశ వివర్ణితః | 
భుఖ్జుతే శివసంట్రీ(ఖ్యై మితాహారీ స ఉచ్యతే ॥ 


చమురుతో సంబంధించినదియు, తీపితో గూడినదియునయిన 
ఆహారమును ఉదరముయొక్క నాల్లవభాగము ఖాళీగా నుండులాగున 
భుజించుట అనగా రెండుపొళ్లు ఆహారాది పదార్థములున్ను, పాతికపాలు 
నీళ్లున్ను, వాయుసంచారార్థమై నాల్గవభాగము ఖాళీగా నుండవలయును. 
ఆహారము ఈశ్వరప్రీతి కరమగు కార్యముల జేయుటకొజుకు నుండవలయు 
నని, భుజించెడు సమయమున భగవత్రీతికొజుకు దైవభావము గలిగియుండ 
వలయును ఈలాగున భుజించునదే మితాహార మనబడును భగవదారాధ 
నకు యోగ్య మయినది లేక భగదారాధన మయిన దనియు (గ్రహించ 
వలయును 


ఈ అకడప్రైల- 


తృతీయ పటలము 
నిర్యాణసాధన 


సత్త పురుషయో శ్ళుద్దిసామ్యే కైవల్యమ్‌ ॥ 

సత్త్వ పురుషయోః = బుద్దికిని, పురుషునకును (జీవాత్మకును), 
శుద్దిసామ్యే = శుద్దియొక్క తుల్యత్వము కలుగునప్పుడు, కైవల్యం = 
కైవల్యము (మోక్షము) కలుగును 

సత్త మనగా బుద్దియనియు, అన్తఃకరణమనియు తెలియందగినది, 
పురుషుడు అనగా జీవాత్మ యనబడును ఈ రెంటికి ఏకకాలమున శుద్ది 
కలుగునప్పుడు మోక్ష మనబడును తపస్సుచే లేక యోగాద్యనుష్టానముచే 
బుద్దియందుగల (ప్రకృతివాసన, (త్రిగుణములు, సంస్కారము, విషయవాసన- 
ఇవి యన్నియు నశించవలయును ఇది బుద్ధిమల మనిగాని, అన్నకరణ 
మాలిన్య మనిగాని చెప్పబడును ఇక జీవాత్మమల మేమనగా తాను 
శుద్ధమై,జ్ఞానస్వరూపియై పరమాత్మస్వరూపిళై యుండియు, అవిద్యాభ్రాంతి 
వలన అజ్ఞాడనియు, జనన మరణములతో కూడిన వాడనియు,పుణ్యపాప 
కర్మఫలముల ననుభవించు వాడనియు, కించిద్‌జ్ఞుడనియు తలంచుచుండు 
ను ఇదియే జీవుని యొక్క మాలిన్యము ఇది శమదమాది గుణములు గల్లి 
(బ్రహ్మనిష్పులగు గురువులయొద్ద వేదాంతశ్రవణ మనన నిదిధ్యాసములచే 
నశించవలయును 


ఇచ్చట ముముక్షువులు (గ్రహించవలసిన యొక ముఖ్యవిషయము 
గలదు అదేమనగా వర్తమానకాలములో నుండు రాజయోగు లనంబడు 
కొందు గురువులు మనస్సుతో, దానిగుణములతో, ఇం(ద్రియములతో, దాని 
విషయములతో, దేహముతో, దాని ధర్మములతో మోకు ఏమి పని గలదు? 
ఆత్మస్వరూపముపై జెప్పబడిన వాటికన్నిటికి సాక్షిగదా! దాని కీగుణము లేమైన 


శ్రీనిర్వాణనిఅలయము 543 


అంటునా? కావున ఆత్మవిచారణము చేసికొనిన చాలునని చెప్పుదురు దాని 
వలననే మోక్షమయినచో, శ్రీపతంజలి మహర్షి సత్త్యమునకున్ను, పురుషున 
కున్ను ఏకకాలములో శుద్ది గల్లునప్పుడే కైవల్యము సిద్దించునని యేల చెప్ప 
వలయును? అంతేగాక శ్రీవ్యాస, శుక, కపిల, వాల్మీక్యాది మహర్షులు చిర 
కాలము తపోధ్యానాదు లేల నొనరించవలయును? చిమ్ని పొగతో నిండియున్న 
ప్పుడు దానియందుగల దీపమేలాగున ప్రకాశింపజాలదో, ఆలాగున అన్తఃకరణ 
మాలిన్యము గట్లియుండువరకు ఆత్మ, నిరావరణముగా (ప్రకాశింప జాలదు 


అయితేఈ విషయమై పై జెప్పుబడిన గురువులుఇటులగూడ వచిం 
తురు అదేమనగా?ఆకాశమండలములో (ప్రకాశించు సూర్యుని ్రకాశముచే 
ప్రపంచములోగల శుద్దాశుద్ద వస్తువు లన్నియు (ప్రకాశించుచున్నను, 
సూర్యకిరణ ములు పై జెప్పిన వాటన్నిటిలోను వ్యాపించి యున్నను సూర్యునికి 
మంచి చెడుగులచే కళంక మేదైన గల్లునా? ఆలాగున చిదాకాశమందు జ్ఞాన 
భాస్కరుడై వెలుగుచుండు ఆత్మకు ఈ పుణ్యపాప కర్మలచేగాని, శుద్దాశుద్ద 
గుణములచే గాని ఏమియు బాధ గలుగదు సామాన్యజనులు ఈ వాక్యము 
లలో నమ్మకము గలిగి సాధారణ ధర్మనిష్టలోగల గృహస్థులయొక్క ఆచరణ 
నైనను అనుష్టింపక యున్నారు ఇందువల్ల లోకములో (బ్రహ్మనిష్పులపై, సాధువు 
లపై, సన్బ్యాసులపై, భక్తులపై విశ్వాసము గలుగకపోవుటయే గాక (బ్రహ్మ 
విద్యయొక్క యుత్కర్షత్వముగూడ తెలియకపోవుచున్నది 

అయితే వారు సూర్యుని గురించిచెప్పిన దృష్టాన్తము సరియైనది కాదు 
ఏలనన సూర్యుని కిరణము. శుద్దాశుద్ద వస్తువు లన్నిటినిలోను వ్యాపించి 
యున్నను ఆ వస్తువుల చేసూర్యుడు క్లేశము పొందుట లేదు వీరలు అట్టు 
గాదు తాహత్రయముచేతను అజ్ఞానముచేతను, రాగద్వేషాదులచేతను, 
స్తుతినిందలచేతను, ద్వంద్వములచేతను, లాభనష్టములచేతను, రుచి 
యరుచులనెడు ద్వంద్వములచేతను, తపించుచున్నారు. పై జెప్పిన ద్వంద్వ 
ములు వారి ఆత్మను తాకనిచో వారు చెప్పినది నిజము అది యంగీకరించ 
దగినదే జీవన్ముక్తుని గురించి యీ దృష్టానము వేదాంతశా(స్తములలో 


544 శ్రీ మలయాళ సద్గురు (గ్రంథావళి 


అచ్చటచ్చట కన్నట్టుచున్నది అది జీవన్ముక్తులగు (బ్రహ్మాత్మానుభవము గల 
మహనీయాత్ములను గురించి వర్లించడమైనది అయితే అట్టివారు ఎంతో 
పవిత్రాత్ములు, కరుణా స్వరూపులు, ధర్మనిష్టులై దేనినింటక నిస్సంగులై 
ంందురు 
ధా చ మలినే వస్తే రంగ శుభతరో న హి ! 

జైళనే హి కృతే శుద్దే సర్యో రంగః |ప్రసజ్ఞతే ॥ 

ఏలాగున మలినవ(స్తము రంగులో దద్దిన శుద్దముగా పట్టుకొనజాలదో, 
దానిని శుద్దముగా ఉతికినచో నే విధమైన రంగైనను ఏలాగున పట్టుకొనునో, 
అనగా రంగు వదలిపోదో,ఆలాగున బుద్దియందుగల మాలిన్యము తొలగిన 
మాత్రమే ఆత్మభావన చేయగల్లును అట్టుకానిచో,మురికివస్తము రంగు 
ఐక్యము కానటుల ఆత్మైక్యము గలుగదు 


స్వాధ్యాయాద్యోగమాసీత యోగాత్వాధ్యాయమానయేత్‌ । 
స్వాధ్యాయ యోగ సంపత్తాా పరమాత్మా ప్రకాశతే ॥ 


ఓంకార ధ్యానపరమగు జ్ఞానముచే, యోగమును పరిశీలించవలయును 
యోగసాధనచే ప్రణవధ్యాన పరమగు జ్ఞానము నభ్యసించ వలయును జ్ఞాన, 
యోగ సంబంధమగు సంపత్తులవలననే పరమాత్మ (ప్రకాశించును 
యోగమందు తపస్సు అంతర్ఫూతము 


మలినోహి యధా౭_ఇ_దర్భో రూపాలోకన్య న క్షమః ! 

తధా 2_ వఏపక్ష్యకరణ ఆత్మజ్ఞానస్య నక్షమః॥ 

ఏలాగున మలినమగు అద్దము తన స్వరూపమును (ప్రకాశింప 
జేయుటకు శక్తిలేని దగుచున్నదో, ఆలాగున పరిపక్వముచే, శుద్దముకాని అన్తః 
కరణము గలవాడు తన సాక్షాత్స్వరూప జ్ఞానమును దర్శించుటకు శక్తుడు 
కాడు 


ఆభ్యాసవైరాగ్యభ్యాం తన్నిరోధః ॥ 


శ్రీనిర్వాణనిలయము 545 


అభ్యాసవైరాగ్యాభ్యాం = దృఢతరమగు అభ్యాసముచేతను, వైరాగ్యము 
చేతను, తత్‌ = ఆ వృత్తియొక్క, నిరోధః = నిరోధము గల్లును 


దృఢమైన అభ్యాసముచేతను, శుద్దమైన వైరాగ్యము చేతను మనో 
నిగ్రహము గల్లును అనగా ఆత్మశుద్ది సిద్ధించును 


తీవ సంవేగానామాసన్న: n 


తీవ్రసంవేగానాం = త్వరలోనే, ఆత్మ(ప్రాప్తి గలుగవలయునని ఆసక్తితో 
అనుష్టానమును చేయువారికి, ఆసన్నః = సమాధి లాభము, సమాధిఫలమున్ను, 
ఈశృరదర్శనమున్ను, మోక్షమున్ను దగ్గరలోనే యుంటున్నది అనగా మోక్షము 
దగ్గరగా నుంటున్నది అనుష్టానములో ఎంత తీవ్రత గల్లియుండునో, అంత 
త్వరలోనే మోక్షమునకు దగ్గజలోనే వారు చేరుచుందురు 


వీతరాగవిషయం వా చిత్తమ్‌ ॥ 


వీతరాగవిషయం = వీతరాగులగు యోగుల చిత్తము బ్రహ్మసాక్షాత్కా 
రమును పొందుటకు సమర్ధత గలది యగును అట్టి చిత్తమే నిర్వికల్పసమాధిని 
పొందుటకు యోగ్యత గలిగియుండును అట్టి చిత్రము మాత్రమే నిర్వికల్ప 
సమాధియందు నిలకడ గల్లియుండును వీతరాగవిషయ మనగా అన్తః 
కరణములోగల సర్వరాగదోషములు తొలగిపోయిన శుద్ధమగు చిత్తమనియు, 
మనస్పనియు (గ్రహించదగినది 

తపస్ప్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగాః ॥ 

తపస్సాద్యాయేశ్యర ప్రణిధానాని=తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర 

“ప్రణిధానము(అనుమూడున్ను), క్రియాయోగాః = (క్రియాయోగము లనబడును 

1 తపస్సు, 2 స్వాధ్యాయము, 3 ఈశ్వరప్రణిధానము ఈ మూడు 
క్రియలున్ను యోగమునకు (ఆత్మజ్ఞానమునకు) సాధనములు 


1 అన్హ్తకరణములోగల దోషములను దహింప జేయుటయే తపస్సన 
బడును 2 ప్రణవధ్యానము, ఉపనిషత్సరనము, స్వాధ్యాయ మనబడును 3 


546 శ్రీ మలయాళ సద్గురు [గ్రంధావళి 


ఈళశృ్ళరునియందు అనన్యమగు భక్తి గల్గి తాను చేయు కర్మలన్నిటిని 
ఈశృరారణము చేయుటయు, ఈశ్వర ప్రణిధాన మనబడును కావున, 
తపస్సుచేతనైనను, ఉపనిషత్తుయొక్క పరనముచేత నైనను, ఈశ్వరునియందు 
అచంచలమగు భక్తిచేతనైనను ముక్తి గల్గును 

-ఈశ్వర (ప్రణిధానాద్వా ॥ 

ఈశ్వర (ప్రణిధానాత్‌ = ఈశ్చరోపసానమున, కైవల్య(ప్రాప్తి శీఘ్రముగా 
గల్లును కావున తపస్సుచేతగాని, యోగసాధనము చేతగాని, వేదాంత విచారణ 
చేతగాని, అనన్యభక్తిచేతగాని, ముక్తి లభించునని చెప్పుటలో సందేహము లేదు 
వీనియందు ఎవరెవరికి ఏది అనుస్టించుటకు సాధ్యమో దానిని 
పరిశీలించుకొనవచ్చును 


కాయే(న్లియసిద్ది రశుద్దిక్షయాత్తపస: ॥ 


తపసః = దృఢమగు తపోఇ_.నుష్టానమువలన, అశుద్దిక్షయాత్‌ = అశుద్ది 
సంజ్ఞకమై ఆవరణరూపమగు రాజస తామస మాలిన్యము నశించుట 
మూలమున, కాయేగ్దియసిద్ధిః = కాయసిద్దియు, ఇదన్రియ సిద్దియు 
(గలుగును) 


ఇత్తలి,మొదలగు పాత్రలకు కళాయి వేయవలసి యుండిన దాని 
యందు గల చిలుము మొదలయిన వాటిని శుద్ధముగా తోమిన మాత్రమే 
కళాయి పట్టును ఆలాగున రాగి మొదలగు కలశములకు బంగారు మలాము 
వేయవ లసియుండిన అదిన్ని చిలుము మొదలయినవి తోమి శుద్దపరచిన 
మాత్రమే సువర్లము అంటుకొనును కావున తపోధ్యానవ్రతాదులచే అంతః 
కరణము శుద్దమైన మాత్రమే బ్రహ్మభావనము హృదయమున దృఢముగా 
నాటుకొనును మతియు నిర్వికల్ప సమాధిసిద్దియు, ఈశ్చరునియందు గల 
అనన్యభక్తియను ఉపాసనవలన గలుగునని శ్రీ పతంజలి మహర్షియొక్క 
సిద్దాన్తము 


సమాధి సిద్ది రీశ్యరప్రణిధానాత్‌ ॥ 


శ్రీనిర్వాణనిలయము 547 


-ఈశ్వరప్రణిధానాత్‌ = ఈశ్వరుని యందు గల భక్తి విశేషములవలనను 
సర్వకర్మలు ఈశరునియందు సమర్పించుట వలనను, సమాధిసిద్దిః = 
సమాధిసిద్ది గలుగును 


ఈ సత్యము తెలియకనే ఈశ్వరభక్తి సరిగా లేనివారై తపో 
యోగసాధనలు చేయుదురు వ్యాధి యొకటియైనను, బౌషధము లనేకములు, 
సరియగు జొషధమేదైన ఒకటి దానికి విధింపబడిన పధ్యములతోడ 
అనుష్టించిన రోగము శమించును ఆయుర్వేదపు మందుగాని, యూనాని 
మందుగాని, సిద్దాషధముగాని, ఇంగ్లీషు జౌషధముగాని యుండినను విరోధ 
“మేమియు లేదు మలబద్దక నివృత్తికొణుకు పై జెప్పిన విధానము ననుసరించి 
చూర్ల్ణముగాని, భస్మముగాని, కషాయముగాని, _లేహ్యముగాని, మాత్రగాని 
యుండుటలో తప్పేమియు లేదు దుర్మలములు మాత్రము శుద్దముగ 
బహిర్గతము లయిన చాలును ఈ సత్యమును తెలియకనే కొందజు 
తపస్సుచేతనే మోక్షమనియు, యోగముచేతనే ముక్తియనియు, జ్ఞానము చేతనే 
కైవల్యమనియు నిష్కామ కర్మముచేతనే జీవన్ముక్తియు,భక్తిచేతనే ఆత్మసాక్షా 
త్కారము గలుగుననియు వాదింతురు పైజెప్పిన వానిలో దేనియందు 
విశ్వాసము గలదో అద్దానిని నాచరించిన చాలును ఈసత్యమును పతంజలి 
మునియే నిర్లయించినారు 


జన్మాషధిమం(త్ర తపప్పమాధిజాస్పిద్దయః ॥ 


జన్మౌషధిమం('త్ర తపస్ప్సమాధిజాః = జన్మము వలనను, ఓషధులవలన 
ను, మంత్రములవలనను, తపమువలనను, యోగ సమాధివలనను గలిగిన, 
సిద్దయః = సిద్దులు గలవు 


జన్మముచేతనే కపిలాదులు సిద్దు లయిరి 2 దివ్యవనమూలిక, ఘుటిక, 
పాదరసాదులచే అగస్త్యాదులు సిద్దు లయిరి దివ్యమంతత్ర ప్రభావముచే 
నారదాదులు సిద్దులయిరి తపళ్ళక్తిచే విశ్వామిత్రాదులు సిద్దులయిరి 
యోగసిద్దిచే దత్తాత్రేయాదులు ముక్తు లయిరి దీనివలన నెవరెవరికి దేని 


F36 


548 శ్రీ మలయాళ సద్గురు గ్రంధానలి 


యందు ట్రీతిగల్లుచుండునో, అది వారి జన్మాంతర సంస్కారరూపము 
ఆలాగున (ప్రేరణ చేయుచున్నదని తెలిసికొనవలయును 


తతః క్షీయతే ప్రకాశావరణమ్‌ ॥ 


తతః = పై జెప్పబడిన తపోధ్యాన యోగాదుల వలన, ప్రకాశావరణం , 
(ప్రకాశ = ప్రకాశరూపమగు ఆత్మజ్ఞానముయొక్క, ఆవరణం = ఆచ్చాదకమగు 
నజ్ఞానము, క్షీయతే = క్షీణించును 


జన్మాంతర పాపకర్మచేతను, ఇతర సంస్కారములచేతను, అవిద్య 
చేతను, ఆత్మ ఆవరణము గలిగియుండును అట్టి దోషము పై చెప్పబడిన 
అనుష్టానమువలన వదలిపోవు నప్పుడు మేఘము తొలగిన సూర్యునివలె 
నిరావరణముుగా నాత్మ (ప్రకాశించును 


ధారణాసు చ యోగ్యతా మనసః ॥ 


మనసః = మనస్సునకు, ధారణాసు = (బ్రహ్మానుసంధాన దృఢమగు 
ధారణలయందు, యోగ్యతా = అర్హ త గలుగును 


అన్తకరణము శుద్దమగునప్పుడు పరమాత్మను ధారణచేయుటకు 
మనస్సునకు యోగ్యత గలుగును 


తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్‌ ॥ 


త(త్రాఆట్టివర(బ్రహ్మమునందు,(ప త్యథైంకతానతా, (వ్ర త్యయ= 
ధ్యేయాలంబనమగు చిత్తవృత్తికి, ఏకతోనతా = ఏకాగ్రతయే, ధ్యానమ్‌ = 
ధ్యానమనబడును 


నిరావరణమగు సూర్యునియందుగాని, చంద్రునియందుగాని దృష్టి 
నిగిడించి చూచుచుండిన ఆ సూర్యబింబముగాని, చం(ద్రబింబముగాని 
మా(త్రమే గోచరించునట్టుధ్యాతయొక్క, అన్నకరణము నశించిన తనయొక్క 
ధ్యేయాకారమగు (బ్రహ్మముగాని, ఈశ్వర స్వరూపముగాని, ఇక ఏదైన యుపా 
సనామూర్తిగాని మాత్రమే కన్పించెడు స్థితిగల్గిన ధ్యానము రూఢిపడినటుల 


శ్రీనిర్వాణనిలయము క్‌49 


నిశ్చయించుకొనవచ్చును ఆకాశమందెచ్చటైనను మబ్బుండి సూర్యచంద్రాదు 
లకు అడ్డువచ్చినప్పుడు ఆ సూర్యచం(ద్రబింబాదులు ఏలాగున మరుగుపడు 
చుండునో, ఆలాగున హృదయాకాశమున ఏదైన సంకల్పము లుండుటచేతనే 
ధ్యేయాకారమగు యాత్మ మరుగుపడుట జరుగును 


మానవ హృదయము మూడువిధములుగా నుండును ఆకాశ మేలా 
గున వర్ష శరత్‌ వసంతాది బుతుభేదములచే భిన్నముగా నుండునో, అనగా 
వర్షకాలమున దట్టముగా మబ్బు ఉండుటచే సూర్యచంద్రులు బొత్తిగా కనిపిం 
చరు శరత్కాలమున తెల్లనిమబ్బు ఉండుటచే సూర్యచంద్రులు అప్పుడప్పుడు 
కొంచెము కొంచెముగా కనుపింతురు వసంతకాలమున ఆకాశము స్వచ్చ 
ముగా నుండుటచే సూర్యచంద్రులు స్పష్టముగా కనుపింతురు ఆలాగున కేవల 
అజ్ఞాని హృదయములో ప్రపంచవాసనలు నిండి నిబిడీకృతమై యుండుటచే 
ఆత్మ, ఈశ్చరుడు అని భావనయే గలుగదు జిజ్ఞాసావస్థ గలుగునప్పుడు 
ధ్యానమందు, ఏకాన్తమందు, ఆత్మవిచారణయందు డైవభావము పరోక్షముగా 
స్పష్టముగా నున్నట్టు భావన గల్గును ఒక్కొక్కప్పుడు కలుగ కనే పోవచ్చును 
హృదయమున నిర్వాసనస్థితి గల్గి ధ్యానమందు నిరూఢత్వము గలుగునప్పుడు 
విస్పష్టముగ ఆత్మయు లేక ఈశ్వరుడు గోచరించును దృఢమయిన 
యనుభవము గురించియు, ఇప్పుడు నిర్వాణస్టితిని బడయుటకు తగిన సాధన 
స్థలమును గురించియు, సాధన పద్దతిని గురించియు సంగ్రహముగా తెలిపెద 
ఇది శ్రీకృష్ణభగవానులు గీతలో తెల్పినది 

శుచౌ దేశే ప్రతిష్టావ్య స్థిరమాసనమాత్మనః । 

నాత్యుచ్చితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్‌ ॥ 

తటైకా(గ్రం మనః కృత్వా యతచిత్తేన్రియ(క్రియః । 

ఉపవిశాస్యసనే యళ్య్యాద్యోగమాత్మవిశుద్దయే ॥ 

పరిశుద్ధమైన స్థలంబున మిక్కిలి యెత్తుగా నుండనిదియు,మిక్కిలి 
పొట్టిగా నుండనిదియు, దర్భల పైన చర్మము (కృష్ణాజినము లేక పులిచర్మము), 
ఆపైన వస్త్రము గలిగినదియు, స్థిరమైన ఆసనమును తన నిమిత్తము 


550 శ్రీ మలయాళ సద్గురు [గ్రంధావళి 


వేసికొనవలయును ఆ స్థిరాసనమందు కూర్చుండి మనస్సును నిశ్చలముగాజేసి 
మనస్సుయొక్కయు, ఇంద్రియముల యొక్కయు వ్యాపారము లేనివాడగుచు, 
ఆత్మ విశుద్దికొణకు యోగసాధనము (పరబ్రహ్మ  ధ్యానమును) 
అభ్యసింపవలెను 


దీని యందు ధ్యానము చేయువారికి శుభ్రమగు ప్రదేశ మావశ్యకమని 
తెలుపడమైనది స్రీలు, పురుషులు,సంసారులు మొదలగు వారందటికి 
నుపయోగపడ వలయునని తలంచియే శ్రీకృష్ణభగవానులు అట్టు చెప్పడమె 
_నది. కొందు నిర్జన (ప్రదేశము, దేవాలయము, నదీతీరము,పర్వతగుహ 
మొదలగువానిని తెలిపియున్నారు మరల ఆసనము స్థిరముగా నుండవలయు 
నని తెలిపిరి పద్మాసనాదులలో ఏదైన నొక ఆసనమున ఎక్కువసేపు ఉండు 
లాగుననున్ను, ఆసనమునకు ఉపయోగ పరచెడు పీఠము మొదలయినవి 
యుండిన అవి కదలనివిగాను ఉండవలయును 


సమం కాయళిరో(గ్రీవం ధారయన్నచలం స్థిరః । 
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్సానవలోకయన్‌ ॥ 


శరీర శిరః కంరములను సమముగాను,నిశ్చలముగాను ధరించుచున్న 
వాడగుచు సుస్థిర స్వభావము గలవాడై తన భ్రూమధ్యమును చూచి ఇతర 
దృశ్యములును దేనిని చూడని వాడగుచు ధ్యానపరుడై యుండవలయు శిరః 
కంరహృదయములను చక్కగా వంకర లేకుండా నిల్సినమాత్రమే సుషుమ్నా 
నాడి బుజుత్వము గలిగియుండును అట్టుండు వారికి ఇతర సంకల్పములు 
ఏమియు గలుగవు అభ్యాసకాలమున చిత్తము చలింపక యుండుటకు 
(భూమధ్యము చెప్పినను రాగా రాగా భ్రూమధ్యము మొదలగు (ప్రదేశములను, 
మనస్సు మొదలగు వృత్తులను ప్రకాశింపజేయు సాక్షియైన తన స్వరూపమందే 
మనస్సును నిలుపవలయును అనగా స్వస్యరూపస్థితిలోనే నిలుకడగల్లి 
యుండవలయును అచ్చట జీవాత్మను పరమాత్మస్వరూపునిగా భావించ్త 
వలయును 


శ్రీనిర్వాణనిలయము 551 


మృద్వాసనే సమాసీనో జితచిత్తేన్రియ క్ల్షమః 1 
ఓమిత్యుచ్చారయేత్తావన్మనో యావత్రసీదతి 1 


మెత్తని యాసనముపై కూర్చుండి,యిం(ద్రియాది వృత్తులను నిశ్చల 
ముగా చేసుకొని, మనస్సు లీనమై (బ్రహ్మాకారమగు పర్యన్తము ఓంకార 
మషన్రమును పరమాత్మపరముగా భావనచే ధ్యానించవలయును మెత్తని 
ఆసనములో కూర్చుండనిచో పాదమునకు నొప్పి తగులును అఇభైైన 
అప్పుడప్పుడు కాలు మార్చుకొని యుండవలసివచ్చును అది నిశ్చలత్వమునకు 
హానికర మగును. మజియు గీతలో ధ్యానముయొక్క పరమకాష్టను బోధించిన 
భాగమునున్ను చూడుడు 

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ । 

మూర్హ్యాధాయాత్మనః (ప్రాణమాస్థితో యోగధారణామ్‌ ॥ 

సకలేన్రియములను చక్కగా నియమించి, మనస్సును హృదయము 
నందు నిరోధించి, తన ప్రాణమును మూర్దస్థానమునందుంచి, యోగస్టెర్యము 
నాఆ(శ్రయించిన వాడగుచో సర్యోత్తమమయిన గతిని పొందుచున్నాడు 

ఓమిత్యేకాక్షరం (బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్‌ | 

యః ప్రయాతి త్యజన్లేహం స యాతి పరమాం గతిమ్‌ ॥ 

(బ్రహ్మవాచకమయిన “ఓమ్‌”అనునట్టి యేకాక్షరమును ఉచ్చరించు 
చున్న వాడై నన్ను (పరమాత్మను) చింతించుచున్నవాడై శరీరమును ఎవడు 
విడుచుచు ఎవడు పోవుచున్నాడో అతడు సర్వోత్తమమైన మోక్షమును 
(విష్ణుపదమును) పొందుచున్నాడు “ఓమిత్వేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామ 
నుస్మరన్‌” అని చెప్పుటచే ప్రణవమును మాత్రము ఉచ్చరించిన చాలదనియు, 
“మామనుస్మరన్‌” (ప్రణవార్థమగు పరమాత్మనుగూడ భావన చేయుచుండ 
వలయుననియు తెలుపబడినది అలాగున చేయని కారణముచేతనే 
ప్రస్తుతము ప్రణవోపాసనా పరులై కొందజుండినను పూర్వబుసులస్టితి వీరికి 
కలుగక పోయినది మందుమా(త్రము కూర్చి గుండువేయక కాల్చిన 


552 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


మరఫిరంగి ధ్వనిని మాత్రము గలుగజేయునేకాని లక్ష్యము నెట్టు భేదింప 
“జూలదో, లోపల గింజలేని వట్టి టెంకలనుమా(త్రము ఎన్ని నాటినను తరువై 
ఫలపల్లవ పుష్పాదులను ఎట్టు ఇవ్వజాలవో, ఆలాగున ప్రతిమం(త్రమున్ను దాని 
అర్థమగు దైవభావముతో కలిపి జపించనిచో, స్మరించనిచో, దానివలన 
గలిగెడు ఫలమునుగూడ పొందజాలరు మజీయు యోగశా(స్తమున విధించిన 
విధానమునుగూడ తెలిపెద 


త్రిరున్నతం స్టాప్య సమం శరీరం హృదీ(న్లియాణి మనసా సన్నివేశ్య | 
(బ్రహ్మోడుపేన ప్రతరేత విద్వాన్‌ స్రోతాంసి సర్వాణి భయావహాని ॥ 


సాధకుడు హృదయము, కంరము, శిరస్సును కొంచెము పైకి ఎత్తుగా 
నుంచి, శరీరమును సమముగా చేసికొని ఇన్దియముల నన్నిటిని మనస్సుతో 
సహ ఆత్మయందు నిలిపి ఓంకారధ్యాన మనెడు నావచే సర్వ భయములకు 
హేతువులయిన సంసార (ప్రవాహముల నన్నింటిని దాటవలయును 
“బ్రహ్మోడుపము” అనగా పర్నబ్రహ్మధ్యానము లేక తద్భావనారూపమగు 
నావయని (గ్రహించుకొనవయును 

సమే శుచౌ శర్కరవహ్ని వాలుకా 

వివర్ణితే శబ్ద జలాశయాదిభిః । 


మనో౭_నుకూలే న తు చక్షు పీడనే (నేత్ర) 
గుహానివాతాశ్రయతో (ప్రయాజయేత్‌ ॥ 


ఇప్పుడు (బ్రహ్మనిష్టుని నివాసస్టలమునుగూర్చి తెలుపబడుచున్నది శుచి 
యయినదియు, సమమయినదియు, వేడిగల గులకరాళ్ళు, అగ్ని, వేడియిసుక 
లేనిదియు, మంచిపక్షుల మనోహర ధ్వనులు గలదియు, మంచి జలాశయా 
దులతో కూడినదియు, ఎచ్చట చూచినను మనస్సునకు అనుకూల 
మయినదియు, నేత్రవికార మయిన రూపములు ఏవియు లేనిదియు, చల్లని 
అనుకూల మయిన వాతావరణము గలదియు నగు గుహాదులతో కూడిన 
స్థలము నేర్చరచుకొనవలయును 1 గోమయముచే అలకబడిన రేగడమట్టి 


శ్రీనిర్వాణనిలయము 553 


గలది శ్రేష్టము 2 కాంక్రీటు, సిమెంటుగలది మధ్యమము, 3 రాళ్ళుగలది 
అధేమము, దీనియందు శరీర తేజస్సును ఆకర్షించెడు గుణమున్నది మట్టి 
శరీర దోషమును ఆకర్షించి తేజస్సును వృద్దిచేయు గుణము గలిగియున్నది 

శుద్దే చిత్తే చిదానందస్స్యయమేవ (ప్రకాశతే । 

త(ద్రహ్మా౭_హమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే n 

అన్తఃకరణములోగల సకల మాలిన్యములు నశించిన చిత్తమందు 
జ్ఞానస్వరూపియగు ఆత్మ స్వయముగానే ప్రకాశించును అట్టి యాత్మవస్తువునే 
బ్రహ్మముగా తెలిసికొనినవాడు సమస్తబంధముల నుండి విముక్తుడై 
బ్రహ్మపదము నొందును. 


ఆనాత్మభూతే దేహాదావాత్మబుద్ధిస్తు దేహినామ్‌ । 

సా ౬_విద్యా తత్మృతో బంధ స్తన్నాశే మోక్ష ఉచ్యతే ॥ 

అనాత్మభూతములగు దేహాదులయందు ఆత్మబుద్ది యేది గలదో 
అదియే జీవులకు అవిద్య యని చెప్పబడును దానివలననే బంధమున్ను 
గలుగుచున్నది అది ఎప్పుడు నశించునో అప్పుడు మోక్షము గల్గును 

ముక్తిస్తు బ్రహ్మతత్త్వస్య జ్ఞానాదేవాస్య నాన్యధా । 

స్వప్రబోధం వినానైవ స్వస్వప్నా హీయతే కధమ్‌ ॥ 

-ఈముముక్షువు అయినవానికి (బ్రహ్మతత్త్వజ్ఞానము యొక్కదానిచేతనే 
మోక్షము గల్లును. మరి దేనివలనను ముక్తి సిద్ధించదు ఎట్లనగా, కలలో కనిన 
వస్తువు లన్నియు నశ్వరములను జ్ఞానము జా[గ్రదవస్థకు వచ్చిన పిమ్మట 
మాత్రము గదా గల్లును ? 

దృక్స్వరూపే స్థిరం కుర్యాదదృశ్యం దృశ్యమేవ హి । 

తదేవ త్వం విజానీయాద్‌జ్ఞానం జ్ఞేయం పరంపదమ్‌ ॥ 

అట్టి దృశ్యరహితమగు (బ్రహ్మాకారస్థితి యెటుల గల్లునో, దానియొక్క 
స్థితి ఇచ్చట తెలుపబడినది దృక్వరూపమగు తన యాత్మయందు నిలకడ కల్లి 


554 మలయాళ సద్గురు గ్రంధానళి 


శీ 
భావించిన ఈ దృశ్యమంతయు అదృశ్య మగును అనగా వివర్త వాదదృష్టితో 
చూచినప్పుడు ఈ దృశ్యము గూడ (బ్రహ్మముకన్న అన్యము కాదను జ్ఞానము 
గలుగును అదియే నీయొక్క యధార్థ స్వరూపము. అదియే జ్ఞానము 
జ్ఞేయము, పరమ పదమనియు తెలిసికొనుము వివర్తవాదమనగా 'రజ్ఞుసర్బన్యా 
య మని (గ్రహించుకొనవలయును 


(ప్రజ్ఞామాత్రమిదం సర్వం నావ్యద స్తీతి నిశ్చయః ! 
తేదేవ త్తం తదేవ త్వం తదేవ త్వం మహామునే! ॥ 


ఈ కనిపించెడు దృశ్యమంతయు ప్రజ్ఞామాత్ర స్వరూపమే అనగా 
జ్ఞానస్వరూపమే అట్టి జ్ఞానమునకు అన్యమయినది మజియొకటి కొంచెమైనను 
లేదని వేదాంత (శ్రవణ, గురువాక్యమనన, నిదిధ్యాసనలచే నిశ్చయించు 
కొనుము ఓ మహామునీ! గొప్పమనన శీలుడా! యధార్దముగా అదియే నీవు, 
అదియే నీవు, ఈ విషయములో సంశయింపకుము 


EE tr 
శివజీవైక్యము 


శ్రీ సీతారామాంజనేయములో జీవన్ముక్తుని స్థితిని గుతించిన ఈ 
క్రిందిపద్యముల నిజార్థమును తెలిసికొనక, సంసారములో విషయములతో 
గూడియుండినను జీవన్ముక్తుని అయ్యది ఏమియు చేయజాలదని వచించుచు 
ఈ (క్రిందవాయబడు రెండు పద్యములను చదువుచుందురు 


శివజీవైక్య సమాధి జెందు విలసచ్చిన్మాత్ర తత్త క కంబు దా 
నవలీలం గని పూర్ణుడై పిదప మాయాసంసృతిం జెందినం 
దవులన్నేర్చునె యోగి పాలు పెరుగై (ద్రచ్చంగ వేజైన యా 
నవనీతంబిక జిల్లలో గలియునే నానా ప్రకారంబులన్‌ ॥ 


ఆత్మజ్ఞాని గృహస్థాశ్రమములో ఉండినప్పటికిని బద్దుడు కాడనియు, 
అతనిమనస్సు విషయములలో కలియదనియు తెలుపబడినది పాలును 


శ్రీనిర్వాణవిలయము 555 


పెరుగుచేసి తరచితీసిన వెన్నపూస మరల మజ్జిగలో నుండినను దానిలో 
కలియదని దృష్టాన్తముగా తెలుపడమైనది ఇది (బ్రహ్మనిష్ణు లందతిచేతను 
అంగీకరింపదగిన విషయమే వారివారి సంస్కారముల ననుసరించి కొందణు 
(బ్రహ్మచర్యాశ్రమములో నుండియు, మజికొందజు గృహస్టాశ్రమములో 
నుండియు, మణికొందణు వానప్రస్థాశ్రమములో నుండియు, ఇక కొందణు 
సన్న్యాసాశ్రమములో నుండియు ముక్తులగుదురు అయితే ముక్తులయిన 
వారందణును (ప్రకృతినుండి దూరులు, (ప్రాకృతవిషయములు వారికుండవు 
మనస్సు పరిణామము గలుగక విషయములలో (ప్రవృత్తి గలుగదు 


మజియు ఆత్మజ్ఞాని విషయమును విషము వలెనె తలంచును మంచి 
పదార్హ మయినను విషయుక్తమై యుండునని తెలిసిన ఎవరును భుజింపరు. 
తెలియకనే భుజింతురు మజ్జిగలోనుండు వెన్న దానిలో కలియనటుల 
నుండునని దీనిసారము అగుచో దానిలో కలిసిపోయినదానిని వెన్నయని 
ఎటుల చెప్పవచ్చును? తెల్లని సున్నమున్ను వెన్నయు నొకేవిధముగా 
నుంటున్నవి తెల్లసున్నము _ నీటిలో కరిగిపోవును ఆలాగున నిజముగా 
ఆత్మజ్ఞానము గలవారైనచో విషయరహితులై యుందురు విషయములలో 
విలీనమయిన స్వభావము గలవారైనచో పేరుతోను, రూపముతోను ముక్తులు 
అని చెప్పవచ్చునుకాని అది వేదాంతశా[స్త సమ్మతము కాదు 


జీవన్ముక్తుని గుణించి యు, బద్దాత్ముని గుజించియు చెప్పునప్పుడు 
శాస్త్రము కాలిన కుండను, కాలని కుండను దృష్టాన్తముగా నిరూపించియున్నది 
దానినిపక్వాపక్య ఘటములుగా వర్ణించడమైనది కాలిన కుండ నీటిలోనుంచిన 
కరుగదు. కాలని కుండ నీటిచేతడిసిన, లేక నీటిలో నుంచిన కరుగును కుండ 
కావలసియుండిన కుమ్మరివారి ఆవములో అగ్నియందు కాలవలయును 
పచ్చికుండ అట్టి స్థితిని పొందలేదు అందువల్లనే నీటితో సంబంధపడునప్పుడు 
తన స్వరూపము లేకపోవుచున్నది 


సైజెప్పిన “శివజీవైక్యి” మను పద్యము నాధారపరచుకొని కొందరు 
గురువులు బ్రహ్మనిష్పుల వర్తనమునుండి చెడువృత్తులలో విషయ ప్రవృత్తిలో 


556 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావలళి 


నుండియు" తమకు బంధము లేదని ప్రలాపము చేయుచుందురు దీనివల్ల 
విద్యావంతులకున్ను, (ప్రజ్ఞావంతులకున్ను గౌరవనీయులకున్ను సాధువులపై, 
సన్న్యాసులపై, గురువులపై విశ్వాసము లేకపోవుచున్నది ఈ తృతీయాశ్వాస 
మున ఈ అమనస్కమున ఆద్యంతము గల వాక్యములను విచారణచేయక 
పోవుటచేతనే యిట్టి ప్రమాదము గలుగుచున్నది (బ్రహ్మనిష్ణుడు నిర్విషయుడని 
యు, నిస్పంగు డనియు, (ప్రకృతిదోష రహితుడనియు, జితేన్దీియుడనియు గల 
పద్యములను సమన్వయపరచి చింతన చేయకపోవుటచేతనే ప్రమాదము గలుగ 


చున్నది 
చారువివేకి యసార మహాసంసారము జెంది యసంగత నుండున్‌ 
నీరజప[త్రము నీరము నేప్రాద్దారయ నంటియు నంటనిభంగిన్‌. 


ఈ పద్యములోనే “సంసారము జెంది యసంతగత నుండున్‌ అను 
పద్యమును దీర్ణముగా నాలోచించిన నిజార్థమును తెలియగలరు “అసంగత 
నుండున్‌' అను పదమువలననే సంస్కారబలముచే గృహస్థాశ్రమములో 
నుండినను విషయముల నంటకనే యుండునని స్పష్టముగా తెలియుచున్నది 


అదెటులన దృష్టాన్తముగూడ నిరూపిత మాయెను తామరాకు నీటిలో 
నుండినను జలముతో నంటక యుండునటుల ఉండునని నిరూపింపబడెను 
అయితే నీరు అంటుచుండిన దానిని తామరాకని ఎటుల నమ శవచ్చును? అది 
తామరాకు కాదు మతియొక ఆకుగా నుండవచ్చునని నిశ్చయించు 
కొనవచ్చునుగదా? మాలో ఎవరైనా పద్మసరోవరమునకు వెళ్ళి ఆకుపై 
చేతితోగాని, చెంబుతోగాని నీళ్లను పోసి చూడుడు లేక వాన కురియునప్పుడు 
ఆ సరస్సునకు వెల్లి పద్మప(త్రమునకు దగ్గర వెళ్ళి చూడుడు అప్పుడు మోకిది 
స్పష్టముగా తెలియగలదు ఆకుపై పడిన జలబిందువులు ముత్యములవలె 
ఆకుపై నిలువక జారిపోవుచుండును అలాగున జీవన్ముక్తుని హృదయమున ఏ 
విషయములున్ను అంటజాలవు ఇదియే ఉత్కృష్టమైన వేదాంతశా(స్తము 
ఉపదేళించెడు రహస్యము 


శ్రీనిర్వాణనిలయము క్‌5్‌7 


అట్టి నిస్ఫంగులై, పవి(త్రాత్ములై, జ్ఞానాత్ములై, అమృతాత్ములై 
యుండవలసినవారిలో దుర్విషయదోషములు కనిపించుటచేతనే బ్రహ్మవిద్య 
యందు గొప్పవారికి విశ్వాసము లేకపోవుచున్నది ఇందువలననే బ్రహ్మవిద్య 
పతన మొందుచున్నది అందువలన గొప్పవారు తరించకపోవుట యే గాక 
నిస్సహాయులై తరణాసక్తిగల జిజ్ఞాసువులకు ఏ విధసహాయమున్ను చేయక 
పోవుచున్నారు అందువలన గృహస్థులున్ను,శుభేచ్చ గలవారున్ను తరించకపోవు 
చున్నారు ఈ దోషము నివర్తించిన మాత్రమే (బ్రహ్మవిద్య యుద్దరింపబడును 
అప్పుడే భారతదేశము పూర్విక బుషి కాలమువలె (బ్రహ్మజ్ఞానముచే శోభాయ 
మానమై యుండును దీనికి ప్రతిముముక్షువున్ను, సాధువున్ను, సన్నాసి 
యున్ను, గురువున్ను, ఉపదేశమును బడసిన (ప్రతి (స్తీ పురుషుడున్ను 
కంకణబద్దులై తన జీవితములో ఏలాటి లోపము గలుగక వర్తించులాగున 
దృఢవ్రతమును ధరించుకొనవలయు ఇదియే నిజమగు గురుసేవయు, 
దైవసేవయు, లోకసేవయు అగును అట్టివారు పరమ బుషులయొక్కయు, 
సర్వేశ్య్వరునియొక్కయు అనుగ్రహమునకు పాత్రులై ఈ జన్మమునే 
తరింతురు ఈ విషయమై ఈ తృతీయాళ్వానమున చెప్పిన పవిత్ర 
పద్యములను చూడుడు 


కొందజణాత్మతత్త్వము నెణుంగుదు మటంచు 
గర్వులై నిక్కి చిత్తనిగ్రహము లేమి 

నుపరతి సుఖంబు గానక విపుల విషయ 
రాగలోలత జెడుదురూరక మహాత్మ! 


జ్ఞానవిజ్ఞానయుతుడయ్యు సంతతంబు 
నాత్మభావన లేకున్న యతని యింద్రి 
యంబులు మనంబు తమకు వశంబు జేసి 
విషయసుఖముల చవిజూపి వెతల బెట్టు. 


ఆత్మతేజంబు వీక్షించు నతని మాన 
సేంద్రియంబులు చేష్టల నెడల విడిచి 


558 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధావళి 


యొదిగి చెదరక కదలక యూరకుండు 
సింగముల గన్న మృగముల భంగి ననఘ! 


చక్కెరయును లవణంబును 
గ్రక్కున నుదకములయందు గరగినరీతిన్‌ 
మిక్కిలి తమ గను ఘనమది 
చొక్కు చునానందజలధి సుడిసి నళించున్‌. 


ఇతరసంకల్పములు లేక యెపుడు దాను 
సచ్చిదాత్ముడనని సుప్రన్నవృత్తి 

దన్ను గనువాని చిత్తంబు దనకుదాన 
పాలియు దనయంద నింధనానలము పగిది. 


ఇనుడస్తమించు తతి నా 

తని కిరణము లతనితోడ దగ జనురీతిం 
బెనుమానసంబు పొలిసిన 

మునుకొని తద్దయమ వికారములు పొలియుగడున్‌. 


వనితానందన చందవాది విషయా(వాతంబులం బొంది చ 
య్యన నంతంతకు జొక్కు నెమ్మనము (బ్రహ్మానందవారాళి వా 
సన యొక్కించుక సోకనేని బ్రవినాశంబొందు నానా(ద్రు పు 
షృనటద్భృంగము చంపక (ప్రసవసంప్పర్నాప్తి గూలుం గతిన్‌ . 


ఈ పద్యముల యర్థము సీతారామాంజనేయములో చూచి (గ్రహింప 
వచ్చును ఇచ్చట వ్రాయబూనిన (గ్రంధము పెరుగునని తలంచి విడువబడి 
నది ఆత్మజ్ఞానియందు విషయములుగాని, వృత్తులుగాని, విషయ సంకల్ప 
ములు గాని గల్లుట కవకాశము లేదని పై తెల్పిన పద్యములచేతనే మీరు 
తెలిసికొనవచ్చును సామాన్యముగా ఆత్మసాక్షిగా నుండుటచే విషయములు, 
వృత్తులు, సంకల్పములు, దృశ్యములు గావున ఆత్మకు బంధము లేదని 
సాంఖ్యవిచారకులు, అనగా పంచీకరణ (ప్రవర్తకులే చెప్పెదరు అసలు 


శ్రీనిర్వాణనిలయము 559 


సాంఖ్యము కపిల మహర్షిది, ఆ మహానుభావుడు మూడు గుణములు నశించ 
వలయునని యుపదేశించెను అంతియే గాదు (ప్రకృతినుండి విముక్తిని పొంద 
వలయుననియు చెప్పెను దానికొజుకే దీర్హకాలము పాతాళమువంటి గుహలో 
తప మొనర్భ వలసి వచ్చెను 


ఇప్పుడు పంచీకరణమును మాత్రము తెలిసికొనిన చాలుననియు, 
గుణములకున్ను ఆత్మకున్ను ఏసంబంధము లేదని చెప్పువారు ఏర్పడిన 
ప్పటినుండియు వేదాంతమునకు పతనము గల్లెను వీరు వేదాంతశా[స్తములో 
సగముమా(త్రమే వెళ్ళి అనగా దృగృశ్యముల విచారణమా(త్రమే చేసిరి 
దృగశ్యముల ఏకత్సమును చేయలేదు “నేతి నేతీతి” వాక్యములచే 24 
తత్త్వములను, కొందరి మత (ప్రకారము 25 తత్తములను మాత్రమే శోధించి 
విడిచిపెట్టిరి ఇది అధ్యారోపవాదము వణికే చెల్లును మరల అపవాద 
వాదమార్గమును శోధించకపోయిరి ఇది దృశ్యమును దృక్కులో (ఆత్మలో) 
లయపరచెడు మార్గము అప్పుడు అంతయునొక (బ్రహ్మమా(త్రముగానే 
యుండును బ్రహ్మమునందు (ప్రకృతిగాని, తద్గుణములు గాని, సంకల్పములు 
గాని, సంస్కారములుగాని యుండవు అట్టి దృఢాభ్యాస బలముచే దృశ్యమును 
గూడ ఆత్మస్యరూపముగా (దైవరూపముగా) చూచుశక్తి గలుగునప్పుడు 
దైవమున కన్యముగా మతియేమియు నుండకూడదని తలంచి దృశ్యరాహిత్య 
మొనర్చును. ఇదియే వేదాన్తము, ఇదియే పరమాదై తము అని ముముక్షువులు 
(గ్రహించుకొనవలయును 


ఉత్సవములుగాని, గొప్పసభలుగాని జరుగుచున్నప్పుడు (ప్రారంభమున 
ధ్వజారోహణమును చేయుదురు ధ్వజస్తంభముపై ఎంత వరకు తనమత 
చిహ్నమగు జెండా యుండునో అంతవరకు ఉత్సవము పూర్తికాలేదనియు, 
ధ్వజావరోహణము చేయునప్పుడే ' అయ్యది పూర్తియయినదియు ఎటుల 
గ్రహించుకొనవచ్చునో, అదియే అధ్యారోప అపవాదములయొక్క గుర్తులని 
(గ్రహించుకొవచ్చును మతియు ప్రాతఃకాలములో తనయొక్క ఛాయ 
దీర్హముగా కనుపించినను సూర్యుండు పైకి రాగా రాగా తన నీడయు 


560 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధావలి 


క్రమక్రమముగా తగ్గుచు సరిగా మధ్యాహ్నమునకు నీడ యేలాగున లేకపోవునో, 
అలాగున ఆధ్యారోప, అపవాదములయొక్క ధర్మమని విజ్ఞాలు (గ్రహించుకొన 
వలయును ఈ విషయమై వేదాంతడిండిమము ఘోషించినది జూడుడు 


పరమే (బ్రహ్మణి స్వస్మిన్‌ ప్రవిలాప్యాఖిలం జగత్‌ । 
గాయన్నదై కతమానన్దమాస్తే వేదాంతడిండిమః ॥ 


పరబ్రహ్మమైన తనయందు నిఖిల ప్రపంచమును లయింపజేసి 
విద్వాంసుడు అద్వెతానందమును గానము చేయుచున్నాడని వేదాంతభేరి 
ధ్వనించుచున్నది 


('ప్రతిలోమానులోమాభ్యాం విశ్వారోపాపవాదయోః । 
చిన్తనే శివ్యతే తత్త మితి వేదాంతడిండిమః ॥ 


ప్రతిలోమానులోమములచేత (ప్రపంచముయొక్క అధ్యారోపాపవాదము 
లు చేయగా శేషించినది తత్వమని వేదాంతడిండిమము ఇచ్చట భావము 
'అధ్యారోపాపవాదాభ్యాం జ్ఞాతవ్యస్తత్ష్య నిర్లయః” అను ప్రకారము ప్రపంచము 
యొక్కఅధ్యారోపాపవాదములచేత  తత్త్వనిర్ణయము చేయవలయును 
అధ్యారోప మనగా - “శుక్తికాయాం రజతవత్‌, రజౌ సర్పవత్‌, స్థాణౌ పురుషవత్‌ 
నిషపంచాత్మ వస్తుని ప్రపంచారోపః ” అర్ధము - ముత్తెపు చిప్పలను చూచి 
వెండి యనుకొన్నట్టున్ను, రాత్రిలో (త్రాడునుచూచి సర్పమనుకొన్నట్టున్ను, 
స్థాణువును అనగా కొయ్యస్తంభమును జూచి పురుషుడు అనుకొన్నట్టున్ను 
పరమాత్మను చూచి ప్రపంచ మనుకొనుట ఈ అధ్యారోపము అజ్ఞానమువలన 
గల్గును అనగా వస్తుస్వరూపమును తెలిసికొనలేక ఆవస్తువునే ప్రపంచముగా 
భావించుట యని భావము అపవాదమనగా శుక్తికయందు రజతమున్ను, 
రజ్ఞావునందు సర్పమున్ను, స్థాణువునందు పురుషుడున్ను ఎట్టు లేవో అట్టుగానే 
నిష్పపంచాత్మయందును ప్రపంచము లేదను కొనుట అనగా కారణ 
వ్యతిరేకముగా కార్యముండదు గనుక సచ్చిదానంద స్వరూపాత్మయందు 
అనృత, జడ, దుఃఖరూప (ప్రపంచము లేదనుకొనుట యని భావము “యా 


శ్రీనిర్వాణనిలయము 561 


మా, సా మాయా,యా న విద్యతే సా అవిద్యా” అను వ్యుత్పత్తిని బట్టి, యా = 
ఏది, మా = లేదో, సా = అది, మాయా = మాయ యనబడును యా = ఏది, 
న విద్యతే = లేదో, సా = అది, అవిద్యా = లేనిది, అను అర్థము(ప్రకారము 
మాయ లేనిది కనుక మాయాకల్పిత జగమున్ను లేనిదే అయియున్నది 
ప్రతిలోమ మనగా క్రిందినుంచి పైకిపోవుట, అనగా ప్రపంచమును నిరసించి 
(బ్రహ్మమును మిగుల్చుట, అనులోమమనగా పై నుంచి క్రిందికివచ్చుట, 
అనగా(బహ్మమునందు ప్రపంచమును ఆరోపించుట కాబట్టి ఇట్టి 
అధ్యారోపాపవాదముల చేతను విచారణచేయగా “నేతి నేతి” అను 
అతద్వ్యావృత్తిరూపముగా ప్రపంచమును నిరసించగా మిగులు నదియే 
తత్త్వము అనగా ఆత్మవస్తువు అని భావము అతద్వ్యావృత్తి యనగా, అతత్‌ = 
ప్రపంచము, వ్యావృత్తి=దాని నిరసనము అని అర్హము 


దంతిరూపంబుచే నొప్పు దారుపరయ 
దారు వగుగాక పరికింప దంతియగునె 
విశ్యరూపంబుచే దోచు విష్ణుమూర్తి 
విష్ణుడగుగాక పరికింప విశ్ళమగున? 


వారణమంచు భ్రాంతు డగువానికి దారువు తోపదా(క్రియన్‌ 
దారువటంచు గాంచు విహితజ్ఞానకుం బరికింప గల్నునే 
వారణమట్టు సర్వమనువానికి బ్రహ్మము గానుపింప ద 
ట్లూరక (బ్రహ్మమందు గను యోగికి సర్వము గల్లి తోచునే ? 


ఘటశరావాది మృత్కార్య జాతంబుల 

నెంచి మృత్తికయని కాంచు పగిది 
నమల కుండల కిరీటాది భూషణముల 

స్వర్తంబని యెణుంగు చందమునను 
నసికుంతశూలచ(క్రాదికంబుల నెల్ల 

నినుమని యరసి కన్లానినభంగి 
బలుపారు ఫేనబుద్భ్బుద తరంగంబుల 


562 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


మంచినీరని విలోకించు రీతి 


దనరు బహువిధపటముల తంతు వనుచు 
దెలియు కైవడి మొదలి సందియము విడిచి 
(భ్రాన్తిని దొలంగి సర్వంబు బ్రహ్మమనుచు 
సుఖముగా సంతతంబును జూడు మనఘ! 


ఇప్పుడు ఈ వ్యాసము ముగియింప దలంచుటచే యోగశాస్త కర్త 
యగు శ్రీ పతంజలి మహర్షి తన (గ్రంధమున కైవల్యసాదమున కట్టకడకు 
సూ(త్రించిన వాక్యము ఇచ్చట ఉద్దరింపబడుచున్నది 


పురుషార్థశూన్యానాం గుణానాం |ప్రతిప్రసవః 

కైవల్యం స్వరూప ప్రతిష్టా వా చితిశక్తిరితి ॥ 

పురుషునకు భోగాపవర్గరూప పురుషార్థములను సంపాదించి కృతార్థము 
లయినవి కాన నిక నేవిధమగు పురుషార్థమును లేక కార్య కారణ స్వరూపమగు 
గుణములు స్వకారణ లయమూలమున క్రమ (క్రమముగా ప్రధానమున 
లయము జెందుటయే కైవల్యము. అనగా వ్యుత్ణానసంస్కారములును, సమాధి 
సంస్కారములును, నిరోధ సంస్కారములును స్వకారణమగు మనస్సున 
లయించి, మనస్సు స్వకారణమగు బుద్దియందు అయించి,యా బుద్ది గుణస్వ 
రూపమగు (ప్రధానమున లయించి, ఆ ప్రధానము పరబ్రహ్మమున లయించుట 
కైవల్యమనబడును. బుద్ధిసత్వ సంబంధ మపుడపుడు గలుగకుండుట వలన 
బురుషుడు నిరన్తరమును కేవలము చితిశక్తి మాత్రుడుగ నుండుట స్వరూన 
తిష్ట యనబడును. స్వరూపప్రతిష్ట యనగా నాత్మయొక్క వాస్తవస్వరూ 
ము ఇట్టి స్వరూప ్రతిష్టయు కైవల్య మనబడును నిర్యాణము యొక్క 
పరమకాష్టను శ్రీయోగవాసిష్టమున నిరూపించినదియు చూడందగును 

నిత్యోదితం విమలరూప మనన్తమాద్యం 

(బ్రహ్మాస్తి నేతరకలాకలనం హి కిళ్ళాత్‌ । 


ళ్‌ 


ర 


శ్రీనిర్వాణనిలయము 563 


ఇత్యేవ భావయ నిరజ్ఞునతాముపేతో 
నిర్వాణమే హి సకలామలశాన్తవృత్తిః ॥ 


ఓ రామచంద్రా! పంచకోళ వివర్దితమును,అవస్థాత్రయ రహితము నగు 
నిరంజనరూపమును నీవుబొంది నిత్యోదితమై, విమలరూపమై, అనంతమై 
ఆద్యమైనట్టి బ్రహ్మమే సమస్తమునై ఉన్నది అన్యమగు కల్పన యెద్దియును 
లేదని భావించుచు సమస్తకల్పనా రూపమలము శమించినవాడవై నిర్వాణ 
పదమును బొందుము 


sn అస 
సర్వసార సంగ్రహము 


(శ్రవణం కీర్తనం శంభోర్మననం చ మహత్తరమ్‌ । 
త్రయం సాధనముక్తం చ విద్యతే వేదసమ్మతమ్‌ ॥ 


ఈశ్వర (శ్రవణము, కీర్తనము, మననము అను ఈ మూడున్ను 
మహత్తరము లయిన మోక్షసాధనములని వేదసమ్మతము. ఇది భక్తిరూపము 
గను, వేదాంత జ్ఞానరూపముగను నుంటున్నది అని సనత్కుమార మహర్షి 
యమునాతీరమున వ్యాసమహర్షి కుపదేశించెను 


మోక్షో విషయవైరస్యం బంధో వైషయికో రసః | 

ఏతావదేవ విజ్ఞానం యధేచ్చసి తధా కురు ॥ 

విషయములలో గల వైరాగ్యమే మోక్షము విషయములలో గల ఆసక్తియే 
బంధము ఇది యొకటియే శాస్తములచేతను, గురువులచేతను, మనస్సు 


చేతను తెలిసికొనందగినది ఆవల మోయిష్ట మేలాగుననో అలాగున చేయుడు, 
అని అష్టావ(క్రమునీ(న్రుడు జనకమహారాజు నుద్దేశించి అష్ట్రావక్రగీతయందు 


యధా ఇయం కమరో£_౦గాని సంకోచయతి సర్వతః 1 
37 


564. శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


విషయేభ్యస్తధా ఖాని సంకోచయేద్యోగతత్పరః n 


ఏలాగున తాబేలు తనకు ఇచ్చవచ్చినప్పుడు సర్వావయవములను 
లోనికి ముడుచుకొనునో, ఆలాగున ధ్యానతత్సరుడు దృశ్య విషయములనుండి 
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది అన్ని యింద్రియములను లోనికి ముడుచు 
కొనవలయును అట్టివాడే యోగియు ఇ(న్దియనిగ్రహము గలవాడును అగును 
అని గణేశగీత ఇదేరీతిగ శ్రీకృష్ణభగవానుడున్ను గీతలో స్థితప్రజ్ఞాని 
లక్షణములను గురించి యుపదేశించెను 


యదా సంహరతే చా£.యం కూర్మో2.౦గానీవ సర్వశః | 

ఇ(న్లియాణీ(న్లియార్దేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిస్టితా ॥ 

దీనియర్థము సై జెప్పినదే ఇట్టి లక్షణము గలవాడే దృఢ (ప్రజ్ఞగలవా 
డగును అనగా అచంచలమైన జ్ఞానము గలవాడు ఈలాగున నుండును 

యదా హ్యాజ్ఞాన కాలుష్యం జన్లోర్చుద్దిః (క్రమిష్యతి | 

తదా2..సౌ యాతి వైరాగ్యం వేదవాక్యాదిషు క్రమాత్‌ ॥ 

సాధనానుష్టానముచే ఎవని బుద్ది అజ్ఞానకాలుపష్యమును అతి(క్రమిం 
చునో, అప్పుడు వేదములలో చెప్పబడిన సర్వవిషయములలోను వైరాగ్యమును 
పొందిన వాడగును అనగా (త్రిగుణములలో విరక్తిని పొందిన వాడగును త్రిగు 


ణాతీత స్థితిని పొందగల్లును అని గణేశగీత ఇదే ప్రకారము భగవద్గీతయం 
దును ఒక శ్లోకము గలదు 


యదా తే మోహకలిలం బుద్ధిర్య్యతితరిష్యతి | 
తదా గన్హాసి నిర్వేదం శ్రోతవ్యస్య (శ్రుతస్య చ ॥ 


దీనియర్థ్ధము గూడ పైజెప్పిన విధముగానే యున్నది ఎప్పుడైతే 
మాయామాలిన్యమును జీవుడు దాటునో, అప్పుడే ఇదివరలో గురువులచేతను, 
శాస్తములచేతను వినిన దానియొక్క యర్థము గోచరించును అంతియే కాదు, 
ఇక వినదగిన దానియొక్క అర్థము గూడ స్ఫురించును కావున ముముక్షువులు 


శ్రీనిర్వాణనిలయము 565 


ప్రకృతిని రహిత మొనర్చుటకు ముందుగా ప్రయత్నించవలయు అట్టు కానిచో 
ఎన్ని శాస్త్రములు చదివినను, మహాత్ములవల్ల నెంతో శ్రవణము చేసినను 
(ప్రయోజనము కలుగదు 


నాసమాన సహాయేషు నివసేద్యోగవిత్వచిత్‌ ॥ 
వసేత్సమానశీలేషు సుశిలేషు తపస్విషు ॥ 


ధ్యానయోగి తనకు సమానమైన స్వభావము గలవారుండు స్థలములో 
నుండవలయును అట్టు సమానగుణము లేని స్థలములో నొకప్పుడును 
నుండరాదు నిర్మల కేలమును, పుణ్యస్వభావమును,తపస్సును గల వారుండు 
(ప్రదేశమే యుత్తమ మయినది 


ముహూర్తమపి నాసీత దేశే సోపద్రవే యతిః ! 
ఉప(ద్రుతే తు మనసి సమాధిర్నైవ జాయతే ॥ 


ఒక ముహూర్తసమయమైనను యుపద్రవముగల స్థలములో ధ్యాన 
యోగి నివసింపగూడదు బాధగల స్థలములో నుండిన నిర్వికల్పసమాధి 
సిద్దింపదు 

యత్తీర్థమనుసంప్రాప్య చిత్తమస్య ప్రసీదతి | 

తత్ర తిష్టేన్నరో విద్వాన్మోక్షమార్లే వ్యవస్థితః ॥ 

ఏ (ప్రదేశమున నే జలాశయమున నుండిన మనస్సునకు ప్రసన్నత 
గలుగునో, మోక్షమార్గమందు నిష్టగల బుద్దిమంతుడు అట్టి స్థ్రలములోనే 
నివసింపవలయును. పుణ్యక్షేత్ర మయినను పుణ్యభూమి యయినను, 
పుణ్యతీర్థ మయినను, పుణ్యాశ్రమ మైనను దేహమునకు గాని, మనస్సునకు 
గాని అనుకూలమున్ను, ప్రశాంతతయున్ను లేని స్టలములో నివసింప గూడదని 
యోగశా(స్తము 


ముహూర్తమపి యో గచ్చేన్నాసాగ్రే మనసా సహ | 
సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితమ్‌ ॥ 


566 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధావళి 


జ్ఞానయోగమున ఒక ముహూర్త సమయమైనను నాసాగ్రమందు 
(సుషుమ్నాగ్రమందు) నిశ్చలముగా మనస్సును నిలిపెనేని, అట్టి నిష్టగలవాడు 
అనేక జన్మార్టితంబు లయిన సకలవిధ పాపములనుండి విడివడును అని 
యుత్తరగీతయందు శ్రీకృష్ణభగవా డర్జునుని కొఅకుపదేశించెను 


సత్యం తపో (బ్రహ్మచర్యం విద్యాధికృతికారణమ్‌ । 

ముఖ్యాధికారీ విద్యాయాం వరిష్టో ([బ్రహ్మవిద్భృవేత్‌ ॥ 

సత్యము,తపస్సు, బ్రహ్మచర్యము ఇవి బ్రహ్మవిద్యయం దధికారమును 
కలిగించును ఈ విద్యయందు బ్రహ్మనవిత్తు ముఖ్యాధికారి యగును 


(శ్రవణం మననం ధ్యానం విద్యాయాస్సాధనం త్రయమ్‌ । 
అజ్ఞానం సంశయో భభ్రాన్సి రిత్యేతేషాం నివర్తకమ్‌ ॥ 


శ్రవణము, మననము,ధ్యానము (బ్రహ్మవిద్యకు ముఖ్య సాధన త్రయ 
మగును (శ్రవణముచేత అజ్ఞానము, మననముచే సందేహము, నిదిధ్యాసలచే 
మాయాభ్రాన్తియు నివర్తించును 


(శ్రవణాన్మననాద్ద్యానాదప్యుపాయాద్గురూదితాత్‌ 1 
అజ్ఞానసంశయౌ జహ్యాద్విపరీతాం చ భావనామ్‌ ॥ 


శ్రవణము,మననము, ధ్యానము, గురువుచెప్పిన సాధనము - వీటివలన 
ఆజ్ఞానము, సంశయము, విపరీతభావనయు దొలగును 


యత్తు పుణ్యయుగే సర్వభావో న తు కలావితి । 

తదసత్‌ బో ధసాధ్యస్య పుణ్యకాలానపేక్షణాత్‌ ॥॥ 

కృతత్రేతాది పుణ్యయుగములలో మాత్రమే బహ్మాత్మసాక్షాత్కార 
జ్ఞానము గలుగును కలియుగ మందట్టిజ్ఞానము గలుగదు అని చెప్పెడి 
వాక్యములు సత్యము గావు. ఎందుకనగా, జీవులయొక్క పరిపక్వ కాలముచేతనే 
బోధయందు ఆసక్తి గల్గును (బ్రహ్మనిష్టచే అట్టి బోధ యెప్పుడు గలుగునో, 
దానికి యుగాదుల సంబంధము లేదు పుణ్యగుణము లెప్పుడు గల్లునో 


శ్రీనిర్వాణనిలయము 567 


అదియే పుణ్యయుగ మగును అనగా అదియే కృతయుగము 
ఆనాత్మన్యరుచిళ్ళిత్తే రుచిశ్చాత్మని చేద్భవేత్‌ : 
పుణ్యపుంజేన శుద్ధం తచ్చిత్తమేకా(గ్యమర్హ an 
ఆత్మకానిదానియందు మనస్సున రుచిలేక పోవుటయు, ఆత్మయం 


దభిరుచి గలుగుటయు ఏది గలదో, అది మహాపుణ్యముచే గలుగును ఆ 
శుద్దచిత్తమేకా(గ్యమును గలిగించును 


పండేతి బుద్దేర్నామైతత్సా జాతా యస్య నామతః | 
స పండితస్తస్య కర్మ పాండిత్యం (శ్రవణన్తు తత్‌ ॥ 


పండా యనగా జ్ఞానమునకు పేరు ఎవని పేరుతో నది పుట్టినదో 
యాతడు పండితుడు అతని జ్ఞానకర్మ పాండిత్యము అది వేదాంత(శ్రవణము 


సోఢ్యా౭_పి కర్మవిక్షేపం చిత్రైకాగ్రే క్షమో యది 

తదా వేత్తు గృహస్థ్రో౭ పి (ప్రవ్రజత్యన్యధాపుమాన్‌ ॥ 

అనుకూలమయిన భార్య లభించి, (ప్రపంచకర్మలచే గలిగెడు 
విక్షేపమును సహించి,చిత్తము నేకాగ్యుము చేయ సమర్హు డయ్యనేని గృహస్టు 
డయినను యాత్మజ్ఞానమును పొందగల్లును అట్టు కానప్పుడు పురుషుడు 
సన్న్యసించుగాక 


నైవ జన్మని సర్వస్మిన్విద్యా౭_సౌ సులభా2_.పితు! 

శిష్యలక్షణ సంపూర్ణ జన్మన్యేవ హి లక్ష్యతే ॥ 

అన్ని జన్మములయం దీవిద్య సులభము గాదు, శిష్యలక్షణములు 
సంపూర్ణముగా నున్న జన్మమునందే కనబడుచున్నవి 

విషయాసంగరూపో యః పాప్మాసావాసురత్వతః 1 

విద్యేచ్చాం ప్రతిబధ్నాతి సో౭=_యమాదౌ నివర్య్యతామ్‌ ॥ 

విషయముల యందాసక్తి యనెడు నేపాపము గలదో అది అసురము, 


568 మలయాళ సద్గురు (గ్రంధావళి 


శ్రీ 
అనగా రాక్షసునివంటిది కనుక జ్ఞానవిద్యయం దిచ్చను నాటంకపెట్టును 
కావున దానిని మొదట నివారింపవలసియున్నది అనగా విషయేచ్చ రాక్షసత్వ 
మని గ్రహింపనగును అని శ్రీవిద్యారణ్యగురుండు అనుభూతి ప్రకాశమున 
నుపదేశించెను ఆలాగున శ్రీకృష్ణభగవానుడు గీతలోను అర్జునునికి తెలిపెను 


కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః । 
మహాశనో మహాపాస్మా విద్దేనమిహ వైరిణమ్‌ ॥ 


రజోగుణమువలన పుట్టినదియు, తృప్తినొందనిదియు నగు కామము, 
మహాపాతకమునకు హేతువు అయినదియు నగు (క్రోధమున్ను ఆత్మజ్ఞాన 
మునకు '్రబలశత్రువులు ఇచ్చట కామమును ఆగ్నిగాను, మహాపాప స్వరూప 
ముగాను వర్షించడమైనది అన్ని యేలాగున సమిధలచే తృప్తిని చెందదో, 
ఆలాగున నీ కామమున్ను భోగముచే తృప్తిచెందక పెరుగును కాని త్యాగము 
చేత శమించును 


అవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా | 
కామరూపేణ కౌన్తేయ! దుష్పూరేణానలేన చ ॥ 


ఓ యర్షునా! ఎంత ప్రయత్నముతో నిండింప జూచినను నిండని 
దియు,అన్నివలె తృప్తిని జెందనిదియు, కామమే రూపమయి నదియు, జ్ఞానికి 
సర్వకాలమందును శత్రువు అయినదియు నగు ఈ కామముచేత జ్ఞానము 
ఆవరింపబడియున్నది పై శ్లోకమున కామమును అగ్నిరూపముగా వర్షించ 
డమైనది ఈ శ్లోకమున అగ్నిరూపముగాను, సముద్రరూపముగాను వర్షించి 
నారు సముద్ర మేలాగున అనేక నదులద్వారా జలమును త్రాగినను తృప్తిని 
పొందక యుంటున్నదో, ఆలాగున నీ కామమున్ను నవద్వారములతోను 
దశేన్దియములతోను సృష్ట్యారంభమున నుండి విషయములు అను నదులను 
పానము చేసి యిప్పటివరకు తృప్తిని పొందకనే యుంటున్నది 


ధూమేనావ్రియతే వహ్నిర్యధా£.2. దర్శో ౭_మలేన చ | 
యథోల్సేనావృతో గర్భస్తధా తేనేదమావృతమ్‌ ॥ 


శ్రీనిర్వాణనిలయము 569 


ఈ కామము ఆత్మను ఏలాగున ఆవరించుచున్నదో ఇచ్చట నిరూపింప 
బడుచున్నది చిమ్నిలో గలిగెడు పొగచేత దీపమున్ను, మాలిన్యముచే 
అద్దమున్ను, మావిచేత గర్భస్టశిశువున్ను ఆవరింపబడు నటుల కామముచే 
ఆత్మ జ్ఞానమున్ను ఆవృతమయి యున్నది 

తస్మాత్యమి(న్లియాణ్యాదౌ నియమ్య భరతర్షభ! | 

పాప్మానం |ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్‌ ॥ 

ఓ యర్యునా! ఏ కారణమువలన కామము ఆత్మను మోహింప 
జేయుచున్నదో, ఆకారణమువలన నీవు మొదటనే ఇం(ద్రియములను 
నిగ్రహించి, జ్ఞానమును విజ్ఞానమును నశింపజేయునదియు, పాపస్వరూపము 
గలదియు నయిన యీ కామమును ప్రయత్న పూర్వకముగా విడువుము, 
వధింపుము, నళింపజేయుము 

ఇస్రియహ్యేగన్రియస్యార్ణే రాగద్వేషా వ్యవస్థితౌ 1 

తయోర్న వశమాగచ్చేత్తాహ్యస్య పరిపంధినౌ ॥ 

ప్రతి ఇంద్రియముయొక్క విషయములందు రాగద్వేషము లున్నవి 
కాబట్టి ఆ రాగద్వేషములకు అధీనము కాకూడదు ఏలయనగా, అవి ఈ 
పురుషునకు శత్రువులు ఈ శ్రీ కృష్ణవాక్యమును భక్తులందలున్ను, 
ముముక్షువు లందరున్ను బాగుగా జ్ఞాపకములో నుంచవలయును 


ఇప్పుడు శ్రీవ్యాసభగవానులు చెప్పిన వాక్యమును తెలిపెద 
కామబంధనమేవేదం నాన్యదస్తీహ బంధనమ్‌ । 
కామబంధనముకో హి నేహ భూయో౭. భిజాయతే ॥ 


ఈ జీవునికి కామమే సంసారమందు బంధన మగును ఇది యొకటి 
తప్ప ఇహలోకములో బంధించునది మతియొకటి లేదు కామ బంధమునుండి 
ముక్తుడయినవాడు ఇచ్చట మరల జన్మమెత్తడు జన్మరహితమగు ముక్తిని 
పొందగల్లును 


570 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


కామబంధనమే వేదం వ్యాసో. ప్యాహ పదేపదే £ 

ఈ కామబంధనమే బంధమని శ్రీవ్యాసభగవానుడు 'పదే పదే' అనగా 
పలుమార్లు చెప్పినారు 

సీతారామాంజనేయములో, సంసారములో నుండి వ్యవహారము 


గడుపువాడు ఏలాగున (బ్రహ్మచింతనగాని, భగవచ్చింతన గాని చేయుటకు 
సాధ్యపడునో అని చెప్పిన విషయము (క్రింద తెలుపబడుచున్నది 


పరపురుషానుర్తక్తి గల భామిని యెల్లపనుల్‌ గృహంబునం 
బొరిబొరి జేయుచుం (బ్రియుని పొందు సుఖింబుగ జూచురీతి భా 
స్వరపర తత్త (వేది నిజవర్లనిజాశ్రమయోగ్యధర్మముల్‌ 

నిరతము సల్పుచుం బరమనిర్మలసౌఖ్యము గాంచు నెమ్మదిన్‌. 


ఈ 'దృష్టాన్తము అంతమంచిది కానప్పటికిని ప్రాకృత జనులకు ఇట్టి 
దృష్ట్రాన్తము చాల అనుకూలమని తలంచి, (బ్రహ్మవిచారము భగవచ్చి న్రనచేయు 
నారీమణులుగూడ సులభముగా ఇది తెలిసికొని భగవద్ద్యానము చేయుటకు 
అనుకూలమని తలంచియే ఈలాగున మహనీయులు నిరూపింతురు ఇదే 
(ప్రకారము వేదాంతపంచదశియందు విద్యారణ్యస్వాముల వారు గూడ తెలిపిరి 
దానిని చూడుడు 


పరవ్యసనినీ నారీ వ్య(గ్రా౭ పి గృహకర్మణి | 
త దేదవాసాదయత్యంతః పరసంగరసాయనమ్‌ ॥ 


పరపురుష సంగమమందు కామజనిత వ్యసనము గల వనిత గృహ 
విషయ కార్యములను జేయుచుండినను పరపరుష సంగమముచేత గలిగాడు 
ఆసుఖవిశేషమునే సర్వదా చింతించుచుండును సామాన్యముగా భగవద్ద్యా 
నమును, దైవచింతనమును చేయుటకు అనుకూలము తక్కువగల నారీమణు 
లకు ఇది యెంతో మంచి యుపదేశము దేహేగన్దియములతో తత్కర్మలు 
చేయుచుండినను మనస్సుతో భగవంతుని సదా ధ్యానము చేసికొని తరించ 
వచ్చును మనస్సే మానవునకు ప్రధానముకాని దేహేన్లియములు కావని 


శ్రీ నిర్వాణ నిజయము 571 


తెలిసికొని ఆత్మజ్ఞానము చేసికొని తరించవచ్చును 
Es tt 
యోగవాసిష్టము 
జీవన్ముక్తా మహాత్మానో నిత్యతృప్తా మహాధియః | 
ఆచారైరనుగన్తవ్యా న భోగకృపణాళ్ళరాః ॥ 
నిత్య తృప్తులును, మహాధీశాలురును,జీవన్ముక్తులునగు మహాత్ముల 
యాచరణనే అనుసరించవలెను కాని భోగపరాయణుల యొక్కయు, ప్రాకృత 
గుణములు గలవారియొక్కయు, మోసకృత్యముగల వారియొక్కయు 
మార్గమును అనుసరించకూడదు 


వాసనాయాస్తధా వహ్నే బుణవ్యాధి ద్విషామపి । 

స్నేహవైర విషాణాం యళ్ళేషస్ప్వల్పో 2_పి బాధతే ॥ 

విషయవాసన, అన్న, బుణము,శ్యత్రువు, వ్యాధి,అనురాగము, 
(విషయానురాగము) వైరము, విషము- ఇవి కొంచెమైనను మిగిలియున్నను 


మహానర్థకకారణము లగుచున్నవి అందువలన వాటిని నిశ్తేషముగా రహిత 
మొనర్భవలయును 


అధ్యాత్మవిద్యా విద్యానాం ప్రధానం తత్కధా(శ్రయమ్‌ । 

శాస్తం సచ్చా(న్తమిత్యాహుర్ముచ్యతే తద్విచారణాత్‌ ॥ 

అధ్యాత్మవిద్య విద్యలన్నిటిలో (శ్రేష్టమైనది ఇట్టి ఆత్మవిద్యను నుడువు 
శాస్త్రమే సచ్చాస్తము ఇట్టి శాస్త్రమును పరించిన ముక్తి లభించును 
విద్యాశబ్దమునకు, దేనివలన అవిద్య నశించునో అదియే అర్హమగును వేమన 
యోగీంద్రుడు చెప్పిన పద్యసారములను చూడుడు 


అక్షరపుటడవి చారకయ 
యక్షరమగు మహిమగాన నవనిం దొలుతౌ 
నక్షరమును జపియించిన 


572 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధావళి 


నక్షయముగ నదియె చాలు నరయము వేమా! 


మొట్టమొదట అక్షరాభ్యాస కాలమున చెప్పిన ఓ, న, మః శి, వా యః, 
సి, ద్దం, న, మః అని యుపదేశింపబడిన వానిలో మొదటి యక్షరమగు 
ఓంకారమును జపించిన అదియే అక్షయమగు (బ్రహ్మసుఖమును గలుగ 
జేయును దేనికిని ఏది ఆదియో అదియే అంతమని ([గ్రహించదగినది 


దానమిజ్యా తపశ్ళాచం తీర్ధం వేదాశుతం తధా । 
అశాన్తమనసః పుంసః సర్వమేతదపార్ధకమ్‌ ॥ 


శాంతిలేని మానవునియొక్క దానము, యజ్ఞము, తపస్సు శౌచము, 
తీర్జాటనము, వేదాధ్యయనము, శా(స్రశ్రవణము- ఆలాగున ఇక ఏ యే 
పవిత్రకర్మలు గలవో అవన్నియు అప్రయోజనములు, కావున మనశ్శాంతిని 
చేసికొనుటలో ప్రయత్నము చేయవలయును 

ఆధ్యాత్మవిధితత్త్వజ్ఞు క్షాంతళ్ళక్తో జితే(న్రియః । 

బుజుశ్చ సత్యవాదీ చ తస్మాత్సర్వ('త్ర పూజితః ॥ 

అధ్యాత్మశా(స్తవిధిని నెజింగినవాడును, క్షమగలవాడును, ఆత్మశక్తి 


గలవాడును, జితేన్దియుడును, బుజుప్రవర్తనగల వాడును, సత్యవాదియు 
ఎల్లప్పుడును, ఎచ్చోటను పూజ్యాడగును 


os సా 
భిక్షువర్గ్షముు 
సన్నాసి నామధేయములు 
భిక్షుః పరివ్రాట్కర్శ్మస్తి పారాశర్యపి మస్కరీ ॥ (అమరకోశ) 1 భిక్షతే, 
భిక్షు; = భిక్షాన్నమును భుజించి (బ్రహ్మనిష్టచేయుచు జ్ఞానమును 


బోధించువాడు 2 పరిత్యజ్య సర్వం (వ్రజతీతి, పరివ్రాట్‌ = అన్నిటిని 
పరిత్యజించి పోవువాడు 3 కర్శస్తీ, కర్మంద బుషిప్రోక్త సూత్రమధీత ఇతి, 


శ్రీనిర్యాణనిలయము 573 


కర్మందీ = కర్మందుడను బుషి చెప్పిన సూత్రముల నధ్యయనము 
చేయువాడు 4 పారాశర్యప్రోక్త సూ(త్రమధీతే, పారాశరీ = వేదవ్యాసులు చెప్పిన 
సూత్రముల నధ్యయనము చేయవాడు 5 మస్కరో వేణుదండః సో£_స్యా£_. 
స్తీతి, మస్కరీ = వేణుదండము గలవాడు,లేక మాకరణశీలః కామ్యకర్మ 
ప్రతిషేధపరో వా, మస్కరీ = కామ్యకర్మములను నిషేధించు స్వభావము 
గలవాడు శ్రీ బుద్దభగవానుడు ధర్మపదమున చెప్పిన భిక్షుధర్మములను 
చూడుడు 

జేతవనము ఐదువందల భిక్షువులు 

చక్టునాసంవరో సాధు సాధు సోతేన సంవరో । 

ఘాణేనసరివరో సాధు సాధు జిహ్వాయ సంవరో ॥ 

చక్షుషా సంవరస్పాధుః సాధు(శ్రో'త్రేణ సంవరః । 

('ఘాణేన సంవరస్సాధుః సాధుః జిహ్వాయా సంవరః ॥ 1 

నేతేంద్రియ. సంయమము శుభప్రదమైనది అట్లనే శ్రోత్ర 
జిహ్వాఘాణంబుల సంయమమును శుభప్రదమైనదే 

కాయేన సంవరో సాధు సాధు వాచాయ సంవరో । 

మనసా సంవరో సాధు సాధుసబ్బత్ససంవరో | 

సబ్బత్థసంబుతో భిక్టూ సబ్బదొక్థాపముచ్చతి ॥ 2 

కాయేన సంవరస్సాధుః సాధుః వాచాయసంవరః 1 

మనసా సంవరస్వాధుః సాధుస్పర్వత్ర సంవరః | 

సర్వత్ర సంవృతో భిక్షు: సర్వదుఃఖాత్ర్రముచ్యతే ॥ 

మనోవాక్కాయముల సంయమము శ్రేయస్కరమైనది అట్లనే 
సర్వేన్రియముల సంయమమును (శ్రేయోదాయకమైనదే యగును సర్వేన్రియ 
సంయమముగల భిక్షువు దుఃఖము లన్నింటి నుండి విముక్తు డగును 

జేతవనము హంసఘాతకుడు (భిక్షువు) 


హత్ళసజ్ఞాతో పాదసజ్ఞతోవాచాయసళ్ఞాతో నజ్ఞుతుత్తమో । 


574 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ఆప్ఞత్తరతో సమాహితో ఏకో సన్తుసితో తమాహుభిక్టూ ॥ 
హస్తసంయతః పాదసంయతో వాచాసంయతః సంయతోత్తమః । 
ఆధ్యాత్మరతః సమాహితవఏకః సన్తుష్టస్తమాహుర్శిక్షుమ్‌ ॥ 3 


హస్తపాదముల సంయమము, వాకంయమము గలవాడును, ఉత్తమ 
సంయమియు, అధ్యాత్మనిరతుడును, సమాధియుక్తుడును, ఏకాకియు, 
సన్తుష్టుడును నగువాడు భిక్షువనబడును 


జేతవనము కోకావియుడు 


యో ముఖసజ్జుతో భిక్టూ మన్తభాణీ అనుద్ర్ధతో | 

అత్చం ధమ్మబ్బు దీపేతి మధురం తస్ప భాసితమ్‌ ॥ 

యో ముఖసంయతో భిక్షుర్మంత్రభాణీ అనుద్దతః ! 

అర్థం ధర్మంచ దీపయతి మధురం తస్య భాషితమ్‌ ॥ 4 


వాకంయమము గలవాడును, లెస్పగా విచారించి పల్కువాడును, 
గర్వము లేనివాడును, ధర్మార్థముల ప్రకాశింప జేయువాడును నగు వాని 
భాషణము మధురముగా నుండును 


జేతవనము ధమ్మారాముడు(వృద్ద భిక్షువు) 


ధమ్మారామో ధమ్మరతో ధమ్మ అనువిచిన్తయం । 

ధమ్మం అనుస్సరం భిక్టూ సద్దమ్మా న పరిహాయతి ॥ 
ధర్మారామో ధర్మరతో ధర్మం ఆనువిచిన్తయన్‌ । 
ధర్మమనుస్మరన్‌ భిక్షుః సద్దర్మాన్న పరిహీయతే ॥ 5 


ధర్మనిరతుడై, ధర్మమును గూర్చి చింతించుచు, ధర్మమునే 
యనుస్మరించుచు నుండు భిక్షువు సద్దర్మమునుండి చ్యుతుడు గాక 
యుండును 


రాజగృహము (వేణువనము) విపక్ట (సేవకుడు) భిక్షువు 


శ్రీనిర్వాణనిలయము 575 


సలాభం నాతిమళ్లోయ వాళ్టో సంపిహయంచకే । 
అళ్చోసం పిహయం భిక్టూ సమాధిం నాధిగచ్చతి ॥ 6 


స్వలాభం నాతిమన్యేత నాన్యేషాం స్పృహయన్‌ చరేత్‌ । 
అన్యేషాం స్పృహయన్‌ భిక్షుః సమాధిం నాధిగచ్చతి ॥ 


తనకు లభించిన పదార్థ మల్పమయినను భిక్షు వద్దానిని నిరసన 
భావముతో జూడరాదు మతటీయు అన్యులకు ప్రాప్తించిన ఉత్తమ వస్తువు 
నవలోకించి మత్సర(గ్రస్తుడు కారాదు అన్యులయెడ విద్వేషము గల భిక్షువు 
చిణైకా(గ్రత నెన్నటికిని పొందనేరడు 


అప్పలాభో2_పి చే భిక్టూ సలాభం నాతిమజ్ఞుతి ॥ 

తంవేదేవా ప్రశంసన్తి శుద్దా౭_జీవం అతగితమ్‌ ॥ 

అల్బ్పలాభో2_పి చేద్భిక్షుసు లాభం నా౭_తిమన్యతే | 

తం వై దేవాః ప్రశంసన్తి శుద్దా౭_ జీవం ఆతగన్దితమ్‌ ॥ 7 

అల్పమైనను భిక్షువు తనకు లభించినదానికి నిరసింపరాదు 
శుద్దజీవితము గలవానిని, అప్రమత్తుని దేవతలు ్రశంసించెదరు 


జేతవనము ఐదుగురు అ(గ్రదాయక భిక్షువులు 


సబ్బసోనామ రూపస్మిం యస్పవల్డి మమాయితమ్‌ । 
అసతా చ న సోచతి సవే భిక్టూతి వుచ్చతి ॥ 


సర్వశో నామరూపే యస్య నా స్త్రి మమాయితమ్‌ । 
అసతి చ న శోచతి సవై భిక్షురిత్యుచ్యతే ॥ 8 


నామరూపములందు (జగత్తును మమత్వ మేమియు లేని వాడును, 
ఏమియు లభింపకున్నను దుఖింపనివాడును భిక్షువనబడును 

మేత్తావిహారీ యో భిక్టూ పసన్నో బుద్దసాసనే | 

అధిగచ్చే పదం శాన్తం నజ్ఞారూపసమం సుఖమ్‌ ॥ 


576 శ్రీ మలయాళ సద్గురు [గ్రంధావళి 


మైత్రీ విహారీ యో భిక్షుః (ప్రసన్నబుద్దశాసనే । 

ఆధిగచ్చేత్సదం స నం సంస్కారోపశమం సుఖమ్‌ ॥ 9 

మైత్ర భావముగల్ని వర్తించుచు ఏ భిక్షువు బుద్దోపదేశమున (శ్రద్ధ 
గల్లియుండునో, అతడు సర్వసంస్కారములను శమింపజేయునదియు, 
ప్రశాంత మును, సుఖమయమును నగు దివ్యపదము (నిర్వాణము) నొందును 

సిష భిక్టూ ఇమం నావం సిత్తాతే లహుమేస్పతి । 

ఛేత్వా రాగజ దోసబ్బు తతో నిబ్బాణమేహిసి ॥ 

సించ భిక్షో ఇమాం నావం సిక్తాతే లఘుత్వం ఏమ్యతి | 

ఛిత్వా రాగజ ద్వేష తతో నిర్వాణమేష్యసి ॥ 10 

ఓ (్రావకా! ఈ (జీవ) నౌకను భావ (రాగద్వేషు విముక్తము 
గావింపుము అప్పుడే అయ్యది తేలికయై గమ్యస్థానమును శీభుముగ 
చేరగలదు. రాగద్వేషములను వినాశ మొనర్చినచో త్వరలో నిర్వాణమును 
నాందగలవు 

పంచభఛిన్దే పజ్ళుజహే పళ్ళువుత్తరి భావయే । 

పళష్టసజ్ఞాతిగో భిక్టూ ఓఘతిజ్ళోతి పుచ్చతి ॥ 

పజ్సుఛిన్ది పంచ జహీహి పష్లోత్తం భావయ । 

పంచసజ్ఞా 2_ తిగో భిక్షుః ఓఘతీర్ల ఇత్యుచ్యతే ॥ 1 

ఐదింటిని (1) ఛేదింపుము, ఐదింటిని (2) త్యజింపుము, పిమ్మట 
ఐదింటిని (3) భావింపుము, ఐదింటి (4 సంసర్గము నత్రికమించుట- భిక్షువు 
“ఒఘతీర్ణుడు” సంసారప్రవాహములను (5) దాటిన వాడు అని చెప్పబడును 

1 రూపము, రాగము,అభిమానము, గర్వము, అవిద్య 

2 అహంకారము,సందేహము, కరినవ్రతానుష్టానము, భోగాసక్తి, హింస 


3 (శ్రద్ధ, వీర్యము, స్మృతి , సమాధి, ప్రజ్ఞ 


శ్రీనిర్వాణనిలయము 577 


త రాగము, ద్వేషము, అభిమానము, అసత్యభావన 
5 కామము, సంసారదృష్టి,అవిద్య 


ఘాయ భిక్టూ మాచపాయదో మాతేకామగుణే భమస్సుచిత్తమ్‌ । 
యాలోహగులం గిలీపమత్తో మాకందీ దుక్టమిదన్సిడయ్మమానో ॥ 
ధ్యాయ భిక్షో మా చప్రమాదః మా తే కామగుణే భ్రమతు చిత్తమ్‌ । 
మాలోహ గోలంగిలప్రమత్తః మా(క్రన్టీః దుఃఖమిదమితి దహ్యమానః ॥ 12 


ఓ (శ్రావకా ! నీవు ధ్యానమగ్నుడవు కమ్ము, ప్రమత్తతను వీడుము, నీ 
చిత్తము భోగచక్రమున తగుల్కొనకుండుగాక, (ప్రమత్తుడవై తప్తలోహపిండ 
మును మైంగకుందువుగాక, దగ్గుండ వగుచు పిదప, అయ్యో! ఇది దుఃఖమని 
హాహాకారము లిడకుందువుగాక! 


నత్హి రూనం అపజ్జస్స పజ్ఞానత్హి అఘాయతో । 

యమ్మి రూనళ్ళు పక్షాచ సవేనిబ్బాణసన్తికే ॥ 

నాస్తి ధ్యానమప్రజ్ఞస్య ప్రజ్ఞానాస్యధ్యాయతః | 

యస్మిన్‌ ధ్యానంచ ప్రజ్ఞా చ స వై నిర్వాణాన్తికే । 13 

ప్రజ్ఞాహీనునకు ధ్యానము సిద్ధింపదు ధ్యానము (ఏకాగ్రత) ఒనర్బని 
వానికి ప్రజ్ఞ కలుగదు (ప్రజ్ఞాధ్యానములు రెండును గలవాడు నిర్వాణపదమును 
సమోపించిన వాడగును 

సుళ్ణాగారం పవిట్‌రస్స సన్త చిత్తస్స భిక్టునో । 

అమానుసీ రతీహోతి సమ్మాధమ్మం విపస్సతో ॥ 

శూన్యాగారం ప్రవిష్టస్య శాన్తచిన్తస్య భిక్షోః । 

ఆమానుషీ రతిర్భవతి సమ్యగ్‌ ధర్మం విపశ్యతః ॥ 14 

ఏకాంత(ప్రదేశము నాశ్రయించి, శాంతచిత్తుడై ధర్మమును లెస్సగ 
సాక్షాత్కరించుకొనిన భిక్షువునకు అలౌకికానంద ముదయించును 


యతోయతో సమ్మసతి ఖన్దానాం ఉదయవ్యయమ్‌ | 


578 శ్రీ మలయాళ సద్గురు (గ్రంధావళి 


లభతీ పీతి పామోజ్ఞం అమయతంతం విజానతమ్‌ ॥ 

యతో యతస్పంమృశతి స్కన్దానాం ఉదయవ్యయమ్‌ । 

లభతే ప్రీతిప్రామోద్యం అమృతం తద్విజానతామ్‌ ॥ 15 

పంచస్కంధముల (రూపము, వేదన, సంజ్ఞ, సంస్కారము, 
విజ్ఞానముల) యుత్పత్తి వినాశముల గూర్చి విచారించిన కొలది జ్ఞానుల 
కనుభవైకవేద్యమగు ఆనందామృతమును మనుజుడు పొందుచుండును 


తత్రాయమాది భవతి ఇధసజ్ఞస్సభిక్టునో । 

ఇ(న్దియగుత్తీ సన్తుట్‌రి పాతిమోక్టేచ సంవరో । 

మిత్తే భజస్సు కల్యాణే సుద్దాజీవే అతన్దితే ॥ 

తత్రాయమాదిర్భవతీహ ప్రజ్ఞస్య భిక్షోః ॥ 

ఇ(న్రియగుప్తిః సన్తుష్టి ప్రాతిమోక్షేచ సంవరః | 

మిత్రాణి భజస్వ కల్యాణాని శుద్దాజీవాన్యత(న్టితాని ॥ 16 

(ప్రాజ్ఞడగు భిక్షువు ప్రధథమమున ఇం(ద్రియసంయమము, సన్తుష్టి 
గల్లియుండవలయును. మజియు (ప్రాతిమోక్షమును (భిక్షువుల యాచారనియా 


మాదులను) కాపాడవలెను ఇందులకై యాతడు అ(ప్రమత్తులును, శుద్దజీవిక 
గలవారును నగు నన్మిత్రులనే సేవించవలెను 


పటిసన్థారవుత్తస్స ఆచారకుసలో సియా । 
తతో పామోజ్ఞబహులో దుక్టస్పన్తం కరిప్పతి ॥ 


ప్రతిసంస్తారవృత్తస్యా 2_చారకుశలస్సాత్‌ । 
తతః పప్రామోద్య బహులో దుఃఖస్యాన్తం కరిష్యతి ॥ 17 


పరోపకారనిరతుడును, సేవాపరాయణుడును, ధర్మాచరణమందును, 
నియమ పాలనమందును, నిపుణుడును నగువాడు ఆనందయుతుడై 
దుఃఖవినాశన మొనర్చుకొనును 


జేతవనము ఐదువందల భిక్షువులు 


శ్రీనిర్వాణనిలయము 579 


వస్పికా వియ పుష్పాని మద్దవాని పము్బతి । 

ఏవం రాగళ్బు దోస విప్పముక్ళోధ భిక్టవో ॥ 

వర్షికా ఇవ పుష్పాణి మర్చితాని ప్రముంచతి । 

ఏవం రాగా ద్వేషబ్బు విప్రముంచత భిక్షవః ॥ 18 


వాడిన పుష్పములను వసంతకాల లత పరిత్యజించు విధమున, ఓ 
(శ్రావకులారా! మోరు రాగద్వేషములను పరిత్యజింపుడు 


జేతవనము శాన్త్సకాయుడు(భిక్షువు) 


సన్తకాయో సన్తవాచో సన్తవా సుసమాహితో । 

వన్తలోకామిసో భిక్టూ ఉపసన్హోతి పుచ్చతి ॥ 

శాన్తకాయో శాన్తవాక్‌ శాన్తిమాన్‌ సునమాహిత: । 

వాన్తలోకామిషో భిక్టుః ఉపశాన్త ఇత్యుచ్యతే ॥ 19 


వాక్కాయములు (ప్రశమన మొందినవాడును, ఉత్తమ సమాధి 
యుక్తుడును, శాంతియుతుడును, విషయవాసనలను పరిత్యజించినవాడును 
నగు భిక్షువు ఉపశాన్తు డనబడును 


జేతవనము లంగూలుడు(భిక్షువు) 


అత్తనాచోదయత్తానం పటివాసే ఆత్తమత్తనా । 

సో అత్త గుత్తో సతిమా సుఖం భిక్టూ విహాహిసి ॥ 

ఆత్మనా చోదయేదాత్మానం (ప్రతివసేదాత్మానం ఆత్మనా । 

స ఆత్మగుప్తః స్పృతిమాన్‌ సుఖం భిక్షో విహరిష్యసి ॥ 20 


తన్ను తానే (ప్రేరణ మొనర్చువాడును, తన్ను తానే కార్యమందు 
సంలగ్న మొనర్చు కొనువాడును, తన్ను తానే సంరక్షించు కొనువాడును, 
(ప్రజ్ఞాయుతుడును నగుభిక్షువు సుఖముగా విహరించును 


ఆత్తాహి అత్తనోనాథో అత్తాహి అత్తనోగతి | 
తస్మా సజ్ఞామయత్తానం అస్సం భద్రం వవాణిజో ॥ 


580 శ్రీ మలయాళ సద్గురు గ్రంధావళి 


ఆత్మా హ్యాత్మనో నాధ ఆత్మా హ్మాత్మనో గతిః | 

తస్మాత్‌ సంయమమాత్మానం అశ్వం భద్రమివ వణిక్‌ ॥ 21 

తనకు తానే ప్రభువు తన గతికి తానే కారకుడు కాన సుందరమగు 
అశ్వమును వణిజుడు స్వాధీనపరచుకొనులాగున మనుజుడు తన్ను సంయమ 
మొనర్చుకొనవలయును 

రాజగృహము (వేణువనము) వక్‌కలి (భిక్షువు) 

పామోజ్ఞ బహులో భిక్టూ పసన్నో బుద్ద సాసనే । 

అధిగచ్చే పరం సస్తం సజ్‌ ఖారూపసమం సుఖమ్‌ ॥ 

ప్రామోద్య బహులో భిక్షుః ప్రసన్నో బుద్ద శాసనే । 

అధిగచ్చేత్‌ పదం శాన్తం సంస్కారోపశమం సుఖమ్‌ ॥ 22 

బుద్దోపదేశమును (ప్రసన్న హృదయుడై యాచరించుచు మిగుల 
యానందముతో గూడి వర్తించు భిక్షువు సంస్కారము లన్నిటిని నశింపజేసికొని 
సుఖవంతుడై (ప్రశాన్రపదము (నిర్వాపదము) నొందును 

శ్రావస్తి (పూర్వారామము) సుమనుడు(సామణేరుడు) 

యోహ వేదహరో భిక్టూ యుజ్ఞతే బుద్ద సాసనే । 

సో ఇమం లోకం సభాసేతి అబ్బాముత్తో వ చన్దిమా । 

యోహ వైదహరో భిక్షుర్యుం క్తే బుద్ద శాసనే | 

స ఇమం లోకం ప్రభాసయత్య(భ్రాన్నుక్త ఇవ చన్దమాః ॥ 23 


యౌవన కాలమందే బుద్దధర్మమున మగ్నుడై యుండు భిక్షువు 
మేఘవినిర్ముక్తుడగు చంద్రునివలె లోకమును ప్రకాశింపజేయును 


నిర్వాణనిలయము సంపూర్ణము 
ఓమ్‌ తత్‌ సత్‌ ఓమ్‌ 


> TE 


